'భట్టనారాయణన్య 


వెజిసంహార నాటకమ్‌ 


తెలుగు వ్యాఖ్యాన సహితము 


వ్యాఖ్యాత 
బేతవోలు రామ బహ్మం 





(పచురణ 


తెలుగు విశ్వవిద్యాలయము 
కళాభవన్‌, సైఫాబాద్కు హెదరాబాదు..500 004 


1988 


(పకాశక విజ్బపి 
డ్రి 


ఉత్తమ సాహిత్యాన్ని పరిరత్నీంచుకోవడానికి తెలుగు విశ్వ 
విద్యాలయం వేదికగా ఏర్పడింది. బోధనాపరిశోధనం్యప దురణలను 
| పథాన కార్య తే| తాలుగా నరం స. [పచురణశాఖ దారా 
ఉన్న తాభిరుచి గల పాఠకులకు ఉదాత్త సాహి త్యాన్ని అందించడం 
తన లత్యోలలో ఒకటిగా పెట్టుకొంది. (పాచీన సాహిత్యసంపద శు 
పదిలపర చుకొంటూ ఒక తరంనుంచి మో తరానికి దాసిని అందిస్తూ 
అజరామరంగా ఉంచడానికి చేసే[పయత్నాలలో ఇదీ ఒకటి. ఇందులో 


భాగమే వ్యాఖ్యానాల (పచురణ, 


భారతకథ అధారంగా రూపొందిన సంస్కృత నాటకాలలో 
జీణీసంహోరం స్కుపసిద్దం. దీనినుంచి కనీసం ఒక్కటయినా 
శ్లోకాన్ని ఉదాపారించని | పామాణేక ఆఅలం'కారికుడు లేడంకే అది 
అతిశయో క్రి కాదు. సంస్కృతసాహీత్యంలో ఇది పొందిన (పసిద్ధి 
(పసి అంతటివి. _డీని రచయిత భట్టనారాయణుడు [క థు 750 
(పాంతం వాడు. శాన్యకుబ్దుఎ నుంచి వంగ దేశానికి వలసవచ్చాడని 
పరిశోధకులు అంటున్నారు. 


వ. సు రాయకవీ (పభ్భాతులు ఈ వేణీసంహో రాన్ని యథా 
తథంగా తెలుగులోకి అనువదించారు. అవి అప్పట్లో తెలుగునాట 


బహుళ పచారం పొందాయి. చాలాచోట్ల (పదర్శింపబడ్డాయి. 


అయితే ఇంతవరకూ దీనికి "తెతుగలో సమ[గమెన వ్యాఖ్యానం 
రాలేదు. ఇచే (పథమం. ఇంతకుముందు ము! డారాశస, మృచ్ళ 
కటికాదులు వ్యాఖ్యలతో వెలువడ్డాయి. తెలుగు సాహీశ్యాన్ని 
పరిపుష్టం వేసాయి... తెలుగు (పజల ఆదరణకు పాత్రమయ్యాయి. 


అదే పంథాలో ఇప్పుడు దీవిని అందిస్తున్నాం. సాహితీవ్రియులక్షు 
(పీతిపా(త్రమవుతుందని విశ్వసిస్తు న్నాం. 


శ్లోకాలకు అర్థం చెప్పడంతో పాటు, ఛందస్సు, [కియ, 
అల౨ఎకారం సమాసాలు సంధులు వివరించడం ఈ వ్యాఖ్యలోని 
విశేషం, నాటకపరిభావ,  సంధిసూ, తాను.కమణికలే "కాకుండా 
(ప్రాకృత పదానుక్రమణిశ కూజా అనుబంధంగా చేర్చడం మరొక 
విశేషం, ఇవన్నీ విద్యార్థులకు బహుఛా ఉపకరిస్తాయని భావిస్తున్నాం, 


త్యరలోనే మరికొన్ని సంస్కృతాంధ్ర కావ్యాలను వ్యాఖ్యా 
నాలతో మో ముందు ఉంచడానికి తేలు విశ్య్శవి ద్యాలయం 
సమాయత్తం అవుతోంది. సాహీతీ వీయం భావుకుల ఆదరణను 


రింతగా అభిలవీ.సోంది= అకాంవీ సోంది. 
i అవ 


పాదరా కాదు (వ కాళతులు 
1.9-1988  _ శెలుగు విశ్వవిద్యాలయం 


అంకితము 





(పాతఃస్మరణయులు 
“మధురకవి” [శీ రావూరి చేంకశేశ్వర్లు గారికి 





రాన్రరేోవేంకరేళ కదిరాజానకున్‌ 

యగుదురాజయమౌలిక 

అదాదిభవాన్సదోజ్ఞ(ల యధాన టిరించిక 
ధు లూ 

నర్వఇివ్య నంభావితవాదవద్యునకు 

బభవ్యయనస్విక 

కాంభబీ కృవాన్సాబిత కాంతిలోక నరినర్తికి 

అయాయికో శ/కనరికిన్‌ 


శ్రీకృష్ణజన్మాష్టమి భక్తితో. 
విభవ్క (శానణము జేతపోలు రామబహ్మం 


విషయ సూచిక 
వేణీనంహోరము -- భోట నారాయణుడు 
వేణీనంహారము - ఆలంశారికులు 
వేణీసంవారము -- నాటకము 
చేభీనంహారో నాటకమ్‌ 
ని వైశపిభావ. 
నామపరిభావ 
సంధిస్తూ తాను కమణిక 
శ్లో కాను | కమణిక 
(ప్రాకృత పదాను, కమణిక 


సుభాపీ తాను[క్రమణిక 


2111 


XX 


1-512 


౧౭ 


XV 


చెణీనంహో రము = భట్టనా రాయణుడు 


వాల్మీకి యే[పాంతమువాడు? కాళిదాసుని కాలమేది? _అని యాధునిక 
విద్యార్థి యడిగినచో నుపాధ్యాయుడు గురికి చారెడు దూరముగా సమాధానము 
చెప్పి తప్పుకొనవలెనే తప్ప కచ్చితముగా ఈ వట్టణమనియు ఈ తేదీ యనియు 
నిర్ధారించి చెప్పునవకాశము ఈనాటికిని లేదు, 


జన్మతిథి వారాదికమైన స్వీయ సమాచారము శందించు నలవాటు మన 
(పాచీనులకు తక్కువ. అదృష్టవశమున తమ పేర్లను తెలియజేసిరి. కొందరిపట్ల 
అదియు సందేహాస్పదమే. డీనికంతటికిని కారణ మొకడైయుండును. నన్ను 
జూచియు నా (పొంతమును జూచియు నా కావ్యము నాదరింతురాశీ ఆందలి 
గుణసంపదనుబట్టి ఆదరింతురు గాని . అన్నది మనవారి తత్త్వము, కవిభ్యః 
కావ్యాన్యేవ బహుమన్యామహే అని ఆనందవర్ణనుని తీర్మానము. 


నిజమునకు కవి దేశకాలాది సరిధులకు అతీతుడు. అతడు రచించిన మహా 
కావ్యము యావత్సపంచమునకును ఆస్తి, కానీంకవీశ్వరుని జీవిత విశేషములు 
తెలిసినచో ఆ వెలుగులో నాతని రచనము నధ్యయగము చేయుట మరింత 
లాభదాయకముగా నుండునన్నది యాధుగికుల మతము. ఈ దృష్టితో చూచినప్పుడు 
మనవారి అలవాటును అభినందింపలేము. 


భట్టనారాయణుని విషయమునగూడ మనకు తెలియవచ్చు సమాచార 
మత్యల్బము. ఇతని "పేరు భట్టనారాయణుడన్ని ఈతడు  వేణిసంహారమును 
రచించెనని నిస్సంశ యముగా చెప్పవచ్చును. తక్కిన విశేషము లన్నీయును 
యథా(పయో గంబుగా (గాహ్యంబులు, 


ఎక్కడి వాడు? ;:- తదిదం కవే రషగరాజలక్ష్మణో భట్ట నారాయణస్య 
కృతిం వేణీసంహారం నామ నాటకం (పయోక్కు ముద్యతా వయమ్‌ . అన్నది 
(పస్తావనలో సూతధారుని నోట పల్కించిన మాట. ఇంతకుమించి మరెట్టి 
సమాచారము నిందు లభించుట లేదు. 


ii చేణీసంహారము = భట్టనారాయణుడు 


ఏ' రాజు నాస్థానమున యులిప్‌ wr నాటకము తొట్టతొలిగా 
(పదర్శింపబదుచున్న దో (వనావసలొ (పన్తావిం సాచారమున్న ది. దానితో 
కవికాలాదికమును (గ్రహించు: రము పరిపాటి ఆట్టదియు నిందు పొటింపబడ బేదు, 
కేవలము సభ్యులను (పార్టించి యూర కొన్నాడు. కద్మత కవిపరిశమానురోధాద్వా 
ఉథా త్త కథావస్తు గొరవాద్వ్యా నాటక క్మపదర్శస కుతూ హా లాద్యా భవడ్శిరవధానం 
దీయమాన మభ్యర్థయె. 


కాగా = కవేః మృ గరాజలత్ష్మణో భట్టనారాయణ స్య న అన్న మూడు 
పదము లాధారముగా విమర్శ కుల యూహాలు పరిపరి విధముల (ప్రయాణి శించినవి, 
భట శబము భ రృ పద పర్యాయమనియు, మ్మ గరాజ వీరుదము త తియోచిత 

రి oy) ద 

మనియు కొందరు భావింపగా; కవేః మృగరాజలత్ష్మ ణః అన్నది సింహ 
బిరుదాంకితుడై న కవి యని మ నియ కఏసింహ యని బిరుదమెర్పుడు 
చున్న దనియు, నిది క్షతియోచిత మే కానవసరమః లేదనియు, భట్ల శబ్దము ఉప 
నామముగా నుండుట (బాహ్మణత్వ సూచకమనియు కొందరు సంభావించిరి. 


వంగదేశము నేలిన రాజవంశముల చరితను చెప్పు క్షీ తీశవంళా వళీ 
చరితమ్‌ . బంగరాజఘటక _ శాజావళీ (గంథములలో నొక భట్ట నారాయణుడు 
(పస్తావింపబడినాడట. ఈతడు కాన్యకుబ్బమునుండి వంగ దేశమునకు వలసవచ్చిన 
(దాహ్మణుడు. శాండిల్య గోోకజుడు. సేనవంళ [పవర్హకుడ్రైన గౌడాధిపతి 
ఆదినూరుని యాహ్వానముపై ౫ “ల్లురు (బా తోఈ భః సైసారాయణుడు వంగ 
దేశమునకు వచ్చెను. వపా యజ్ఞమును చేయించెను. బహూ కృతిగా శయిదుగురు 
నయిదూళ్లు పొందిరి. (శమ్మక మముగా భటనారాయణుడు అభివృద్ధిచెంది యొక 


ధు 


కహతు. న వకు తానే (పవ రకుడయ్యెను. 


వర్గమును కోరి గొడాధివతి యజ్ఞమును స సంకల్పి ంచెనసియ్మ్కు దానిని 
నిర్వహించుటకు వంగదేశ చ తిరస్క_రించిరనియు నంతటనాతడు 
కాన్యకుబ్దిరాజును సహాయమరి:ంచె ననియు, నాతడు wes (ప్రముఖులను 
౦సెననియు క్షితీశవంళా వశీన $రితము చెప్పుచున్నవి. ఇది మరియొక కథ, 


వేశీసంహారము భట్టనారాయణుడు iii 


భగవంతుని (పసన్నుని చేసికొనుటకై ఆదిసూరుడు యజ్ఞమును 
సంకల్పించెనని వంగరాజభఘచక చెప్పుచున్నది. వంగరాజ్యమునకు రానున్న 
యుప దవపములను తొలగింవజేయు ౨కు భట్టనారాయణ (ప్రభృతులు ఆహూతు 
లయ్యిరని మరియొక గాథ. కాన్యకుబ్దమున నేర్చడిన ధర్మపీడకు వెరచి భట్ట 
నారాయణాదులు అయిదుగురు వంగదెశమునకు తరలివచ్చిరనియు నిందున్నది, 


గజేం(దగడ్మ్క_ర్‌ వంటి (ప్రముఖ విఘుర్శకులు ఈ చివరి కారణమునే 
యంగీకరించియున్నారు. అప్పటికి కాన్యకుబ్బ్దము బౌద్ధమునకు లోనయి వైదిక 
మతావలంబులకు (బదుకు కష్టమైయుండు ననియు కావుననే భట్రనారాయణాదులు 
వంగాఏి దేశములకు వలనిపోటు యుందురనియు వీరు భావించుచున్నారు. 


ఆదినూదుని కాలము డీ. శ, ఏడవ శతాబ్దము. ఇదియే వేణీసంహార 
క రయగు భటనారాయణుని కాలమని వీరి నిరారణ. 
అలి అ థి 


వేణీసంహార sr ఆదిసూరుని (ప్రసంగముగాన్సి కాన్యకుద్దాధిపతి 
(పకక్తిగాని కన్చింపదు. అనై నాటకమున పరోక్షముగానై నను ధర్మపీడల 
పరామర్శ కానరాదు. పై కథలే నిజమగుచో నిట్టిది యసంభవము. కావున 
వేణీసంహార భిట్టనారాయణుడుసు కాన్యకుద్దిభట్టనారాయణుడును విభిన్నులె 
యుందురని శ్రీరమాళంకర (తిపారీ (పముఖుల యభి పాయము, 


&్షతీశ వంశావళీ చరితాదులయందు భట్టనారాయణుడు వె దిక (బాహ్మణుడు 
గానే తప్ప కవిగా వేణీసంహార రచయికగా పేర్కొనబడకపోవుట వీరి 
యభ్మిపాయమునకు బలము చేకూర్చుచున్నది. 


స్స మ్‌ 
విద్యదృ౦ పులును గుణ్బగాహులును సతతసుకృళతులును కావలెననీ భరత 
వాళ్యమున నాకౌంకీ, చుటయు(6-_46) చూడగా వేణీసం హారరచయిత రాజా శయ 
సు కోరని స్యతం(తుడై యుండునని తోచుచున్నది. రాజాస్థానమునందు గాక 


జనసామాన ము నెదుట ము మొదటగా తన నాటకమును | (వదర్శింవ జేయుటయు 
సీతని స్వత తంత (పవృ త్తి తికి నిదర్శనము, 


(క నావనతో రాజ పశ స్తీ సి చయకుండుటయు, రాజులు లోక పియులును 


(శ 


ట్ట 


iv వేళణీసం హారము __ భట్టనారాయణుడు 


ఈ కవి యిందు మూడు నాందీశ్లోకములను సవదరించెను. ఇది మరియొక 
విలక్షణత. మొదటి రెండును నిషుపరములు, మూశవది శివపరము. అయినను... 
తథాపి భక్తి స్తరుణేందుశేఖరే యన్నట్లు ఈతని భక్తి విష్ణపారమ్యముపట్లనే 
మొగ్గుచూపుచున్న ది. కావ్యరచనకు భారతకథను స్వీకరించుట యొకటి భరత 
వాక్యమున.భవతు భగవన్‌ భక్షిః ద్వైతం వినా పుకుషోత్తమే యనుట యొకటి 
దీనికి సాధకములు, 


ఎప్పటివాడు? ;. వెణీసంహార .రచనాకాలమును నిర్జారించుటకు (గంథస్థముగా 
నాధారము లేమియు లేవు. రాజపసక్రియే కాదు పూర్వకవి స్తుతియు నిందులేదు. 
కాగా నాలంకారికుల (పసంగములే మిగిలిన యేశై కాధారము. 


మమ్మటుడు తన కావ్య[ప్రకాశమున నిందలి పది పం(డెండు శ్లోకముల 
నాయా సందర్శ్భముల నుదాహరించెను. ఈ మమ్మటుడు (కీ.శ. 1100 [పాంతము 
వాడనీ విమర్శ కుల యభ్నిపాయము. అమరకోశ వ్యాఖ్యాత కీరస్వామియు 
వేణీసంహార (పయోగములను చూపెను. ఈతడును (కీ. శ, పదునొకండువందల 
(పాంఠమువాడే. సరస్వతీకంఠాభరణక ర్త భోజరాజు దళరూపకకర్త 
ధనంజయుడు వేణీనసంహారమునుండి యుదాహరజము లిచ్చిరి. వీరిరువురును 
పదివందలు పదునొకండువందలు నడిమీకాలమువారు. ఏీరికన్న (సాచీను డానంద 
వర్గనుడును తన ధ్వన్యాలోకమున వేణిని |పస్తావి-చియన్నాడు, ఈతని కాలము 
తొమ్మిదవ శతాబ్దపుటు త్తరార్థము, 


వామనుడు తన కావ్యాలంకార సూ(ళఈతవృ త్రిలో వేణియందలి “పతితం 
వేత్స్యసి కతా” (3.41) అనువాక్యము నుదాహరించి (వేత్సి-అసి వ్యాకరణా 
నుకూలత (పకటించెను. ఈ వామనుడు (కీ.శ. ఎనీమిదివందలు (పొంతమువొడని. 
ఈతని కాలమునకే నాటకమిది (పసిద్ది కెక్కి (పామాణికస్థాయి బడసినదన గా 
కనిష్టపక్షము ఒక యర్ధశతాబ్దము (పాబీనమె యుండవలెను, రమారమి (క్రీ శ. 
750 (పాంతముగా దీసి కాలమును నిర్ణారింపవచ్చును. క్షితీశవంశావళ్యాదులందు 
పేర్కొనబడిన భట్టనారాయణుడే దీని రచయితయైనను కాలము విఖేదింపదు. 


వేణీసంహారము -- భట్టనారాయణుడు Vv 


హర్షుని ౮ నూస్థాన నకవి బాణునీకాలము (కీశ. ఎడవశతాబ్దపు పూ పూ ర్వార్గము, 
ఈతడు తన హర్షచరితమున సమకాలిక కవిపండితుల నెందరినో (పసావించెను. 
అందు భట్టనారాయణుడు వేడు. అనగా నీతడు బాణునికి తదనంతరుడనుట 
దృఢపడుచున న్నది. మొత్తముమీద భట్టనారాయణుడు డీ, శ, 750 నుండి 850 


నడిమికాలమువాడసి నిశ్చయి౨పవచ్చును. 


వేణి కాక మరొక (గంథమేదియు భట్టనారాయణుని కృతిగా నింతవరకు 
లభింపలేదు. నుభాషిత సం్యగహమునందు నీతనిపేర కొన్ని శ్లోకము లుదాహరింప 
బడినవి. అవి వేణియుదు లేవు. ఇముడుననియు కావు. బహుళ; వీనిది మరి 
యొక (గంథ ముడియుండనోపు. లేదా ఆ భట్టనారాయణుడు నురియొకడై న 
గానో ప్ప! 


నాయకు:హ = వేజీనంహారము నీమనాయకమనుట సర్వసమ్మతము. కానీ 
కొందరు ధర్మజుడు నాయకుడన్నా రు. దుర్వ్యోధనుడను వారునుండకటోరు. 


నాయికా నాయకుల నుబట్టియు నితివ్భ త్తములోని (పధాన సంఘటననుబట్టయు 
కావం౧మునకు నామకరణము చేయుట సంప్రదాయము, ఇది వేణీసంహారము, 
అనగా జు బ్రుముడుచుట యనియర్థ ప క్‌ [Binding up of the braided hair. 
N.ofa well known tame by Ehatta Narayana__Monier Williams] 
దుర్యోధనుని తొడలు విరుగగొట్టి భీముడు ఆ రక్తమును దోసిబబట్టి తెచ్చి | దౌపదీ 
కేశపాళమును ముడిచి (పతిజ్జ చెల్చించుకొనును, ఇది భబ్ద్బనారాయణుడు కల్పించిన 
(పధాన సంఘటన. కావుననే నాటకము నీ పేరుతో వెలయించెను. దీనిని తీర్చిన 
వాడు భీముడగుట నీతడే నాయకుడు. నాటకాంతమున మరియేమి కర్తవ్యము మిగిలి 
యున్నదని ధర్మజుడడుగగా భీముడు _ నంయచ్చామి తావదచేన సుయోధన 
కోణితో క&కేన పాణి పొంచాల్యాః దుశ్ళాసనావకృష్టం కేశవా కా స్పమ్‌ జ అని 
సమాధానము కా (దౌపడిని సమీపించి తానే జుట్టు ముడివేయను. అంత 
వరకు నావ జుట్టు విరబోసికొనియే యున్నది. చంచద్భుజ (భమిత (L211) 
జ చేసినవాడును దానిని నిర్వహించినవాడును భీముడు. ఇది [ప్రధాన 
నగా నాటక కథ యంతయు నడివిసది. నడిపిన నాయకుడు భీముడు. 


vi వేణీకంహాోరము -- భట్టనారా యణుడు 


ఈ నాటకమున | పతినాయకుడు నిస్సంశయముగా దుర్యోధనుడు. పరస్పర 
హననోద్యోగము స్పష్టము. కట్టకడపట పంచపాండవులలో దుర్యోధనుడు 
గవాయుద్దమునకు  భీమునే యొన్నుకొనెను. ఇదియు ఖీను నాయకత్యమును 
స్థాపించుచున్నది. 


మా యేవురిలో నెవ్యనితో నీవు ద్వంద్వయుద్దమును చేయుదువో యెన్ను 
కొనుమని దుర్యోధనుని ధర్మజుడడిగినట్లు వ్యాసభారతము. ఇందు భీముడే 
అడుగును. ఇదియు భీమ నాయకత్వమును బలపరచును. 


నాటబకమున నాయకుడు (వత్యంకముసను కన్చింశవవెననుబ యొకానొక 
నియమము. ఇని భీముని షట్టనే నెరవేసుచున్నది. ధర్మజుడు ఆరవయంకమున 
మాాతమే దర్శనమిచ్చును. | 


కథానాయికయెన (దౌపది తన భర్తలయిదుగురిళలోను ఖీమునిమా (తమే 
నాథ యనియు ఆర్యప్పుత యనియు సంబోధించినది. ఒకేజక్కచోట అర్జునుని 
ఆర్వప్ప్మత యన్నది. (పు 480%). ధర్మరాజును మహారాజ యనియే వ్యవహ 
రించినది. పైగా ధర్మరాజే (దౌవడితో భీముడు. (పియస్తవ మమానుజో (6-18) 
అనెను. నాయికకు జరిగిన యవమానమునకు (పతీ రము చెల్లించినది భీముడు, 
మొదటినుండి చివరివరకు (దౌపది యుతరంగము పరిభమించినది భీముని 
చుట్టునే : పుట414్ళ, వీనినిబట్టి నాయికా భర్తగా భీముడే నాయకుడనుట 
నిశ్చయము, 


చార్వాకుని మాయమాబలతో భీమసరాజయమును విశ్వసించిన [దౌపది 
ధర్మజునితో - త్వమపి క్ష్మ్యతధర్మ మనువ_ర్రమాన ఏవ నాథస్య జీవితహరస 
అభిముఖో భవ. అథవా యత్తే రోచతే (పుట_44ప).ఆన్నది. [నా భర్తను 
సంహరించిన దుర్యోధనునితో క్షతియోచితముగా పోరాడుమ్సు లేదా సీయిష్టము]* 
ధర్మజుడు “ండవ సతమునకే ముచ్చటపడి. చితికి సంసిద్దుడయెను. భీముడే 
నాయకుడసుబకును ధర్మజుడు నాయకుడు కాదనుఏకును ఈ సన్ని వేళ మొక్క_టి 
చాలును. . 


వేజీనం హారము _ భటనారాయణుడు vii 


య 


నాబకమున శృంగార పీఠములలో నొక్క.టి (వ పధానరసముగా నుండవలె 
నన్నది మరియొక నియనుమ, వేణీపంహారమున వీరము ప పధాగరసము. (వస్తా 
వనలో సత్పకొః మధురగిరః = (4-6) ఇత్యాదిగా సాగిన శరదృతుగానము 
దీనికి తార్కాణము. ఉత్సాహాస్థాయిభావము ఖీమునిపటనేగాని యుధిషిరునిపట 
రా ధి చా అ య 
కన్చింపదు, "సె గా యుధిప్పిరిసిపప్టు నారవయంకనున కొంత పిరికితనము 
pa అ 
కస్సీంచును. 


దురో్యధనునియందు నుత్సాహము ఉరకలు వేసినది. కాని యాతని 
8 జ న త్‌ లీ జ మాం ళి గ స్‌ 1 ఉత్త 
ప్రులోలత్వము, నిక్యశంకితత్వము అనుదా త్త పవృ త్రి, అస్టానాద్ధత్యముకట్టకడపట 
పలాయనము చి త్తగించి (హదమున దాగుట్క పరాజితుడగుబ యన్నని నాయకత్వ 
భంజకములు. (పతినాయకత్వ రంజకములు. కాగా నంగిరసమగు పీరమునకు 
నాలంబనవిభావము ఫీముడేయగుబ నాతడే నాయకుడు. 


ఈ నాటకమునందు కథను నడిపించినవాడు ఫీముడు. (ప్రస్తావనాంతమున. 
చండ్మపచండముగా (ప 
వీజమ్రై సర్వ కౌరవ సంహరరూపమున కథ శాఖోపశాఖలుగా వి స్పరించినది, 
దో (దౌపదితో భీముడే “న్మరతి భవతీ యన్మయో క్రమ అని తొట్టతొలి 
(పతినను స్మరించి నెరవేర్చుటతో ముగిసినది. కర్త్హవ్యనిర్వహణచణుడై భీముడే 


(ప్రత్యక్షముగను పరోకముగను నాటకమునందంళతటను ఆవరించి కన్సించును 


ర్ట 
స 
9 
Ra 
గ్‌ 
గ 
న! 
న్‌ 
5, a 
గ 
Ux 
బ్రా 
లిన 
(౮ 
లో 
నగ్ని 


$వాడు ధర్మజుడు, దీనినిబట్టి 
కొందరు ధర్మజుదే నాయకుడనిరి. కాని భరతవాక్యమును నాయకుడే పల్కు 
ను 


వలనను నియనుషున్నట్లు కానరాదు. పెగా నిదియొక్కుటియే నాయకత్వము 
భి మజా 
సొాపింపజాలదు,. 
డ్‌ 
పరివర్షణ :- పదునెన్మిది పర్వముల మహేతిహాగమునందలి సువిశాలమగు. 
par) 


ఆరంకముఐ నాదికముగా సండేపించుటకు భట్ట 
నారాయణుడు సడి (శవ (పళంసనీయము. కథను కుదించుటకని నాటకీయతను 
పెంచుటకని కొన్ని సంఘబనలను వెనుకముందులకు మార్బుట తప్ప భారతకథ 
కీతడు చెసిన వరివ రనములు లేవు. [దొవది జటును భీముడు: ముడుచుటన్నది 


viii చేణీసంహారను _ భటనారాయణుడు 
యు 


ఈతని (పధాన కల్పనము. తక్కినవి యథామూలములే అనే (పఢాన పాత 
లన్నియు భారతమునందలివే. దుర్యోధనుని భార్యగా భానుమతియు పాంచాలకుడు 
సుందరకుడ్కు రుధిర్భపియ రుధిర పియుడ్కు కంచుకి, చేటి మున్నగు న్మపధాన 
పాతంలును మాతమే భట్టనారాయణ కల్పి తములు. 


(పథమాంకమునందు అయిదూళ్లి చ్చిన చాలునన్న సం దేశముతో 
శ్రీకృష్ణుడు హస్రిప్పరికి రాయబారమేగుట సూచింపబడీనది. అడిగిన యా 
(గామములు కొర వదుర్హ్ణయముల నుగ్గడించునవగుట కవికల్చిత చమత్కారము. 
భారతమున సంజయురాయబారమున నయిదూళుల (ప్రసంగము తొలి కన్చించును. 


సంధి విఫలమై దుర్యోధనాదులు తన్ను బంధింపవచ్చినవేళ తప్పించుకొని 
+ న ఫీ నే జరు ఇద ఒర 
ధృతరాష్టాదులకు నాత్మజ్ఞానమును [పకాశింపజేయగోరి శ్రీకృ ముడు విశ్వ 
రూపమును జూపును. కాగా నిందు -- బంధింపవచ్చిన దురో్యధనాదులనుండి 
తప్పి ంచుకొనుటకే విశ్వరూపమును జూపినట్లు చిన్న మాడ్బు. 
య 


తృ తీయాంకమున కర్ణాడు (దోణాచార్యుని మృతిపట్ల నిందారోపణము 
చేయును. అశ్వత్థామ యలిగి కత్తిదూయును. కర్డుని చావువరకు నాయుధము 
పట్టనని (సతిజ్జ చేయును. కాని భారతమున నిట్టి కలహము కృఫకరులనడుమ 
న చ ష్‌ శ్రి శ్రి ధిక 
గ యేలు శ సవ గ న కష 
వారంభ నమ్రై అశ్యత్హామ కక్కి నట్లున్నది. 


భారతమున యు ధిష్టిరుదు సింహాసనమధిష్టించిన పిదప చారా డు 
సదేకించును. ధర్మజనింద యాతని యభిలాష, ఇందు మునివేషధారియై 
దు దురో్యధనవధకన్న ముందుగనే తృషితో5స్మిభో న 
గౌంటినోయీ. దప్పికగొంటిననుచు (424 [ప్రవేశించి ధర్మజుని 
(పయత్ని౦చును. ఈ మార్చు ధర్మజుని తత్త్వను నావిష్క_రించుటకు 
నాటకీయకను పతాక సన్ని వేశమున 'పెంపొందించుటకు నుపకరించినది, 


మ 
మెదురునడిన సంఘటన కవికల్పన. ఆ సంభాషణ భీముని [కోధాగ్నిని 


శ జ చి క్‌ pa 
లింపపవేసి (పతిజ్ఞకు దారితీసి వీజారోపణకు హేతువె నది. 
(sn 


27] వేణీసంహారము _ భట్టనారాయణుడు ix 


ద్వితీయాంకమున భానుమతీ స్వప్నవృత్తా౦తము కవికల్పన. ఇది భావి 
కథా సూచకము. నకులము ము (ముంగిస నూరుపొములను చంపుట భానుమతికి 
వచ్చిన దుఃస్వప్నము. నకుల శళబ్దశ్షేష కవిచేతికి బాగుగా నందివచ్చినది. చెట్టు 
చాటునుండి భానుమతీచేటికల సంక విన్న దురో్యధనుడు కకం 
శబ్దమును పాంశడనబోధకముగా (గహించి ధర్మపత్ని శీలమును శంకించును. 
దుర్యోధనుని నీచబుద్దిని [పకటించుటకే కవి యీ స్వప్న వృ తాంతమును కల్పించి 

ప్ర ధ్‌ వీ అ 
యుండును. ఆన్లు రథపతాక భగ్నమగుజయు (భీమశబ్రశ్తేష 2.24) _ భావికథా 
౧ ౧౧౦ 

సూచకము. ఇది పతాకాస్థానకము, 


ఓఒఓకవై పు భీషణ సం|గామము జరుగుచుండగా దుర్యోధనుడు భానుమతితో 
సరసములాడుట యను నీ కవికల్పన రారాజు బాధ్యతారాహిత్యము నావిష్క 
రించుటకే యయినను భానుమతీ (వతనియమమును దుర్యోధనుడుల్ల ౦ఘించుటయు 
తొడలపై గూర్చుండ రమ్మనుటయు (2.23) భావిశథా నూచకములు, (దౌపదిని 
నాహ్వానించిన యూరువులయ్య వి విరుగుట తథ్యము. భానునుకికి నింక 
నయ్యదియే యంతిమసౌఖ్యము. ఇది యీ యూరు పసం గమందు జాలిగొలుపు 
శోచ్యావస్థ, 


తృ తీయాంకమున రుధిర[ పియా రుధిర్మపియులను కల్పించి సం|గామ 
ఖీషణతను కవి చూపించగలిగెను. (దోజణ ఘటోత్కచ జయ్మదథాదుల వధను 
సంజేపింపగల్లెను, దుళ్ళాసన సంహారము కాగానే హిడింబయాజ్ఞపై రాక్షసులు 
ఖీమునావేశించిరి. ఆప్పుడాతడు ర _క్రపానముచేసెను, (శేన హి స్వామినా 
Wein దుళ్ళాసనన్య రుధిరం పొతుం (పతిజ్ఞాతమ్‌, తచ్చాస్మాభీ 

సెరను (పవిశ్య పాతవ్యమితి.) ఇదియు కవికల్పన. భీముని ఉదా త్తతను 
హా దీనివలని (ప్రయోజనము. 


(దోజాచార్యునికి జరిగిన అవమానమునకు తీీవముగా (పతిస్పందించి 
యశ్వత్థామ చండపచండముగా నేల విజృంభింపలేదు? ఆనుదానికి సమాధానముగా 
సీ కవి చేసిన చిన్నమార్చు గొప్పగా సహకరించుచున్నది. |దోణాచార్యుడు 
ఆర్జవములేని మహావీరుడని నిందారోపణచేసి కర్దుడు వాచాలత్వమును జూపెను. 
దుర్యోధనుడు ఖండింపలేదు. కద్దనిపై గల విశ్వాసములో మార్పులేదు, 


¥ వేణీసంహారము -- భట్టనారాయణుడు 


సై నాపత్యమప్పటికే యాతనికి కట్టబెట్టుట మైనది. ఈ దశలో అశ్వత్థామ గురు 
దూషకుడై న కర్ణునిపై క త్తిదాయుటయు నాయుధము పట్టనని (ప్రతిజ్ఞ చేయుటయు 
-అయం పాపో యావన్ని ధసముపేయా దరిశరై: (3.45). సమర్థింపబడును. 


అదే సమయమునకు భీముడు దుశ్ళాసనునిపై బడును, వానిని వారింపగల 
శకి దురోధన రాధేయులకు లేదని తెలిసి అశ్వత్థామ (పతిజ్ఞాభం గమున 
నరకమే వచ్చిన రానిమ్మని పునశ్శ్ళస్రు (గహ మునకు నుద్యు కుడగును (243. 
అప్పుడాకాశవాణి వారించును, దెవఘటన పాండవులకనుకూలముగా నిట్టున్నదని 
యశ్వ్వత్థామ సవిచారముగా సిష్క్ట9్రమ్‌ంచును శః కల్ప నము (దౌణీ యార్భవమును 
(పభుభ కిని నిరూపించుటకు సహకరించుచున్నది. 


ఇట్లు భట్టనాఠరాయణుని కల్పనలు పాతో న్మేషణమునకును నాటకీయతా పరి 
పోషణమునకును సహకరించి చరితార్థములగుచున్న వి. భారతకథాతత త్వమునకుగాని 
పాతౌ చిత్యమునకుగాని సందేశమునకుగాని యీ కల్పనలు విరోధులు కావనుట 


అన జ ఆన ఆ 
SRST 
నగా 


కృతజ్ఞతలు :- వీరరస|పధానమై సంస్కృత సాహిత్యమున (పౌఢ నాటక 
ముగా (పసిద్దిబడసి యాలంకారికుల మన్ననలు పొందిన యీ వేణీసం హారమునకు 
తెనుగున సింతవరకు వాా? వ్యానము రాకుండుట మత్పురాకృత శుభాధిక్యంబు 
తానెట్టిదో! వ్యాఖ్యానము నం సంతరించు పట్టున డా॥ రమాశంకర తిపాఠీ 
మహోదయుల రమా, వ్యాఖ్యానము ((మోతీలా కాతీలాల్‌ బనారసీదాస్‌ = 1275 మార్గ 
దర్శకముగా నుపకరించినది. ఎరికి నే నెంశకేని బుణపడియున్నాను. పాఠాంతర 


ములను నధికపాళములను నిరయించుజ క నిర్ణయ నె సాగర [పతిని శరణుజొచఛి చ్చి తిని. 


ఖం 


(ప్రధానముగా విద్యార్థులకుసు సం స్కృ తాన భిజ్ఞాలెన సాహీత్మీపియులకును 
నిది యుపకరింసవ లనని సంకల్పము. కావుననే సంస్కృృతవిభ కిని కారకమును 
కృదర్హమును కర్మణి షయోగమును సాధ్యమైనంతవరకు యథాతథముగా 
నండించి వెనవంటనే “అనుటి యను సనుకరణముతో తెలుగునుడికారమును 
పొందుపరచికిని, 


'వేణీసంహారము -- భట్టనారాయణుడు xi 


ఆపరితోషాద్విదుషామన్నారు. నా పడిన (భమ్మపమాచము ' లేమేనున్నచో 
తెలియజేయ (ప్రార్థన, కృత మెరిగి ద్వికయమ్ము దణమున సవఎ౨చుకొండునని 
దునవి. కాగా-అలంకారనిర్ణయము. పట్ల నభి పాయ నే వము లేర్పుడవచ్చును. 
అది యేట్టిద!. సౌహార్థమభ్యర్థయే. 


(ప్రకాశకులు తెలుగు విశ్వ విద్యాలయమువారికి మిక్కి_లి కృతజ్ఞుడను. 
తదుపొధ్యవులు మా గురుదేవులు ఆచా్య శ్రీ తూమాటి దొణస్పగారిని భూయో 
భూయో నమామ్యహమ్‌, 


ముఖచి|తమునందించి [గంథమునకళ “అట్టిహాసము పెంపొందించి 
“దాప్యులరై జ్‌చేసిన (శ్రీరమణులకు కృతజ్ఞతలతో) “గీతాిచార్యులు శ్రీబాషు 
గారికి నమస్కతులు, దాని నందముగా గచాతుర్వ ర్థ్యముా?” ము, దించిన 
THE PRINTER (“హైదరాబాద్‌ యజమానులు శ్ర) మస్తాన్‌లావుగారికి 
అభినందనలు. 


నా కోర్చి. మన్నించి “వేణీసంహారము _ ఆలంకారికులు” అందించిన 
మతులు డా॥ కె, డి. యస్‌, శాస్త్రీ; “వేణీసంహారము = నాటకము" సమకూర్చిన 
చిరంజీవి డా॥ అంబడిపూడి నాగభూషణం _ వీరిరువురిమేలు మరువ లేను, 


తప్పొప్పుల పట్టికతో పనిలేకుండ నిర్దషముగా తెలుగుప్ప స్తకమును 
(వచురింపవలెనని యొక యాళశ, ఇది తొంబదియుదొమ్మిదిపాళులు నెరవెరినది. 
ఒండుశెండు ముదదారాక్షసములు తప్పలేదు.* అవి యర్థావగతికి నడ్డంకులు 
కాకపోవుట యదృష్షము. ముదణముపట్ల నింతటి (ప్రత్యేక (శద్దచూపి సహక 
యట ౧ వ . 

రించిన శ్రీల కీ(పెస్‌ అధినేత మి(తుడు శ్రీ కె, శ్యాంబాబుకు అభినందనలు, 
రెండవ తడవ |పూపు చూచుట లాంఛనపాయమే యగునట్లు నేర్చుజూపిన 


పుట _ 35, ళో, యుష్మాన్‌ (హేవతి (కప్ప్య్కుః (హేవయతి (ఒప్పు). 
పుట = 460, ల్లో. శుతే నమో (తప్పు); (శుకేన సమో (ఒప్పు). 
పట = 464. ఆపన్న సత్వాయాః (ఒప్పు). 


xii చేణీసంహారము __ భట్టనారాయణుడు 


కూర్చరి చిరంజీవి ఎస్‌. ర త్రయ్యక్కు మెచ్చుకో నలు, అసే యచటియుద్యోగులు 
(శ్రీ చింతలపాటి శివపసాద్క్‌ శ్రీ కె. యన్‌. సత్యనారాయణ్య ఆర్‌. యోగేశ్వర 
రావుల సహకారమువలన నాకు (శమ సగమునకు సగము తగినది, 

పె కొసరు :- సింహభూపాలుడు తన రసార్హవసుధాకరమున (అడయార్‌ =? 9) 
మన్మథాప్యాయకమగు కాంతికి లక్ష్యముగా(పుట.రి2) వేణీసం హారమునందలిదని 
యిచ్చిన శ్లోకము నిచ్చట పొందుపరచుచున్నాను. ఇది యభికపాఠము. (ప్రస్తావన 
లోనిదనుట స్పష్టము, 


ఆశీస్సుగానుండుఏ నాందియనిపించును. అగుచో నిందలినాంది చతుఃకోకి 
యనవలె కానీ (ప్రథమాంకము=ఆరవ శ్లోకమని యుదాహరించుట పొసగకున్నది. 
అయిదవ శ్లోకము తరువాత నిది యిముడుఐకు సందచ్నము చాలకున్నది. భవంత 
ఏవ (పమాణమ్‌! 

ఉ త్తిష్టన్త్యా రతాంతే భరమురగపతౌ పాణినై కేన కృత్వా 

ధృత్వా చాన్యేన వాసః ళిథధిలితకబరీభార మంసే వహ న్న్యాః। 

భూయ _స్తత్కాలకాంతిద్విగుణి తసురత|పీతినా శొరిణా వః 

శయ్యా మాలింగ్య సీక్రం వష రలసలసద్భాహు లక్ష్మికః పునాతు॥ 

(వేజీసంహారే 1.6) 
సెలవు 


గుంటూరు సుదీవిధేయుడు 


18.58.88 బేతవోలు రామ్యుబహ్మం. 


వశీనంహిరవము = ఆలంకొరికులు 
డా కె.డ యన్‌. శాస్త్ర, ఎం. ఏఎపిహెచ్‌ డి. 


మహాభారతకథ నాధారముగాగొని రచింపబడిన వీరరస పధాననాబకములలో 
వేణీసంహార మ గగణ్యము, [ప్రామాణికులైన యాలంకారికులకే (పామాణికు 
డై నవాడు ఈ మహాకవి, పద్యమో శ్లోకమో (వాయగలిగినంతమా(తమున మహా 
కవి కాజాలడు, కావ్య(పపంచములో కాళిదాసువంటి మహాకవులు ఇద్దరో ముగ్గురో 
అయిదారుగురో మాతమే యుందురని _యేనాస్మిన్న పి(త్రివిచ్శితకవిపరం పరా 
వాహిని సంసారే కాళిదాస పభృతయో ద్వి(తాః పంచషా వా మహాకవయ ఇతి 
గణ్యంతే = పేర్కొనిన యానందవర్ణనుడుకూడ |పామాణికునిగా భట్టనారాయణుని 
శ్లోకములను ఉదాహరించుటచేతనే వేణీసంహార వై శిష్ట్యము వ్య క్రమగుచున్న ది, 
ఆసిందవదనుదే కాక మమ్మటుడు అప్ప య్యదీకీతులును కూడ సీ నాటకమునుండి 
యుదాహదబములు స్వీకరించియున్నారు. 


ధ్వన్యాలోకమున ద్వితీయోద్ద్యోతమున నోజోగుణ వ్యంజకమగు వర్ల 
సంఘటనకు వేణీ సంహారమందలి శ్లోకము ఉదాహరింపబిడినది. 


త(త్పకాశనపరళ్ళబ్లో దీర్చ సమా సరచనాలంకృతం వాక్యమ్‌. యథా 22 


చంచద్భుజ[ భమికచండగదాభిఘాత 
సంచూర్షి తో రయుగళస్య సుయోధనస్యః 
స్వా్యనావబద్ధ ఘన ళోణితళోణపాణి 
రు' త్తంసయిష్యతి కచాం స్తవ దేవి భీమః (121) 

మరియు దీర్చసమాసములు లేకయు చిన్నచిన్న శబ్దములతోకూడ ఓజో 
గుణమునకు అనుకూలమైన యర్ధవ్యక్తి కలుగునని పేర్కొనుచు ధ్వనికారుడు 
ఈ నాబకమునందలి _ యో యశళ్ళస్రం బిభర్తి స్వభుజగురుమదః పాండవీనాం 
చమూనామ్‌ (3.32) అను శ్లోకమును ఉదాహరించియున్నాడు, 


ఉపన్యాసకులు డా॥ కె వి. క. సంస్కృత కళాశాల గుంటూరు, 


X1v వేణీసంహారము - ఆలంకారికులు 


ఈ సందర్భమున నభినవగుప్తుడు ఈ రెండు శ్లోకములను విస్తారముగా 
చర్చించియున్నాడు, 


తృ తీయోద్ద్యోతమున గుణములకును వాని కనుకూలమైస అశ్షరవిన్యాసము 
లకును పరస్పరసంబంధమునుగూర్చి చర్చించు సందర్శమునను, గుణములు 
సంఘటనలు" వేరువేవగా నుండుననియు వానికి సంబంధము అవసరము లేదనియు 
నానందవర్ణనుడు (పతిపాదించిన సందర్శమును సమర్థించుచు నభినవగుప్పు డు 
ఓజోగుణానుకూల మైన సంఘటన లేకున్నను రౌదరనము వ్య క్తమెై చమత్కారి 
యగుననుచు “యో యళ్శషత్త్రం ....... అను శ్లోకమునే యుదాహరణముగా 
పేర నెను FE 


అనియత సంఘటన కబ్దాశ్రయళ్వే గణానాం న కౌచిత్‌ క్షతిః, 
తస్మా దనే గుణా అన్యా చ సంఘటనా, న చ సంఘటనా శితా 


తోవన సు. చేతి, చ శబ్దో హీకాం యస్యా దో యశ్ళ స్ర 
మిత్యాదౌ నాచారుత్వం (పతిభాతి తస్మా దిత్యర్థః, 


రసాభివ్యక్కికి సంఘటన నిమి త్తమ కాదనియు ఆర్థిక మైన యోజస్స్ను 
నంగీకరింపనివారి పక్షమునకూడ సర్వరససాధారణ మెన (పసాదగుణము నంగీక 
రించినను దోషము లేదనియు పేర్కొనుచు నీ శ్లోకమునే యుదాహరించెను, 
యో యళ్ళస్రమ్‌ అను శ్లోకమున పదములు వేరువేరుగా స్పష్టముగా నుండుటచే 
“పృథక్‌ పదత్వం మాధుర్యమ్‌ ఆను వామనుని లతణము ననుసరించి 
మాధుర్యము కాదా యనికూడ శంకించి (ప్రసాదమే కాని మా ధుర్యము కాదనియు 

ధ్వనికారుడు పేర్కొనెను. 

యో యళ్ళ్శస్త్రం బిభర్తి ఇతాా్యాదౌ యదో[్టుణసః స్థితిర్నే ష్యతే 

తత్చసాదాఖ్య ఏవ గుణో న మాధుర్వమ్‌. న చాచారుత్వ 

మభి|పేజరసప్రకాశనాథ్‌, 


వేశీసంహరము __ఆలంకౌరీకులు ' xv 


ఈవిషయమును ద్వితీయోద్ద్యాతములోనే లోచనకారుడు వివరించెను. 
“అ(త పృథగ్ఫూశై రేవ [కమా ద్విమృశ్యమానై రర్జెః పదాత్పదం (కోధః 
పరాం ధారా మాశిత ఇత్యసమ స్తతై వ దీప్తి నిబంధనమ్‌). 


ముఖ|పతిముఖాది పంచసంధులును రసానుకూలములుమా(తమే యుండ 
వలయుననియు శాస్త్రనియమములు పాటించుపే ధ్యేయముగా సంధిసంధ్యంగ 
ఘటనము చేయుట తగదనియు పేర్కొనుచు ధ్వనికారుడు వేణీసంహారమున 
'ద్వితీయాంకమునందు “విలాసము ఆను (పతిముఖసంధ్యంగము భరత 
నియమములు పాటించుటకుమా[తమే కూర్చబడినదనియు పేర్కొ నెను___ 


re నతు కేవలయా శాస్త్రస్థితిసంపాదనేచ్చయా. యథా వేణీసంహారే 
విలానాఖ్యస్య (పఠిముఖసంధ్యంగస్య (పకృతరసనిబంధాననుగు ణ హమ్‌పి ద్వితీయే 
అంకే భరతమతానుసరణ మా కేచ్చయా ఘటనమ్‌. 


అభినవగుపుడు (వకృతము వీవరసమగుటచెత ఆ (పకృతమైన విలాసము 
ఆనవనరమనియె పే పేర్కొనెను. 


ఇచట ఆనందవర్థనుని సిద్ధాంతమునకు సమాధానము చెప్పునట్టి సాహసము 
కాదుగాని యొక్క_టి చెప్పవచ్చును. ఇది దుర్యోధనువి యవివేకమును వ్యక్తము 
న. కవి కూర్చెనని తోచును. (వతినాయకుని యవివేకము నాయకోత్కర్షకు 

రోత వతిపాదకము. ఈ యభ్మిపాయమును కవి కంచుకితోనే పలికించెను. 
a తటి బలవంతులు, దిలవంతులే కాక కృష్ణస హాయముగల పాండవులతో 
యుద్ధము జరుగునప్పుడును అయోగ్యవర్తనుడె యంతఃప్పరసుఖమును కోరు 
చున్నా డే. మరియు న; పోయినందుకు దుఃఖింపక బాలుడైన యభిమన్వుని 
మృతికి సంతో షించుటయు దురో '5భనుని యవి వేకము”అని కంచుకి 'పేర్కొనుట 
యిట గమనింపదగినది. (యోఃయ సాద్య త Rabe 3 ఆశ ప్ర గహణా దకుంత 
పరళోః. పాడె, 


ముడు తన యపివేకమును “గుప్యా సాక న్మహానల్బః... {2.39 
తిల 


వ. 
మొద దలైన రీ = సమర్థింపబూనుటయు దీనిని దృఢపరచును. 


xvi వెణీసం హారము __ ఆలంకా రీకులు 


కాక్వాకీ ప మను గుణీభూతవ్యంగ్యభేదమునకు _నుదాహరణముగో 
“లాక్షగృహానలవిషాన్న సభా([ప్రవేశె ౪ (1-8) అను శ్లోకమునందలి గస్వస్థొ 
భవంతు మయి జీవతి ధార్తరా ష్టా9ణే అను పొదము నాసందవర్దను 
స్వీక రించెను. 


ఈ సందర్భమునే వ్యాథ్యానించుచు నభినవగు పుడు “మభ్నామి కౌరవ 
శతం సమరే న కోపాత్‌”(కేంషేక అను క్లోకములోని “నొ అను నిషేధార్థకము 
విధిగా కాకువుచేత గు ర్తింపవలసినదని పేర్కొనెను. 


గుణీభూతవ్యంగ్యభేదసం కీర్ణమునకు లక్ష్యముగా “కర్తా ద్యూతచ్చలానాం 
జతుమయశరణోద్దీపకః (5.26)” ఇత్యాది శ్రకమునిచ్చి యిందు (పతిపదమునను 
(పతివాక్యముకను [పతిసమాసమునను వ్యంగ్యము గోచరమగుచుండుటవలన 
వివరించుబలేదని యభినవగుపుడు పేర్కొనెను. “*కరేత్యాదౌ చ (పతిపదం 
(పత్యవాంతరవాక $౦ (పతిసమాసం చ వ్యంగ్య ము(క్చేకితుం శక్య మే వేతి న 
లిఖితమ్‌. పాండవా యస్య దాసా ఇతి తదీయోక్త్య్యనుకారః. త్మత గుణీభూత 
వ్యంగ్యతాపీ యోజయితుం శక్యా వాచ్యసై్యావ (కోధోద్దీపకత్వాత్‌, దాసైశ్చ 
తక [ ౧8 స్వామ్యవశ్యం (దష్షవ్య ఇత్యర్థశ క్ర్యనురణనరూ పతాపి. 
ఉథధయధాపి చారుత్వా దేకపక్షగ హే (పమాణాధావః.' 


మమ్మటుని ర పకాశమున వేణీసం హారమునుండి పదమూడు శ్లోకములు 
ఉదాహరోణనులుగా [గహింసబడినవి, వానిలో నొకళ్లోకమే రెండు సందర్భము 
అభ సుదాహరింపబడినది. కావున వం(డెండే [గహంపబడినట్టు. ఇవి నాటకము 
వచునతోతాత కావ్య పకాశమున పేరా. సబడిన వరుసలోనే యిచట వివరింప 


కాకుస్వరముచే అన్యార్థటోధ వ్యంగ్యముగా భాసించుటకు తృతీయోల్లాస 
మున “తథాభూతాం దృష్ట్వా నృపసదసి పాంచాలతనయామ్‌-(1.11) అనుళ్లోకము 
ఉదాహరింపబడినది, రాజసభలో ఆ విధమైన ఆవమానమునుపొందిన) పాంచాలీ 
తిని చూచియు అరణ్యమున బోయవారితో కలిసి నివసించిన మన పడిన 


గ ఇట్టి 


వస్త చూచియ్యు విరాటుని కొలువులో గడిపిన మన దీనస్థితిని చూచియ్యుబాధలు 


3] వేణీసంహారము __ ఆలంకారి కులు" xvii 


పొందని ధర్మరాజు నేను సంధికి వ్యతిరేకించుట చూచి బాధపడుచున్నాడు కాని 
కొరవులపై యీనాటికిని కోపగించడుగదా!. భీముని యీ వాక్యమున “ఈ 
సమయమున నా మాటలకు ఖేదపడక కౌరవుల దుశ్చేష్టలకు ఖిన్నుడు కావలె” 
నను భావము కాకువుచే వ్యక్తమగుచున్నది. ఇచ్చట వాచ్యసిద్ద్యంగము అను 
గుణీభూతవ్యంగ్య మేల కాదని సందేహించియు తుదకు కాకువుచేత వ్యంగ్యార్థమే 
'(గ్రాహ్యమని మమ్మటుడు వివరించెను. “అత తు మయి న యోగ్యః ఖేదః 
కురుషు తు యోగ్య ఇతి కాక్వా (పకాశ్యతే న చ వాచ్యసిద్ధ్యంగ మత కాళు 
రితి ట్ర. శంక్యమ్‌.” 


ఈ శ్లోకమునే (తథాభూతాం దృష్ట్వా... ..) సప్త మోల్లాసమున న్యూనపద 
దోషమునకు ఉదాహరించుచు మూడవపాదమున “అస్మాధిఖో? అనియ్కు నాల్గవ 
పాదమున “ఖిన్నే” అనుదానికి ముందు “ఇక్టమ్‌” అనియు నున్నప్పుడే కొని 

పూర్తియర్థము రాదని మమ్మటుడు పేర్కానెను, “అ(తాస్మాభి రితి భిన్నే 
ఇత్యస్మాత్సూర్య మిత్స మితి చీ, 


_చతుర్థోల్లాసమున రౌౌదరసమున కుదాహరణముగా “కృత మనుమతం 
దృష్టం వాయై రిదం గురుపాతకమ్‌ి” (3-24) ఇత్యాది శ్లో శోకము చూపబడినది, 
ఈ సందర్భమున కావ్య[పకాశవ్యాఖ్యాత యగు రుల కీకరవమనాచార్యుడు ఈ 
శ్లోకమున రౌ్యద్రరసమును వ్యక్తము చేయగల వృ త్తి లేకపోవుట కవి యళ కతను 
సూచించుచున్న దనను. "అత పద్యే రౌ దరసవ్యంజనక్షమా నృ క్రి తి ర్నా స్తేతి 
కవే రళక్తి ర్పోధ్యా”. ఇది నిజమునకు రసగంగాధరక ర్ల యభి[ప్రా యమునకు 
ననుకరణము. 


పంచమోల్లాసమున  కాక్వాక్షి వ్రగుజీభూకవ్యం గ్యమునకు మథ్నామి 
కౌరవళతం సమరే న కోపాథ్‌ (1-15) అను శ్వొకము ఉదాహరింపబడినది. అ 
భీముని |ప్రతిజ్ఞానిషేధము వాచ్యముకాగా విధి వ్యంగ్యమె గుణీభూతమగుచున్న 
దసి నీరూపించెను. “అత మథ్యా మ్య వేత్యాది వ్యంగ్యం వాచ్యని "షీధనహ భావేన 
స్థితమ్‌”. ఈ సందర్శమును వాఖ్యానించుచు వామనాచార్యుడు “అత (పతిజ్ఞాత 
కురుకుల నయస్య శీమసెనస్య న మశ్నామి” ఇత్యు క్తి ర్విరుద్దేతి నజ కాకక. 


xviii వేశీసంహారము -- ఆలంకారీకులు 


(పతీయతే. తథా చ కాక్యా నఇర్థానంతరం (పతీయమానం “న మథ్నామీతి ని 
ఇల్యే వం రీత్యా (ప్రకృత నషుర్థాన్వయీతి ఆభావరూపం మథ్నా మ్యేవ 
ఇర య గమ్యశతే,'” అని పేర్కొనెను. 


స _ప్పమోల్లా సమున య _తచ్చుబ్రముల సంబంధము (పసిద్ధార పరామర్శక 
మనుటకు “న _్రదూర్తిత సకం క్షాతమ్‌ో. (1. 13) ఆను శోక ముదాహా 
రింపబడినది. 


రౌదరసానుకూలము కాని యక్షరసంఘటనము రసవ్యంజకము కాదని 
దోష పకరణమున సప్పమోల్లాసమున “దేశః సోకయ మరాతికోణితజలై ర్యస్యిన్‌ 
(హదాః పూరితాః (3_33)” అను శ్లోకము ఉదాహరింపబడినది. ఇది రస 
(ప్రతికూలసంఘటన మని వ్యాఖ్యాతయు సుదీర్గ ముగా చర్చించి నిరూపించెను. 


సమాసములోని కొంకభాగము శ్లోకములోని అన్ని వదములతో. 
నన్వయించుటకు వీలుగానున్నను అన్వయ క్షిష్టతను సూచించుచు “ఛత్వారో 
వయమృత్విజః స భగవాన్‌ కర్మోపదేష్టా హరిః (1-25) ఆను ళ్లొకమున 
“సం[గామాధ్వర” అను సమాసమున సర్వ(త స్పష్టాన్వయను శ్రీష్టమని 
మమ్మ టుడు పెర్కొ.నెను. 


స్పమోల్లాసమున అమంగళరూపమైన యక్టీలదోషము గుణముగా. 
య. “నిర్వాణవై రదహనాః '(పశమాదరీతామ్‌ (కం. 
ఇత్యాదిళ్ల శోకము ఉదాహరింపబడినది. . దీనిలోని కౌరవులకు అమంగళము 
సూచించు పదములు భీముని (పతిజ్ఞ తీర్చుకొనుటకు అనుకూలములు, ఇక్షు. 
సాకాంక్షత్వదో షమునకు “(పయత్నపరిటోధితః స్తుతిభిః(3_34)) అను శ్లోకము 
ఉదాహారింపబడిగది. ఈ సందర్భమున కావ్య(పకాశవ్యాశ్యాత లందరును చః 
శ్లోకమును అక్షరాక్షరము సంశోధించిరి. 


అపతీతము అను దోషము కొన్ని సందర్భములలో గుణమగు ననుటకు 
“ఆక్మారామా విహితరతయో నిర్వికల్చే సమాధౌ న ను శ్లోక 
ముదాహరింపబడినది. 


వేజీసంహారము ఆలంకారి కులు Xix 


జగన్నాథపండితుడు రసగంగాధరము (ప్రథమాననమున కావ్య |వకాశక ర్త 
యుదాహరించిన వేణీసంహారమందలి “కృత మనుమతమో (3.24) అను 
శ్లోకమున రౌదరసవ్యంజకమగు వృత్తి లేదు కావున ఆ శ్లోకము సరియైన 
యుదాహరణము కాదనియు నీవిధమైన శ్లోకనిర్మాణము కవి యళ, క్రిత్వమును 
చాటు ననియు పేర్కొనెను. కాని [ప్రాచీనులు ఆర్థిక మైన యోజోగుణము 
నంగీకరించియండుటచే నిది దోషముకొదు. 


అప్పయ్యదీక్షితుని చి| తమీమాంసయందు పరంపరితరూపకమున కుదాహర 
ణముగా “అస్ర్రజ్వాలావలీఢ... . (3. గ్ర అను శ శ్లైకముదా హరింపబడినది. 


ఈ విధముగా (పసిద్ధాలంకారికు లెల్లరును వేణీసంహారమును తడవుట 
ని (పసిద్ధికిని (పామాణికతకును వ్యంజకము, వంత టి (పొఢనాటకమునకు 
తెనుగున నింతవరకు నొండురెండు అనువాదములు వెలసినవే తప్ప సమ|గము 
(పామాణికము నగు షష వెలువడలేదు. ఈ లోటు ఇప్పటికి తీరుట 
ముదావహము. 


| ఆ yn 


వేణీనంహారము = నాటకము 


డా? అంబడివూడ నాగభూవణం, ఎం.ఏఎపిహెచ్‌.డి, 


కావ్యము దృశ్యము (శవ్యము నని రెండువిధములు, దృశ్యకావ్యమునకు 
రూపక మనియు (బేరు, వస్తువు నాయకు(డ్కు రసము అనువానినిబట్టి రూపకము 
పదివిధములు, నాటకము, [పకరణము, భాణమ్ము (ప్రహసనము డిమము 
వ్యాయోగము సమవాకారము వీధి అంకము ఈహామృగము, రూపకలక్షణములు 
సంపూర్ణముగా ( గల్గినదగుటచేతన్సు ఇతరములకు( (బకృతి యన(దగియుండుట 
చేతను నాటకము (రూషపకమునకు(బర్యాయముగ వ్యవహరింప(బడు 1 గలదు 
(పసిద్ధమయినది, 


“భట్ట నారాయణస్య కృ తిం వేణీసంహారం నామ 'నాటకమ్‌ి అని (గంథ 
క_ర్పయగు భట్టనారాయణుండే 'వేణీసం హారము “నాటక” మని స్పష్టీకరించెను, 


నాటక లక్షణములు :- ఆలంకారికులు పేర్కొన్నదానిననుసరించి నాటక 
లక్షణములను నిట్లు సం|గహింపదగును.2 


1. నాంది 2. భారతీవృ త్తి 3. (పథ్యాతవసుువ్కు 4. నాయకుడు 
డివ్యు(డుగాని మానవు(డుగాని ధీరోదాత్తు (డ్కు 5. (పధానరసము శృంగారము 
లేదా వీరము, ఇతరరసము ల(పధానముల్కు 6. ఆంగసహితముగ పంచసంధుల్ము 
1; సంధ్యంతరములు 68. భూషణములు, 9. వృత్తులు 10. లాస్వ్యాంగముల్కు 
11. పతాకాస్థానకములు, 12. విష్కంభకాదులగు నర్భోపకేపకముల్కు 13 నిర్వ 
హణసంధియందు అద్భుతము, 14. (తివర్గదము = మొఃవి, ఇట్టి నాటకము 
ధర్మార్థకామములలో నేదోనొకటి యైనను (పతిపాదించునది గావలయును. 
న 





1 నాటకం న (పకరణం భాణ; (పహసనం డిమః 
వ్యాయోగ సమవాకారౌ వీధ్యం కేహామృగా దళ (దళ, 1.8) 
2 రసా, 3.132_138 


న. 


ఉపన్యాసకులు డా॥ క. వి, క, సంస్కృృతకళాశాల్య గుంటూరు, 


వేణీసంహారము -- నాటకము xxi 


ఆలంకారికులు పెక్కురు లక్షణసమన్వయసందర్శ్భమున వేణీసం హారము 
నుండి యుదాహరణములు చూపి యిది సలక్షణమగు నాటకముగా నిరూపించిరి. 
దశరూపక సాహిత్యదర్నణ శృంగార్మపకాశాదు లాధారముగా వేణియందలి 
యా లక్షణములను సం|గహముగా నిట్లు గుర్తింప(దగును. 


1. నాంది ; 


*పూర్యరంగమున (పత్యాహారకాదు లంగము లెన్నియు(గలవు. 2కాని 
వానిలో విఘ్నోపళాంతికై నాంది తప్పక చేయవలయును. 'నందయతీతి నాందీ” 
యని కవులను నటులను, సభ్యులను ఆనందింప(జేయునదిగాన “నాంది”. 


౩ఆశీస్సు నమస్కారమ్యు వస్తుసూచనము అను లక్షణములలో 
నొకటి గల్లియుండుట. 2 ముం గళార్భకము ( అయిన పదము లుండుఏ. 3, 3 
10 లేదా 12 పదములతో నుండుట యన్నవి "నాంది (పధానలక్షణములు. 
సామాశ్యముగా నాటకాదులందలి మొదటిపద్యము నాంది యగును. ఓపదమన(గా 
సు_పిజంతముగాని శ్లోకపాదముగాని, అవాంతరవాక్యముగాని కావచ్చును. కావున 
రెండ్కు మూ(డు పద్యములుగా(గూడ నాంది నిర్వహింప(బడవచ్చును, 





1 యన్నాట్యవస్తునః రంగవిఘ్నోపశా నయ, కుశీలవాః (ప్రకుర్వ సి 
పూర్వరంగం స ఉచ్యతే (సా. దం 6.284). నాటకారంభమునకు 
పూర్వము విఘ్నోపళొంతికై చేయు కర్మ పూర్వ్ణరంగము. రంగమునకు( 
బూర్వము జ కర్మ 3 
(వత్యాహారకాన్యంగాన్యస్య భూయాంసి యద్యపి 

తథాప్యవశ్యం క్ర _ర్రవ్యా నాందీ విఘ్నోపళా న నయే (సా, ద. 6. 284) 
కనుకనే నాందియొక్క.టి సామాన్యముగ రూపకారంభమున (గవులు 
(పయోగించిరి. 

ఆశీర్నమ్మస్కియావస్తునిరేశాన్యతమా స్మృతా 

చం[దనామాంకితా (పాయో మంగలార్థ పదోజ్జ్వలా (రసా. 3.139) 

4 శోకపాదః పదం కేచిత్‌ సు పిజంత వమథాపరే 


ద 


పరేకవాంతరవాకై ్యకస్వ రూపం పద మూచిరె (నాట్యపదీప.) 


జరి 


లి 


జో! వేజీసంహారము __ నొటకోము 


వేణియందు మొదటి మూండుపద్యములు “నాంది”. కావున కోకపాదము 
పదముగా నీ నాటకమున నాంది ద్వాదశ పదముగా జెప్ప బడినది, 


“ఆంజలిః సిద్ధిం విధత్తామ్‌' అని మొదటి శ్లోకమునను “అనునయః 
వః పుష్టాతు అని రెండవళ్లోకమునను, “ధూర్గటిః యుష్మాన్‌ పాతు? అని మూ(డవ 
శ్లోకముననునున్న యీ ప యాశీచరమగాం జెప్ప(బడినది. ఇట్లు కావ్యము 
+నాందిచే మంగళాది యవును, 


_ ఇట్టియెడల వ స్తునిర్చేశ మవసరముగాదు. నిషేధింపంబడినను దుర్యోధ 
నాదులు దర్పముచే యుద్దమనశే సిద్ధమగుబయు (సష్‌ ర్‌ 1 యుధిష్టిరాదులకు 


వన్శపవాసమువలని దుఃఖమునకు  బవిదప సుఖమును (సంభిన్నముకులః) 
మొదలుగా నిచట నాందిలో నాటకవస్తువును సూచింపంబడినది. 


"క రెరిన్లోలి అనుచో చం[ద్మపశ స్తి (చం(దనామాంకితా యని రసా 
పుష్పాణా మిత్యాదిగా పుష్పాదులగు మంగళార్థకపదసంయు క్ర మయినది. 
'వాచ్యార్థవీజరచితా శంకరాదిపదాన్వితా సంయుక్తా చం[దపద్మాభ్యామ్‌ 
పుత్రా వల్యభిధీయకే యను లక్షణముననుసరి౦చి వేజియందలి నాందీ _ 'వశావలీ 
రూపమని వరక జగద్ధ రుండు నెను 


2 భార పీవ్య త్తి 3 


నాంది యెన పిదప సూతధారుండు రంగ్యప్రసాధనమున కై భారతీవృ త్రి తి 
నాశ్రయింపవలెను. దీనిని మొ _క్రమును (వస్తావనయని వ్యవహరించుటగలదు, 
సంస్కృత పచురముగా నటులే. జేయంబడు వాగ్వాపారము భారతీవృ త్తి 
ఆం గికాఖినయముకం పె వాచికాభినయమునకే యిందు ((బాధాన్యము. 


2(పరోచన ఆముఖము వీధి (ప్రహసనము అని _భారతీవృ త్రిక 
నాలుగంగములు, 





1 భారతి సంస్కృత పాయో వాగ్వ్యాపారో నటాశయః, 
2 భేదై ల (పరోచనా యు క్ర ర్వీధీపహసనాముఖై 8 (దశ. 3.5) 


వేశీసంహారము __ నాటకము xxiii 


(క. (పరోచన . వ (దిశంసించుచు సభ్యుల చిత్తవృ త్తులను 
నాటాంభిముఖము చెయుట ;పరొచన. 
న ' 


దేవతాస్థానాదులగు దేశమునుగాన్ని వసంతశరదాదియగు కాలమునుగాని 
(పశంసించుచు (పకృతార్థమును సూచించుట 'అచేతని రూపమైన (పరోచన 
యగును.2 


వేణియందు సత్సకొ మధురగిరః (1-7) అనుచో శరదృతువర్షనమున 
శే షతో ధా ర్రరాషల వినా నాశరూపమైన కథావస్తువు సూచింప6బడినది. కిబుతు 
వర్షననియమమును బాటింప(బడినట్లయినది. ' 


ఓనాయకు(డు కవి సభ్యులు నటులనుగూర్చిన (వశంస చేతని రూప 
మైన (పరోచన, 


కధర్మ్క అర్థ, రస్క మోజోపయోగులగు చతుర్విధనాయకులలో నీ వేణి 
యందు నాయకు(డగు భీముడు రసోపయోగి, 


ఉదా త్త ఉద్దత, (పౌఢ వినీతులని కవులు నాల్గువిధములు. “కుసుమాంజలి 
రపర ఇవ (1-5) అనుచో విరలానపి గుజలేశాన్‌ అనుటలో 6మిక్కిలి 
వినయముచే దన్ను దక్కువవానిగాల _ జెప్పుకొనుటచే భట్టనారాయణు(డు 
'ఏనీతులో డగును. 


[. 1 ప్రరోచనా తుసా (పోక్తా (పకృతార్థ్యపళంసయా 
2 రసా 3.144, 145. = 
౩ బుతుం కంచి దుపాదాయ భారతీవృ త్తి మాశయేత్‌ (దళ. 3.4) 


యు 


ల 


కథానాథాస్తు ధర్మార్ధరస మోకోపయోగిన;ః 

ధరోోపయోగిన స్తత్ర యుధిష్టిరనలాదయః (రసా, 3.146) 
re స rs 

6 విసీత్‌ వినయోత్కర్లాత్‌ స్వాపకర్ష్యపకాశకః (రసా, 3.152) 


xxiv చేజీనం హారము -- నాటకము 


“భవద్భి రనధానం దీయమాన మభ్యర్థయే” యని నాటకమునెడల 
సదస్సుల యవధాన ]మభ్యర్థింప (బడు ఐచే నిట సభ్యులు (పార్థనీయులు, సభ్యులే 
నాట్యమును (బార్జించినచో వారు (పార్గకు అగుదురు. 


వాదక్క గాయక్క నర్ధకులగు నటుల (ప్రశంసయు వేణియందు 
పారిపార్శ్వికవచనములన గు ర్హింపవచ్చును. 


(చ) ఆ':ఖము : 2స్ఫూత్రధారు(డు తా నుపకేపింప(టోవు కార్యమును 
గూర్చి నటీమారిషవిదూషకులలో నొకరితో (బస్తావించుట ఆముఖము. దీనిని 
ప్రస్తావన యనియు నందురు, 


కథోద్దాతమ్యు (పవర్హకమ్ము (ప్రయోగాతిశయము నని యాముఖమునకు 
మూ(డంగములు3, 








1 సం|ప్రార్థ్యాస్ఫూత్రధారేణ (పార్థనీయా ఇతి స్మృతాః (రసా. 3.154) 
యే స్మూతిణం (పారయన్తే తే సభ్యాః (పార్థకా స్ఫ్మృతాకి (రసా,3.155) 
2 సూ(తధారో నటీం (బూతే మార్గం వాథ విదూషకమ్‌ 
స్వకార్యం (పస్తుతాక్షేపి చిితోక్తాా య త్రదాముఖం (పసావనావా 
(దశ. 3.8). 
రసార్హవసుధాకరక ర్త విదూషకనటీ పారిపార్శ్వికులతో సంభాషించుచు, 
వీధ్యంగములుగూడ+ గలిపి చెప్పిన (పస్తావన యనియు వీధ్యంగము 
లాముఖాంగము లన్నియు కలిపి నటీనటవిదూషకులతో సంభాషించిన 
స్థావన యనియు నాముఖమును రెండుగా విభాగించెను. (రసా, 3.164 
to 166) వేణియందు సూ(త్రధారు(డు పారిపార్శ్వికునితో సంభాషించుట్క, 
వీధ్యంగములునుండుట ననుసరించి యీ పక్షమునను విది (ప్రస్తావన 
యగును, 
రి (శీణ్యాముఖాంగా న్యుచ్యన్నే 


కథోద్ధాతః (వన ర్రకః (ప్రయోగాతిశయ 
శ్వేతి (రసా, 3.160) 


4] వేణీనం హారము ._ నాటకము ' xx 


1. కథోద్దాతము : వాక్యము తేక వాక్యార్థము ననుసరించి ప్యాత 
(్రవేశము. ఇట్లు కథోద్దాతము, వాక్యవాక్యార్థభి భేదముచే ద్వి విధము. 


వేణిలో నిర్వాణవై రిదహనాః (1.8) ఆను పద్యమున స్వస్థాఃి అనుచో 
ధార్తరాషమలకు స్వర్షస్థితియు, నిరుప దవస్థితియు నర్థములు, ఇందు రెండవ 
యర్థము నాధారముచేసికొని “న్వస్థా భవన్తు భుయి జీవతి ధార్తరాష్ట్రాణ అని 
భీముని (పవేశమగుటచే నిది వాక్యార్ధరూప మయిన కథోద్దాతము, 


న" వీధ్ణంగాలు : ఉద్దాత్యకము, అవలగితము మొదలగునవి 13వీధ్యంగాలు, 2 
ఉద్ధాత్యకము : ఒకయర్థమున (- ద్రియోగింవ(బడిన శబ్దమును వేజాకయర్థముతో 
స్వీకరించుట యుద్దాత్యకము. 


సత్పకా మధురగిరః (1.7) అనుచోట స్మూతధారుని వాళ్యములలో 
ధార్తరాష్ట్రా9దిళబ్బములను కొరవాదుల గునర్థనుతో స్వీకరించి పారిపార్మ్వికు(డు 
“శ నం పాపమిత్యాదిగా భాషించుట యుద్భాత్యకము (దీనిని రసా కర్త ఆవస్యంది 
తమున కుదాహరించెనుఎ ఇందు ఉద్ధాత్యకానలగితము లాముథాంగములుగా 
నాముఖాం గము లయిదుగా(6 గొందరు చెప్పిరి, 


. 


ఇతరములగు వీధ్యంగము లూహింపదగును,* - 


1 స్వేతివృ _్త తసమం వాక్య మర్ధం వౌ యత సూ షతీణః 
గృహీత్వా (షవిశేత్సా(తం కథోద్దాతో ద్విధైవ సః (దశ. చే 9) 
2 ఉద్దాత్యకావలగిశే (పపంచ తిగతే ఛలమ్‌్మ్‌ వాక్కేల్యధిబలే్సే గండ 
మవస్యందితనాలికే అస్య త్స లాపవ్యాహారమృదవాని త్రయోదశ 
(దళ, 3.12) 
కె ఉద్దాత్యరః కథోద్దాతః (పయోగాతిశయ స్ప సభా (పవ రకావలగితే ' పంచ 
వ్రస్తావనాభిధాః "(సొద 6.291) 


4 గండము, (1-7) (రసా) దీనిని శృంగార [ప్రకాశ 'యవన్యందితమున 
కుదాహారించినది. దశ, 3.16, 18, మొ; 


Xxvi చేజీసంహారీము -- నాటకోము 


3. వస్తువు : నాటకమున వస్తువు [పథ్యాతముగావలెను. ఇతిహాసాదులయందు( 
(దిసిద్ధమైన కథ (పథ్యాతము.3 నాటకమున వస్తువు కవికల్చితము గారాదు, 
సాటకమునకు6గాని రసమునకు.గాని యనుచిత మైనది తొలగింపవలెను. లేదా 
మార్చు చేయవలెను, (దళ, 222) 


భార కేతిహిసమునందు ((బసిద్ధమగుటచే మ ఫలతి 
పట్టాభి వే షకవస్తువు (ప్రఖ్యాతము, ఆరంభమున సూ(తధారు (డు భారతక త్త 
కృష్ణదై పాయను వందనముచేయుట గవనింప (దగును. 


శీ. నాయకుడు : శథాశరీరమునందంతట వ్యాపించి  ముఖ్యఫలమును బొందు 
వాండు నాయకుండు, కౌరవ వినాశనమువలన సాధింపంబడిన రాజ్యమునకు 
నభిషిక్సు (డగుటచే నిందు ఫలస్వామి ధర్మరాజు. మరికొందరి మతమున 


ధీరోద్దతుడగు భీముడే నాయకుండు. సూచ్యముగాంగూడ నాయకుని వధ 
యుండరాదుః. 


5. రసము : ఉత్సాహము స్థాయిగా నిందు వీరము (పధానరసము. శృంగారాద్దు 
లటనట నంగములయి యున్న వి. రసములు వధానరసాంగములుగా నుండవలె(గావ్లీ 
ఒకొదానివలన వేరొకటి తిరోధాన మగునట్లు చెప్పరాదు. రసపోషణవి స్పృతితో 
కథావస్తువుగాన్తి సంధ్యంగాదులతో వస్తువి సరణమువలన రసమునకు(గావి 
తిరోధానము గల్లకుండవలెను3, . . 


6. సంధి సంధ్యంగములు : ఇష్టార్థరచనము, వస్తువి స్తరణము మొదలగు 
(పయోజినములకై నాటకమునందలి వస్తువు లం వాని. సరల 
64 తో నిర్వహింప(బడవలయును, 


సంది: ఫీ కదత్త (ప్రయో జనముతో (గూడిన ర వంకల Cr 


1 (పథ్యాత మితీహాసాదేః (దశ. క్షే, 15) : 
2 విష్కంభకాది రపి నో వధో వాచ్యోకధికారిణః er క ఈ. 320). 
3 అన్నోన్యేన తిరోధానం న కుర్యా ద్రనవస్తునోః (సా. ద, 6, 0) 
శీ అవాంతరార్థసంబంధ స్సని రేకాన్వయే సతి (దశ, 1 23 


వేశీసంహారము ౬ నాటకము ‘xxvii 


జనముతో సంబంధము సంధి. ఇవి ఆయిదు. *ముఖసంధిి (పళిముఖనంధ్వి 
గర్భసంధ్కి అవమర్శసంధ్వి నిర్వహణసంధి. 


2వీజ్వ బిందు, పతాక్కా (పకర్వీ కార్యములను నయి దర్ధ(పకృతులున్తు 
౩ఆరంభ[పయక్నపాప్త్యాశానియతా పి పిఫలాగమములను నవస్థలతో ( (గమముగా( 
గూడి పయి సంధు లయిదు నేర్పడును. 


1. ముఖస?దధి * వీజారంభముల సంధి ముఖసంధి. ఉస్వల్పముగా ను ద్రేశింప6 
బడీ (క్రమముగా బహుముఖముగా విస్తరించునది బీజము. 6ఫలాధిక్యమున్నకె 
కుతూహల మారంభము, వేణీసంహారమున (దౌపది కేశములు ముడుచుటకు 
హేతువయిన భీముని కోపముచే సాధింపంబడిన (యుధిష్టి రుని) యుత్సా హము 
నీజము. సంధివిఘటనము మొదలగువానిలో( గల యాస క్తి జ Pewee 
గుతూహాలము. ఇందు (పథమాంకము “ముఖసంధి”. 


“దీనికి 12 అంగములు. 
3 


1. ఉపక్షేపముః వీజన్యాస ఉపక్షేపఃం తావ్యార్థము సిద్ధించుట కనుగుణమగు 
. వీజమునుంచుట. 'లాక్షిగృ్గహ'” (1_8) అనుచో (దౌపది కేశములు 
ముడుచుకు మూలమయిన. కౌరవులతోడి వైరమను వీజమునుంచుట 
యుపకేపము. 








ముఖ వతిముభే గర్భస్సావమరోోపసంహృశిః (దశ, 1.24) -. 
2 వీజబిందువతాక్యా పకరీకార్యలక్ష ణః 
అర్ధ్మపకృతయః పంచ తా ఏతే పరికీర్తితాః (దళ. 1.18) 
8 అవస్థాః పంచ కౌర్యస్య (పారద్దస్య ఫలార్థి భిః 
_ఆరంభయత్న (పాప్త్యాశానియతా పిఫలాగమాః (దశ. 1.19) 
* న్వల్ఫోద్దిషస్తు తద్ధతు ర్చీజం విస్తార్యనేకథా (దళ. 1-16) 
5 బాత్ఫ్సుక్యమా(తమారంభః ఫలలాభాయ భూయసే (దళ, 1.20) 


నన? 


beds, 


హొ 


చేణీసంహోరము = నాటకము 


పరికరము : తద్బాహుల్యం వర్మికియా, పై పె యర్థమును వి స్తరించుట. 
ఫీమస్సన్దీం విఘటయతి (1-10, యనుచో వైరము వి స్తరింపంబిడినది. 


అచు. ఈ న్‌ లె. అగ అద్య నం న కు టో అధ 
పరిన్యాసము 1 కన్నిస్ప త్తిః పరిన్యాసః, కావ్యార్థము సాం 
బడుట. “ఉ త్రంనయిష్యతి కచాం స్తవ దేవి భీమః (1-21) అనుచో 
(దౌపదీ కేశ సం యమనము నిశ్చయింపంబడినది, 


విలోభనము ; గుణొఖ్యానం విలోభనమ్‌. వీజగుణములను ' వర్తించుట. 


మనాయసారవాం భ; (1-22) దుందువిధ్వనివరనము నిలోభనము, 
థి చి ద్ధిద్ర | ర్‌ 


యుక్తి : సంపధారణం యుక్తిః. కర్తవ్యనిశ్చయము యుక్తి. ఇంద 
(పస్థమ్‌_. (1-16) మొదలగు వాక్యముల శతుకులక్షయ మను 
క ర్రవ్యము నిళ్చితము,. 


(పౌ పి (పా ప్తిన్సు ఖాగమః. వీజాదుల వర్గనచే సుఖమును బొందుట, 
“మంథామి కెరవశతమ్‌” (1-15) మున్నగుమాటలు మరలమరల. 
జెప్పుమని (ద్రౌపది కోరుటలో (పాపి 


సమాధానము : వీజాగమ సృమాధానమ్‌, వీజార్హమును పొందుట సమాధా 


నము, “(కోధజ్యోతి రిదం మహత్‌ కురువనే యౌధిష్టిరం జృంభతే 
(1-25) అనుచో “స్వస్థా భవస్తు” అనునప్ప టి ఫీమునియందున్న 
(కో ధెబీజము నాయకుడు. ms పొందికట్లు చెప్ప (దడుటలే సిది 
సమాధానము. 


నిధానము ః విధానం సుఖదుఃఖక్ళ త్‌. సుఖదుఃఖములు కలిగినట్లు 
వర్ణించుట. “భఘాయః పరిభవక్షా నిల జ్ఞా విధురితాననమ” అనుచో యుద్దము 
సుఖదుఃఖకరముగాం జెప్పుట విధానము. 


టు. పరిభాచోకద్భుతా వేశ?, ఆశ్చర్యము గల్లించుట. “కమిదానీ 
ష(పళయ.... ఇత్యాదిగా దుందుభి be (దొపదివిస్మయము 
పరిభానన, 


వేశీనంహారము -- నాటకము xxix 


10. ఉద్భేదము ® ఉద్భేదో గూఢభేదనమ్‌. గూఢముగానున్న యంశమును 
. పకాశింపంజేయట. చత్వారో వయమృ త్విజః (1-25) ధర్మరాజాదుల 
నిశ్చయముతో నిందు వీజార్థము Se నిది యుద్భేదము, 


11. కరణము ; కరణం (పకృతారంభః, వీజార్థము సఫలమగుటకు౬ దగునట్లు 
ఆరంభించుట, గచ్చా మో వయ స కురుకులక్షయాయ _యనుటలో 
(పకృతారంభము. 


12. భేదము : భేదః (పోత్సాహనా మకా. దానికి తగిన [పోత్సా హము] భేదము. 
అనో్యోన్యాస్భాల (1-27) ఆను పాండవపరాకమవర్షనములో [కో ధమున 
కనుగుణముగా పోత్సాహము, 


I. (పతిముఖసంధి : బిందు[పయత్న ముల సంధి (వతిముఖసంధి, 1ఆనాంత 
రార్థములచే (పధానకథకు విచ్చేదము కలుగకుండ చేయునది బిందువు తలచిన 
కార్యము (పొ ప్తింపకుండుటచే దానికై చేయు అధికయత్నము (పయత్నము, 


బీజము లక్యెలక్ష్యముగాంజూపట్టిన నది (పతిముఖసంధియగును . భీష్మాదుల 
సంహారముచే కొంత లక్ష్యమగుచ్చు కర్ణాదులింకను మిగిలియండుటచె నలక్ష్య 
మగుచు (కోధబీజమిచట నుద్భిన్నా వస్టలో నున్నది. సహభృత్య (2- -5) 
దుశ్ళాసనస్య (2.27) 'మొదలయినవానిచే నుద్భేదము వలన (ప్రతిముఖసంధి, 
వేణిలో రెండవయంకము హ్‌ 


1పశిముఖసంధి కంగములు 13. 


"1. . విలాసము : రక్యర్థేచ్చా విలాసః, రతివిషయి కమైన యిచ్చు. “గానునుతీ 
యథాపూర్వం మామనామం క్రైవ వాసభవనా (త్సాత రేవ న్నిష్కాన్వేతి 
న పం మే మన క్రి? అనాచో శరత అర్‌ విలాసము, 

1 ఆచాంతరార్థవిచ్చేదే bos రచ్చేదకారణమ్‌ (దళ, 1. 18) 


2 (పయత్నస్తు తద(పొప్తా వ్యాపారోకతిత్వరాన్వితః (దళ, 1-20)" 


నా =. 


వేణీసంహారము __ నాటకము 


. పరిసర్బము ; దృష్టనష్టానుసర్ప ణం సరిసర్బః. ఒకచో దృ స్టమగుచు 


వేతొకచో నష్టమగుచు బీజము ననుసరించు ఎ, “ఆశఫ్ర్ర గహణాత్‌ (2.2) 
అనుచో లీవ్మవధచే బీజము దృష్టమగుచ్చు అభిమన్యు మరణనముచే 
నష్టమగుచు నీది పరిసర్బము,. 


వీధూనము ; విధూతం స్యాదరతిః.. అనిష్టముచే తిరస్క_రించుట. దుస్స్వ 
ప్నదర్శనముచే దుర్యోధనున కనిష్టమును శంకించుచు భానుమతి యాతని 
యభిలాషను |దోసిపుచ్చు ట విధూనము, 


శమము : తచ్చమ శృమః. ఆరతి శమించుట శమము, పిదప భానుమతి 
సఫీవచనములచే డుర్యోధనుని గొప్పదనమునెజిగి తాపము విడుచుట 


శనుము, 


8, 


నర్మము : పరిహాసవచో నర్మ. పరిసాసవాక్యము నర్మము. చేటినుండీ 
యర రృ పాతను (గహించి భానుమతికి సమర్చించునప్పటి సంభాషణమున 
దుస్ప్వవ్నబాధను శొలగించి దేవకాపూజకు విఘ్నము గల్లించుటలో వి 
పరిహాసము నర్మమను (పతిముథాం గము. 


నర్మద్యుతి ; ధృతి స్తజ్ఞా ద్యుతి ర్మశా. పె పరిహాసవచనములవలన( 
బిదప6గలుగు ధైర్యము నర్మద్యుతి. తదల ము మిత్యాదిగా 
దురో్యధనుండు భానువతివి ధై ర్యోపరచుట ద్యుతి. 


(పగమనము : ఉత్తరా వాక్‌ (వగమనమ్‌. సమాధానము. 2.23 తరువాత 


కంచుకి 'భగ్నమ్‌” అనుట మొదలుగా దుర్వోధనువితో జరిపిన సంభాషణము 
(పగమనము. 


నిరోధనము 1 హితరోరో నికోధనమ్‌.. ఆలీష్టమున కవరోధముగల్గుట. 


సుఖోపవిష్తులెన భానుమతీదుర్యోధమలకు జయ్మదథమరణనా ర్త ర్తచే నలీష్ట 
మున కవరోధము. 


వేశీసంహారము నాటకము. xxx1 


“9, అనునయము : పర్యుపా స్తే రనునయః, సంతృ ప్రికై యత్ని ంచుట, 
“  హఠశే జరతి గాంగేయే (2.4) అని భీమ్మని వధవంటిదే అభిమన్యు 
వధయును ఆను దుర్యోధనుని సమన్వయ మనునయము. 


10. : se వాక్యం విశేషవత్‌. విశేషవాక్యము పుష్పము. 
. నూపించుట కనువయిన వాక్య విశే శేషము పుష్పము, 


11. ఉపన్యాసము : ఉపన్యానస్తు సోపాయమ్‌. నేర్చుగల మాటలు. నకులేన 

_పన్నగళతవధః  స్తనాంశుకాపహరణమ్‌ ఆనుచోట పొరవడిన 

దుర్యోధనుడు ఫలన్ని కాకతాలీయ మిత్యాదిగా (2-15) తలచుట 
యువన్యాసము. 


12. వ(జము : వ(జిం (పత్యశనిషురమ్‌. పరుషవాక్యము, కంచుకి భగ్న 
, మైనది రథకేతు వుగా ( జెప్ప (గా. “తత్కిమాకులం (పలపసి” ఇత్యాదిగా 
ప. 'నిష్ణురముగా॥ బల్కుట కః 


13. వర్గసంహారము : వర్ణికార్థతిరస్కారో వర్ణసంహారః. (శృంగార). 
క వర్తి కార్ణమును ' తిరస్కరించుట వర్ణనంహారము. (పసన్న [బాహ్మణ 
అ చేదానురో భేన మొదలగు' భానుమతి ప పల్కుల వర్ణసం హారము. 


Ill, గర్భనంధథి: 3 పతాకా(పాబ్య్యాళల సంధి గర్భసంధి, (వధానకథతో పాటు దానీ 
కశొనుబంధముగా నడచు కథ పతాక. ఇది నియతముగాదందురు, 2ఉపాయాపాయము 
లచే కార్యఫల మనిళ్చి తముగానున్న (పాపాశ, 


.. ప్రశిముఖసంధిలో లక్యెలక్యమయియున్న బీజము నన్వేషించుట 
గ్గరృసంది.. స . గ 


న 





I సొమేబంధం ws (దళ, 1 13) 
2 ఉపాయాపాయళంకాభ్యాం [పాప్యాశా (పో ప్తిసంభవః (దళం). 


శతం! వేణీసం హారము ._ నాటకము 


అభిమన్యుమఘటోత్కచాదుల వధాదులగు నపాయములుగల్షియు (దోణ 
దుక్నాసనాదుల సంహరణముతో నాటకమునందలి 33 4, అంకములును అయిదవ 
యంకమున సగమునకు బై వరకును గర్భసంధిస్థాన మగుచున్నది. 


గర్భసంధికం గములు £2. 


జ్‌ 


1 అభూతాహారణము ; ఆభూతాహారణం ఛద్మం మోసము. అశ్వర్థామా 


హత ఇతి (3.11) అని అశ్వర్థామ చ సన్‌ మ పిదప చెప్పుట 
లోనీ మోసము ఆభూతాహరణము. 


2. మార్గము; మార్ష స్తత్వార్లకీ రనమ్‌. యథార్హమును జెప్పుట.. అశ్వత్థామ 

9 క. గ) బి0) థి క థి @ 
యభిషి క్తుండుగాండని తెలియుటవలగనే (దోణు(డు కురుకులక యము 
న్‌ పేక్షించెనని కర్డుండు చెప్పిన తత్త్వము మార్గము, 


3. రూపము : రూపం వితర్కవ ద్యాక్యమ్‌. తర్కముతో (గూడిన క 
రూపము, తేజస్వీ (3.20) అనుచో కొడుకు మృతి తెలిసిన (ద్రోణుడు 
శస్త్రగహణ సమయమున విశస్తు(డగుటను గూర్చిన తర్కము రూపము. 

4. ఉదాహరణము : స్వోత్కర్షస్సా్య దుదాహృతిః. తన్నుదాను పొగడు 
కొనుట. యో యళ్శష్త్రం బిభర్తి (3.32) అఆనుచోటి యళ్వర్థామ 
స్వోత్కర్ష యదాహరణము. 


5 [శమము ; కమస్సంచింత్యమానా ప్రిః. తల(చినది పొందుట. కర్ణే సేనాధి 
పత్యముతో నశ్వత్థామకు కోఫమువలన పాండవులకు విజయా. ప్యవ 
సాకం ప్రై 


6. సంగ్రహము , సం(గహ స్సామదానో కి: _వ్రకృతకార్యసాధవమున 
కృుపషయోగించు _ సామాదివాక్యములు. యత్న షరిబోధితః. (3. ఎవరు 
అనుచో అపాండవము చేయదునన్న అశ్వల్థామవలుకులలో సామర్ధ్య 
సంవ, తీ సం 


క్‌] వేణీసం హారము _ సాటకము. రా 


7. అనుమానము : అభ్యూహో లింగతోకనుమానమ్‌. ఆయా ఆధారములను 
బట్టి యూహ. కర్ణదురో్యధనుల స్థితినిబట్టి దుళ్ళాసనరక్తము భీమునిచే. 
(గహింప(బడెనని యశ్వత్థామ యూహించుట యనుమానము 


8. అధిబలము : అధిబలమభిసంధిః. ఇష్టజనముల కూడికనుగూర్చి చెప్పుట 
4వ అంకములో చాటుగా నభిమన్యుని చంపినట్టుగాక అందరు చూచు 
చుండ6గనే వృష షసేనుని చంపుదునను కిరీటివచనముల నధిబలము, 


9. తోటకము ; సంరబ్దం తోటకం వచః. కోపసంభమముగల మాటలు. 
(పయత్నపరిబోధితః (3-34) మొదలుకొని యున్న కర్గాశ్వత్థామల 
సంరబ్బ వచనములచే పాండవవిజయ(పా ప్రీ పి. కనుకూలముగా సేనలో భేదము 
గల్లుట వలన నావాక్యము తో టకము. 


10. ఉద్వేగము 8 ఉద్వేగోకరికృతా భీతిః. శ్యతువులవలన భయము, భీముని 
వలన గష్టముగల్లునని దుర్యోధనుని రథమును సూతు(డు మరలించుటలో 
ఉద్వేగము. 


11. సం|భమము : శంకా(తాసౌ చ సం(భనుః, భయసందేహములు 
సం[భమము. భీమార్జునులు వచ్చిరని తెలిసినప్పుడు 'కిమ(త (పతి 
ప పల్రవ్యమ్‌” అను గాంధారిపల్కుల శంకా(తాసములచే పాండవ విజయ 
(పాప్త్యాశతో (గూడిన యిది సంభ్రమము, . 


12. ఆకేపము: గర్భ వీజసముద్భేద ఆకేపః. బీజార్థము వకాశింప(జేయుట. 
ఏతన్నిర్భ ర్హ్సి తవిదురవచనబీజన్య? మొదలగు “సుందరకుని పల్కు లలో 
బీజము ఫలోన్ముఖముగా(జెప్ప (బడుట నిది యాకేపము. 

IV. అవమర్శనంధి : (పకరీనియతాప్పుల సంధి యవమర్శ సంధి. పతాకవలె( 

గాక కథలో కొంతవఅకుమా[తమే 'వ్యాపించియుండు (పాసంగి కేతివృ త్తము 

(పకరి.] అపాయములు తొల(గయగా ఫల పొ ప్తి నిశ్చయింప(బడుట నియతా ప్రి.2 





1 (పకరీ చ (ప్రదేశభాక్‌ (దళ. 11 3) 
EN అ! re వ్‌ ఖీ పే స్ఫునిళ్చితా గ్రీతశ 3 కేం వ 


న్‌ా: వేణీస హారము __ నాటకము. 


(కోధముచేంగాన్తి వ్యసనముచేంగాని గర్భసంధియందు. దోచిన. బీజార్థమును 
షరామర్శించుట యవమర్శ సంధి. 


తీర్తే భీష్మమహోదధౌ (6.1) “న్వల్పావశేషే జయే” ఎయనుటలో 
ఫీష్య్మాదులగు (ప్రత్యర్థులవధవలన విజయము _పరామర్శింప(బడుటచే నటి 
నవమర్శసంధి. _వేణిలో 5వ అంకము చివరినుండి ఆరవయంకమున సగము 
వరకు నవమర్మసంధి. 


దీని కంగములు 13. 


1: అపవాదము : దోష్మపథ్యాపవాదః. దోషమును జూపుట. 'దేవీకేశపాశ 
స్పర్శపాతక[ప్రధానహేతు రుపలబ్ధిఃి అని పాంచాలకుని పల్కులలో 
దుర్యోధనునియందలి దోషము చెప్ప (బడినది. 


2. సంఫేటము; సంఫేటో రోషభాషణమ్‌. రోషముతోడి మాటలుసంఫేటము. 
రవ అంకములో భీమదురో్యోధనుల [కోధాధిక్షేపపరుష. వాక్క_లహము 


శాలి 
సం ఫటము, 


3. విచ్రవము : వ విదవో వధబంధాదిః. వధ బంధనము మొదలగు. కష్టము 
వి(దవము. రాక్షను(డు కల్చనము. చేసిన. కథలో ఫే మువివమరతమును, 
అర్జునుని వెనుబాటు విిదవము. 


త్‌ (ద్రవము -. (ద్రవో గురుతిరస్కృృతిః. గురువులను తిరస్కరించుటి 

జ్ఞాతి పీతిః (6_20) అనుచో ధర్మరాజు గురుషగు బలరాముని 
తిరస్క_రించుట (దవము. ee 

క్‌ు శర విరోధశమనం శక్సిః. విరోధము నశించుట. కురుతల మఖిలం. 
దగ్గ మేత ద్రణా(ే (6-31) అనుచో శ(తుసంహారము శక్తి, 


6. ద్యుతి : తర్ణనోద్వేజనే ద్యుతిః. వెజపించుట రెట్టించుట. జన్మేందోరమలే 
(67) అనుచో దుర్యోధనుని తర్షనో ద్వే జనములచే భీమునియందు ద్యుతి. 


£0. 


11. 


12.. 


చేజీనంహారము -- నాటకము ననా 


(ప్రసంగము : గురుకీ_రనం (ప్రసంగః. గురుస్తుతి (ప్రసంగము. స 


కీచకనిషాదనః (6.18) అనుచో భీమ్మపశంస (పసంగము, 


ఛలనము : ఛలనం చావమాననమ్‌. ఆవమానించుట *ఛలనము, 
రిపుజయవిముఖం తే యది చేత స్తదా యత తత వా (పాణత్యాగం 


కురు అను రాక్షసునిపల్కుల ఛలనము. 


వ్యవసాయము, నూనం తేనాద్య (6-6) అనుచో ధర్మజుండు తన దండ 


విరోధనము -; సంరబ్ధానాం విరోధనమ్‌. పరస్పరము ధిక్క_రించుట, 
కృష్ణా కేశేమ భార్యా (5-30) అపియాణి కరో శేష (5.31) అను 


తీరుగా సంరబ్ధులయిన భీమదురో్యోధనుల స్వోత్కర్ష విరోధనము. 


[పరోచన : _ సిద్ధామంతణతో భావిదర్శికా స్యా (త్పరోచనా?. జరుగ 
బోవ శుభమును గూర్చి ముందుగా (పశంసించుట. పూర్యంతాం సలిలేన 
(6-12) అనుచో [దౌపదీకేశసంయమనమ్ము ధర్మజ పట్టాభిషేకము నను 
భావ్యంశములు సిద్ధమైనట్లు చెప్పుట [పరోచన, 


 విచలనము శ విక త్థనా విచలనమ్‌. తనగుణములు తానే చెప్పుకొ నుట, 


“సకలరిపుజయాశా? (5.27) చూర్ణి తాశేషకొరవ్యః (5.268) .అనుచో 
ఫీముడు విజయమున శనుకూలమైన :తన గుణములను వర్ణించుట 


విచలనము. 


ఆదానము $ ఆదానం కార్యనం[గహాః, ఉదేశించినకార మును సంగహిం 
చుట. రక్షో నాహమ్‌ (6-37) అనుచో ఏల. న 
క ఆదానము. 


Xxxv1 వేణీసంహారము = నాటకము 


7. నిర్వహణనంధి : కార్యఫలాగమముల సంధి నిర్వహణసంధి. ఫలమును 
నిర్వహించు చివరి కథావయవము కార్యము. ఉదైేశించిన ఫలము సిద్ధించుట 
ఫలాగమము, ఆయాచోట్ల చెదురుగానున్న నీజయు క్రములయిన  ముఖసంధ్యాదుల 
యర్థములన్నియు (ప్రధాన (పయో జనమునకు 'తేబడినచోటు నిర్వహ ణసంథి. 


కుమారభీమసేనో - దురోధనక్షతజారుణీకృతసకలశరీరః అనుచో 
(దౌపదీ కేశసంయమనము మొదలగువానికి వీజములగువాని నెల్ల నిట సం్యగహించు 


టచే నిది నిర్వహణసంధి. ఆరవయంకమున( దుదిభాగము నిర్వహణసంధి 
వ | & 
స. 


నిర్వహ అసం ధ్యంగములు 14, 


1. సంధి; సంధిర్బీజోవపగమనమ్‌, వీజభూతమగు విషయమును ఫల్మపా ప్రి 
యందు చెప్పుట. “స్మరతి భవతీ యత్రన్మయో కమ్‌ చంచద్భు జ ఆని 
భీము(డు వీజాంశమును ఫల ప్రా ప్రియందు స్మరింపంజేయుట సంధి. 


2... విబోధము : విబోధం కార్యమార్లణమ్‌. (ప్రధానకార్యము నన్వేషించుట 
కి మపర మవశిష్ట మ్మన్న ధర రృజునితో భీము(డు “సుమహ దవశిష్టమ్‌ 
సంయమామి తావ దనేన సుయోధనళోణితో కీకేన దుశ్ళాననా వకృష్ణమ్‌ 
కేళశహ సని మనుట విబోధము. 


3. (గధనము : (గధనం తదువకేవః. (ప్రధాన కార్యమును ఉపకేపించుట: 
“భవతి సం యమ్యశామిదానీం ధా _ర్తరాష్ట్రకుల శాలరా(తిర్దుశ్ళాపన 
విలులికేయం వేణీ” యనుచో దౌషదీ కేశసంయమనశార్యము ఉసకే పింవ 
బడుట నిడి (గధనము, 





1 సమాపనం తు యతి క్సిద్దౌ తత్కార్య మికి ఏ సమ్మతః (సా, ద. 6. 327) 
2 సమ గఫలనంప శ్రిః ఫలయోగో .యయథోదిత; (దశ. 1.21) 


10. 


11. 


వేశీసంహారమఘు నాటకము xxxvii 


నిర్ణయము : ఆనుభూతాథా్య తు నిర్భయ. కార్య(ప్రకంస నిర్ణయము. 
నిర్ణయము, 


పరిభాష ; పరిభాషా మిథో జల్బః _- పరస్పర సంభాషణము, కృష్ణా 
యేనాసి రాజ్ఞాం (641) మొదలుకొని క్వా సా భానుమతీ... మొదలగు 
భాషణము పరిభాషణము, 

వ్‌ 


(ప్రసాదము : (ప్రసాదః పర్యుపాసనమ్‌. సంతోషపెట్లుట. దిష్ట్యా వర్ణసే 
యట అ 


(a 


. రిపుకలక్షయేన = అని భీముడు (దౌపదినారాధించుటలో (ప్రసాదము. 


ఆనందము ; ఆనందో వాంఛితావా పిక. ఇష్షసి సిద్ధి య యానందము, “అనుభవామి 
థు 


నాథస్య (ప్రసాదేన... మొదలగు వాక్యములలో శేశసంయమనమువలన 
(దౌపడియందానందము, 


సమయము ; సమయో దుఃఖనిర్షమః , విచారముతొల(గుట సమయము. 
కృతగురు= (6.43) అనుచో ధర్మజుని దుఃఖనాశ వర్ణనము సమయము, 


కృతి : కృతి ర్లబ్ధార్థశమనమ్‌, లభించినదానిని స్థిరవరచుట. వ్యాసోకయమ్‌ 
(6.44) ఇత్యాదిగా ధర్మజుని పట్టాభిషే షేకమును గూర్చి కృమ్లుని వలుకలలో 
నిషారము సిరపడుటచే కృతి. 

టథ థి 


భాషణము ; మానాదా; ప్తి శ్చ భాషణమి, కార్యసిద్ధిచేగల్లిన సంతోష 
(పనంగము [భగవాన్‌ జరజరా నారాయణస్స్వయం దంగలమాశాసే సె 


యని యితోఃధిక మలగళావా ప్రిచే భాషణమ. 


పూర్వభావము : ee పూర్యభావోపగూహనే. 
ఇష్టకార్యసందర్శానము పూర్వభావము. (కోధాంధై - 'స్సకలమ్‌.... (6.48) 
అనుచో. శార్యధృష్టీచె పూర్వభావము, 


221 వేణీసంహారము -- నొటకము 


12. ఉపగూహనము ; ఆశ్చర్యమునుబొందుట యుపగూహనము, కథం 
చార్వాకేణ రక్షసా వయమెవం విప్రలబ్దాః అని ధర్మజు6డు భీమమురణ 
వృత్తాంతమును 'పేర్కాన్న రాక్షసుని యత్నము మోసముగాం దెలియు 
టలో నద్భుత (పా ప్రివలన నుపగూహానము, 


13. కావ్యసంహారము : వరా ప్తిః కావసం హోమ్‌. కాన్యార్థసిద్ధి కౌప్యె 
సంహారము. “కి మస్మా త్పరం సంపాదయామి యనుచో కావ్యార్థము 
సిద్దమైనట్లు చెప్పుబచే కావ్యసంహారము. 

Mle ఉం 


14, (ప్రశస్తి ; (పశకిస్టి శ్ళుభాశంసనమ్‌, శుభమును గోరుట (పశ స్థి, 
అకృపణసురుక్‌ (శొన్తమ్‌ ఆనుచో శుభాశంసనము (వశ స్త, 


(సంధ్యంగ సమన్వయమున మతఖేదములుగాననగు నవియబఐ నట 
గుర్తింప(దగును) 


Ta సంధ్యంతరములు * ఈ పంచసంధులకం పె వేలుగా నింకను 21 
సంధుబను గొందజు పెర్కొనిఏ. 1దశరూపక మివి సంధ్యంగములందే 
యంతర్చవించుననుటను సింగభూపాలుడు తిరస్కరించి నాటకమున నివి 
(వక్యేకముగా నుండవలెననెను. 2సామదానభేదదండాదులగు నీ 21 సంధ్యంతర 
ముల నాయవి దేశీసంహారమునం దాలంకారికులు గుదర్తించిరి. అవి యట 
గమనింప(దగు (ఉదా. వధ -- రసా 3.86, (థాంతి. రసా, 3.90. భయము 
లజ్జ శృంగారం 500 పుట మొ॥వి. 


గ్ర (అ) భూషణములు వ గుణాలంకారబహుళమగు భాషణమె భూషణము. 
పభూషణాదులగు 36 భూషణములతో కావ్యవస్తువు నలంకరింపవలెను. (శృంగార 





1 రసా, 3.95, 96 
2 రసా. 3.92, 93 


కి శరీరం వ_ప్వ్యలంకుర్యాత్‌ షట్రింంశత్‌భూషడై ః స్ఫుటమ్‌ (రసా. 3.98) 


వేణీసం హారము .__ నాటకము X2Xix 


్మవకాశ మింకనుగొన్ని పెర్కొన్నది. కాకువు వేణీ--1.7, వికత్గనము వేణీ-- 
527. మొ ఏని నాయైయెడల నాలంకారికులు వేణినుండి చూపిరి. (ఉదా. 
అనునయము రస, 3.119, సారూప్యము రసా. 3.123, దృష్టాంతము శృంగార 
౨౩31 పుట్ట (భంశము శృంగార 535 పుట్క దిష్టము' సా దర, 450, అర్భాప త్తి 
పాద. 6.471 గర్హణమ్ము అన్వేషణము పోదా గమ i దః రోంజూడుడు 


రి, (ఆ) నాట్యాలంకారములు : సాహిత్యదర్చ ణమున ఆ(కందము 
(6.484), విసర్బము (49/ సాహాయ్యము (504) అభిమానము (505), 
ేపవర్హకము (511) పూర్వవృతో క్తి (512), యుక్తి (513) అను మొదలగు 
నాట్యాలంకారములు వేణినుండి ఉదాహరింపంబడినవి అవి యట 
గమనింప(దగు. 


0, వృత్తులు : చతుర్విధవృతులు నాటకమునందు( (బయోగింపవలసినవి. 
_ కేళ్ళంగారమున కై శిక్కి వీరమున సా త్వ్వత్కి రౌదభీభత్స్చములం దారభట్క్‌ అన్ని 
రసముల భారతి వానివానియం గములతో నుపయోగింప(దగును. సాత్వత్యంగమగు 
(పవ్వర్తకము సాద. 6,428. వేణినుండి యుదాహరింపంబడినది. ఏరరస 
(పధానమగు వేణియందు ఉద్దాత్యకమ్ము సంఘాత్యము, సంలాపమ్కు (ప్రవ ర్తక 
మను నాల్లుసాత్వత్యంగములు నాట్యవేదము (తెలుగు) ద్వితీయభాగము పుటలు 
480, 481 లో గమనింప6దగును. 


10. లాస్యాంగములు * 2 గేయపదాదులగు లాస్యాంగములును నాటకమునం 
దుషయు క్రములగును. 


1 శృంగారే ౩ కెశికీ వీరే సాత్యత్యారభటీ పునః 
రసే రాదే చ భీభక్సే వృ శిన్సర్వ భారతీ (సా.ద. 6. $14) 
2 దశ 3.53 


2 వేణీసంహారము __ నాటకము 


11. పతాకాసానకములు , "ఒక (పయోజనమునుదేశించి చెప్పినచోట. 
@ 

సాగంతుకభావముచే వేతొకయర్థము సృురింప(జేయుచో నది పతాకాస్థానకము. 

ఉపచారము, శ్రిష్టము శ్రి ష్టోతరము తుల్యవి శే షణము నని యిది నాల్గువిధములు, 


2 వేణిలో సత్చ కః (1.6) అనుచో ర క్త మొదలగు శబ్రములకు నెత్తుటి 
శరీరము మొదలుగా 'శ్ఞేషతో వీజార్థము (వతిపాదింపంబడుటచే నాయకునకు. 
శుభమును కత లి స్షవతాకాస్థానక మగును. 


కిదురోధను(డు 'మమోరుదేశేషు” అన్న వెంటనే కంచుకి "దేవ 
భగ్నమి_ అనుటమొదలుగాం జేసిన సంభాషణములో దురోకధను(డు తనకు 
ఊరుభంగముగానెంచి సమాధానము చెప్పుబలో శ్లిష్టోత్సరమను పతాకాస్థానకము. 


12. అర్హో పక్షేసకములు : రూపకములందు వస్తువు సూచ్యము అసూచ్యము. 
అని రెండువిధములు. రసహీనమును అనుచితమునై న నది సూచ్యము.* యుద్దము 
వధ భోజనము. మొదలగునవి (పదర్శింపరాదు. ణ్‌. నట్టివి సూచ్యములు, 
సూచ్యుమును కవిష్క_ంభమ్ము (వవేశకము, చూళిక్క అంకాన్యము, అంకావకారము 
అనునయిదు ఆర్థో ప క్షేపషకములతో సూచింపవచ్చూను. 


1. విష్కంభము : జరిగినది జరుగంబోవునది యయిన వస్తువును సంక్షేప. 
ముగా నొకటి లేక రెండు పాతలచే సూచించుట విష్కంభము, కేవలము. 








1 య్మతార్టే చింతితేకన్యస్మిం _స్తల్లింగోఒన్యః[వపయుజ్యతే 
ఆగంతుకేన భావేన పతాకాస్థానకం తు తత్‌ iu ద. 6.302) 
2 సాద, 6.304, 

3 సా,ద. 6.305. 

4 సేరసోంనుచితస్త్మత సంసూచ్యో వస్తువి స్తరః. దళ. 

5 దశ, 1.5రి. 

6 వృ త్తవర్రిష్యమాణానాం కథాంశానాం నిదర్శకః 
సంక్షేపార్టస్తు విష్కంభో మధ్యపా(త|[పయోజితః (దశ. 1.59) 


వేశీసంహారము-నాటకము ణా 


సంస్కృతములో మాటాడు మధ్యమపా[తలచే కూర్చు (బడినది శుద్ద 
విష్క_ంభము. సంస్కృత (శౌరసే నీ) (పాకృతములు మాటాడు మధ్యమ 
నీచపా(తలతో కూర్చుబడినది మి(కవిష్కంభము, 


(ప్రవేశకము ; 1కేవల నీచపాతలచే [పయు క్రమగుచు విష్క్కంభమువలె 
నుండునది (పవేశకము. ఇందు (శారసే సతర (పాకృతమె (పయో 
గింప(బడును. ఇది రెండంకములనడుమ మాతమే (పయోగింపవలను, 
అనగా మొదటియంకమున (ప వేశకనుండరాదు. 


వేణిలో తృ తీయాంకము "మొదట, నీచపాతలగు రాక్షసమిధున 

తో [పవేశకము కూర్చబడినది. ఇందు ఘటోత్కచవధాదికము జరిగిన 
కత ధయు దుళ్ళాసనరుధిరపానాదులగు - 'భవిష్యద్భ తాంతమును సూచింప. 
బడినవి, 


చూళిక ; 2తెరలోని పా(తలచే కథార్థము సూచింప(బడిన నేది చూళిక, 
పంచమాంకములో కర్ణరహితముగా. శల్యుడు రథమును శివిరమునకుC 
గొనిపోవుట నేపథ్యమందలిపా(తచే చెప్ప (బడినది. 


ిరంగస్థలముననున్న పాత్రలు తెరలోని పా[తతో సంభాషించుట 
ఖండచూళికయను భేదముగొందరుచెప్పి రి, ఇడి కేవలమంకము మొదశ్షే 
(పయు కముగావలెను. 


అంకాస్యము : పూర్వాంకవః చివరిపా(త్రలచేం దరువాతియంకష్ట 
[బారంభకథ సూచింప(బడుచో నది యంకాస్యము, 4 

' [ప వేశకో5నుదాత్తొ క్యా నీచపా(త(పయోజితః 
అంకద్వయస్యాంతర్వి జ్రేయః శే కషం విష్కంభకో యథా (సా.ద. 6.313) 

2 తంత రప నీకానం వై శూ శికార్థస్య సూచనా (దశ. 1.61) 

౩ రసా, 3.189. ॥| 

* ఆంకాంతపాతై9 రంకాస్యం భిన్నాంకస్యార్థసూచనాత్‌ (దళ, 1.62) 


ర. చేతీసంహారము.ఎనాటకము 


'వేణిలో చతుర్ధాంకము చివర దుర్యోధనుడు శల్లి దండులను 


సమాశ్వానించుట. (ప్రస్తావింవండినచోట “తథావ్యవళ్యం వన్దనీయ్‌ 


గూరూ అన్నట్టుగనె పంచమాంకము గాంధారీధృ తరాష్ట్ర9 ల (పవేళ 
ముతో నట్టి కథాపసంగముతో నుండుట నంకాస్యము. 


అంకావతారము 2 పూర్వాంకము చివరనున్న పాశ్రలె యసూ 
చితములె. తరువాతియంకము మొదట ప్రవేశించి _ ఈథనడపుట 
యంకావతారము.] క 


“అసూచ్యి మగు వస్తువు దృశ్యమ్ము ₹శవ్వమునని రెండు 
విధములు. “మధురోదా త్రరసనిరంతరమైనది దృశ్యము. కాగా స్వగతము 
(పకాశమునని (శవ్యము రెండువిధములా. 


.. స్వగతము ః కిస్వగతం స్ర్వ్వైకవిజ్లేయమ్‌, (తానుమ్మాతమె “తెలియ( 


దగినది, ఇత రులకు దెలియ6గూడనిది) రవ అంకమున పొండవనాశంన 
లక్ష్య మితరులెజు(గరానిది కావున నట్టి సందర్శమున చార్వాకుని 
పల్కుులు స్యగత ములు. 


(ప్రకాశము : సర్వ (కావ్యం (పకాళమ్‌ (దళ. 1.65) అందఅకు6 
దెలియందగినది. ఇది (వసిద్దమే. 


కొందటకు మా(తము తెలియ(దగినది (నియతశ్రా వము) 


(పకాశములో భేదముగా( గొందబు చెప్పిరి. 5ఇది జనాంతికము 


ఆపనారికము అని కెండు విధములు. రంగస్థలమునందలి కొన్ని పా|తలకు 
విగబడకుండునట్లుగ్కా (పేక్షకులకు తెలియునట్లు (తిపతాకము[దతో 
Ca యా : ము 





1 అంకావతార _స్వ్వంకాంతే పాతోంకస్యావిభాగతః (దశ. 1 62) 
2 దృశ్యస్తు మధురోదా త్తరసనిరం తగః (దశ. 1.58) 

9 రసా. 3.207 

4 దశ. 1.65 

క “రసా. 3. 2056. 


చేజీనం హారము-నాట కము న! 


పరస్ప రముచేయు. భాషణము జనాంశికము.? ఇతరులను బరాజ్ముఖులను 
జేసి రహస్యమును జెప్పుట యపవారితము: రంగమున మరొకపా(క 
లేకుండ “ఏమనుచున్నావు” అనుచు చెప్పకుండ(గనె వినినట్లు మాట్లాడుట 
“యాకాళభాషితము”2, డ్వితీయాంకమున కంచుకి ఆకాశమునుజూచి 
“వఏహంగికే-యని భానుమతిరాకనుగూర్చి యోడిగి కిం కథయసి” 
యనుచు భానుమతిరాక చెప్పినట్లు (గహించె నది యాకాశభాషితము. 


అంకము : అసూచ్యమగువస్తు. వంకములయందు వి స్పరింవంబడును. (రసా, 
3205) వస్తురసాదుల కాశయమగుట (తల్లి యంకమువ లె) నంకమని 
యందురు. 1. అంకమునందలి వస్తువు ఒకేరోజు జరిగినదె యుండవలయును. 
2. ఒక(పయోజనమునకు _ సంబంధించినది కావలెను. 3. నాయకు( 
డాసన్ను (డై యుండవలెను. 4. మూండు నాలుగు పా(తలుండవలెను. అనగా 
నధికపాత్రలు తగదు. 5. అంకముచివర పా(తలన్నియు నిగ్గమింప(వ లెను. 
6. బిందువీజములుండవలయును. 7. కాలావస్థలనుబట్టి యంకము ముగింప 
వలయును?, 





1 (తిపతాకాకరేణాన్యాన్య పవార్యాంతరా కథామ్‌ 
అనో (నాామం|తణం యత్‌ సా జనానే, తజ్జనా నీకమ్‌ (దశ. క్‌ 65 
గన్యామం రి ( 


2 కం (దివీడే ష్యవ మిత్యాదినా వినా పాతం (దివీతి యక్‌ 
(శుల్వేవాను క్ర మేక _స్తదాకాశభాషితమ్‌ (దశ, 1.67) 

శ రసా. 3.203 

4 ఎకాహాచరిశతై కార్ట్‌ మి భ్థ మౌాసన్ననాయకమ్‌; 


కరకర 59 రంతే చ వీజవఠ్‌ (దశ. "3. క. 
5 అం కచ్చే దళశ్చ క_ర్తవ్యః కాలావస్థానురో ధతః (రసా, 3.211) 


txxxiv వేణీసంహారము_నాటకము 
ఇంకను రసనాయకవస్తూత్కర్లకైె గర్భాంకమును గూర్చు ట1 మొదలగు 
వాని నాలంకారికులు పేర్కొనిరి. 


ఇట్టలక్షణములుగల యంకములు 2ఆయిదింటికి తగ్గక్క పదిటికి మించక 
నాటకమునం దుండవలయును, వేణీసంహారము ఆరు అంకముల నాటకము, 


13. నిర్వహణసంధియం దద్భుతము : చార్వాకరాక్షసునిచే ఖభీమమరణ 


కల్పనము దానివలన (దౌపదీధర్మరాజుల (పాజత్యాగ(పయత్నాదులతో 
ఏీర్వహణసంధియం దద్భు తము కూర్చు (బడినది. 


14. త్రివర్గవము : కౌరవుల వినాశము, ధర్మరాజు. పట్టాభిషేకమువలన 


వీ నాటకము “ధర్మోపదేశకమై (శివర్షదము కావలయుట యను లక్షణమును 
సాధించినది. 


వేణీసంహారమునందు నాయాలక్షణముల  నింకను విపులముగను మత 
భేదములతో గూడ నాయా యలంకారగంథములందు గమనింప(దగునుం 


నా 0 











1 రసా. 3.213 మొఃని 
% వపరచఛాంత మేత డదవరఆ వశాశకల నాబకరి స్కృశమ్‌ బళ, 3 


వెణీనంహారనాటకమ్‌ 


నా 


నివి ద్ధార జ్యే భిళ్లులిత మకరందో మధుక రై: 

కె రిందో రంతళ్ళురిత ఇవ సంభిన్న ముకులః। 
విధత్తాం సిద్ధిం నో నయనసుభగా మస్య నదసః 
(పకీర్లః పుప్పాణాం హరిచరణయో రంజలి రయమ్‌॥ 





నిషిదెరితి ;- నిషిద్దైెక్స అప్పి ఏభిక్క మధుకరైః, లులితమకరందః; 
ర్‌. ఆ ౬... 
ఇందో; కరైః, అంతళ్ళురితణ ఇవు సంభిన్న ముకుళః; హరిచరణయో౩, 
(ప్రకీర్షః, అయమ్స్‌ పుష్పాణామ్స్‌ అంజలిః; అస్యృ సదసః్క నయనసుభగామ్‌, 
సిదిమ్క్‌ నక్క విధతామ్‌, 
యణ శీ 
అరము :- నిషిద్ధిఃఅపి = నివారింపబడినవయినప్ప టికిని ఏభిః=ఈ 
థి 


యా 


వచ్చిపడుచున్న, మధుక రై *=తుమ్మెదలచ్చే లులిత=నిరజిమ్మబడిన్న మకరందః = 
పూదేనె కల్షినదియ; ఇందోః=చం[దునియొక్క కరైః=కిరణములతో, అంత 
శ్ళురితః ఇవజనడిమిభాగమున (గుచ్చబడినదో అన్నట్లు సంభిన్న =విచ్చుకొనిన్న 
ముకుళః= మొగ్గలు కలదియు; చం దకిరణముల తాకిడితో అప్పటికి. పూర్తిగా 
వికసించిన మొగ్గలు కలదియనుట్క హరిచరణయోః=వి షు పాదములయందు 
(వకీర్లః= వెదజల్లి విడినదియునై న స అయమ=శఈ, పుష్పాశామ్‌=పువ్యులయొక్క, 

అంజలరిః=దోసిలి (నమస్కృృతి), అస్య=ఈ (ముందు? న్న) సదస।జ=పభకు 

((పీకకులక్సు, నయనసుభగామ్‌=కన్ను లపండువు "సేయు, సిద్దిమ్‌బసిద్దిని_ 
ఆభినయసావల్యముననుట, గణ మోకు గ్రేనటులిక్ళో, విభర్రామ్‌=వ్రసాజించాగాక! 


y) వేశీసంహారమ్‌ 

అవీ చ 

శాళింద్యాః వులినేషవు “శేలికుపి తా ముత్సృజ్య రాసే రసం 
గచ్చంతీ మనుగచ్చతో ౭ (శుకలుపాం కంసద్విపో రాధిశాం! 





సమాసములు '-- లులితః మకరందః యస్మిన్‌ సః. సంభిన్నాః 
ముపలాః యస్మిన్‌ సః, నయనయోః సుభగా_తామ్‌. హరేః చరణే.తయోః. 


సంధులు - నిషి ద్దెః--ఆఅప్కి ఎభిః+-లులిత కర 8+ఇందోః-- అంతః, 


ర 
హరిచరణయోః.-అం జలిః:+అయమ్‌- రెఫాదేశ విసక్షసంధి. అపి+ఏ భి! యడా దేశ 
నంధి. నః-సయన = మకరందఃళామధుకరై 8 _ ఉత్వాదేశవిసర్ష. భురితః(+ఇవం 
ల రు జూల ra 
బసర్గలొప.  అంతః+భురిత _ శాదేశవిసర్లసంధి, 


Ca] 


జ్జ లోట (పథమ 


క్రియ =  డుధాజ్‌ ధారణపోషణయోక, ఆత్మనే 
సా 


ధత్తా దధాతామ్‌ు , దధతాపష్‌: 
ఛందస్సు - రసై దుద్దైళ్ళన్నా యమనసభలాగః శిఖరిణీ 
IUUTUUUT| [11111101 ౪611 11 
నిషి దై | ర ప్యేఖి | రులిత | మకరం | దోమధు | కఠెః 
అజా. 
eg | ము | స | స | ఖే | లగ 


c- 


ఆరము 3. కౌళింద్యాః=యమునానదియొక్క, పులినేష=ఇసుక తిన్నెల. 
_ కలికుపితాము=ఆటగా అలిగినవియంపొలయల్క వహించినదనుట్క 
(కశియందు కోపించినది అనికాన్సి; రాసేడరాస। కీడయందు రసమ్‌=అనురకి న 
క పిడి గణత Hee పల! న 
కృ =పిడిచ్చి గచ్చంతిమి=పోవుచున్న దియు అశు=కస్నీటిత్పో కలుషామ్‌= 


నొ సీ క్త 


తళ్చ్పాదపతిమా నివేశిత పదస్యోద్భూతరోమోాద్ద లే 
రకుణ్ణో౭నునయః |ప్రసన్నదయితా దృష్టస్య పుష్ణాతు వః; ౩2 
అపీచ | 

దృష్టస్స పేమ చేవ్యా కిపుదమితి భయాత్‌ సంభ మాచ్చాసురీఖిః 
శాంతాంతస త్స ్యసారై సృళరుణమృపి.భి ర్విన్షునా సస్మితమ్‌। . 





నులినమయినదియు ౬ ఏడ్చు చున్న దియునై నృ రాధికామ్‌=రాధన్సు' అనుగచ్చ తః= 
వెంబడించుచున్న వాడును తతొ=రాధయొక్క, పాద పతిమా=అడుగుజాడల 
యందు, నివేశిత=ఉంచబడిన లేక వేయబడిన, పదస్య=పాదములు కలవాడును 
ఉద్భూత=(అందుచే) ఉతృన్నమయిన్న రో మోద్గతేః=ప్పలకలు కలవాడున్ను 
(పసన్న =అలుకవీడి [పసన్నురాలయిన్న దయితా=పేయసి రాధతో దృష్టస్యవ= 
పీకుంవబడినవాడును అయిన్న కంసడ్విషః=శ్రీకృ మ్లనియొక్క, అకు్ధః=నఫల 
మయి అనునయః=వేడికోల్కు వః=మనలన్వు పృష్టాతు=పరి పోషించుగాకక 
(శార్దూలము) 
| Cc. 

సమాసములు :* కేళష కుపితాఒ తామ్‌, అశ్రుఖిః కలుషాఎతామ్‌ః 
కంసస్య ద్విట్‌ తస్య. తస్యాః పాదొ.తత్సాదయోః (వతిమాః.తత్సాద[ప్రతిమాసను 
నివేశళాని పదాని యేన సః_తన్య, రోమ్లామ్‌ ఉదతిః_ఉద్భ్ఫూకా రో మోద్గతిః యస్య 

అర ఇసు జల అద్య జ జి మద 
న. (ప్రసన్నా చ సొ దయితా చం[ప్రసన్న దయిశయా దృష్టః_తస్య. 


సంధులు వ్‌ అనుగచ్చతః+అ (శు, అ కుజ్దః +ఆనునయ.ఉత్త్యా దేశ 
విసర్ష స్త్‌ అనుగచ్భతో+అ శు అక్షుణ్తో+అనునయః వ పూర్యరూప,. ద్విషః 
రాధికామ్‌ . ఉత్తాా దేశ విసర్గ, పదస్య+ఉద్భూత, రోను+ఉద్ల కే... గుజసంకి, 
ఉద్గకేః-అకుణ్ల._రేఫా దేశవిసర్లసంధి, 


౧ 
[క్రియ = పుష పుష్టా, పరస్మై, లోట్కొ (వపథను 
ఫు అకక న్‌ «8 అడి అలీ 
తాత్‌ BS Oe 
పుష్టాతు | పుష్టితాకీ . పుష్ణతామ్‌.....పుష్టన్తు 


అపిచేతి :-_ అపిచ=మరియు 
ల అర్య జడ LE మనా 
దృష్ట ఇతి :.  మయప్పరదహన్నే దేవ్యా స్మపేమ్య దృష్టః అనురీవ్లి? 


ష్‌ కేశీసరిహారమ్‌ 
ఆకృష్వా(న్ర్రం సరై (రుపశమితవ ధూ సం ॥ భమె శ్రాత్యవీై ః 
సానందం జేనశాళి ర్శయనరదవానే భూరటిః పాతు యుహ్మాన్‌॥ 3 





ఇదము కిమ్‌ ఇతి భయాత్‌ _. చ సం|భమాత్‌ (దృష్ట);. శాంతాంతస ల 
సారైఖ బుషిభిక్క, సకరుణమ్‌ (దృష్ట, విష్ణునా సస్మితమ్‌, (దృష్టః); 
ఉపళమితవధూసం (భమైః, సగ రైక, దెక్యవీశె జ ఆస్తమ ఆకృష్యు 
(దృష్టః), దేవతా భీ, _ సానందమ్‌్‌ (దృష్ట, ధూర్గటిక, యుష్మాన్‌, 
పొతు, 

అర్దము :- మయ=మయడను - రాక్షసునిచే నిర్మికములైన్క  పుర= 
తిపురములను, శ్రతతహాజ్న సమయమునందు దేవ్యా=పార్వతీదేవితో 
సపేమ=సానురాగముగ్కా దృష్టః=వీక్షింపబడినవాడును అసురీభిః=రాక్షసాంగ 
నలచేత్క ఇదమ్‌=ఇద్వి కిమ్‌ ఇతి=ఏమీ అన్ని భయాత్‌=భయమువల్ల న్కు చ= 
మరియు సంభమాత్‌=4ఉ ద్వే గమువలననుు దృష్టః=తిలకింపబడినవాడును 
శాంత=ఉపశమించిన్న ఆంతస సృత్స్య=అంతరంగ స్వభావమనునట్టి, సా'రై $= 
ధనముకలవారై న్న బుషిభిః=మునులతో, సకరుణమి=జాలిగ్కా దృ ష్పః=అవలో 
కింపబడినవాడును] విష్ణునా= =నారాయణునిచేత, సస్మితమ్‌=చిజునవ్వుతో, దృ ష్టః= 
ఆలోకింపబడినవాడును, ఉపశమిత=ళశాంతిపొందింపబడిన, వధూ= త్రీలయొక్కు, 
ఉద్వెగై ః=సం[భమముకలవారున్ను సగర్వః= గర్వముతో కూడినవారునై. నది చైత్య 
ఫీరె *=రాక్షసవీరులత్యో, అస్త్రమ్‌=ధనుస్సు, ఆక ష్య=ఎక్కు పెట్టి దృష్టః=చూడ 
బడినవాడున్ను దేవతాభిః=దేవతలత్యో సానందమ్‌=ఆనందముగ్యా దృష్టః=విలో 
కింపబడినవాడును అయిన్న. ధూర్జటిః=శివుడ్డు 


యుష్మాన్‌ =మిమ్ముు పాతు 
రకీంచుగాక! 


సమాసములు :- (పేర్లూ సహతం యథా భవతి తతృథా_స( పేమ, 
శాంతం చ తక్‌ అంతస్తత్య్యం చంశాంతాంతస్తత్వ్వ మేవ సారః యేషాం తే_తై 8. 
కరుణేన సహితమ్‌. స్మితేన సహితమ్‌. . గర్వేణ సహిశైః. వధూనాం 
సం(భమః _ ఉపశమితః వధూసం|భమః యెః తైః. దైత్యానాం వీరాః = తైః, 
ఆగందేన సహితం యథా భవతి తత తథా. తన నిర్మితాని పురాణి = (మధ్యమ 
పదలోప్కి - మయప్యరాణాం ధహసమ్‌. తస్మిన్‌. 


(పస్తావనా: క్‌ 
(నాంద్యం శే) 
సూతథారః ఏ అలవుతి (పసంగోణ 
| శవణాంజలి పృటచేయం, విరచితవాన్‌ భార తాఖ్యమమృతేం యః! 
తమువా మరా మకృన్లం, కనడ (పాయనర పంచే॥ & 





సంధులు :-- సంభమాతి +చ__క్ళుత్వసంధి. ఆకృష్య--అస్ర్ర మ్మ్‌ 
చ+అసురీభిః___సవర్హదీర్హ . అంతః తత్స సారై ః+సకరుణమ్‌- సా దేశ విసర్ష, 
సగ ర్వెఃశఉపళమిత్త 'బుషిభిః+-విప్ణునా సంభమెః+-దె త్య కప 
పుర__రేఫాదేశవిసర్గ సంధులు. 


[క్రియ 1, పారక్షణ్వే పరస్మె, లోట్క్‌ (పథమ 
పాత్తు | పాతాత్‌ __పాతామ్‌_పాన్లు 
ఛందస్సు :- (మభిషర్యానాం (కయెణ (తిమునియతియుతా (ోగ్గరా కీర్త 
కేయమ్‌. 





VU Ur రత నర! కర రం 
దృష్టస్స (పేమదే వ్యాకిమి దమితి భయాత్సం [(భమాచ్చా సు సురీఖిః 
వ్‌ ర |, భ|న| య | య య 





(నాంద్యంతే=నాంది ముగిసిన పిమ్మట 


జలమితి :- అత్మిపపంగేణ=అధిక (పసంగముతో, అలమ్‌=చాలును, 
అతిపసంగ మనవసర మనుట, 


శ రకేత ఏ. యః, (శవణాం జలిపు ఏ పేయమ్‌, భారతాఖ్యమ్స్‌ అమృతము 
విరచితవాన్క్‌ తమ్ము అరాగహ్న్‌ అకృష్ణమ్స్‌ కృష్ణదై పపాయనమ్ము అహము 
వందే, 


అరము :. యః=వఏ వ్యకి, (శవణ=చెవులు అనునట్లి అం జలిపుట= 
దోసిభలతో పేయమ్‌=తా గదగిన్క భారతాఖ్యమ్‌=భారతమను చేరుగల్క 
ఆమృతమి=సుధను విరచితవాన్‌=సం తరించెనో, తమ్‌=ఆ్క అరాగమ్‌=రాగ 
రహితుడును అకృ ష్టమ్‌= కల్మషరహితుడునై న న్న కృష్షదె ss వ్యాసుని 
అహ మ్‌=నేన్యు వందే=నమస్కరించుచున్నాను, లే 


J వేజీసంహాఠమ్‌ 
(సమం తాదవలోక్య) త తభవతః పరిపద గ్రోసరాన్‌ విజ్ఞాష్యం నః 
కించిదసి = 

కుసుమాంజలిరపర ఇవ |పకీర్య'కే కావ్యబంధ వపో౭!త। 
మధులివా ఇవ మధుబిందూన్‌ విరలానపి భజత ఇణలేశానీ ॥ స్ట్‌ 





సమానములు := ఆంజలేః పుఏమ్‌.__[శవణ మేవ. అంజలిపుటమి= 
పుపేన పేయమ్‌. భారతమితి ఆఖ్యా యస్య తక్‌. న విద్యతే రాగః యస్య సః, 
తమ్‌. న కృష్ణఃఎతమ్‌, ద్వీపమ్‌ అయనమ్‌ యస్య సః = ద్వీపాయన ఏన 
ద్ర్వైపాయనః.కృష్టశ్చ అసె మ్వైపాయనశ్చ ఇల మం 


[క్రియ క ' వదిజ్‌ అభివాదనస్తుకో్యః ఆత్మనే లట్‌ ఉతమ, 


వందే... వందావ హే... వందామహ 


ఛందస్సు :. ఆర్యావృత్తము ఒకటి_మూడు పాదములలో పందెం 
డేసియ్కు రెండవ పాదమున పదునెనిమిదియు, నాల్లన పాదమున పదునయిదును 
మా(తలుండును. కందపద్యములో రెండవపాదమున ఎనిమిదవ గణమునకు 
బదులు ఒక గుసువు (18 మా(తల్ఫు; నాల్గవ పాదమున ఆరవ గణమునకు 
బదులు ఒక లఘువుంచి ఎనిమిదవ గణమునకు బదులు గురువు నిల్పినచో (15 
మాతలు) అది ఆర్య అగును. తక్కినవి కందపద్య నియమములే. 


త తేతి i (నమంతాత్‌ అవలోక్య=అన్ని వైపులకు చూచి) తత 
భవతః=గౌరవింపదగినవారై న, పరిషత్‌ అ్మగేసరాన్‌ =సభాపముఖులను దేశించ్చి 


విజ్ఞాప్యమి=విన్న ఏంపదగినద్ని నః=మాకు, కించిత్‌ అసి = కొంచెము ఉన్నది. 


రకునుమేతి :. ఏషః, కావ్యబంధక్క అపరః్క కుసుమాంజలిక్క ఇవ్క 
అత్మ (పకీర్యత్కే నుధులిహః్క చుధుబిందూన్సొ ఇవ్క విరలాన్‌, అప్పి గుణ 
లేశాన్స్‌ భజత, 


అర్ధము: ఏషః=ఈ ((పదర్శింపదోవుచున్న్య కావ్యబంధః=ద్భళ్య 
కావ్యము ఆపరః=వురియొక్క కుసుమాంజలి? ఇవ=పుష్పాంజలివ లె ఆ(త= 
ఇచ్చట (సభయంద్యు, (వకీర తే వెదజల్లి బడుచున్న ది; మధులి హ ః=తు మ్మెదల్కు 


(పస్తావనా | 


తదిదం కవేర్భృగ రాజ లక్ష్మణో: భట్టనారాయణస్య కృతిం వేణీ 
సంహారం నామ నాటకం పయోక్షు ముద్య తా వయమ్‌. తద్మత 
కవి పరి శమానురోథావ్యా ఉదాత్త కథావస్తు గార వాడ్యా నవ 
నాటక దర్శన కుతూవాలాద్యా భవద్భిరవథానం దీయమాన 
మభ్యర్థయ, 





మధుబిందూన్‌ ఇవ=మకరందకణములనువల్తె విరలాన్‌ అపి=చెదురుమదురుగా 
నున్న ప్న ికిని, గుణలేశాన్‌=చిన్న చిన్న గుణములను (కావ్య సౌందర్య 
హేతువులన్సు, భజత =దయచేసి (గహింపుడు, 


సమాసములు *- కుసుమౌనామ్‌ అంజలికి. కావ్యమేవ బంధః 
మధు లేఢి ఇతి _ మధులిట్‌ _ కే. మధునః బిందుః = తాన్‌. గుణస్య లేశకి 
శాన్‌, | 


సంధులు :- కుసుమ+-అం జలిః___సవ ర్షదీర్హ * అంజలిః--అపర 8. 
రేఫా దేళవిసర్గ, బంధః+-ఏషః్క అపరః-ఇవ్క మభులిహః+ఇవ-__._విసర్షలోప 
ఒరే వ్‌ | జ అద ణి లీ అద werd 
సంధి. ఏషః అత... త్వా దేశవిసర్గ, ఏషో-+-అ త.._._పూర్వురూపసంధి, 


(క్రియ ఫం కనా వికేప్కే కర్మణి, ఆత్మన్నే అట్‌ (పథమ 
కీర్యతే జ క్రీర్యేతే జ కీర్యన్నే 


స థా తృతీయే౭పి; అష్టాదశ ద్వితీయ చతుర్దకే పంచదశ సా ౭౭ర్యా॥ 


తదిత్తి :. తత్‌=అందుచేత్త మృ గరాజ లక్ష్మణః =సింహబిరుదాంచితుడును 
కవేః=కవియునై న ౬ కవిసింహమనుట్న భట్టనారాయణస్యవ=భట్టనారాయణునవి 
యొక్క, కృతిమ్‌=రచనన్సు వేణీసంహారమ్‌ నామ=వేణీసంహారమను పేరుగల్క 
ఇదమ్‌ =ఈ, నాటక మిడద్భ శ్యకావ్యమున్ను పమయోక్తృమ్‌=(పదర్శించుటక్కు 
వయమ్‌=మేమ్ము ఉద్యతా*=సన్నద్దుల మైతిమి, తక్‌-అందుచేత్క అ త=ఈ 
'ప్రదర్శనమునఅద్దు కవి పరిశమానురోథాత్‌=కవి యొక్క పరి[శమపట్టగల 
ఆధరముతోగాన్ని వాజలేక్క ఉదాత్త కథావస్తు గౌరవాత్‌=ఉదాత మయిన కథపట్ల 


§ వేణీసం హారమ్‌ 


(నేపల్యే 

భావ, త్యరథ తాం త్యర్యతామ్‌. వే ఖలా్యర్య విదురా వ ఫునుహో। 
సకలమేవ శై లూషజనం వ్యాహరన్ని -పవర్శ్యంతా మపరిపీయమాన 
మాతోద్య విన్వాసావికా విధయః,. (ప్రవేశకాలః కిల తృతభవతః 
పారాశర్య నారద తుంబురు జామదగ్న్య (పభ్బృతిభి ర్మువిబ్బృందాక కై 
రనుగవ్యామానస్య భరతకుల పీత కామ్యయా సయం (పతిపన్న 
దడాత్య ష్య చేవకీసూనో శ్చ క్షపాో రహో రాజ దుర్యోధన విపిర సన్ని 
వేశం (పతి (పష్థాతు కామస్య _ ఇతి. 





గల గౌరవముతో గాన్ని వా=లేక్క నవ=[కొత,దయిన్మ' నాటక=నాటకముయొక్క 
'దర్శనజ=చూచుటయందల్కి ' కుతూహలాత్‌=ఉత్కంఠతోగాన్ని భవద్ది ః=మీచే 
(సభ్యులచేy, దీయమానమ్‌=ఈయబడుచున్న్క అపధానమ్‌=ఏకా(గతన్కు 
అభ్యర్థయే=కో రుచున్నాను = మీరు సావధాన ఎత్తు లరై తిలకింపుడని (పార్థన. 
( నేపథ్యే= తెరలో) 

భానేతి ;. భావ=ఓ విద్వాంసుడా! (భావో విద్వాన్‌_ఇత్యమరః్సి 
త్వర్యతామ్‌=శ్వరపడుమ్ము త్వర్యతామ్‌ =త్వరపడుము. ఆర్యవిదుర=ఆదరణీయు 
డైన విదురునియొక్క ఆజ్ఞయా=ఆ దేశముత్‌ , ఏతే=ఈ, పురుషాః=అధికారులు 
సకలమ్‌ ఏవ=సమస్తమయిన్న _ శై లూషజనమ్‌=సటీనటసమూహమును ధ్రైశించ్చి 
వ్యాహరన్నిఖలు=పలుకుచున్నారు సుమా! .*ఆతోద్య=నాలుగు విధములయిన 
వాద్యముల యొక్క విన్యాస= (ప్రయో గమ్ము ఆదికాః=మొదలుగా కలవయిన్న 
విధయః = విధులన్నియున్ను _ అపరిహీయమానమ్‌ = దోషరహితమగునట్లు 
(పవర్శ్యంతా మ్‌=నిర్వహిం౦ పబడుగాక! (తతము___ వీణాదికమ్ము ఆనద్ధము.__ 
మృదంగాదికము, సుషిరము=మురళీ[పభృ తికమ్ము కాంస్యము.తాళాదికము.ఆను 
నాలుగు కలిసి ఆతోద్యము=వాది తము అనబడును, _ తతం వీణాదికం వాద్య 
'మానద్ధం మురజాదికం నంశాదికం తు సుషిరం కాంస్యం తాళాదికం ఘనం 
చతుర్విధ మిదం వాద్యం వాది తాతోద్యనామకమ్‌_ఇత్యమరః)ి. పారాశర్య= 
వ్యాసుడు నారదతుంబుర్వు జామదగ్న క=పరశురాముట్ము (పభ్య తీభీః= మొదలగు 


2) ప్రస్తావనా ఇ 


సూ తధారః క (ఆకర్ష సానందమ్‌ అహోను ఖలు. భో భగవతా. 
జగ [త్పభవ న నిరోధ (ప్రభవిన్షునా విష్ణునాద్యాను 
 గృహీతమిదం భరతేకులం సకలం చ రాజచ,క 
మునయో; కురుపాండవ  రాజవు[త్రళూ రావావ 
కల్పాంతానల[పకేమ హేతునా. సంయం సంధి కాదిణా' 
 కంసారికా దూ తేన, తేల్కె_ మితి పారీపార్మిక ! వ 

యసి కుశీలచై 8 సహా సంగీతకమ్‌. 

((ప్రవిశ్ణ) 
పారి పార్మ్వికః ; భవతు, ఆకంభ్యామి. కం సమయ మా (శల్య 
గీయతామ్‌. 





మునిబ్బ౦దారకై ౪=బుషివరేణ్యులతోో అనుగమ్యమానస్య=అనుసరింపబడు 
చున్న వాడును భరతకుల=భరత వంశమునక్కు _హితకామ్యయా=మేలుగూర్చు 
కోరికతో స్వయమ్‌= తనకు తానుగా |పతివన్నడస్వీకరించిన దౌత్యస్యవ= 
దూతకృత్య “ము కలవాడున్ను మహారాజ=రాజరాజయిన్త _.దుదో శ్రధన=సుయోధనుని 
యొక్క. శిబిరసన్ని వేశమ్‌. (పతి=పట కుటీరమున్న స్థానమును దైేశించి, (పన్భాతు 
కామస్య=పోగో రుచున్న వాడును అయిన, క కభవతః= గొరవింపదగినవాడును 
దేవకీ సూనోః=దేవకీ వతుడునయిన్క చ|కపాణేః= శ్రీకృ ప్టునియొక్క, (ప్రవేశ 
కౌలః కిల=ా[పవేశ సమయము గదా! వ్యాసాదులతో కూడి దుర్యోధన శివిరమునకు 
దూతగా (శ్రీకృష్ణుడు (ప్ర వేశించుచున్నాడనుట. ఇతి=అని, (పు పురుషాః వ్యాహ 
రని తో అన్వయము), 

అహో ఇతి :. _ ,ఆకర్హ్యకావిన్సి సానందమ్‌=ఆనందపడుచు ఆహోను, 
ఖలు భో౭ః=ఓహో హో! అనయోః=ఈ్క కురుపాండవ. రాజప్పుతయోః=కొ రన . 
పాండవులయొక్కు, ఆహవ=యుద్ధమనునట్టి కల్పాంతా? గలజ పళయాగ్ని యొక్క i 
(పళమన:=శా ంతిక్కి హేతునా =కారణమైస శాడున్ను స్వయమ్‌ =తనకుతా నున్నా, 
సంధికారిణా=పొందొనర్చు వాడును... కంసారిణా=కం సద్వేషియున్సు దూశేన=. 


రాయశాశతియున్తు శగవతా=థభగవంతుీడున్ను. . జగత్‌= వ్యప్రపంచముయొక్కు. 


ఖ్‌ 


10 వేణీసంహారమ్‌ 


సూ తధారః : న నన్యముమేవ తావచ్చం(ద్రాతప నతు త(క్రౌంచ వాంస 
కుల సప్తచ్చద కుముద పుండరీక -కాశకుసుమ పరాగ 
ధవళీత గగన దిజ్బండలం, స్వాదుజల జలాశయం 
శరత్సమయ మాశిత్య (పవర్శ్యతాం సంగీతక మ్‌. 
తథా హ్యా స్వారి సరది--- 





(పభవజప్పట్టుకక్కు స్థిత=ఉనికిక్కి నిరోధవ=నాశమునక్కు (ప్రభవిష్ణునా=సమర్జుడు 
నైన విష్ణునా=పిష్టుమూర్తి చే అద్య=ఈ నాడ్సు ఇదమ్‌=ఈ భరతకులమ్‌=భరత 
వంశము, చ=మరియు సకలమ్‌=సమస సృమయిన్న రాజచ(కమ్‌=రాజసమూ 
హమును, అనుగ్భ హీ తమ్‌=అను[ గహింపబడిన ోది.దౌత రము ఫలించి రక్షింప 
బడుధురనుబ, తత్‌=ఆిందుచేత్త పారిపార్శ్విక=ఓ పారిపార్శ్వికుడాక్స్‌ కుశీలవై * 
సహజానేర్పరుతైన నటీనటులతో కలిస్కి సంగీతకమ్‌=ఐబుతుగానమున్తు న 
ఆరంభయసి కిమితి=ఇంకను (పారంభింపకున్నా వేమి! . 
(ప వశ ్య=[పవేశిం చి) 
భవత్వితి =. తభవతు=ఆఅగుగాత! ఆరంభయామి=[పొరంభించుచున్నాను. 
కమి=బ్క సమయమ్‌=బుతువును, ఆ[శత్య=ఆనవలంనీంచ్చి గీయతామ్‌=గానము 
వేయబతనలెను? 


నన్వితి :. వనను=ఓయీ! ((వళ్నా వధారణానుజ్ఞానునయామం తతో 
సను  ఆసే అమరమ్మ్భు, చం దాకష=వెన్నేలతో నక్ష త్ర=కారలతో, (కొంచ 
క్రౌంచ ఫషలతో, హంసకుల=ఆంచల గుంప్పతో, సప్తచ్చత=ఏడాకుల ఆరటు 
ఆయు కముదజకలువలయు పుండరీక=కమలములయు, కాశకుసుము=రెల్లు ' 
పూలయుు పరాగ=ధూపలత్నో ' ధవళిత=పాండురమునై నృ గగన=ఆకాశమ్ము" 
దిట్మింగఅమ్‌=దిశాచ కము మ కొల్తినడియు స్వాదుజఆ స్వాదయోగ్యమయిన్స జలా 
పీటికో కూడిన, జలాళయమీ=సరన్సులు కల్గినదియున్సు ఆయిన ఆముమ్‌=ఈ, 
శరత చయమ్‌ ఏవ=శరద్భతువున్నే ఆ|శిక్య= ఆవలంబించ్హి సంగీతకమ్‌=బుతు . 
గానమ్ము తానత్‌ (నసనర్శ్యతామ్‌=నిక్వహింపబడతునముగాశ!; తభాహిడాఆంతేతదా! 
అసా్యాసుడశ శ ర దిజళక త్కా లమునండు..... 


వస్తావనా 11 


సక్పకూ మధురగిరః |పసాధితాశా మదోద్ధశారంఖః! 
నిపతని, భార ర్కరాస్టా)ః శాలవశాన్నేదిసీషృన 4 6 


పారిపార్మ్యికః : (సనం! భమమ్‌) భావ, శాంతం పాపమ్‌. (పతిహత 
ముమంగళమ్‌ం 





స శ్చక్షా ఇతి = _ సత్సక్షాక్క మధురగిరణ, (పసాకశితాశాజ మదోద్ద 
తారంభాక్కి ధార ర్హరాస్టాఫః కొలవశాత్క్‌ మేదిసీపృ బం సీపతన్ని. 

అర్ధము ఫ్‌ ధార్హరాస్టా9ః శబ్రమునకు హంసలనియ కౌరవులనియు 
రెండు అర్ధములు, వీశేషణములన్నియు రెండింట సమన్వయించును, శరద్వర్గన 
(పకృతము, కౌరవ రూపార్థ మృపకృతము, సళ్చకొః=బలిష్ట మైన రెక్కలు కలవి 
యును (నత్చ్పురుషులైన భీష్మాదులు సహాయకులుగా కల్షినవారున లేక మంచి 
సైన్యము కలవారును; మధుర గిరః=వీనసొంప యిన కం కలవియును 
(|పియభాషణముకలవారున్సు, (పసాధిత+ఆళాః = తమచే అలంకరింపబడిన 
దిక్కులు కలవియును.అన్ని దిక్కులకు నెగురున ననుట (|ప+సాధితక+-ఆశా శు 
జయింపబడీన దశదిశలు కల్లినవాథును లేక కోరికలను సాధించుకొన్న వారును 
'మద=సంతో షముతో, ఉద్దర =అతీళయించిన్న ఆరంభా!= (క్రీడారం భములు కొలని 
యును, (గర్వముతో బెట్టిదములైన పనులు చేసిన వారును అయిన ధాళ్త 
రాష్టా9ః=హంసనలు (ధృతరాష్ట్ర కునూరులు కాలజ్‌శాక్‌ = శరత్చ సమయము 
కారణముగా _ (మృత్యువువలన), మేదినీషృ 'షే=భూతలమునందు నిపళని = 
(వాలుచున్న వి (పడుచున్నార్యు. (ఆర్యావృతృమ్బు. 


సమాసములు := సంతః పక్షాః యేషాం తే = సత్స జః. నుధురా గీః 
యేషాం తే . మధుర గిరః. (పసాధితాః ఆశా యః తే, మదేన ఉద్దతౌ ౬... 
మదోద్దతాః ఆరంభాః యేషాం తే, కాలస్య నళాఠ్‌, 'మేదిన్యాః వృష్టమ్‌-రస్మిన్‌, 


నంధులు :- సత్పకాః+మధుర్హ్న ఆళాః+మద నిసర్షలోప. నుద-- 
ఉద్ధత = గుణసంధి. ఉద్ధత+ఆరంభ జ సవర్ణదీర్ణ . వళాకొ+-మేరినీ - - 
అనునాశికాదేళ. 


భావేతి * (గసం|భమమ్‌ = సం|భభుముతో) భావ=ఓ. పండితుడా? 


సూ తధారః et (సై లత్యుస్టిశమ్‌) కూరిము కరత్సముయు నర్హనా 

. “ఎశంసయా వహారసా ధార రరాషో) ఇతి వ్యపదిశ్యం తే. 

.. ౨-తక్కిిం శాంతం పాపం. (పతి వాతమమం గళమ్‌, శ 

మ. ; న ఖలు న జూనే, కీంత్యమః రగశాళు సయాన్య వ్‌ 

. . చ యత్‌ సత్వం కంపితేమివ మే హృదయమ్‌; 

సూతధార; : మార్‌ హు నను సర్యమేవేచానీ) (ప్రతిహతమమంగ ళం 

వు (ప్రతిపన్న న సంధి కారణా కంసారిణాం 

శాంతం వమా: శమించుగాక అమంగళమ్‌=అపుథమ్ము (ప్రతిహతమ్‌= 
(పతిహతమగుగాక! .  . 


_ మారిషేతి: (నవై బక్ష్యస్మిత తమ్‌ = సిగ్గుతో కూడిన చిరునవ్వుతో 
_ మారిషడఓ. ఆర్యుడా! (ఆర్యస్తు మారిషః.అని అవేరమ్ను, శరత్చమయ=శ రద్భు 
తువున్ము వర్ణనా -వర్దించునట్టి, కో ఆశం॥ సయా=ఆకా ంకతో, _హంసాః=హంసల్పు 
ఛార్త రాష్ట్రాః=ధార్ర ర రాష్ట్రములు _ ఇతి=అన్స్‌ వ్యపదిశ్వనే నె=చెప్ప బడుచున్న వి. 
హంసాః అనునర్హ ర్ధమున ధార రృరాష్ట్రాః అంటి ననుట. తతొ=అందుచేత, శాంతం 
పాపమ్‌ (పతిహతమమం గళమ్‌. శము=ఏమి?. ఇందు .పాపముగాని, అమం గళము 
గాని ఏమున్నదనుట, 


నఖల్వితి : * న ఫలులేదేమో!' న క కు. క్రిన్తుడాకో 
,వః=నీయొక్కు, అస్య=ఈ .వచనఫ్య=మాటక్కు త స 
శంకతో, మేడా డనాయొక్కు, హృ దయమ్‌=అంతర ంగమ్బ్ము కంపితమ్‌ ఇవ=నణకి 
పోయిన ట్లగుట్క యత్‌=ఏదో, "తత్‌ =లఅస్సి సత్యమ్‌=నిక్క_ము. 


మారిే త్రి =. మార్తిష=ఓ ఆరు, డా! సను= వినుము ్ష స్వయమ్‌= తనకు 
తానుగా, గ =స్వీకరించిన్క దౌత్తేన =దూతక కృత్యముకలవాడున్సు సంధి 
కారిణా= పొందొనర్చువాడును, oe ల ea ఇదానీమ్‌= 
ఇప్పుడు అమం గళమ్‌=ఆ శుభము, సర్వ కజఅంతయన్ను (పతిహతమ్‌ ఏవ 
శ్రొలగింపబడిన నదే, "తథా హి= వ య | : 


". గ్మపసావనా. ఫస్టే3 


నరాల వెరదహనాః. 1పశమాదరీణాం 
నందంతు పాండుతనయా స్పృహా: స 
రక్క(పసాధికభువః తతవిగవోశ్చ | 
స్వస్థ భవరితు కురురాజసు'తా- సృభృత్యాః॥ 7 





నిర్వాణేతి :- అరీణాం (వళమార్‌ నిర్వాణవై రదహనాః, పాండు 
తనయాఖ మాధవేన సహ, నందన్తు; రక క్క(పసాధితభువళ్క sh కురు 
రాజనుతాక్య చ్వ న న్వస్థాః భవన్తు. 


అర్థము: '_ అరీణామ్‌= =శతువులయొక్క (వళమాక్‌ వినాశము వలన 
పు కష “టై ర=ళ(తుత్వమనునట్టి, _దహనాః=అగ్నికలవారైన్న 
పాండుతనయా; = ధర్మజాదులు, మాధవేన = (శ్రీకృష్ణునితో నహ, నందస్తు= 
ఆనందింతురుగాక రక =అనురాగముతో, వసాధిత=సాధింవబడిన భువః= 
భూమికల్లినవారున్సు (రక్త =నెత్తుటితో, (వసాధిత=అలంకరింపబడిన్క భువ = 
భూమి కల్లినవారున్ను, క్షత పోగొట్టబడిన, ఏ గహోఃాకలహాము కల్లినవారున్ను 
(కత = విరుగగొట్టబడిన్న విగ్రహః = అ ' శరీరములుకీలవారును, చ=మరియు, 
నభ్ళ త్యాః=పరిజనముతో జ అయిన్న కురురా జసుతాఃజ=దురోధ 
“నాదులు, స్వస్థాః=స్వస్ట్థులు ees Ss cesT! -స్వర్థేరిక్తల 
.అగుదురనుట.. (స్వః న. 


సమాసములు :- వైరమేవ దహానఃంనిత్వాణళ వై వె రదహనః యేషామ్‌, 
పాండోః తనయా. ర ణ వ్రసాధితా_రక (పనాధితా భూః యేషాం తే. కృతః 
విగహః యేషాం తే కురూ.కాం రాజా--కురురాజస్య సుతా$, భృ త్రై స్ట్‌ 
సదాతాః, a 

నంధులు :- విగహాః+చ-శా దేశవిసర్ల. కర. 
([వశమాత్‌-అరీణామ్‌_జశ్య సంధి. 5 


క్రియ: చు నది నమృద్ధా_వరసై్మ్రై తోట్‌ (ప్రథను_భూసక్తాయామ్‌, 
నందతు /నందోతాత్‌.నందతామ్‌-నందన్లు TEs ng 
: భవతు [భవతాత్‌--భవతామ్‌-భవన్లు 


14 వేణీసంహారమ్‌ 


(చేపభ్యే సాధితేపమ్‌) 
ఆః! దురాత్నన్‌ , వృథా మంగళ పాఠక, ౩లూపాపసద! 
లామౌ గృహోనల విపాన్న సభా(పవేశై 8 
పాకేషు విత నిచయేము చ నః (పహృశ్య। 
ఆకృష్ట పాండవ వధూ పరిధాన*ేళాః 
స్వస్థ భవని, మయి జీవతి ధార్త శా ష్టాః॥ 8 
(స్నూతధార పారి పార్శిి కా వాకర్షయతః) 


ఛం: స్పు = ఉక్తా వసంతతిలకా తభజా జగొ గః-వసంతతిలక 
నిర్వాణ--వై రిద-హ నాః[ప్ర-ళశమాద--రీణామ్‌ 
UU 1-౮|[--! U 1-1౮1-౮౮ 
త --భ ౫ జ = జ గగ 
(నేపథే,=తెరలో, సాధికేపమ్‌=నిందాతిరసా_రపూర్వకముగా) 


ఆ ఇతి :- ఆః దురాత్మన్‌ = ఓరీ దుష్షుడా! వృధా మంగళపాఠరక= 
న్యర్థస్తుతివాఠకా! శె లూషాషశద=నటాథమా! 


లాక్షేతి :- లాకొగ్భహానల విషాన్నసభాపవేశై జ నక్కి (పాణమ్మ జ 
వితృనిచయేష్మ చు పహృత్య, ఆకృష్ట పాండవవధూపరిధాన కేశా ధార్హరాష్టాాక్క 
పయ్య్బి బీవతి, స్వస్థాఃః భవని ఆకృష్య....కేళాన్‌ అని పాఠాంతరము. 


అర్థము : “న్వస్థా భవన్లు కురురాజసుతాళీ” అను మాటతో ఎవడో 
కౌరవులకు శుభాకాంక్షలు పలుకుచున్నాడు అని భావించిన భీమసేనుడు నేపథ్యము 
నుండి గర్జించుచున్నాడు. లాక్షెగృుహ=లక్కయింటు అనల=చిచ్చు పెట్టుట్క 
విషాన్న=విషము కలిపిన భోజనము పెట్టుట్క సభా ప్రవేశై *=కపటద్యూతమాడుట 
-వీనితో» నః=మమ్ముు [ప్రాణజేమ=[ పాణములయందున్సు చ=మరియ్యు విత, నిచ 
యేమ=ధనసమూహమందును, (పహృత్య=దెబ్బతీస్పి మా ధన (పాణములను 
నష్టపరచియనుట్క ఆకృష్ణ=తెవల్చిన, పాండవవధూ=[దౌపదియొక్క_ పరిధాన= 
వస్థుమ్ము కేశాః=ిరో జములును కక్తినవారై (దౌపదీ వస్త్ర శిరోజములను పటి 
| న వం ణి 


(పస్తావనా is 


పారిపార్శ్వికః : భావ, కుత వతత్‌! 

సూత్రథారః : (పృష్టతో విలోక్య ) అయే వవ ఖలు వాసుదేవ 
గమనా తు్కురుసంధాన మమృవ్యమాణః పృథు 
లలాట తట ఘటిత వికట . (భ్రుకుటినా దృష్టీ పా'తేన 
పీబన్నివ నః సర్వాన్‌ సవా బేవేనానుగ వ్యోమానః 


యీడ్చినవార్రై అనుట్క ధార్శ రాష్ట్రా ౩=కొరపుల్కు మయి=నేన్సు జీవతి=జీవించి 
యుండగా స్వస్థాః=స్వస్థచిత్తులు భవన్ని=అగుదురా? కానేకారని కాకుధ్వని. 
(నసంతతిలక). (.... కేళాన్‌ జ దౌపదీ వస్త కేశములన్ను ఆకృష్య=లా గి 


సమాసములు (=. లాక్షయా రచితం గృ హహమ్‌-లాకెగృ హే అనలక్కి 

విషేణ సంపృక్కమన్న మ్‌. సభాయాం (పవేశః. లాకెగ్ళ హానలశ్చ విషాన్నంచ 
సభా(పవేళశ్చ-తై 8. వితృస్య నిచయః--తేమ. పరిధానం చ కేశాశ్చు పొండ 
వానాం నధూక్కి పాండవవధ్వః పరిధాన కేశాః_ఆకృష్టాః పాండవ వధూ పరిధాన 
కేశా, యెః తే. 

[క్రియ = భూ సక్తాయామ్స్‌ పరస్మై, లట్క్‌ (పథమ 

భవతి-భవతః--భవని + 
(సూతధార పారిపార్శ్వికుల్కు ఆకర్గయతః=వినుటనభినయింతుర్ఫు 


భావేతి !. భావ=ఓ విద్వాంసుడా! ఏతత్‌=ఈ వినబడుచున్న మాట 
కుతః=-ఏటనుండి? 

అయే ఇకి :- (పృష్టతః=వెనుకవై పునక్కు విలోక్య=చూచ్చ అయే= 
ఓయీ! వాసుదేవ గమనాత్‌ = శ్రీకృష్ణుని సంధియానమువల్ల నగు కురు 
సంధానమ్‌ = కొరవులతోడి పొత్తును అమృష్యమా ణః=అంగీకరింపనివాడున్ను 
పృథు=విశాలమయిన్మ లలాట తట=ఫాలభాగమున్క ఘటిత=కూర్చుబడిన్న వికట= 
భయంకరమైన భృకుటినా = బొమముడితోకూడిన్క దృష్టీపాతేన=దృష్టి|పసా 
రముతో, నః=మనలన్కు సర్వాన్‌ =అందరిని, పిబన్‌ఇవ=| తాగి చేయుచున్న వాడు 
నలె సహదేవేన=సహ దేవునితో అనుగమ్యమానః=అనుసరింపబడుచున్న 


16... వేణీసంహారమ్‌ 
క్రుద్గో భీము సేన ఇ్రత-వవాోభివర గలే తన్నయుక్కమస్య. 
పురతః స్థాతుమ్‌. తడితే. ఆవామన్య(తే గచ్చావః | 
(ఇతి .ని పంకా). 

జం ఇతి. (పసావనా .— 





వాడును (కుద్దః అ డోధావిష్లుడును అయిన్న ఏషః = ఈ (హస్తనిర్లేశముతో 
చూపుట, భీమ సనక 8=-ఖీముడు, ఇతఃఏవ=ఇటువై పున శక్తే అభివర్శ శ్రే ఖలు=వచ్చు.. 
చున్నాడు సుమా! తత్‌ = =అందుచేత్య అస్య=ఈళనియొక్కు, . పురతః=ఎదుట,. 
స్థాతుమ్‌ = నిల్బుట్క న యుకృమ్‌.= తగదు. తత్‌=అందుచేత్క ఆవామ్‌=మన.. 
మిరువురమున్కు ఇతః=ఇ నుండీ, అన్య(త్ర=వేరొకచోటిక్కి గచ్చా వః=పోవుదము. 
(ఇతి=అన్ని నిష్కాంతా=ఇరువురును నిిష్కమించిర్సి, 


జావ ఇది (పనావన ఫు 


3) 
(ప థధ మా జ్య! 


(తతః (వవిశతి సవాబేవేనానుగమ్యమానః (కొద్దో భీమజేనః) 
థి 

భీమనేనః ఏ ఆ దురాళ్శన్‌ * వృథా మంగళపాఠక, శై లూపాపశద, 
(లామోగ్భృహానల - ఇత్యాది పువః పఠతి). 

సహచేవః  (సానునయమ) ఆర్య మరయ మరయ. అనుమతమేన 
నో భరతవు(త్ర స్యాస్య వ వనమ్‌ పళ్వల్లా[ విఠ్యాల వైర 
దవానా = ఇతి సరితాం అన్యథా అభినయత్సి 

భీముసేనః 2 (సోపాల భమ్‌) న ఖలు న హ్‌ చింతయితు 
మర్ష న్స్‌ భనంతేః కౌరవాణామ్‌. సంభే నూరే భాతలో 
యుష్నాశమ్‌. 








.(తతః=అటుపైన్సి సహదేవేన=సహదేవునిత్కో అనుగమ్యమానః=అను 
సరింపబడుచున్న వాడై, (క్రుద్దఃాకోధావిషుడెన్మ భీమ సేన ఒఫీమనే నుడ్కు 
(వవిశతి=ప్రవేశంచును. 

ఆ ఇతి = ఆః దురాత్మన్‌= =ఓరీ దురాత్ముడా!, వృధా మంగళపాఠక= 
వ్యర్థస్తుతిపాఠకా! శై శైలొషాపశదవ= వటాథమా! (లాకెగ్భ హానలఎ= ఈ వ. మును 
మరల పఠించును. . వ. 

ఆరెర్దతి : ఫ్‌ (సానునయమ్‌=(బ్రతిమాలుకొనుచ్యుు. ఆర్యజిమాన్యుహా! 
(కర్మ న్య మాచరన్‌ కామ మ] 'ర్యవ్య మసనాచరన్స్‌ తిష్టతి (పక్ళతా చార నతు 
య. ఇతి స్కృ మర్షేయ మర్గయ= ఎమన్ని ౦పుము నున్ని ంపుము: ' అస్యజా 

శ భరతపుత్రన్య=వటునియొక్క, ''వచనమ్‌=మాట, సః=మసక్కు. అనుమతమ్‌ 
వవ=ఆంగీకరింవదగిన దె ద్ర పశ్య=చూడుమ్ము (నిర్వాణవై రదహనాః= అను 
శోకమున్ను పఠిత్వాజ=చదివి . అన్యథా=వేరొక విధముగా అభినయతి=అభిన 
యించున్సు స్వష్థాః అనుమాబిను న్వర్షన్థ స్థులగుదు దగాక _అనునర్హము వచ్చునట్లు 
చదివి అభినయించుననుట). Seg 
నఖల్వితి :2 _(సోపాలంభమ్‌=వెక్కి.రింపుగ్సా ,కౌరవాణామ్‌జుకౌరప్పే 


18 వేణీసంహారమ్‌ 
సవాజేనః : (నరోవమ్‌) ఆర్య... 
ధృతరాష్ట్ర) తనయాన్‌ కృతివైరాన్‌ పజే పదే 
రాజా న చేన్ని పేద్దా స్యాగ్కో-ః మేత తేవానుజః॥ 9 
"ఫేమనేనః : (సరోష. మ్‌) ఏవపుడమ్‌ అత వవావా మద్య! ప భృతి 
భీన్నో వద?) పక్ష... 
లకు, అమంగళాని=అశుభములన్వు చింతయితుమ్‌=ఆలోచించుటకు, (చేయుటకు 
కౌదుు భవంతః=మీరు రు నఖలు నఖలు అర్హ స్త =తగనే తగవ సుమా! తే=ఆ్వ 


(భాతరః=సోదరులు...కౌ రవుల్కు యుష్మాకమ్‌= మీకు సం దేయాః=సంధి. చేసికొన 
దగినవారు--మీ దృష్టిలో వారు సంధికి అర్హ లు--అనుట , 


ఆర్యెతి : (సరోషమ్‌= కోధముతో ), ఆర్య=మాన్యుడా! 
ధృతరా షం సే వ్రివ రాజా ని శే షద్ద్రా నస్క చేత్కొ స్యాత్‌; షు పదే 
కృతవైరాన్స్‌ ధృతరాష్ట్రస్య తనయాన్స్‌ కః 'కవానుజః, క్షమేత! : 


ప 


ప 


ఆర్జము.:- రాజా=ధర్య్మరాజ్బు ని షెద్దా=వారిం చువాడ్కు న స్యాత్‌ కక్‌ 
కాకున్నచ్యో పదే పదే=ఆఅడుగడుగునన్ను కృతవైరాన్‌= =శ తుళ్వముకలవారయిస్క 
ధృతరాష్ట్ర న్యజదృతరా ష్ప్రనియొక్క, తనయాచ =ప్ప[ తులను, తవా =సీయొక్క, 
అనుజః=శమ్ముడ్సు క॥=ఎవడ్సు క్షమెతవశ్షమీంచియుండును! (నీ తమ్ములలో 
నెన్వతును క్షమించియుండడనుట్ర ( అనుష్టుప్పు). . 


సమాసములు ఫ్‌ కృత సం వైరం యః తేజు ఎకృతవై రాః--శాన్‌.. 
వ నంధులు క చేతొ+ని షేద్దా- -అనునాశికాదేశసంధి. 


(క్రియ a ae హన్వే ఆత్మన్వే వధిలిజ్‌ (ప్రథమ 


యాతామ్‌--క్షమేరన్‌. 


3 న. 


వవమితి = (సరోషష్‌=రోషముతోో ఇదమ్‌=ఇక, వఏీనమ్‌=ఇ పే 
ఇ 9 జి 
"ఆఅతశవీవ=ఆందుకే క అద్య(షభ్య తి= =నేటినుండి, అహమ్‌=నేన్కు భవద్భ స్ట్‌ 
పీళంజ్క ఫ్‌న్నః=ఖీన్ను డను--వేరుగా (పవర్నించువాడననుబ్క పశ్య=చూడుము--. 


6! 19 


(వ వృద్ధం వ మమ ఖలు నికో చేవ కురుభి 

ష్‌ త! కారో హేతు ర్న భవతి కిరీటీ న నచ యువామ్‌ో। 
జరాసంధస్యోరఃస్థ ల మివ విరూఢ 3 వువరపి 

[కుధా సంధి) భీమో విఘటయతి యూయం ఘటయతే॥ 10 





(పవృద్ధమితి :- నిశోక, ఏవ్క మమ్మ కురుభిః, యక్‌ వైరమ్‌, 
(పవృద్దమ్‌, తృ ఆర్యఃి హేతుః, నృ ఖలు. కిరీట్కీ న. చ యువామ్మ్‌ నః 
జరాసంధస్య, ఉరఃస్థలమ్స్‌ ఇవు పృనజ్న అప్పి విరూఢమ్మ్‌ సంధిమ్క్‌ భీమః 


(కుధ్కా విఘటబయతి యూయమ్మ ఘటయత. 


అరము $= శీశోః ఏవ=బాలుడనే అయిన్న పమజ=నా కు--బాల్యము 
నుండియునేనుట్క నముమ=నాక్కు కురుభిః=కౌరవులతోో యత్‌=ఏ, వైరమ్‌= 
శ(తుత్వమ్ము [పవృద్ధమ్‌=అభివృద్ధిచెందినదో త్మత=ఆ విషయమున్న ఆర్యః= 
ధర్మరాజు హేతుః=కారణమ్ము న ఖలు=కాదు సుమౌా!; కిరీటీ=అర్జునుడ్కు నా 
కాదు? చ=మరియు యువామ్‌=మీరిరువుర్కు న=కాదు; జరాసంధస్య=జరాసం ధుని 
యొక్క, ఉరఃస్థలమ్‌ఇవ= వక్షఃస్థలమునువల్కె స్త్రన।ఃఅపి=మరల్వ విరూఢమ్‌= 
బాగుగా దృఢపడిన, సంధిమ్‌=పొందును, ఫీను[=ఈ భీముడు | కుధా= =కోపముతో, 
విఘటయకి=విడగొట్లుచున్నాడు యూయమ్‌=మీర్కు ఘటయత=కలుపుడు. 


సంధులు - శిళోః+ఏపు కురుభిః+న్న హేతుః +న--రేఫా దేశవిసర్ష 
"తత్ర+ఆర్యఃసవర్గ. ఆర్యఃశహేత్సు భీమః+ావిఘటయతి-ఉ క్వ్వా దేశ విసర్ల, 
జరాసంధస్య _ ఉరః--గుణ సంధి. ; 
క్రియ క భూ సతాయామ్మ్‌ పరనైష్ఞ అట్‌ (పథమ 
భవతి-భవతః-భవనీ. 
ఘట సంఘాక్కే ణిచ్క్‌ పరస్మై, లట్క్‌ [వథమ; 
ఘబయకి-ఘటయకః--ఘటయని, 
“"లోట్‌-మధ్యమ, 
ఘబయ/ఘ బయతాత్‌-ఘటయకమ్‌-ఘ బయత, 


20 వేజీసం హోరమ్‌ 


సవాదేవః ఏ (సానునయమ్‌) ఆర్య, వవ మతిసంధృత రో థేషు 
'యుప్మాసు కదాచిత్‌ ఖిద్య లే సరుః 


ఫీమసేనః : కిం నామ ఖద్భే గురుః గురుః భేదమపి జానాతి? పశ్య 


తభాభూతాం దృష్ట్యా నృపసవసి పాంచాలతన మాం 
వనే వ్యాథెః సార్ధం సుచిర ముషీతం వల్క-లధ రె ః| 
విరాటస్యావా సే స్థిత మనుచితారంభనిభ్భణమ్‌ 

గురుః బేదం ఖచ్నే మాయి భజతి నాద్యాపి కురువు! 11 


౨. ఛందన్స్ను:- శఖరిజీ-య్య మృ న్కస్కభ్కలగే. =. 

(ప్రవృద్ద దం యదై్యైరం మహుభఖ లుశీకో రేవకు రో భిః 

IU U UUU [111 LIU Ult WU 

ఆర్కేతి oa (సానునయమ్‌ = న ఆర్య=సజ్ఞనుడా!, 

 ఏవమ్‌=ఇట్లు, యుష్మాసు=తహర్కు అతిసం భృ త=అత్య ఫధికముగా వహింపబడీన్న 

'ో ధేషు=కోపముకలవారగు చుండగా కదాచిక్‌=ఒక వేళ, గురుః=అ( గజుడు 
(ధర్మరాజు ఫిద్య కే=దాధపడును!-దాధపడునే మో యనుట, 


క్రిమితి : గురుః=ధర్మజుడు ఖిద్యతే నామ=బాధపడుననుట ట్స కీమ్‌= 


ఏమి 2 గరుకు గజుడుు, ఖఫేదమ్‌ అపి=బాధనుకూడ జానాతి=ఎరుగున్యా 
పశ్య =వినుము, 


తథా ఇతి :-_ నృవసదస్కి తథాభూతామ్స్‌ పొంచాలతనయామ్స్‌ దృష్ట్వా, 
వల్కలధరైక్క, వ్యాధైఃకి నార్ధమ్స్‌ నన్వే సుచిరమ్స్‌ ఉషితమ్‌; విరాటస్యావాసే, 
అనుచితారంభ య స్థితమ్‌, దృష్ట్వా మయి భిన్నే, అద్య అప్పి గురుః, 
కురుషు, ఖేవమ్‌, న్కు భజతి, 


అర్థము :- స నృపసద: సి=రాజసభయందు, తథాభూతామ్‌=అట్టి దురవస్థను 
పొందిన “పాంచాలరాజకనయామ్‌= దొ పదినిి దృష్న ష్ట్వా=చూచి; వల్క_లధరై 8= 
నారచీరలు కట్టుకొన్న వారమైన, అప్యాభిః=మనచేత, వ్యా ్యధై.* సార్థమ్‌డాకిరాతకులతో 


(వథమౌజ్కః 21 


తత్పహాచేవ నివర్శస్య, వీవం ఇాతిచిర్యపవృద్రామర్లో 
ద్రేవితస్య భీమస్య వచనా ట్‌ పలు రాజానమ్‌. 
సవాదేవః ఆకర్ష, కిమితి? 


పాటు వనే=అరణ్యమునంద్యు నుచిరమ్‌=చాలకాలము (పన్నెండు సంవత్స 
రముల్ఫుు ఉషితమ్‌=సివసింపబడుట, ద్యష్ట్వా=చూచి; విరాటస్యకావిరాటుని 
యొక్క, ఆవాసే=కొలువునంద్కు అనుచిక=అయోగ్యములై నృ కార్య=పనుల 
యొక్క, ఆరంభ=స్వీకారముతో, సభ్య తమ్‌=గుప్తమగునట్లు, స్థితమ్‌=ఉండుటనుు 
దృ ష్ట్వా=చూచి; మయి=నేన్కు ఖిన్నే (సత్సి=ఖిన్నుడ డ్రనగుచుండగాా, గురుః= 
ధర్మజుడు అద్యాపి=ఈ నాటికయినను, కురుషుజకౌ రవులపట్ర, భేదమ్‌=|కోధ 
మును న ప RCE గురుః ఖిన్నే మయి=ఖిన్ను డనై న నాపట్ల 
ఖేదమ్‌ భజతి=కోపమువహించుచున్నాడ్సు. _అద్యాప్కి న కురుము=కౌరవులపట్ల 
కోపము వహించుటలేదు-అనియ (కొంద రన్వయిం ఏరి”) శిఖభరిణీవృత్తము. 

సమాసములు :- పాంచాలస్య తనయా-తామ్‌, ధరతీతి ధరః 
వల్క_లస్య ధరః--శ్రైః. తనుచితాశ్చ తే ఆరంధభాశ్చ-తై.ః నిభృతం యథా 
భవతి తత్త థా. నృపస్య సదః-తస్మిన్‌. 


సంధులు : ఫా ఆ విరాబన్య+ఆవోస్మే అనుచిత+ఆరంభ, న+అద్య+ఆపి-- 
స్‌ క 1 


క్రియ *- భజ సేవాయామ్క్‌ పరసె సె, లట్‌ (పథమ 


భజతి--భజతః--భజన్ని 


 తపిత్రినా తక్‌=అందుచేత్సు సహదేవ=ఓ సహదేవుడా!, నివర్తస్వ= 
విరమింపుము. చడమరియు అతిచిర=చాలాకాలమునుండి, (పవృద్ధ=వృద్ది 
వదిన అమర్గా= కోధముతో, ఉద్రీపిత స్యవా( పేరేపితుడయిన్క భీమస్య=ఈ 
ఫీమునియొక్క, వచనాత్‌=మాటనుబట్టి, ఏవమ్‌= ఈ విధముగా--చెప్ప బో వునట్లు 
రాజానమ్‌=ధర్మరాజును, వజ్ఞావయ్‌=విన్న వించుము. 


ఆక్యేతి య. ఆర్థజమాన్యుడా!' కిమ్‌ ఇతిడపీమని? 


22 వేశీసంహారమ్‌ 
వీమునేనః ఏ ఏవం విజ్ఞాాయ---- 


అష్యుళ్యాత లంఘనాంవాసి మయా ee 

నామ స్థితం 
ప్రాప్తా నామ నిగర్హ్యణా స్థికిమతాం నుధ్యే౭ నుజానామపి! 
|కోధోల్లానితశోణితారు త్త 1 స్యోచ్చిందతః కౌరవా 


 నద్ర్యకం దివసం మమాసి న గురుర్నాహం విఛ్రేయుస్తవః॥ 
Se | 12 
(ఇత్యుద్దతేం పరి కామతి) 


వివమితి.:- ఏవమ్‌=ఈ (ప్రకారముగా విజ్ఞాపయ=విన్న వింపుము-- 
యుష్మదితి ఫా మయ్మా యుష్మచ్చాసనలంఘనాంహసి, మగ్నేన్క 
స్థితమ్స్‌ నామ; స్థితిమతామ్స్‌ అనుజానామ్స్‌ అప్సి మర్యేే నిగర్హణా (ప్రాప్తా 
నామ, (కోధోల్లాసితళోణితారుణగదస్క్యృ కౌరవాన్మ్‌ ఉచ్చిందతః, మమ్మ (త్వమ్‌, 
అద్య, ఏకమ్స్‌ దివసమ్స్‌ గురుః, న, అసి; అహహ్స్‌ తవ విధేయఃఖ న అస్మి* 


అర్థము : _ యుష్మత్‌=నీయొక్క, శాసన=ఆజ్ఞనుు లంఘన=దాటుట 
యనునట్టి, సవర మగ్నేన=మునిగినవాడనై న, మయా=నా చేతు 
స్టెతం నాపి టపగుగాక అట్టి పాపమున మునిగిన మునిగెదగాక యనుట. 
స్థీతిమళామ్‌=మర్యాదకలిగిన, అనుజానామ్‌=తమ్ములయొక్క, మధ్యే ఆప్‌=నడుమ 
కూడ్క నిగర్హణా = జనురర, (పాపా నామ = పొందబడుగాక-నింద వచ్చిన 
రాని మ్మనుట; [కోధ=కోపముతో, ఉల్లాసిత=పై కెత్సబడినదై, శోణిత 
రక్తముతో అరుణ=ఎరుపెక్కి_న, గదస్య=గదకలవాడనై , కౌరవాన్‌ =కరవులను, 
ఉ చ్చిందతః=తుత్తునియలుచేయుచున్న, మమ=నాక్కు అద్య=నేడ్రు ఏకమ్‌ 
దినసమ్‌=కేవలము ఈ ఒక్కరోజు గురుః=అ(గజుడవ్హు న అసి=కావ్యు 
అహమ్‌=నేన్కు తవ=నీక్కు విధియః=వి ధేయడన్సు గ అ =కాను, (శార్దూల 

వి|కీడిత తము, | 

నమాసములు = యుష్మాకం శాసనమ్‌-యవ్మచ్భాసనన్య ఉల్ల!ంఘ 

నమ్‌-యుస్మచ్చాసనోల్ల ంఘనమేవ అంహశ-తస్మిన్‌, స్థితి యస్య సః-శేషామ్‌, 


(పథమాజ్కః 23 


సహ ేవః : (తమేవానుగచ్చన్నాత్మగతమ్‌) అయే కథ మార్యః 
పాంచాల్యాః చతుశ్ళాలం (పతి పస్లితః. భవతు, 
తావ దహ మె )వ తిస్టామి. (ఇతి స్థిత). 
థీమసేనః 2 (1పతినివ్భశ్యావలోక్య చ) సహబేవ, గచ్చ త్వం గరు 
మనువర్వస్వ. అవా మప్యాయుధాగారం (పవిశ్యాయు ధ 
సవాయో భవామి. 





[కో ధేన ఉల్లాసితా--! కోణి తేన అరుణా-కో ధోల్లాసితా చ సా కోణితారణా చం 
(కోధోల్లాసిత 4 శోణితారుణా గదా యస్య సః-తస్య. 
సంధులు :- ఉత్‌+ఛిందతః.క్చత్వసంధి. యుష్మత్‌+శాసనాత్‌ ధా దేశ 
మమ+అప్కి లంఘన+అంహస్కి శోణిత+అరుణ్క న+ంఅహహమ్‌-సవరదీర్ల . 
' ఓం ఖు 
మధ్యే+అను కానామ్‌-పూర్వరూప. ఉతొ--లాసిత-లాదేశ సంధి. గదస్య+ 
ఉచ్చిందతః-గుణసంధి, అద్య+ఏకమ్‌-వృద్ధి. _గురుః+న-రేఫాదేశవిసర్గ, 
ని ధేయః+తవ--సా దెళ విసర్ల, 
[క్రియ = అస భువ్కి పరస్మై, లట్‌, మధ్యమ్మ ఉ_తమ 
అసి--స్థః--స్థ్ర, అస్మింస్వఃఎస్మః, 
(ఇతి=ఖన్స్‌ ఉద్దతమ్‌=ఉద్ధతితో, పరికామతి= నడచును) 


అయే ఇతీ := (తమ్‌ ఏవ=అ ' భీమున్కే . అనుగచ్చవ్‌=వెందిడించి 
నడచుచు ఆత్మగతమ్‌=తనలో ) ఆయే=ఆహో!కథమ్‌=ఎట్టూ! ఆర్యః=ఆన్నగారు, 
పాంచాల్యాః= =దొపదియొక్కు, చతుశ్ళాలం (పతి=నల్లిల్లువై పునకు, (పస్థితః= 
నడచుచున్నాడు! భవతు=కానిమ్ము. ఆహమ్‌తావత్‌ =నేను మా(త్రమ్ము 'ఆ(క్రఏీవ= 
క్షు త్రిష్టామి=ఉందును. (ఇతి= =అనీ, స్థీత=నిలుచును.) 


సహదేవ ఇతి: వ ((వశినివృ త్య=వెనుదిరిగ్కి ఆవలోక్య చ= చూచి 
సహదేవుడా! త్య్వమ్‌=నీవ్య్కు గచ్చ=పొమ్ము, గురుమ్‌=ధర్మరాజున్ను ఆను 
వర్మస్వ=అనుసరింప్తుము, అహమ్‌ ఆపి=నేనును ఆయుధాగారమ్‌=ఆయుధ 
శాలను ల oe _ఆయుధసహాయః=స్తాయ ధుడను భనామి=ా 


“ఎ ఆగుదును.. 


24 వేశీసంహార్లమ్‌ 


సహీచేవః వ ఆర్య, చేద మాయుధాగారం, పాంఛాల్యాశ్చతుశ్ళాల 
మిస మ్‌. 


భీమసేన 8% (సవితర్క-0) క్‌ం నామ a యుభాగారం పాంచాల్య్యాః 
చతుశ్ళాల మిదమ్‌! (కిం చిద్యిహస్య సహర్ష మ్‌) 
అమంత్రితవ్యా మయా పాంచాలీ. (సృ్వపణయు సహాటేవం 
హసే గృహీత్వా) వత్స, ఆగమ్య.తామ్‌, య దార్యః 
కురుభిః సంధానవించ్చన్న ప్యాన్‌ 5 పీడయతి -తద్భ వానపీ 
పశళ్యశు, (ఉభౌ (ప్రవేశం నాట యతః) 


సహ దేవః 3 ఆర్య ఇద మాసన మాసీ ర్‌ అత్రోప సవిశ్య 
(పతిపాలయ త్వార్యః కృష్ణా? మనమ్‌. 


ఆర్వేతి 3-  ఆర్య౭మాన్యుడా! ఇదమ్‌=ఇద్సి ఆయుధాగారమ్‌=ఆయుధ 
శాల్క న=కాదు,.  ఇదమ్‌=ఇద్సి .పొంచాల్యాః=దౌపదియొక్క, చతుశ్శాలమ్‌= 
నలిలు, . 


లుగు 

రిమిథి :- .(సవితర్కమ్‌=స్తాలోచనగా) కిం నామ=ఏమీక్కీ _ ఇదమ్‌= 
ఇది, న ఆయుధాగారము=ఆయుధశళాలకాదా! ఇదమి=ఇది, పాంచాల్యాః=(దోవది 
యొక్క, చతుశ్శాలమ్‌=నల్లిల్లా! (కించిత్‌ =కొద్దిగ్కా విహస్య=నవ్విి మయా= 
నాచేత పా౭చాలీ=| దౌపది TaD సం. 
దనుట. (స పణయమ్‌= =సానురాగముగ్కా. సహచదేవమ్‌=సహదేవుని హస్తే 
గృహీత్వా=చేయందుకొని,) వత్చ=విడ్డా', ఆగమ్య కామ్‌=రమ్ము, ఆర్యఃడా 
ధర్మజుడు కురుభిః=కౌొరవులతో, సంధానమ్‌=సం ధిని, ఇచ్చన్‌= =కో రుచున్న వాడై., 
అస్మాన్‌ =మనలన్సు యత్‌, పీడయతి=ఏ పీడించుటకలదో, తత్‌ =అద్మి భవాన్‌ 
అపి=సీవుకూడ పళ్యతు=చూతువు, ధర్మజుని వలన మనకు ఎట్టి బాధ కలుగు 
చున్నదో 'దౌపదీ సంభాషణతో సీకు తెలియగలదనుట, 

(ఉభౌzఇరువువన్సు (వవేళం నాటయతః= =ప్రవేశవలినయింతరు) 

ఆర్యేతి 3 ఆర్య=మాన్యుడా!, ఇదమ్‌= =ఇదిగో ఇది ఆస్తీ ర్ద్‌= 


విశాలమైన ఆసనమ్‌=ఆసనము అ(త= ఇచ్చట, ఉపవిశ్య=కూర్చుండి, 


4) (పథమాజ_ః 25 


"చరం జ్య é 
ఫీమసేనః ఏ (ఉపవిశ్య) వత్స కృష్ణాగమనమిత్యనేన ఉపవోద్ధాతేన 
స్పృతమ్‌. అథ భగవాన్‌ కృషప్తః శేన పశేన సంధిం 
కర్తుం సుయోధనం (పతి (పహితః! 
సవాదేవః : ఆర్య, పంచభిర్షా) మెః, 
ఫీమసేనః వ (కర్ణా పిధాయ) అహహ! హంత! చేవస్యాజాతేశ త్రో 
రహ్యయ మిోాద్భశ పే జో౭పకర్ష ఇతి యక్సత్యం క 0పీత 
మివ మే హృదయమ్‌. (పరివర్హ $ స్థిత్వా) తద్యత్స, న 
త్యయా కథితం న మయా శుతమ్‌. 








కృష్ణాగమనమ్‌=కృ ష్టాగమసమున్కు ఆర్యః౭=మాన్ఫ్యుడు (నీవనుబ్ఫ్రు (ప్రతిపాల 
3 ళా వ ' ' 
యతు=[పతీకించుగాక! “కృష్ణా=దౌపది, ఆమ ఆగమనము అనీ [పకృ 
కార్థము. కృష్ణస్య ఆగమనమ్‌ -- దూఠగానేగిన (శ్రీకృష్ణుని రాకను అనియు 
స్ఫూర్తి, 


అన్న . అప క జ రు ర్మ ము 1 కక దా ఒనరు, ఫ్ర 
పత్ఫేతి :- (ఉపబశేసిా = చుండి, పత్స =బిడ్డా! తెల గమనమి జ. 
ఇతీ= అసునట్టి అనేగ- ఈ ఉపోద్దాతేన=ఉపోద్ధాతముతో, స్మృతమ్‌=జ్ఞాపకము 


వచ్చినది. టన. భగవాన్‌=భగవంతుడై న డైన, కృష్ణః=శ్రీకృషుడ్చు 

“కఫా Ee 
కేన=ప్కి పణేన=మూల్యముతో సంధిమ్‌సంధిన్కి కర్కుమ్‌=చేయుబక్కు సుయో 
ధనంపతి=దుర్యోధనునొద్దక్కు (ప్రహితః=పంపబడిసాడు? [ఉపోద్దాత ఉదాహారః 
ఆసి ఆమరము, (పకృతోవపాదకస స్య దృష్టా ౦తాదెరిత్యన్యే ఆని విశేషార్థమును 
రామా(శ్రమి చూసినది, కృష్టాగమనమ్‌ ఆను సహదేవుని మాటను ప్రకృతోప 
పారకముగా వీముడు మలచుకొనుబచే ఉపోద్దాతమగుచున్నది. ఉదాహో రే 
కథనేనేతీ యావత్‌_అని రమాశంకర్శతిపాఠీ.] 


ఆర్యేతి ఫ్‌ మాన్యుడా! పంచభిః=అయిదై న్య (గామైః=(గ్రాసుములతో. 
అయిదూళ్ళు పణముగా ననుట, 


ఆహహేతి కా (కర్ణా = రెండు చెప్పులను పిధాయ = న, 
అహ హ=ఆహోాహొ! హంత=ఆయ్యో! దేవన; వామహారా జయిన, అజాతశ[కోః 


26 వేణీసం హారమ్‌ 


యత్తదూర్జిత మత్యు[గం మ్మోతం లేజో౭స్య భూపేః। 
దీన్వల వై. సృదానేన నూనం తదపి ప హారితమ్‌॥ 18 
సమా శ్వసితు సమాశ్యేసిళు ఛటినీ. _(సమస్పసడు సమిస్ప 
సదు భట్టిణీ ) 





అపి=అజాతశ తునికికూడ్క, ఈద్భశమ్‌=ఇటువంటి-అయిదూళ్ళతో సంధి చేసి 
కొనుట అనునట్టి అఆయమ్‌=శఈ్క తేజో౭సకర్గః=పరా (కః మమును కొంచెపరచు 
కొనుబ్క ప గ ba సత్యమ్‌=ని జముగా, 


సీత 
G 
వైఎ 
|| 
ర్డో 
లో 
రో 
hes 
Sa 
డగ 
స్‌ 
ల 
క్‌ 
స 
ర్‌ 
(హా 
స 
ఢి 
గ్‌ 
(0 
జ్జ 


G 
ధిక మ్‌=చెప? | బడలేదు సుయా=నాచేక, న Cree 
లేదు. ఆటి మాటను సీపు చెప్పలేదు నేను ఏనలేదనుబ. 


టె 
a ఖీ ల జి శ ॥ న. 
యతదితి = అస్య భూప, తత్స ఊరితమ్హ్‌ అతు (గమ్‌, 
స జ న 

కా క క చ అగ 2 జ 
క్ల్యతమ్స్‌ తేజకు యత్‌, తక్క అప్పి అకక, దీవ్యత్కా అనేగా తదా ను స. 


జ 
Oh 4 ల్‌ 


అర్ధము = అస స్య =((అయిదూళ్ళతో సంధిని కుదుర్చు కొనుచున న్న్రఈ, 
భూపశకేః=రా జాయొక్క, తతీ=ఆ ఊర్జితమ్‌=బల సంపన్న మును, అత్యు[గమ్‌= 
(పచండమున్ను అయిన్న యత్‌=ప్క కా[తమ్‌=క్ష(తీయో చితమైన్క కేజః=[ప్రతాపము 
కలదో తత్‌ అపి=అదికూడ్క అకై ః=పాచికలతో, దివ్యతా=[కీడించుచున్న 
అనేన=ఈతనిచ్చే. తదా= ఆప్పుడే, నూనమ్‌=నిశ్చయముగ్నా హారితమ్‌=పో గొట్టు 
కొనబడిసది. (వథ్యావక్కరముు 


టో 


ర్‌ శన శ్ర అ 
నం ఎ తెదొ- అస్య పూర్వ 
శి ఉదా--అఆ తన -సవర్షదీర్జ ఠి 


(పథమాజ్క! 27 


సవాటేవః : నేపథ్యాభిముఖ మనలో క్యాత్శగ తమ్‌) అయీ, కథం 
యాజ్ఞ నేనీ ముహుకుపచీయమాన చావ్బ్పపటల స్థగిత 
నయనా అర్య సమిోాప ముపసర్చ్పతి. తత్క-ష్టతర 
మాపతితమ్‌ . 


యదై(ద్యుత మివ జ్యోతి రారే (కు ్రే౭ద్య సంభ్ళతమ్‌। 
త త్పాన్ఫడివ కయ నూనం సంవర్థ యివ్యతి॥ 14 


ఊరడిల్లునుగాకూరడిల్లునుగాక! (దేసీ కృతాభిషేకాయామ్స్‌ ఇతరాసు తు భట్టినీ- 
కని అమరము,.) 


అయే ఇతి :-= (నేవథ్యాభిముఖమ్‌=తెరవై పునకు, అవలోక్య=చూచ్చి, 
6త్మగతమ్‌=తనలోో అయే కథమ్‌=అహో ఎట్టూ! ముహుఃామాటిమాటిక్కి 
ఉప చీయమాన=వృ ద్ధిపొందుచున్న , బాష్పపటల=క న్నీ టిధారలతో, స్థగిత=నిండిన్క 
నయనా=నే్నేతములు కలదైన్క  యాజ్ఞసేనీ దౌపది ఆర్య=భీమునియొక్క, 
సుపమ్‌=సన్ని ధిని ఉపసర్పతి=చేరుచున్నది. తత్‌ =అందుచేత్త కష్టతరమ్‌= 
శెద్ద కష్టము, ఆపతితమ్‌=వచ్చి పడినది, 


యక్‌ 248, గ a ఇయము కృష్ణా, (పావృట్‌ be న, 
ణు | 
అరము :-  అద్య=ఇప్పుడు క్రుద్దే= =కుపితుడై న్న ఆర్యే=భఖీముని 
థి ర 
ఉందు వైద్యుతమ్‌ ఇవ=మెసప్పువంట్సి యకొ=ప్క జ్యో ్యతీః=తేజస్సు, సంభ 
(మ్‌=భరింపబడుచున్న దో తత్‌=ఆ తేజస్సును ఇయమ్‌=ఈ సమీపించుచున్న, 
ృషా=(దౌపది, (పావృట్‌ ఇవ=వాగకారువల్కె నూనమ్‌=ళప్పక, సంవర్ష 
ముష్యతి=వృద్దిపొందించును. (పవ్యావక్త్రముఎ) 


వంధు జ జ్యోతిః +ఆ ర్యే-రేఫా దేశ విసర్గ. (కుదై+అద్య--పూర్వ 
రూపనంది. (పొవృట్‌ +ఇవ--జశ్వ సంధి. కృ ష్టా+-ఇయమ్‌--గుణసం ధి, 


28 వేణీసంహారమ్‌ 
(రతః (పవిశతి యభానిర్దిష్టా (చాపదీ కేటీ చ) 
((కాపదీ స్మాసం నిఃశ్వసితి) 
చేటీ : సమాశ్వనితు సమౌాశ్వసికు భట్టిస, అపనేవ్యతి శే 
మన్యం ని త్యానుబద్ధకురు వై రః కుమారో భీవచేనః, 
(సమస్ససదు సమస్పసదు భట్టిణే, అవణఇస్పది చ 
మబ్షుం ణిచ్చానుబద్ద కురువేకో కుమాలో భీమోణో), 
(డాపదీ ;: వాంచే బుద్ధి నుతి కే భవ ల్యేత ద్యది మహా రజః (పి 
కూలో న భవేత్‌, (వాంబే బున్దెమదివ, హోది నవం 
జఇ మహారాట పడిడాలో న భి 





క్రియ :_. వృధు వృద్దౌ, (పేరణే బిచ్‌ వృదృృళ్శసనోరితి పరస్మై 
లట్‌ (పథమ 
వర్ధయిష్యతి--వర్దయిష్యతః--వర్దయిష్యన్ని. 
(కతః=అంతట్క యశానిర్దిష్టా=ని రేశింపదిడిన రీతిలో (దౌపదీ=[దోవది (= 
మరియు చేటీ=చెలికతెయ్క (పవిశతి=ప వేశించునుం 


((దౌపదీ=ా[దోవది సాసమ్‌=కన్నీ టితో, నిశ్శ్వసితి=నిట్టూర్చు ను 


సమాశ్వసిత్వితి ప భట్టినీ=స్వామిని, సమాళ్వ సితు=ఊ రడిల్లను 
గార సీత్యానుబద్ధకురువై రః = అనుక్షణము స్మరింపబడు కౌరవశతుత్వమ 
కలవాడ్రైన్న కుమారఃభీమసేనః=కుమారభఖీముడ్పు (యువరాజస్తు కుమారో భర్చు 
' దారక+) తే=నీయొక్కు, మన్యుమ్‌ =ళోకమున్సు అపనేష్యతి=పోగొట్టును , 


హంజఇతి = హంజే బుద్దిమతి కే=ఓసీ బుచ్గిమతికా! మహారాజః£ 
ధర్మరాజూ |ప్రతికూలః=వ్యతిరెకించువాడు, న భవేత్‌యది=కాకున్న చో ఏతక్‌= 
'నీవన్నదిి భవేళల్‌=అగును-హండే హంజే హలాహ్వానే నీచాం చేటీం సఫీ 
(పతి--అని అమరము, 


(పథమౌజ్క_ః 29 


చేటీ ; (విలోక్య) వహ కుమార స్పిఫ్టతి. తేన ముపశర్పతు 
భట్టిని (వసో కుమాలో చిట్రది, తా ణం ఉపసప్పదు 
భట్టిణీ ) 


(ద్రౌపదీ : వాంజే ఏవం కుర్య ఇతి. (ఇతి ప్యశ్రామతః) ((హాంజే 
చేటీ ( ఉపసృృత్య) జయతు జయను కుమార; (జఅదు జఅుజు 
క (6 huis 
(భీమ నేనో ౭శృణ్యన్‌ “యత దూర్జితమ్‌” ఇతి వునః పఠతి) 
చేటీ. : [పరివృత్య ] భట్టని! పరికుపిత ఇవ కుమారః లక్యుశే, 
[ ట్రిణీ, పరికువిదో విఅ కుమాలో లక అది. ] 


విలో క్యేతి ఫూ (విలోక్యు=చూచి) ఏషః=ఇతడ్కే కుమారః=కుమార 
భీమసేనుడు తిష్టతి=కూర్చుండియున్నాడు. తత్‌=అందుచేత్క భట్టినీ=స్వామిని, 
ఏనమ్‌=వీనిని, ఉపసర్పతు=సమీప్‌ంచునుగాక. 


హ జుఇతి :- హంచే=ఓసీ% ఏవమ్‌=నీవు చెప్పినక్లే కుర్వఃఇతి= 
చేయుదముగాక. (ఇశి=అన్సి పరి|కామతః=ఇరువురును నడతురుు (ఇత్సి తక్‌, 
యక్క తొవత్‌ మొదలగునవి కొన్ని చోల్ల వాక్యాలంకారముకొరకు (పయోగింవ 
బడుచుండును'” . 

జ నుతితి = (ఉపసృత్య=సమీపించి)ి కుమారః=కుమార భీమ. 
"సేనుడు జయతు=జయించునుగాక్క జయతు=జయించునుగాక. (సమీపించునప్పుడు 
"సేవకులు జయము జయము మహారాజ అనుట పరిపాటి. అట్టిదే ఇదియును.) 

(ఖీమసేనః=లీమసేనుడ్కు అళ్ళ ఖ్వన్‌=ఈ చేటీ వాక్యమును విననివాడై, 
యక్తదూర్జితమ్‌ ఇతి=యత్తదూర్జితమ్‌ అనునట్టి వెనుకటి శ్లోకమును పునఃపఠతి= 
మరల చదువును). 


న్‌ ఆద "జో _ సళ హహ ఈ t | 
భట్టి నేతి = (పరివృత్య = వెనుదిరిగి భట్టిని! = ఓ స్వామినీ! 


క0 వేజీసంహారమ్‌ 


(చావదీ : వాంజే! య 'బ్యేనం తవనధిరణా ప్నేపా మామా శాస 
యతి. తచేకాంత agg భాత్యా శృణోమి 
తావ న్నాథస్య వ్యవసితమ్‌ [హంశే, జ వీవ్యం తా 
అవహీరణావి వసా మం ఆసాసవిది. తా ఏతే ఉవవిటా 

విఅ సుణోమి దావ ణా హాస్ప వవసిదమ్‌ | 


(ఉభే తథా కురుత?) 
ఛీమనేనః : [స్మకోధమ్‌, సహ బేవ మధికృత్య] కిం నామ పంచభిః 


(గామైః సంధిః? 


మథ్నామి కౌరవశతం సమరే న కోపాత్‌ 
దుః శాసనస్య రుధిరం శ పిచామ్యురస్తః! 








కుమారశ=కుమారభీమసేనుడు, పరికుపిత ఇవ=కోపించినవాడువల్కె లక్ష్యుతే= 
కనిపించుచున్నా డు, 


హంజఇతి :- హంజే=ఓస్కీ ఏవమ్‌ యది=నీవన్న మే అయినచో, 
కోపించిగవాడై యున్నచో అనుట్క ఏషా=ఈ్క, అవధీరణా అపి=తిరస్కారము 
కూడ తన రాకను గుర్తింపని ఆవమానమనుబ _ మామ్‌ =న్ను, 
ఆశ్వాసయతి=టఓదార్చును. తత్‌ =అందుచేత్క ఏకాంశతే=ఏకాంతమునంద్భు ఉప 
ఏష్టా భూత్వా=కూర్చుండి (భీమునికి కనిపించకుండ నిలిచి అనుట , నాథస 
స్వామియొక్క వ్యవసితమ్‌=నిశ్చయము మును శృణోమి తావత్‌ త=ఏ-దునుగాక. 


(ఉభే=ఇరువురున్కు తథా=ఆ విధముగా కురుతః=చేయుదురు.) 


 కిమితి ః= (సహదేవమ్‌ = సహదేవుని, అధికృ త్య = ఉదేశించ్చి 
స|కోధమ్‌=కోపముగా) పంచభిః=ఆయిదై న్మ (గామెః=ఊళ్లతో, సంధి సామ 
జ Ee గం షా. 

కిమ్‌ =సంధి అసగానేమి? ఆట్టిది ఆసమానకరమహనుట, 


మథ్నామితి :- సమరే కోపాత్‌ కౌరవశతం న మధ్నామి?, 


పథమాజ్క_ః 31 


సంమార్ల యామి గదయా న నుయోాధనోరూ 
సంధిం కరోతు భవతాం నృపతిః పణేన॥ 15 


దుఃశాసనస్య ఉరస్తః రుధిరం న పిదామి?ై సుయోధనోరూ గదయా న 
సంచూర్లయామి?, భవతాం నృపతిః పణేన సంధిం కరోతు, 


అర్ధము ఫు సమరే=యుద్ధమునంద్యు కోపాత్‌ =కోవముతో (వలన, 
కొరవశత మీ్‌==కౌరవులు నూర్లురనుు న న మ్మా మి=మథధించనా?; దుఃశాసనస్య = 
దుఃళాసనునియొక్క_ ప్రక వక్షఃస్థలమునుండి ముధిరమ్‌=రక్తమున్తు న 
పిబామి?తా గనా?; సుయోధనోరూ=సుయోధనుని రెండు తొడలను గదయా= 
గదతో, న సంచూర్ణయామి=చిదుకగొట్టనా?; భవతామ్‌=మీయొక్కు, నృపతిః= 
రాజు (ధర్మజుడు, పజేన=అయిదూళ్ల మూల్యముతో సంధిమ్‌=సంధిన్ని 
కరోతు=చేయునుగాక. 

సమాసములు :. కౌరవాణాం శతమ్‌--కౌరవశతమ్‌. దుఃఖేన శాసితుం 
యోగ్యకఃాదుఃశాససః తస్య-డుఃశాసనస్య. సుష్టు యోధయళతి ఇతి--సుయోధన$ః, 
సుయోధనస్య ఊ రూ-సుయోధనో రూ. వృతా పతిః ..నృపతకిః, 

సందులు := పిబామీ+ఉ.రస్త యణాదేశ సంధి. ఉరః--ఠస్‌--సా దేశ 
విసర్లసంధి. సుయోధన+ఊరూ--గుణసం ధి. 


గ. 
క్రయులు ee Lb మన విలోడన్నే పరస్మై, లట ఉత్తమ 
మభ్నామి--నథ్నావః-మథ్నా మః 
క పిట్‌ (పా పాన్సే వఠర్సే సై లట్క్‌ ఉత్తమ 
పిదామి--పిబావః--పిబామ। 


3, సమ్‌+-చూర్హ4-ఇ(ణిచ్‌), పర సై అట్‌ ఉత్త మ 
చూర్ణ సంకోచే. (పేరే చ 
చూర్ణయామి-చూర్ణయావః-చూర్ణయానుః 

4. డు కృృణ్‌ కరణే పరే EED లోబ్‌, (పథమ 

కరోతు/కుదకాత్‌-కురుకామ్‌-కర్వను 


వలు 


ఛందస్సు న్‌ు వసంతతిలకావృత్త ము. త--ఢ--జ-జ-గగ, 


32 వేశీసంహారమ్‌. 


డాపదీ : (సహర్షమ్‌ - జనాంతిక మ్మ్‌ నాథ! అ శుతపూర్వ్యం 
ఖలు తే ఈదృశం వచనమ్‌. తత్‌ వువఃవునస్తావత్‌ భణ! 
(ణాహ్మ అస్సుదపూవ్వం క్ట క చే ఏదిస౦ం వఅణం.. తొ 
ఫవుణోవుణో చావ ఛణోహీ 
(భీమ సేనో ౭శృగ్యాన్నే వ “మథ్నా మి శారవశతమ్‌” ఇతి 


పునః పఠతి) 

సహాచేవః : అర్య: క్రిం మహాఠా జస్య సుంజేశో౭వ్యుక్సన్ను. ఇన 
గృహీతః, 

ఫీమః ఫి కొ పున ర తే వ్యుత్పతి, 1 


సవాబేవః : ఆర్య! వీవం గురుణా సండిప్లమ్‌, 


నాథేతి :-- - (సహర్షమ=నంతోషమతో, జనాం తికమ్‌=జనాం తికముగా) 
నాథ!=స్యామీ! ఈద్భశమ=ఇటువంట్కి తే= సీయొక్కు, వచనమ్‌=మాజట్క నీవు 
ఇట్లు మాట్లాడుజ్క అ|శుతపూర్వంఖలు=మును విన్నది కాదుగదా! తత్‌=అందు 
చేత పునః పుసః=మరల మరల్క తావత్‌ భణ=పలుకుము. 

(థీమసేనః=భీముడ్కు ఆశ్చణ్వన్‌ ఏవ=ఈ (దౌపది మాటలమ వినని 
వాడగుచున్నే “మథ్నామి”జతి=మథ్నామి ఇత్యాది శోకమును పునః పతతి=మరల 
చదువును) " : 

అరగ కిమితి - _ ఆర్య!1=మాన్యా!, మహారాజస్య=ధర్మజునియొక్క, 
సందేశః=ఆయిదూళుల సందేశము అవ్యుతృన్నః ఇవ=తెలివితక్కువదినల్కె 
గృహీతః కిమ్‌=ఆర్థమయినదా ఎమి? ధర్మజుడు పంపిన సందేశము తెలివి 
తక్కువ పనిగా భాసించుచున్నదా నీకు అనుట. (వ్యుత్పత్మి=పాండిత్యము) 

కాపునరితి - ఆత్ర పునః=ఈ విషయముసేందన్న చో [సందేశము 

ము ప 
నందు] వ్యుత్పతి.ః క్‌ తెలివి ఎమన్న దక [నై శ వాక్యాలంకారార్థము] 
ఆర్వేతి = ఆర్య!=మౌన్యుతా! గురుణా=అ(గజునిచేత్స ఏవమ్‌= 
ఇట్లు, సందిష్టమ్‌ =సంచదేశమ సంపబడినది, 


5) (పథమాజ్క_:ః 33 
భీమః క కస్ట? 

సహదేవః ; సుయోధనస్య. 

భీమః ఏ కిమితి? 


సవాచేవః : ఇంద! పస్గం వృకపస్థం జయంతం నారణావతమ్‌। 
(పయచ్చ చతురో [గామాన్‌ కంచిచేకం తు 


పంచమమ్‌॥ 16 


సుయోధన స్యేతి :- సుయోధనస్యవ=దుర్యోధనునికి 
కిమితి == కిమతి=ఏమని? . 


Ff ఆసి war 


SYA penn న ష్ష్‌ జ వే వాల 
ఇం(ద్ర(పస్థమితి : ఇం(చవస్థం వృక(పస్థం యంతం వారకా 
వతం-చతురః (గామాన్‌ (పయనవృ, తు కంచిక్‌ ఏకం పంచమం (పయచ్చ, 


అర్ధము వ ఇ0(ద(ప్రస్థ్టమ=ఇం(ద(వస్టము, వృ క్మపస్థమ్‌=వృ కపస్థము, 
జయంతమ్‌=జయంతము  వారణొవఠమ్‌ =వారణావతము ఆనునట్టి, చతురః== 
నాలుగెన్క (గామాన్‌ =[గామములను, (పయచ్చ =ఇమ్ము, తుడమరియు, కంచితొ=ా 
దేనినె నను ఏకమ్‌=ఒక (గానమున్సు పంచమమ్‌=అయిదవదానిని, (పయవృ= 
ఇమ్ము, 

శబ్రములు దా ఇం (ద్శపస్థమ్‌-(పస్థా-ప్రస్టాన్‌, (ఆ. పుం, ద్వి 
చతురః--నిత్య బహువచనాంతము పుం, ద్వి. (గామమ్మాగామౌొ_గామాన్‌ 
(ఆ. స్పం. ద్వి). ఎకమ్‌-నితై ౪కవచనాంతము. పుం. ద్వి, పంచమమ్‌- 
పంచమౌ-పంచమాన్‌. (అ. పుం. ద్వి. 

[కియ :- _ప+యమ ఉపరమే, లోట్స్‌ పరనై్యై, మధ్యను. 

యచ్చ /యచ్చతాతీ--యచ్భ తమ్‌-యచ్చ త, 


తథ ఇతి ;- తతః కిమ్‌?=అయిన నేమ? ఇందలి తెలివి ఏమిటనుచ. 


ణి 


34 వేశీసంహారమ్‌ 


చాకీర్ణనాత్‌ విషభోజన --  జతున జామ ద్యూతే 
సభా ద్యపకారస్థా నోధ్ధాటన మేశేదం మచే న్యేం 
ట్టి 
బీమసేనః : (సాటోపమ్‌. వత్స! ఏవం కృతే కిం కృశం భవతి! 


సవహాజేవః : ఆక్య!, వవం కృతే తోశే తావత్‌ స (గో! కత మాశంకి 
హృదయ మావిహ్యతం భవతి కసేరాపవ్య తావ 
దసంధేయతా చ తదైవ (పతిపాదితా భవతి. 





థి జ 
చే అకీర నాత్‌ చ=పేరు చెప్పకపోవుదవలనన్కు ఇదమి=ఇద్వి 
అంట 
ఇటుచయు * నషభె జన=వ్‌షాన్న మును పెటుబ్క, జతుగృ్గుహదాహ:=లక్క ఇల్లు 
౧౧ o ట్‌" లి 
ల్చుట్కు ద్యూతసభా అవ = జూదమునాడుఏ మొదలయిన అపకారస్థాన= 
న 


అపకారములు జరిగిన నానమ యొక్క ఉదాటనమ్‌ పకట 
థి coe) 
పస మను£తో వెడలగొటుజ, క 
థి oo) థి 
జయంతమనుబతో మాయాద్యూతమున 
నోడించుట, వారణావతనును బతో "Bes తగులబెటించుట అను 
అపకారములు సూచింపబడుచుగ్నవనుట. ఇక ఆయిదవది నీ ఇషమనుటలో' 
ల 
యుద్దము మును ఆహ్వానించిన దోషమునుకూడ వ దక్కి_ంచుకొమ్మనుట. 


on 
2 
బ్ర 
G 
(a 
భి 


ల 
మన్యెే=భావించుచున్నా ను. ఇం|ద 
మనుబతో విషాన్నమును తినిపించు 


fe 


వత్త్సేతి :- (సాటొపమ్‌=అసహనముగా) వత్స!=నాయనా! ఏవం 
5 
ఇటు, కృతే. దక షోడ్డాబన చేయగా కిం కృతమ్‌ భవతి=ఏమి చేసినట్టగును? 
లాభమేమి అనుట. 

ఆరే ఏ. ఆర్య!=మాన్యాడా!, ఏవమ్‌=ఇదట్లు, కృ కే=చేయగా, 
చేయుబతొ ప స్వగో (తక్షయాశంకి=పాండవ 


నంశ నాశనమును కోరునదైన హృదయమ్‌=ఆంతర్యమ్బు లోకే ప్రపంచము 


పు 
నందు ఆవిష్క తమ్‌=(ప్రకటింపబడిన వది భవతి=ఆగుచుగ్నది, తదా ఏవ=ఆదే 


(ప్రథమాజ్క_ః 35 


వీమసేనః : సర్యమ ప్యేతద నర్థకమ్‌. కరు రాజస్య తావ దసంచబేయతా 
తైైవ | పతిపాది తా యబై నాస్మాభి కితో వనం 
గచ్చద్భిః సై (రేవ కురుకుల స్య నిధనం (పకిజ్ఞాతమ్‌. 
లోశే౭పి చ భార ర రాష్ట్రకులక్షయః కిం లజ్ఞాకరో 
భవతామ్‌. అకి చ శే వ్యూ | 


యుప్ఫాన్‌ |హేపతి |కోభాల్లోశే శ తుకులకయః। 
న లజ్జయతి చారాణాం సభాయాం శేశకర్ష ణమ్‌॥ 17 





సమయమున్న కురురాజః స్య జ=దురో్యోధనుని యొక్క, ఆసనం దెయతా చ=సంధికి 
అంగీకరింపని స్వభావముకూడ్క [పతిపాదితా=లోకమున  (ప్రదర్శింపబడినది 
భవతి=అగుచున్న ది. 


సర్వమేవేతి ఫా ఏతత్‌=ఈ, సర్వమ్‌ అపి-ఆంతయును అనర్థక మ్‌= 
ని ష్పయోజనమ్ము యదా ఏవ= =ఎప్పుడయిక్కే వనమ్‌= =వనమునుడేశించి, 
గచ్చద్నిః=పోవుచున్న వారమైన అస్మాభిః స్రర్వ్యైఃజమన అందరిచేత, కురు 
కులస్య =కురువంశముయొక్క_, నిధనమ్‌=వి నాశము (పకిజ్ఞాతమ్‌=పతిజ్ఞ గా 
స్వీకరింపబడినద్యో తదా ఏవ=ఆప్పుడే, కు రురా జస్య=దు రో్యోధనునియొక్క_, 
అసం ధేయకా=సంధికి అంగికరింపని స్వభావము (పతిపాదితా=చా టబడినది, 
చజ=మరియ్యు ధార ఆం. కులక్షయః ఆఅసి=కెరవవంశ వినాశమ ముకూడ్క భవ తామ్‌= 
మీక్కు లోకే=లోకమునం లజ్ఞాకరః కిమ్‌=తలనంపులు తెచ్చునదా వళ? 
అపిచ=మరియ్ము రే నను. మూర్గుడా!....వినుమనుట 


యుష్మానితి ఫా యుష్మాన్‌, (హెపత్సి (కోధాత్‌, తం శ[తుకుల 
క్షయః. న్న లజయత్కి దారాణామ్స్క్‌ సభాయాం, కేళకర్షణమ్‌॥ 


అర్థము ఫా (కోధాత్‌ = =కోవమువల్లనె న 3 శతుకుల క్షయః=శ[తువ శ 
వినాశము" యుష్మాన్‌=మిమ్ము, లోకే త మ _హేపతి=సిగ్గిల్ల జేయును 
కాన్సీ : సభాయామ్‌= పే రోలగమునందు, దారాణామ్‌=భార్య యొక్క, కేశా 
(కొమ్ముడిని వట్టి కర్గణమ్‌-ఈడ్సుట్కా న లజ్జయతి=సిగ్గిల్ల జేయకున్నది. 

జ ౧౧ 


“36 వేణీనంహారమ్‌ 


(చౌపదీ : (జనాంతికమ్‌) నాధ! న లజ్జన్న వలే. త్వమపి తానత్‌ 
వూ విస్మార్లీ కి (కాహా ణ లజని వే, తుమం వి 
యె ణు 
దావ మూ విసుమరేహీ.) 
భీమజేనః : (సస్థరణమ్‌) వత్స! కథం చిరయతి పాంచాలీ! 


ఆర్య! కా ఖలు వేళా త,తభవత్యాః | పాప్తాయాః. కిం 
తు రోపావేగవశాత్‌ ఆగకావ్యా ర్యేణ నోపలశ్నీ తా, 








సమాసములు :- శ|తూణాం కులమి-శ|తుకులమ్స్‌ శ(తుకులస్య 
కయః -- శ తుకులక్షయః. "కేశం గృ హేత్యా కరణమ్‌ -- కేశ కరణమ్‌ -- 
0 లి యు ల 
కేశకర్ష ణమ్‌, 


నంధులు :- (కోధాత్‌+లో కే--లా దేశసంధి. 


కియలు :. (హీ లజ్ఞాయామ్‌--ఇ(ణిచ్‌. ప్రే పరసె్మై లట్కొ (పథమ 
(హేపతి-(హేపఠః _| హేపన్ని, . 
వ్‌ జొ (పిడాయాక ఇ ల 
లస్తిజ్‌ (ఏడాయామ్‌ అక్ష. rr) పరస్మై, 
లట్‌్‌ (పథమ 


లఅజయతి-లజయత $-_..జయని . 


నాధేతి (జనాంతికముగా) నాథ!=స్వామీ!, ఏతేడావీర్కు న లజనే = 
సిగ్గువడుటలేదు త్వమ్‌ అపి=నీవయినన్సు మా విస్మార్షీః:=మషవకుమా! 


వత్సేతి :- (తలచుకొనుచు) వత్స!=నాయనా!, పాంచాలీ=|దౌపదిి 
చిరయతి కథమ్‌ =జాగు చేయుచున్న దేల! 


ఆర్యెతి క ఆర్య!=మాన్యా!, (పాప్తాయాః=సమీపించినదై న్క తత 
భవతా్యాః=మాన్యురాలై న (దౌపదిక్కి కా వేళా ఖలు=ఎంళ. సేపై నదోగదా! ఆమె 
వచ్చి చాలసేపయినదనుట్న కిన్తు=కాన్ని ఆగతా అసి=సమీపిం వినదే అయినను, 
రోష ఆవేశ వళాత్‌ = కోపషపవాహవశమున ఆర్యేణ = మాన్యుడవైన నీచే: 
న ఉపలక్షితా=చూడబడలేదు. ' 


ప్రథమా జ్కుః 37 


- 
ర 

2h 

న 


(దృష్ట్యా సాదరమ్‌) ేవి' క రాలా రస్మాభి 
రాగ తాపి భవతీ నోపలశీతా. అతో న మన్యుం కర్తు 
మర్గ్యసి, 

[చాపదీ వ నాథ! ఉదానీనేవు యుహ్మాసు మమ మన్యూర్య పునః 


కపీ తేము. (శావా, ఉదావీణోసు తుమేసు మహా వల్లు 
ణ ఉం కవిచేసు) 


టూ 
5 
2h 
zh 


యద్యేవ కుపగతపకిభవ మాత్మానం సమర్థ ర్య యస్య, 
చీ ర్స్‌ "ఇ 

(వాస Saas పార్శ్వే సముప వేశ్య ము క్రి మవ 

లోక్య) కిం పునర (తభవతీ ముది్భగ్నా మి కోప 

లవయా మి? 


దేవీకి :- (దృష్ట్వా=చూచ్చి సాదరమ్‌=ఆదరముతో) దేవి!=దెేవి 
(దౌపదీ, సముద్దత= అతిశయించిన SU ధము కలవారమైన్క ఆన్మాభిక= 


మాచేత ఆగతా అపి=వచ్చి గదానవై సను కు న ఉపలకితా=చూడనసడ 
వైతివ్వి నిన్ను గమనించలేదనుట. అతః=అందుచేత్స మన్ఫుమ్‌=క్‌ పమున్సు 
కరు మ్‌=వహించుటక్కు న అర్ల సి=తగవు. కోపింపవదనుట, 

లౌ యు 


నాథేతి :_ నాఖ!=స్వొమీశ్‌ యుష్మాసు=మీర్కు ఉదాసీనేషు=తట 
యుందురేన్సి నును=నాక్కు మన్యుః=కోపమ్ము పునః=అంతేకాన్సి కుపిశే 
కో పించినవారె యుండగా, న మనుః = కోపము ఉండదు. శతు (ప? స్తీక్రా 
విముఖు లై ఉదాసీనులుగా నుందురేని కోపింతును, (పకీకారవాంఛతో కౌరవుల పె 
కుపితులై యున్న ప్పుడు కోపమువహింపననుట. 


సుః 
థి = 
షు 


| 10 


0; 


యద్యేవమితి :. ఏవమ్‌ యది=అయినచో అపగత=హోగొక్బబడిన్క 
పరిభవమ్‌=అవమా సముకలదానినిగ్హా ఆత్మానమ్‌=నిన్ను నీవు సనువయన 
ధావించుకొనుము, (వాస్తే గృహీత్వా=చేయిపట్టుకొని, పార్శ్వే=(పక్కన్న 


308 వేణీసంహోరమ్‌ 


డావడి ఏ నాథ! కి ముజ్వేగకారణు యుష్మూను సన్ని హీ లేము! 
(ణావా కం ఉవ్వ్యేఅ కాలణం తుమైేసు సణ్ణీ పీచేసు.) 
వీమపేనః ఏ కిమితి నావేదయసి. (కేశా ననలోక్య) అథవా 


కిమావేదితన! 


జీవత్సు పొండుపు(లేషు దార మ! పోపి శేషు చ। 
పాంచాలరాజతనయా వహ కే యడదికూం దశామ్‌! 18 





సముప వేశ్య=కూ ర్చుండబెట్టుకొన్సి ముఖమ్‌=మోమును అవలోక్య=చూచి) 
పునః=మర్కి ఆ| తభవతీమ్‌=మాన వైన నిన్ను, ఉద్విగ్నామ్‌ ఇవ=దిగులుగొగ్నో 
దానీనివల్కె ఉపలక్షయామి కిమ్‌?=చూచుచున్నానేమి?. దిగులుపడుచున్న ట్లున్నది 
సీ ముఖము కారణమేమి యనుట. 


నాథేతి = నాథి=స్వామీకీ యుష్మాసు=మీప్ప సన్ని హికేషు=సన్నిధి 
నుండగా ఉ ద్వెగకారణమ్‌=దిగులుపడు టకు "హేతువు, [మ్‌= ఏమి ఉండును! 


డిమితీతి *_ కిమ్‌ ఇతి=ఉ ద్వే గకారణ మేమిటో, న ఆవేదయసి=తెలుప 
కున్నావు. (కేశాన్‌=జుట్టును అవలోక్య=చూచి) అథవా=అయినన్ను ఆవేదితేన 
కిమ్‌=చెప్పబడుటతో పని ఏమి? వేరుగా చెప్ప నవసరము లేదనుఏ. 


జీవత్సు ఇత్తి ఏ. జీవత్సుు పాండుప్పుకేమృ దూరమ్స్‌ అ[పోషితేష్పు 
చ పాొంచాలరాజతనయా వహళశ్తే యత్కొ ఇమామ్‌ దళామ్‌. 


అన్వయము ౩.  పాండుప్మశకేమ జీవత్సు (సత్చు) దూరమ్‌ అ (పోషి 
తేమ చ పాంచాలరాజతనయా ఇమాం దశాం యత్‌ వహతే (తత్‌ అలమ్‌. 


అర్దము = పాండుపుతేషు=పాండురాజ కుమారులు జీవత్సు సత్చు= 
జీవి ంచియుండగా, దూరమ్‌=దూర దేశములక్కు అ(ప్రోషిత్రేమ చజవెడలగొట్టబడిన 
హరు కాకున్నప్పటికిన్ని'' భర్హలు (బతికియుండు టే కాక సమీపమునం చేయ డగా 
ననుట్క పాంచాలరాజతనయా=పాంచాలరా జప్పు తి అ 4.న (దౌపది ఇమామ్‌=ఇట్టీ 


(పథమాజ్క_ః | 39 


[తాపదీ : వాంజే! బుద్ధిమతి శే! నికేదయ తావ న్నాథస్య. కొ౭న్యో 
మమ పరిభ జేన ఖద్య లే, (వాంచే బుద్ధిమడివ, ణి వే దేహీ 
దావ ణానస్స. కో ఆణో మమ పరిహవేణ ఖజ్జలం) 

౯ జై 





దశామ్‌ = అవస్థన్కు యత్‌ నహతే=వహించు చున్న దనుట యేదికల we 
అలమ్‌ = ఫ్ర చాలును. వేరొక ఉద్వేగకారణము అవసరము లేదనుట, 


విశేషములు :-- “పాంచాలరా జతనయాి అనుటలో ఆభి కాత్యము 


సురించును. “*ఇమామ్‌ దశామ*” ఆవాచ్య మెన హీనస్థితి అనుట స్ఫూరి 
ల్సి లా 


అట 


యో! 


సమానములు := పాండోః ప్పుతాః-పాండుప్పు తాః, తేషు-పాండు 
ప్పకేషు, స్‌ (పోషితాః--అ పోషితాః, పాంచాలఃఇతీరాజా--పాంచాలరాజ్తా లేక, 


పాంచాలానాం రాజా--పె ంచాలరా జస్య తనయ'--పాంచాలరా జత వయా, 


శబ్దములు ఫా బీవతి-జీవతో 8--జీవత్చు , (క, పు౦. స్క ప్ప తే 
పుకయోః-ప్పకేమ (అ. పుం. స. 9) దూరమ్‌--మారే-గూరాన్‌ (ఆ. (తి. ద్వి.) 
అ పోషి తే-అ| పోషితయో ః--అ[పోషి తేషు. [అ. పుం. స.] తన కయా--తన యే- 
తసయాః [ఆ. త్రీ. వ] యకి-యే-యాని [తొ. నపుం. (ప్ర] ఇమామ్‌-ఇమే-- 
ఇమాః [మ్‌, స్తీ. ద్వి] దశామ్‌-దశే-దశాః [ఆ.. ప్రీ. ద్వి]. 


[క్రియ వ వహజ్‌ (పాష ఆత్మనే లట్‌, (ప్రథమ 
వహతే.__వ హేకే_వహన్నే. 


హంజ ఇతి ఏ. హంజే బుద్ధిమతి కే = ఓసీ బుద్దిమతికా! నాథస్యజా 
స్వామిక్కి నివేదయ తావత్‌=విన్నవింపుమ్కు మమైానాయొక్క-, పరిభవేన= 
అవమానముతోో అన్యః. = వేరొకడు కః = ఎవడు ఖిద్యతే = వాధపడును. 
అయిదుగురిలో భీముడే తన అవమానము”కు బాధపడువా డనుట, 


40 వేజీసంహారష్‌ 


మేటీ : య ద్దే వ్యాజ్ఞాపయతి. (భిమముపస్ఫత్య, అంజలి బ భ్యా) 
కువూర! “ఇతో ౭ప్యధికతరమద్య స. 
దేవ్యాః. (జంచేవీ ఆణవేదీ కువూల, ఇవోవ ఆహీ 
అదరం అజ్ఞ మళ్లు కాలణం ఆసే చేవీఏ.) 


భీమసేనః వ కిం నామాస్మా దహ్య ధికతరమ్‌? తత్క భయ కథయ. 


కౌరవ్య వంకశదా వే౭స్నిన్‌ క వష శలభాయ లే! 
ముక_వేణిం స్పృశన్నేనాం కృష్ణాం ధూమశిఖామివ॥ 19 


యద్రేవీతి :- దేవీ = స్వామిని యత్‌ ఆజ్ఞాపయకి=ఏది ఆజ్ఞాపించు 
చున్నుతో (తదేవ కరోమ == అదే చేయుదునను ట్ర. (భమమ్‌ అ వీమసేను 

ర చి త " వ టించ్చి, కుమార!=-కుమార 
భీమ సేనా, ఇతః అపి=ఇంతకంటెన్కు ఈ హీ; నస్ట్థితికంచె ననుట్క అధికతరమ్‌= 
కారప్రమ్‌జకో పకాకజకు, అవ్య= ఈరోజు అపో 


కిం నామేతి :- కిం నామ = ఏమీ, అస్మాత్‌ అపి =దీనికం పెన్సు 
అధికతరమ్‌=ఎక్కువదా? తత్‌=అద్హి కథీయ=చెప్పుమ్రు కథయ=చెప్పుము. 


టై రవ్వేతి = కొరవ్యవంశదాప్కే అస్మిన్‌ కక, ఏషః, శలభాయతే, 
ముక ఎమ్‌ స్పృశన్స్‌ ఏనామ్స్‌ కృృష్టామ్‌ ధూమశిఖామ్స్‌ ఇప 


అన్వయము ఫా ముక్త వేణీమ్స్‌ ఏనామ్మ్‌ కృష్ణామ్మ్‌ ధూమశిథామివ 
స్పృశన్న్‌ కొరవ్యవంశదావే అస్మిన్‌ శలభాయశే ఏషః కః? 


అర్థము = ముక్త వేణీమ్‌ = అల్లుకొనని జుట్టుకలదై న్న ఏనామ్‌=ఈ, 
కృష్టా మ్‌=|దొపదిన, ధూమశిక్షామ్‌ షత జ్వాలనువల్శ స్పృళన్‌=తాకుచున్న 
వాడై, కొరన్యవంశదావే= కురువంశమునకు కార్చిచ్చు అయిన్న _ అస్మిన్‌=ఈ 
ఫీమునియందు ఏషః=వీడ్కు కః=ఎవడ్కు శలభాయతే=మిడుత అగుచున్నాడు? 
ఛందస్సు-పశ్యావక్క9ము. ఉపమాలంకౌోరము, 


6) (పథమాజృ.ః 4 


చేటీ అ కృణోతు కుమారః అద్య ఖలు' చేసి ఆం చఛాసహీళా 
సుభ | దా(ప్రముజేన సపత్నీ వ శ్రేణ పరివృతా ఆర్యాయా 
గాంధా ర్యాః పాదవందనం కర్షుం గ తావీత్‌ ఓ (సుణాదు. 
కుమాలో. ఆజ్ఞ క్ట చెవీ అంచాసహిదా సుభ ద్దాప్పము 
హేణ సవత్నివచ్లేణ పరివ్రడా అజ్ఞావ గంధాలీఏ పాద 


వందణం కాదుం ౫దా ఆసీ.) 


భీమసేన ఏ యుక మేతత్‌. వంద్యాః ఖలు సురవః. తతస తః, 
4 ఎనీ అజో 





సమాసములు := కొరవాాణాం వంశ? = 
వంశస్య దావః--కౌరవ్యవంశదావ్క తస్మిన్‌ కౌ | 
వంశాః ఇవ-ాకౌరవ్న్వ\ వంశాః (ఉపమితం వ్యాఘాదిభిస్సామాన్యా పయో గే 
తేషాం దావ తస్మిన్‌, శలభవఠ్‌ ఆచరరీతి-శలభాయశే. ముః 

నా--ముక్ష వేజ్సీ తాస్స్‌ ము! 
నిఖా మ్‌, 

© జ్‌(పత్యయమ్ము ఆత్మనే, లట్క్‌ 


శలభాయతే--ళలభాయే తే-శలభాయనే ॥ (నామధాతుపుు 


శృణొత్వితి =  కుమారః=కుమార అమ వేనుడు; శృం *తు=వినుగాక, 
అద్య=ఈ రొజా అం బాసహితా=కుం తీసహితయై, సుభద్రా పముఖీన =సుభద 
మొదలుగాగల సపత్నీ వర త సవతిద్భిందముత్‌ , పరివృతా = కూడినదై 
ఆర్యాయాః=మా న్యురాలై న్కు గాంధార్యాః=గాం ధారియొక్క పాదపందనమ్‌= 
పాదాఖివందనమున్ను కలు మ్‌=చేయుబకొరక్కు దేపీ=దౌపది గతా=పవెళ్సి నది 
ఆసీత్‌ ఖలు=అయినది సుమా! 


యుక్త మితి :- ఏతఠక్‌=ఈ వెడలుట్క యుక మ్‌=తగినద్కి గురవః= 
పెద్దలు వంద్యాః ఖలుడా[ మే క్కుదగినవారుగడా! తతః తతః? అటుపైని ఏ్‌ఘు 


జరి న్న 4 


42 వేణీసంహారమ్‌ 


చేటీ : తతః పతినివర్మమానా ఛానుమత్యా చేవీ దృష్టా, 
(తదో పడినివుతమాణా భానుమదీఏ చేపే దిటా.) 

భీమసేనః ౩ (స(క్రోధమ్‌) అః శతోః భార్యయా దృష్టా! వాన 

స్థానం |కోధస్య చేవ్యాః. తతస్తతః. 

చేటీ : తతస్తయా దేవీం (వేశ్య సఖజన దత్తదృష్ట్యా సగర్య 
మీ షత్‌ వివాస్య భణితమ్‌. (తదో తావ చేపీం చేకి అ 
సహెజణ డిళ్జా దిట్టిన్‌ సగవ్య) ఈనీ విహసిఅ భణిధం.) 

భీమః * న కేవలం దృష్టా ఉకా చ. అహో కిం కుర్మః! తత 
సతః, 


న. = తతఃఆ ఏనుండి (పతినివర్హ స న 


దేపిీ= 
చూడబడిగది. 


సకోధమితి : రా (స|కోధమ్‌ = అ (5 ధముతో ఆ$=2ఆ$, శ(తోక8= 
ర. , భార్యయా=భార్యత్యో దృష్టా!=చూడబడినదా!. హనృ=ఆహ 
దేవా wn (కోధ ధస్యవ=కో పమునక్కు న్థానమ్‌=ఉ చితము, దేవి 
క పంచుట ఉచితమే అనుట్క తఠన, తఈ8=తరువాత తరువాత? 


తసయేతి :- తతః=తరువాత్త దేవీమ్‌=[దౌపదిన్నీ ( పేక్య=చూచ్చి 
సగర్వమ్‌=గర్వముతోొ, ఈషత్‌ =కొంచెమ్ము విహస్య=నవ్వి, సఖీజన=చెలిక తె్టీల 
యంద్కు దత్త=ఉంచబడిన్న దృష్ట్యాజచూపులుకలదై న్న తయా=ఆ భానుమతిచ్చే 
భణితమ్‌=(ఇట్లు) పల్కబడినది. ఆమె పల్కి నదనుట. 


న కేవలమితి :- కేవలమ్‌=కేవలమ్ము ద్భష్టా న= చూడబడిన దేకాదు, 
ఉన్తా చ? = (ఆమెచ్చే వలుకరింపబడినది కూడనా? చూచుటేకాక పల్కినది 


కూడనా అనుట. అహో =అయ్యాకీ కిం కుర్మః=ఏమి చేయుదుము! తతస తః 
మ! 


(పథమౌజ్క_ః 43 


వేటీ క్‌: ఆాయు యాజ్ఞ సేని! పంచ గామా: హా, ఇతి 
(శూయకతే. తత్‌ శస్మాదిదానీమపి తె శేశా న సంయ 
మ్యన్నే! (అఈ జణ్ణనేణ్సి పంచగామా పథీఅని తి 
సుణీఅది. తాకీస దాణీం వి చే శీసా అణ సంజమిా 

ఆని!) 

భీమసేనః : సహ బేవ! శతమ్‌? 

సవాచేవః ఏ ఆర్య! కిబిహోచ్య తే! దుర్య్వోధనకళ [త్రం హి సాం 

పశ్య--- 
తం హీ సావాచఠ్యాల్‌ భవని, చేతాంసి భర్భృ 
సదృశాని! 
మధురావి హి మూర్భయ లే వివవిటపిసమాశితా వలీ ॥ 
20 





అమూతి :- అయి యాజ్ఞ సేని!=ఓయాజ్ఞ సే నీ], పంచ్భగామాః=అయి 
దూచ్చ్ర (పార్ధ్యన్నే=యాచింపబడుచున్న వి, ఇతి=ఆస్వి (శూయతే=వినబడు 
చున్నది. తత్‌=అందుచ్చే అయినప్పటికిననుట, ఇదానీమ్‌ అపి=ఇ ప్పుడుకూడ్క, 
తే=నీయొక్క, కేశాః=శిరో జములు, కస్మాత్‌=ఎందుచేత్త న సంయమ్యున్నే = 
అల్లుకొనబడుట లేదు? విరబోసికొన్న జుట్టును జడగా ఆల్లుకొనవేల యనుట. 


సహదేవ ఇతి :- సహదేవ =సహ దేవుడా (శుతమ్‌?=-విగబడినదా? 


ఆరతి :- ఆర్య!=మాన్ఫుడా!, ఇహ=ఈ విషయముగ*, కిమ్‌ ఉచ్యతే= 
చెప్పబడునదేమి?, ఏమి చెప్పగల ననుట. సా=ఆమెె దుర్యోధన=దుర్యొధనుని 
కళ|తం హిడభార్యగదా!ీ పశ్యాచూడుము. 


స్త్రీణామితి వా స్రీణామ్స్‌ హి సాహచర్యాత్కొ భవన, చేతాంస్కి 
భర్య సద్భశాని మధురా అప్కి హ్హ్‌ మూర్భయతే, ఏిషవిటపిసమా|శిత్కా వల్లీ = 


44 వేణీసంహారమ్‌ 


భీమసీనః 2 బుద్ధిమతి శే! తతో దేవ్యా కి మభిహీతమ్‌! 





అన్వయము :- స్త్రీణాం చేతాంసి సాహచర్శాత్‌ భర్భృసద్భశాని 
భవన్ని హి. మధురా అపి వల్లీ, విషవిబపి సమా|శితా మూర్చయతే హి 
ఆఅరము :- ప్రీణామ్‌డత్రీల టేకి చేతాంసి=మనస్సులు, సాహ 

- 
చర్యాతీ=సహ వాసమువలన్క భర సదృశాని=మగల సుగసులతొ సమానమైనవి 
భవని హి=అగుచున్న వికదా!ీ నుధురా అపి=తీయనై సచే అయినను, వలీ =తీగ 
అజవి య 
విషవి పి=విషవృక్షమును, సమా (శితా=అల్లుకొన్న దై, మూర్చుయకే హా=(రుచి 
గం ప 

చూచినవారిని) మూర్భిల్లి జేయుచున్నది గదా! 


1 


ళా 


(ప 


“౧ 


సమాసములు - భర్తుః చేతసా) సద్మళమ్మ్స్‌భర్ష్యృ సదృశమ్‌ తాని. 
షాత్మకః విబపీ-విష పిటపీ మధ్యమపదలోప్కి విష విట 


లంకారము :- త్రీల హృదయములు సాహచర్యము వలన భర 
"సద్భ శములగును అన్నది “పకృ తవాక్యము. కాఠిస్యమును వహించుట అను 
.ఛర్మము వాచ్యము కాలేదు. సందర్శమునుబట్టి గమ్యమానమగుచున్న ది. తీయని 
లత విషవృకము. నా శయించుటవలన విష సాయమగును - మూర్శిల్ల జేయును 
అన్నది. ఆ(వకృతవాక్యము.  మూర్చిల్ల చేయు న ఇట్లు విభిన్న 
వాక్యములతో వ్‌భి fa ధర్మములు బింబ (ప్ర 3ెబింబ భావయే అలరారు నిర్గిష్టము 

నవి కావున నిది దృష్టా గాంతాలంకారనుగును. “చేద్చింబ వశినింబత్వం 


జీ 
అః 


Pe} 


దృష్లాంతః తదలంకృ శి 8 le మాన్‌ రాజన్‌! విధురేవ హా కాని మాన్‌॥” 
చి ద 


. బుద్రిమత్సికే ఇతి ;:- బుష్టిముకికాకీ తతః = అప్పుడు దేవ్యా= 
(దౌపఎచే, కిమ్‌ అభిహిత్రమ్‌=ఏము జవాబు ఎబడినది? 


(పథమా జక 45 


కోటీ వి కుమార! యది పిహీనం మమ వచనం భవేక్త 
జేవీ భణతి. (కుమూల, జల పకీపీణం మమ వఅణం 
భవే దో చేపీ శాక 

భీకుజీనః వ కిం వున రభిహితం భవత్యా! 

చేటీ ; వయా వీవం భణికం, అయి igen Se 

. .మముక్తేము శీచే్యు కథ మస్నాకం బే నః క్రీ ణా 

నువ న ఇతి, (యవ ఏవం జ. ఆప్త 
శాయి కుది, తుహాణం అనుశ్కేను. శినేసు క్‌ధం 
అహళ్థుణం అపు శేసా సంజమో కని, తి.) 


భీమసేన 


. 90 


3 (స పరితోవమ్‌) సాధు. బుద్ధిమతి శే, సాధ్లు.. తదభిహీతం 
యదస్మత్‌ ప పరీిజనో చితమ్‌. (అధర వాసనా దుకి వన్‌) 





కుమార ఇతి :- కుమార!=కుమార భీవుసేనా!, మమ=నాయొక 
వచనమ్‌=మాట్క పరిహీనహ్‌=పడిపోయినది నష్టపోయినద్కి -భవేత్‌ యది= 
,అగునేన్చి తదా=అప్పుడు, దేషీ=స్వామిని, sso నా మాట 
పోయినప్పుడుగదా (దౌపది. నోరు విప్పి పలుకుట! యనుట. 


కింపునరితి :- భవర్యా=నీచేత్క పు*ః=తిరిగ్సి కిమ్‌ అ 

ఏమి చెప్పబడినది. (పుగః: అనునదికూడ కొండొకచో మ 
మయేతి :- మయా=నాచేత్కు ఏవమ్‌= =ఇట్లు భణిత మ్‌= య. 

అయి భానుమతి!=ఓ భాసుమతీ!, యుష్మాకమ్‌=నీయొక్క, కేశేమ 

అము క్షే =విడివడకుండగా, వా ష్య a sets 


జ కేళశాః=శిరో జములు, 


Ox 
fx 
/| 

|| 
౭ 
3 
పో 
(© 
ల 
న. 
య. 
In 

pr 
XE 
er 
& 
బ్రో 
వ 


ఇకి=అని 'జవాబు చెప్పి తిననుట, 


నపరితోషమితి కక్‌ (నప ప౦తోషమ్‌ = సంతోషముతో) బుద్దిమతికా! 
సాధు సాధు=బాగు బాగు!, యతొ=ఏదయి కే .అస్మక్‌=ామ నాయొక్క, సు 


46 వేణీసం హారక్‌ 


అ తభవతి, పాంచాలరాజ తనయ! (శూయతామ్‌, 


చంచద్భుజ | భమిత చండ గచాభిఘాత 
సంచూర్లితోరు యుగ లస్య సుయోధనస్య! 
స్వ్యానావనద్ధ ఘన శోణిత సిక పాణీ 
రుత్తంసయివ్యతి కచభాంస్తవ “జీవి! వీమః॥ 21 


సేవకులక్కు ఉ ఏతమ్‌=తగినదో, తకొ=అద్కి అభిహితమ్‌=(నీవే చెప్పబడినది, 
(ఆసనాత్‌=కూర్చున్న చోటినుండ్కి ఆధీరమ్‌=కొంచెము శీవిగా ఈషత్‌ ధీర 
ముగ్కా ఉత్పిష్టన్‌=లేచుచ్చు, అత భవతి=మాన్యవెన్క పాంచాలరాజ తనయే= 
పాంచాల రాజకుమారీ!, (శకూయతామ్‌=వినును, అచిరేణ కాలే" ఏవ=తొందర 
లోనే (రేపో మాపో అనుట)... 


చంచదితి :- చంచత్‌-యగలన్య్య సుయోధనన్య, స్త్యానావనద్ద- 
పాణి, ఉత ంసయిష్యత్కి కచాన్స్‌ తవ, దేవి, భీమః. 


అన్వయము = దేవి! చంచద్భుజ..యుగళస్య్క సుయోధనస్య 
సాఇనావనద-పాణిః, భీమః, తవ కచాన్‌ ఉత ౦సయిష్యతి. స్వానావబద..... 
Se ధి 5 వె కూ చి BS ణ 
సిక్తపాణిః అని పాఠాంతరము. 


అర్థము r= దేవిశీ=ఓ (దౌపదీ!, చంచత్‌=కదలాడుచుగ్న, భుజ= 
బాహువులతో, (భమిత=(తివృబడుచున్న చండ=భయంక రమైన, గదా=గద 
యొక్క అభిఘాత=[ప్రహారముతో, స-చూర్జి తఈ=తుత్తునియలు గావింపబడిన్క 
ఊరు యుగలస్య=తొడల జంట కలవాడై నృ సుయోధనస్య=దురో్యధనునియొక్కు, 
స్తా్యాన=దట్టముగ్కా అవనద్ధ=పులుముకొనబడిన్న ఘనవ=అధికమైన, శో లకి త= 
రక్తముతో, రక్క=ఎజుపెక్కి_న్క పాణిః=చేదోయి కలవాడై నృ భీమః=ఈ భీముడు, 
తవ = పీయొక్క కీచాన్‌ = శిరో జములన్సు ఉత, ంసయిష్యతి = అలంకరింప 
బోవుచున్నాడు. (స్త్యానావదద్ధ=నిండుగా పట్టుకొన్న, అధిక రక్తృముత్నో సిక్క 
పాణిః=తడిసిన చేదోయిశలవాడు.) 


(డాపదీ ఏ కిం నాథ దుమారం త్వయా పరికుపి తేన! సర్వథా 
అనుగృహ్హన్తు వ్యవసితం "తే [భాతరః. (కిం కావా 
దుక్కారం శతువ పరికువిటేీణ. సవ(హా అణుేహ్లన్తు 
వదం వవసిదం చే భాదరో ) 


సమానములు := చంచనా భుజో--చంచద్భుజా, చంచద్భుజాభ్యామ్‌ 
(భమితా--చంచద్భుజ[భమితా; చండా.చ నా గదా చ-చండగద్యా చంచద్భుజ 
(భమితా చ సొ చండగదా చ-చంచద్భు జ [భమీత చండ గదా, తస్యాః అభి 
ఘాతః-చంచద్భుజ (భమిత చండగదాభిఘాతళ్క ఊర్వోః యుగలమ్‌ -- ఊరు 
యుగలమ్‌. చంచద్భు జ-అభిఘా తేన సంచూర్తితమ్‌ ఊరుయుగళం యస్య సః- 
చంచద్భుజా-సంచూర్జి తో రుయు గలః.._తస్య. స్తానం చ తత్‌ అవనద్దం చ 
స్త్యానావనద్ధమ్‌ చ తతొ శోణితమ్‌-స్తా్యనావోద్ద ళోణితమ్స్‌ తేన రక్తౌ పాణీ 
యస్య సః--స్త్యానావనద్ద-పాణీః చేతులు కాళ్ళు మొదలయిన అవయవముల. 
విషయమున రక్తమ్‌ పాణిః యస్య అని ఏకవచనములోనై న చెప్పవచ్చును, 
జాత్కేకవచన మగును. 


సంధులు $* గదా+ఆభిఘాత స్త్రాన+ఆవనద్ధ--సవర్షదీర్హ సంధులు, 
సంచూర్తి త+-ఊరు_గుణసంధి, పాణిః+ఉత్త ంస--రేఫా దేశ విసర్లసంధి, కచాన్‌+ 


క్రియ * తసీ ఆలంకార్కే ణీచ్కొ పరస లృట్క్‌ (ప్రథమ 
ఉత్తంసయిష్యతి-ఉతృ ంసయిష్యతః-ఉక్శంసయిష్యన్తీ, 
ఛందస్సు న్‌ వసంతతిలకావృత్తము. క-శ--బ--జగ_గ. | 
కం నాథేతి - నాథ! = ప్వామీ! పరికుపీ కేన = మిక్కిలీ కోపించిన 
వాడవైన, త్వయాడనీచేత్య దుష్కరమ్‌=కష్టసాధ్య మైనది కిమ్‌=ఏది!, శే=నీ 


యొక్క వ్యవసితమ్‌=నిశ్చయమున్సు (భాతరః=సోదరులుు, సర్వథ్‌ =ఆన్ని 
విధములుగన్వు అనుగ్భ హ్లను=ఆమోదింతులుగాక! 


48" వేజీసంహారమ్‌ 
స. శ అనుగృహీక మేత మ. 
(వ్య మహో హాన్‌. కలకలః 3 సే సవిసయ మాశర్ణయని ని) 


నుంథాయస్తార్ల వాంభః సత కువార చలన్మందర ధ్యాన ధీరః ' 
కోణాఘా తేషు గ క్సళయ న. సంధుక్టు చండః! 


శూల ంానంానంలనాచాలగమంమలలుతాతాతుం లం. రా ఆహం, బ్లు me a 


అనుగృహీతమితి ఫ్‌ క . అస్మాథిః=మా చేత్క 
అనుగ్భ హీతమ్‌=ఆ మోదింపబడినది. నడ = శ 


నేపథ్య ఇప్‌ ?-- (నేపథే ==తెలపనుక్క- మ హాన్‌ లకీలకకో 
త్‌ కలము. సరే+=అందరును సవిస్మయమ్‌=ఆశ్చర్యముతో, ఆకర యని = 
ob 3 1 ౯ ల 


(ఇ 


మంథాయస్తేశి ఫు పంథా యస సృంధిరళ్స కోక్రాఘాలేషు, గర్హత్‌-చండాః, 
4 
కృష్ణా [డో థాగ దూతః కురుకులావాతః, కేన్స అస స్మత్సిం ;హనాద్మపతిరసిత 
సఖిక్క దుందుభి తాడ్యతే అయమ్‌. 


అనంయము ఈ  మంధాయగ ధీరః కోజాఘాలేమ గర రత శయం-- 
చండః కృష్టా (కోధా్యాగచూతః కురుకులవాతః అన్మత్సింహ-సఖః అయమ్‌ 


అనను: =  మంథ=మధించుటచేత్క _ ఆయన =కలోలితమెన్క, అరవకా 
థి | ; (ar “౧౧ రా రి 

౩ అంభః=సీటితోో పుత=నిండిన కుహర=గుహలుకలి 

| న్ని అ "నో ౧? 

చలత్‌ =పరి[భమంచుచున్న్య మందర=నసుందరపర్వతము యొక్క, ధ్యాన=ధ్వని 

ర మెనదియు, కోణాఘాతేమ=లక్ష ఢక్కలును. వేయి ఛేరులును 

ఒకేసారి (మోగింవబడుచుండగ్కా గర్భతొ=ఉ ౧ముచున్న, (ప్రళయ ఘన ప్రళయ 


కాల మఘములయొక్కుు ' ఘటా=నమూహములయొక్క అన్యోన్య సంఘ మట్ట= 
వజ 


పరస్నర సంఘరణమువల్కె చండః=ఫీషణ మెనదియు, కృష్ణా=ా| దొపదియొక్క శ 
ర్మ యూ ణి అ 


[a] 


యు 
(కోధ=కోపముయొక్క , అ(గదూతః ౬ అ(గదూతయ్చు కోపమును మునుముందుగా 


7) 'ప్రథమాజ్క। 49 


కృష్ణా (కోధ్మాగదూతః కరుకుల నిధనో త్ప్చొాత నిర్హాత వాతః 
శేనాస్ట త్సింహానాద (పతిరసికసఖో దుందుభి స్తాడ్య తే౭యమ్‌॥ 22 





చాటునదియు ననుట, _కురుకుల=ాకురువ౧శముయొక్క_, నిధన=వినాశమునక్కు 
ఉత్సాత=దుళ్ళకునమైన్క నిర్జాత వాతః=పెనుగాలి(వంటిది)యున్కు అస్మత్‌ మన 
యొక్క సింహనాద=సింహ నాదముల యొక్క వీరగర్హనల యొక్క అనుట్క 
(పతిరసిత[ పతిధ్వనులక్కు సఖః=మీతమున్సు సదృశ మనుట్క అయిన్న 
అయమ్‌=ఈ దుందుభిః=భేర్కి కేన= ఎవనిచేత, తాడ్యతే=[మోయింపబడుచున్న ది? 
ఎవరా |మోగించునది యనుట. “ఢక్కా. శతసహసాణి భేరీ దశశతానిచ। ఏకదా 
యత ప హన్యన్నే కోణాఘాతః స ఉచ్యతే” - భరతుడు, 


సమాసములు :- మంవతేన ఆయన సృః-మంథాయస 8. న చానా 
అర్హవశ శ్చ --మంథాయస్తార్లవః 9 తస్య అంభః--మంథా యస్తార్హవాం భః, కన ప్లతాని 
bene యస్తార్హవా ంభఃప్థుతాని, తాని చ కుహరాణి యస్య సః-మంథాయస్తార్హవాంభః 
ప్లుత కుహరః; చలంళే శ్చాసా మంథతశ్చ-చల క మంధా యస్త నా శ్చ 
అనా న. -మంధరః. తస్య ధ్వాన ఇవ తలా 
యస ధీరః, పళయకా”ఇ ౨ విద్యమానాః ఘనాః|పళయభఘనాః తేషాం ఘటాః--. 
(పళశయఘనఘటాఃక గర్హన్న్యః (ప్రళయ ఘస ఘటాః--గర్జ్మత్సళయ ఘన ఘటాః, 
అన్యోన్యం సంఘట్టః. అన్యోన్య సంఘట్టః. స అన్యోన్య 
సంఘట్రః--గర (తృళశయ--సం ఘే ట్లః ఇవ చండకః,. క షాయా।ః [కోధః-కృష్ణా న 

aS వ ఎట్ట 
(కోధః అ గే దూతః -- అ|గదూతః కృష్టా(కోధస్య అ[గదూతః లాం క్ట. 
(కోధ్యాగదూతః. కురోః కులమ్‌--కురుకులమ్‌. కురుకులస్య నిథనమ్‌-కురుకుల 

వళ వై ఆక > . a) చవక శ 

నిధసమ్మి తస్య ఉత్పాతః -- కురుకులనిధన్‌ త్చాతశ్చ అని నిర్ణాత వాతశ్చ,. 
సింహస్య నాద ఇవ-సింహనాదః. అస్మాకం సింహనాదః అస్మత్‌ సింహనాదః 
తస్య పతిరసితమ్‌-అస్మత్సింహనాద (పతిరసితమ్‌. తస్య సఖా. 

సంధులు :- చలకి/+మంధర-అనునాసికా దేశసం ధి. కో ణ+ఆఘాత-- 
ఘటా+అనో్యోన్య, ఆయస్త +-అర్హవ+అంభః, [కోధ+అగ కేన అస్మత్‌ - 
సవరవేర్‌ ములు నిధన+ఉత్పాతం-గుణసంధి. (పతిరసిత సఖః--దుందుఖిః-- 

కక యి టీ 

ఉ త్వా దేశవిసర్లసంధి,. సఖి శబ్రమునకు సమాసాంతకార్యముగా టచ్‌ (అ) చేరి 
ape. "శో 


కంచుకీ. ; కుమార! వష. ఖలు భక rr 

ఆ | ం చన 59 ఇ 

(సక కృతాంజలయః సముత్తి పన్టి) 
ఛీమనేనః : (సస భవమ్‌) కానా భగవాన్‌! 
అదంత మైనది. దుందుభిః=తా డ్యతే-సా దెశవిసర్ష సంధి. తాడ్య తే అయమ్‌- 
పూర్వరూప పసంధి. య. ' 

ఛందస్సు :- (ప్రగ్గరావృతృము.  “మల్ర్నైర్యానాం (త్రయేణ 

(తిమునియతియుతా (సేగ్గరా కీర్తి 'తేయమ్‌ * మర_భ_నయ.యఎంయ. 17-7. 


Wr i SS ఆశ ఆ న hh తు ఆజ యి అయ 
సుంట) సుం అట సస ముర ఆ (| ౮ TU 
మంథాయ -- సార్తవాం జా భః స్తుత -- - కుహర = చలన్మం అ ధరధ్వా జ: నధీర్‌! 


అతల. 


న 


(కయ ట్ట తడిజ్‌ wed 
లడ డ్యతే- అకక a 


అల ంకారము tos ఉ(క్చేక, (వ్రకృతా (ప్రకృతమః రెండును 
ఉక్త ములగుటచే నిది ఉక క వస్తూశేక అగుచున్నది. 


Ss (పవిశ్యేతి me (|పపిశ్య=పవేశించి సం (భాన్న ః=కంగారుపడుచున్న 
. కుమార ఇతి :- కుమార=కుమార ఖీమసేనాక్స్‌ ఏషః=ఇతడు ఈ 
స భగవాన్‌ =భగవంతుడై న్న వాసుదేవః ఖలుజ=(ల్రీ కృ ష్షుడుగదా! 


నర్వ ఇతి : ఫ్‌ (కృతా అ సర్వే= 
అందరును సముతి. షన్తి =నీలుతు మ 


నసద్రమ్హమితి:- వ గ్రవ్యరవష్‌ = = నా) అసౌ = ఈ, 
ద క సు we 


(పథమాజ్క_ః 5t: 
కంచుకీ . పాండవ పతుపాతామర్షి లన సుయోసఫసనేన సంయమితు 
మార జః, 
థి 
(సర్వే సం|భమం నాటయన్సి 
భీమసేనః ఏ కిం సంయతః? 
క౦చుకీ : నహి నహీ, సంయమితు మారబ్దః 


భీమః * కిం కృతం దేవేన? 





(శ్రీకృష్ణుడు |ప్రవేశించుచున్నాడని వీరందరు (భమపడిరి. కానీ నిజమునకు 
ఏషః = ఈ భగవాన్‌ వాసుదేవః = భగవంతుడైన (శ్రీకృ ప్లుడు-అని ఏదో 
చెప్పటోవుట కంచుకి అభిపాయము. “ఖలు” పసిద్దా రకము. 

థి థి 


పొండవేతి :_ పాండవ సక్షపాత=( (శ్రీకృష్లని యందలి పాండవ 
పక్షపాతముతోో అమర్షితేన=కుపితుడై నృ సుయోధనేన=దురో ్యధనునిచేే సంయ 
మితుమ్‌=బంధించుటక్కు ఆరటబ్దఃడా[పారంభింపబడినవా డయ్యెను. దురో్యధనుడు 
కృషముని బంధింప (పయత్నించెననుట.. 


సర్వఇతి :- (నర్వే = అందరును, సంభమమ్‌=కంగాచుపడుబను, 
నాటయన్సి =అభినయింతురు.) 


కిమితి = సంయతః=బంధింపబడినవాడు (అభూత కిమ్‌=(అయెనా) 
ఏమి. బంధించెనా? అనుట. 


నహీతి ఫా. నహి నహి=లేదు లేదు, సంయమితుమ్‌=బంధించుటక్కు 
ఆరబ్ధః=[పారంభింపబడినాడు. 


కిం కృతమితి :- దేవేన=దేవుడై న శ్రీకృమ్లునిచ్చే కిమ్‌ కృతమ్‌= 
( అప్పుడు) ఏమి చేయబడినది? 


52 - వేశీసంహారమ్‌ 


కోంచుకీ ఏ తతః స మహాత్మా దర్శితవిశ్వరూప తేజస్పంపాత 
మూర్చిత మవధూయ  క్రునుకులమ్‌, అస్న్మ చ్చిబీర 
సన్నివేశ మన్నుపాప్త* కుమార మవిల౫బీతం దమ 
మి చృతి. 
భీమసేన; గ (సాపహాసమ్‌) కిం నావు దురాత్మా సుయోధనో 
భగవంతం సంయమితు మిచ్చతి! (ఆకాశే దత దృష్టిః) 
ఆ; దురాత్నన్‌ కురుకులషాంసుల వవ మతి (కాంత 
మర్యా చే రుం నిమిత్త నూ లేణ పాండవ కో ఖే; 
భవితవ్మమ్‌. 





తతఇతి :- తతః=అనంతరము సః=ఆ్క మహాత్మామహాత్ముడై న 
(శ్రీక్ళ ముడు, దర్శిత=చూపింపబడిగ్క విశ్వ్యరూప=విరాతూపముయొక్కు, తేజః 
సంపాత=కాంతినమూహముచ్చే లేక్క తేజస్సు తోనై గ (పహారముతో, మూర్చితమ్‌= 
మూర్చిలిన్న కురుకులను=కురువంళమును కౌరవుల నందరినను £, అవధూయ= 
తిరస్కరించి అస్మత్‌=మయొక్క  శిబిర సన్ని వేశమ్‌=శిబిర స్థానమును 
ఆను[పాప్త ః=సమీపించినవాడై , కుసూరిమ్‌=కుమార భీమసేనుని అవిలంబితమ్‌= 
కీ ముగా వెంటనే, (దష్పుమ్‌=చూచుటక్కు ఇచ్భతిడకో రుచున్నాడు, 


సాపహాసమితి :. (సాపహాసమ్‌=వెక్కిరింతగ్యాా కిం నామ=ఏమీ!, 
దురాత్మాజ=దుర్మార్గుడెన సుయోధగః=దుర్కోధనుడ్డు భగవంతమ్‌=భగవంతుడై న 
(శ్రీకృష్ణుని, సంయమితుమి=బంధించుటకు, ఇచ్చతి=కో రుచున్నాడా? బంధింప 
గోరునా? అనుట, (ఆకా శే=ఆకాశముసందు దత్త దృష్టిః=చూప్పు నిల్చినవా డ్రై 
ఆః=ఓర్కీ దురాత్మన్‌ =దుర్మార్షుడాశ్సే కురుకుల పొంసుల=కురువంళ పాపీ!, 
ఏవమ్‌=ఇట్లు ఆఅతికాంత మర్యాదే=దుర్యాద మీరిన వాడవైన,  త్వయి=నీ 
విషయమునంద్యు పాండవ (కో ధేన=పాండవ కోపముచ్చే నిమితృమాకేణ= 
నిమిత్త మాతముగ్భా భవితవ్యమ్‌=ఉండదవగినది. దుర్యోధన నినాశముపట్ల 
పాండవ (కోధము ఇక నిమిత్త మాత్రమె అనుట, 


(పథమాజ్క_8 53 


సహచేవః : ఆర్య! కిమసౌ దురాత్మా సుయోధనో వాసుచేన మవీ 
_ భగవనం స్వరూ పేణ న జానాతి? 
భీమసేనః : వత్స! మూఢః ఖరార దురాత్మా కథం జానాతి! 
పశ్య... 


ఆత్మారామా విహిత రత యో నిర్విక ల్పే సమాధా 
జ్ఞానో దే కా ద్యిఘటిత త మో[(గంథ యః సత్త రనిస్థాః। 
యం పీత్సన్వే కవుపవీ తమసాం జ్యోతిషాం వా పరసాత్‌ 
తం మోహాంధః కథ మయ మముం౦ వేత్తు దేవం 


- వురాణమ్‌॥ 28 


ఆరరఇతి = ఆర్య!=మాన్సుడా! అసౌ=ఈ, దురాత్మా=దుర్మార్గడెన 
సుయోధనః=దురోోధనుడ్డు భగవన్నమ్‌=భగవంతు డైన్మ వాసుదేవమ్‌ అపి= 
(శ్రీకృష్ణునికూడ, స్వరూ పేణ=సత్యస్యరూపనుతో యథార్హముగా ననుట్క 
న జానాతి కిమ్‌?=తెలిసికొనలేకపోవుచున్నాడా ఏమి? 


వత్సఇతి =  వత్స!=నాయనా! అయమ్‌=ఈ దురాత్మా=దుర్మార్దుడు, 
మూఢః ఖలు=మూఢుడు గదా! కథం జానాతి =ఎట్లు ఎరుగును, పశ్య = 
చూడుము 


ఆత్మారామాఇతి :_ ఆకత్మారామాణ విహిత రతయః, నిర్వికల్చే, 
సమాధ్ర, జ్ఞానో (దేకాత్‌, విఘటిక తమో (గంథయః, సత్స్వనిష్టాః, యమ్‌ వీక్షనే, 
కమ్స్‌ అప్కి తమసామ్స్‌ జ్యోతిషామ్స్‌ వ్యా పరస్తాత్క్‌ొ తమ్క్‌ మోహాంధక, కథమ్‌ 


న క్ష 
అయమ్‌్స్‌ అముమ్మ్‌ వేత్తు దేవమ్స్‌ పురాణమ్‌. 
rae +) 


అన్వయము =  ఆత్మారామాః నిర్వికల్చే సమాధొ విహితరతయః 
శ్ఞానోదేకాత్‌ విఘటిత తమో (గంథయః సత్స్వనిష్టాః తమసామ్‌ వా జ్యోతి 
షామ్‌(వ్రా పరస్తాత్‌ యం కమపి పీక్షన్లే తమము౦ పురాణం దేవం మోహాంధః 
అయం కథం వేత్తు! 


54 వేణీసంహారమ్‌ 


అర్ధము ' ఆత్మారానూః=ఆత్మయందు విహరించు శీలము కలవారును, 
నిర్వికల్చే= కల రహితమైన, సమాధౌ=నిశ్చలస్థికియంద్కు విపాత=విధింప 
బడిన్క రతయః=తీ వ మైన కోరిక కలవారును నిర్వికల్స సమాధియం దే ఎల్ల ప్పుడు 
నుండువారను ట_ జ్ఞాన=తెలివియొక్కు, ఉదేకా కొక ఆధిక్యము వలన్క విఘటిత= 
(తెంపబడిగ్క తమో (గంథయః=అజ్ఞానబం ంధగములు కలనారున్తు నత తృ్వనిష్టాః= 
సత్స్వ్యగుణమునందు గాఢాభినివేశము కలవారును తమసామ్‌ వా=చీకటులకు గాని, 
జ్యోతిషామ్‌ వా=వెలుగులకు గాన్ని అజ్ఞాగముోకు గాని క్ఞా నుర గావి అనుట 
పరసాత్‌=ఆవల్క క్‌ అపి=అనిర్వచ నీయుడై న్క యమజఎవ నన్ని పీక్షన్తే= 
చూచున్నారో అజ్ఞాతపుముష నిర్హోమునందు “యం కమపి” అని చెప్పుట 
సంస్కృ తపు నుడికారమ్ము తమ్‌=అటువంట్సి అనిర్వచనీయుని అను ఇ అముమ్‌= 
ఈ్క పురాణమ్‌ =సనాతనుడై నృ చేనమ్‌=పర మాత్మన్సు మోహాం “8 =అకజ్టానముతో 
(గుడ్డివాడై న అయమ్‌=ఏడు-ఈ దుర్యోధనుడు కథమ్‌=ఎట్లు *త్తు=ఎఆుగును, 
తెరిసికొనలేడనుట 


సమాసములు :- ఆత్మని ఆసమనాత్‌ రమన్నే ఇతి -- ఆత్మారామాః., 
విహితా రతిః యెః 'కే..విహితరతయః . జ్ఞాసన్మ ఉ(దేకఃక్టానో _దేకః_తస్మాక్‌. 
తనుసః (గంథయః-త మో గంథయః, విభఘటీతాః త మో(గంథయః యైః త్తే. 
విఘటిత తమోగంథయః. సత్ష్వై నిష్టా యేషాం తే-సత్స్యనిష్టాః. మోహేన 
అంధకః--మోహోంధః. : 


నంధులు :-  ఆకత్మ4ఆరామాక, మోహ+అంధఃసవరదీర నంధులు 
: అణ యఘు 
రతయః--నిర్వికల్బ్క తమః | గంథయః-ఉ తా ఇ దేశ విసరసంధులు 
గ్‌ 


అవని. 0 


న 


ఉ(దెకాత్‌-గుణసంధి. 


క్రియ * వి ఈక్షజ్‌ దర్శ నె-ఆత్మనే-లట్స్‌ (ప్రథమ, 


విద చా 

జ్‌ దా 

వె [ని త్‌--ఏతా మ్‌-విదను 
ఆలు ! అలానే వై 


పథమాజ్క_ః వ్‌5్‌ 
అర్య జయ:ధర! కిమిదానీ నుధ్యవ స్యతి గురూ 9? 
॥ ప 8 లి రాస 
కంచుకీ ఖ్‌ స్యయ మేవ గ మహో రాజస్యాధ్య వసితం క స్యతి 
కుమఘూారః (ఇతి నిప్కూ-న్ఫః) 
(చేపే కలకలానంతేరమ్‌) 
భో భో |జుపద ఏరాట వృష? ధక సవాచేవ (పభృత 
యో౭స్స చమెహీణీపశయః కారన చమూ [పథాన 
యోధాశ్ళ్చ వృణంన్తు భవ న్నఃం 





స్‌ ందస్ఫు వా మందా కాంతము, “మందా[కాంతాంబుధిరసన గైర్‌ న 


భనా తౌ గయుగ్మమ్‌.” మాభానంకాంతాగగ్య 4-6-4 


మ అః భఖ ణు అ = త్‌ - త్ర మ 
Duta WwW Eh whirl Wry - UU | UYU 
ఆత్మారా _ మూ విరా తరత 2 యో నిర్వి = కచ్చ పర 


ఆర్య జయ ఫరేతి =  ఆర్య!=మాన్ముడాకీ జయంఛర!=జయం 
ఏమి నిశ్నయించుచున్నాడు? 


స్వయమేవేకి :_ కుమార = కుమార భీవుపేనుడు, స్వయమేవ. 
గత్వా=స్వయముగా వెళ్ళి మహారాజస్య=ధర్మరాజాయొక్కు, అ అధ్యవసితమ్‌= 
నిశ్చయమును, చ ఎక్‌ రగు (ఇతి=అని, నిష్ర్కాంతః _ విష్క 
మించినాడ్సు 


fh, Wein 
Seen 
అ 


నేపథ్య ఇతి: (కలకలానంతరమ్‌=కలకలము తరువాత్స  నేపథ్యేడా 


56 వేణీసంహారమ్‌ 


యత్సత్య|వ్రత భంగ భీక మనసా యత్నేన మందీకృతం 
యడద్వ్యిస్నృర్తు మపీహితం శమవతా శాంతిం కుల స్యేచ్చ తా! 

తత్‌ ద్యూకారణి సంభృతం నృపసుతా కేశాబరాకర్తతై 
(వోధజ్యోతి2దం మహతు్కు-కువ నే యాధిష్టిరం జృంభ తే॥ 24 








పతులారా! చ౭మరియ్కు కౌరవ చమూ=కౌరవసేనయొక్కు, (పధానయో ధాః-- 
(ప్రముఖ ఏరులారా! భవన ః=మీరు, శృ ణ్య్వన్తువవినుడీ! 


యత తే్యేతి ఫం యక్క సత్య(వతభంగ భీరు మనసా యత్నేన, 
మందీకృతమ్క్‌ యత్క్‌ విస్మర్తుమ్మ్‌ అప్పి ఈహితమ్స్క్‌ శమువత్కా కాంతిమ్స్‌ 
కులస్య ఇచ్చతా, తత్కొ ద్యూతారణి సంభృతమ్క్‌ నృపసుతా కేశాంబరాకర్గణై క, 
తిక ఇదమ్‌ మహత్‌, కురువసే, యౌధిష్టి రమ్‌ జృంభకే, 


we 
(a) 


ఆన్యయము :- సత్య వకతభంగ భీరుమససా యత్‌ యత్నేన మందీ 
కృతమ్మి కులస్య శాంతిమిచ్భతా శమవతా యద్విస్మర్తు మసి ఈహితమ్‌, ద్య్యూతా 
రణి సంభృతమ్స్‌ తత్‌ యౌధిష్టిరమ్‌ [కోధజ్యోతిః, నృపసుతా కేశాంబరాకర్షణై 
మహత్‌ కుచువనే ఇదం జృ౦భతే. 


ఆర్హము వా సత్య(వత = ఆడితప్పని నియమముయొక్కు, భం గ= 
విచ్చేదమునక్కు భీరుడావెరచిన, మనసా=మనస్సు కలవాడై న ధర్మరాజుచ్చే యత్‌ = 
ఏది--ఏ (కోధజ్యోతి యనుట్క యళత్నే న=[ పయత ముతో, మందీకృ తమ్‌=తగ్గింప 
బడినద్యో కులస్య=వంశమునక్కు శాంతిమ్‌=[ ప్రశాంతిని ఇచ్చతా=కో రుచున్న 
వాడై స్క శమవతా=ఇం(దియని గహముకల ధర్మరాజుచ్చే యత్‌ొ=పిద్కి విస్మ రుమ్‌ 
అపి=మరచిపోవుటకుకూడ్క ఈహితమ్‌=వాంఛింపబడినదోో మరువగోరెననుట, 
_ద్యూత=జూథమనునట్టి అరణీ=అరణియందు, సంభృ తమ్‌=ప్పుట్టి పెరిగినదై న 
తత్‌=ఆ యౌధిష్టిరమ్‌=ధర్మజునకు చెందిన, (కో ధజ్యోతిః=కోపాగ్ని, నృప 
_సుతా=దౌపదియొక్క వేశ=శిరో జములన్కు అంబర=వస్త ములను ఆకర్షణై $= 
పట్టి ఈడ్చుటలచ్చే మహత్‌ =వృద్ధివొందినదైై కురువనే=కుకువంశము అను 


Pa 


నరణ ఇ్యమునంద్యు ఇదమ్‌=ఇ ద్వే. జృ ంభతేవిజృ ౦ భించుచున్న ది, 


కి (వథమాజ్యుః 57 


భీమసీనః : (ఆకర్ణర్ణ సవార్ష మ్‌) జృంభతాం జృంభతా మృపతివాత 
_ | పసర మార్యస్వ్య (కోధజ్యోతి: 





విశేషములు = యాగాగ్ని కొజ3 యజ్ఞకాష్టములను (తచ్చునప్పుడు 
ఆధారదారువును అరణి అందురు. “నిర్మంధ్యదారుణి త్వరణిఃి అని అనురము, 


సమానములు :-- సత్యమేవ (వతమ-సత్య(వతమ్‌, తస్య భం గ8- 
సత్య(వతభంగః, తస్మాత్‌ భీరు మనః యస్య సః-సత్య వత భంగ. నీరు మన 
తేన. ద్యూతమేవ అరణిః-ద్యూతారణిః. ద్యూతారణౌ సంభృ తమ్‌-గ్యూతారణి 
సంభృతమ్‌. నృపస్య నుతా-నృపసుతా, కేళాళశ్ళ అంబరాణి చ--కేళాంబరాణి. 
నృపసుతాయాః కేశాంబరాణి-నృపసుతా కేశాంబరాణి నృపసుతా కేశాంబరాణామ్‌ 
ఆకర్షణమ్‌--న్ఫృప ....రాకర్షణమ్స్‌ తైః. (క్రోధః జ్యోతి రివ-[కొధజ్యోతిః. 
“క్రియ :- జృభిజ్‌ గ్మాత వినామే ఆత్మన్వే లట్కొ (పథమ 

జృ ంభతేాజృ ౦భే తే-జృ ౦భన్చే. 


= సంధులు :-- అపి+-ఈహితమ్‌, దూ్యూత+-అరణ్సీ కేశ +అంబర- 
ఆకర్షణై =-సవరదీర సంధులు. కులస్య +ఇచ్చతా--గుణసంధి. జోంతిః+ఇదమ్‌-- 
ణా ఖు . | ఫ్రీ 
రేఫాడేళ, 


అలంకారములు ఫా శాంతికాముకుడై న ధర్మజుని కోపము సమర్థ ' 
సీయాంశము. (ద్రౌపదీ కేశాలబరాకర్షణములచే అది సమర్థింపబడుచున్న ది కావున 
కావ్యలింగము. “సమర్దనీయస్యార్థస్య కావ్యలింగం సమర్గనం | బితో౭సి 
మందకందర్శ్చ మచ్చి త్తైఒస్పి (తిలోచనః. ఇది ద్యూతారణి.కురువన.|[కోధాగ్ని =- 
అను తా(దూప్య రూపకములచే అను పాణితమగుచున్న ది. 


a ఛందస్సు స శారూలము. మ--స--జ--స--తం--తం--గ, Fv 
 ఆకర్థ్యేతి :- (ఆకర్ణ్యడావిని, సహర్షమ్‌=సంతో షముతో-). అవతి 


హత=అడ్డగింపరాన్ని పసారమ్‌=[పసారముకల దై, ఆర్య స్య=ధర్మజుని యొక్క, 
(కోధజ్యోతిః=కోపాగ్ని, జృ౦భతామ్‌=ణాగుగా విజృంకించనుగాశ! 


సై 


దరి వేణీసం హారమ్‌ 


(జాపదీ 2 నాథ! కిమిడాసీ మేహ |పళయ నితమాంస లః 


తీ కో సమరదుంకు మభిస్తాడ్య | wipe కిం చాణీం 
వసో పలఅ జలహార శ్థణెద ౧సలో ప కళ సమర 


దుందుహీ [మ ద! అది ) 
థీమసేనః : "దేవి! కినున్యత్‌. యజ (పవర్శ లే. 
(కాపదీ : (సవిస్థయమ్‌) క ఏవ యజ్ఞః (కో వసో జణ్ధ్యో). 
బీమసేనః ౩ రణయజ్ఞ:, తీథాహీ-_ 
చత్యారో వయమ్మృతి(జ స భగవాన్‌ కర్మోప జేష్టా 
వారిః 
సం[గ్రామాధ్యర దీవీ తో నరపతి; పత్నీ గృహీత(నళా! 





నాదేతి :- నాథ!=స్వామీ! (వపళయ=[పళయకాలమునందలి జలధరకా 
మేఘములయొక్క, సృనిత=గర్గనలవల్కె మాంసలః=గంభీరమైన్స ఏషః=ఈ 
(వినిపించుచున్న), సమరదుంధుభిః=యుద్ద భేరి ఇదానీమ్‌=ఇప్పుడు, క్షణే క 
(పతి క్షణమునందును, తాడ్యతే కిమ్‌= మోగింపబడుచున్న దేమి? 


బేవీతి ౬  దెవి!=-ఓ (దౌపదీ!, అన్యత్‌ కిమ్‌=వేరొక్క కేమున్నది!, 
యజ్ఞః =యజ్ఞము, (ప్రవర్త తే=నడచుచున్న ది 


సవిస్మయమ్‌ ఇతి ఫా (నవిస్మయమ్‌=ఆశ్చర్యముకో ) ఏషః=ఈ = 
యజ్ఞః =జన్న ము, కః=బమిట్కి ఏమ్‌టా యజ్ఞ మనుట. 


రణ ఇతి = రణయజ్ఞః=ర ణయజ్ఞము, తథాహీ=ఆం 'తేకదా!-- 
చతా(ర ఇతి :- వయమ్‌ చత్వారః బుత్విజక, సః భగవాన్‌ హరిః 
కర్మోపదేష్ట్రా నరపతిః సంగామాధ్వర దీకితః, పత్నీ గృహీత(వత్తా కౌరవ్యాః 


పళవనఃకణ (పియా పరిభవ శ్రేళోపకాంతిః ఫలమ్హ్‌ యళోదుందుభిః రాజన్యోప 
మంతణాయ సీతం రనతి॥ 


(పథమౌొజ్క_! 59 


కారవ్యాః పశవః (పియాపరిభవశ్తే కోప శాంతీ? ఫలం 
రాజన్యోపనిమన_ )ణాయ. రసతి న్ఫీతం యశోదుందుభిః[ 25 


అర్హము : ;= వనయమ్‌=మేమ్కుు చత్వారః=నలుగురమును బుత్విజః= 
బుత్విక్కు లము; సః=ఆ, భగవాన్‌ =భగవ౦ంతుడు, హ రిః=(శ్రీ కృ స్షుడు, 
కర్మోప దేష్టా=కర్త వ్యని ర్రశకుడు; నరపతిః=రాజై న యుధిష్టిరుడ్కు సం|గామ= 
యుద్ధమనునట్టి, ఆధ్వర=యజ్ఞమునందు దీకీతః =దీక్షపూని నవాడు; (ప్రధాన 
యజమానుడనుట; పత్నీ =ధర్మపత్ని (దౌపద్కి గృ హీత[వతా=స్వీకరింపబడిన 
(వత నియమము కలది; కె రవ్యాః=కురుపు(తుల్కు దురో్యధనాదులనుట్క పశవః= 
యజ్ఞపశువులు; (ప్రియా=[ పేయసి యొక్క, (దౌపదికి జరిగిన అనుట్క పరిభవ= 
అవమానమువల్ల నై న, శక్రేశ=దుఃఖముయొక్క, ఉపశాంతిః=ఉపశ మనము, 
ఫలమ్‌ =యజ్ఞఫలము. యళోదుందుభిః=కీరి భేరి రాజన్య=రాజసమూహము 
యొక్క, ఉపనిమం|తణాయాఅహ్వానముకొరక్కు స్ఫీతమ్‌=బిగ్గరగ్యా రసతి= 
(మోగుచున్నది. 


విశేషములు :- యజ్జమున హోత ఉద్గాత అధ్వర్యుడు (బహ్మ 
ఆస్‌ బుత్విక్కులు నలుగురుందురు, ఫమ--అర్జున-నకుల-సహా దెవులు నలుగు 
రనుట సరిపోవుచున్నది. ధ్వర్యతే హన్యతే ఇతి ధ్వరః=హింస, న ధ్వరః 
అస్మిన్‌ ఇతి అధ్వరః. హింసలేని కార్యము. యజ్ఞములో జగద్దితమును కోరి 
చేయు పశువిశళనము హింసగా పరిగణింపబడ దట, అ్తే ఈ రణయజ్ఞముకూఢ 
పసాసరహిత మనుట, 


సమాసములు ?- కర్మణః ఉప దేష్టా-కర్మోపదేష్టా, సం[గామః ఏ 
అధ్వరః-నంగామాధ్వరః, సంగ్రామాధ్యరే దీక్షితః-సం(గామాధ్వరదీక్షీ తః, 
నరాణాం పతిః--నరపతిః, గృహీతం (వతం యయా సా - గృహీత వతా, 
(పియాయాః సరిభవః-| పియాపరిభవః, (పియాపరిభవాత్‌ క్లేశ ౬ పియావరిభవ 
ప్లేశ క్ని డయా... -క్రేశసన్య ఉపళాస్తి 8. రాజన్యానామ్‌ ఉపనిమన్న 9 ణమ్‌-రా జనో గప 
నిమర్యరణమ్‌. న. యళో జః దుందుభిః. యకశోదుందుభిః, యళ వవ దుందుభి? 


60 వేణీసంహారమ్‌ 


సవహాశేవః : ఆర్య! నవ మూ వయ ey గురుజనానుజ్ఞు తా 
ని కమానురూప మాచరితుమ్‌. 


భీమచేనః ఏ వత్స! వశే వయముద్య తా వ వార్య స్యా నుజ్ఞామనుస్థాతుమ్‌, 


_ సంధులు క చత్వారః+వయమ్‌, దీక్షి తః +-నర్క యశః+దుందుభిః-- 
ఉ త్వా దెశవిసర్షసంధులు. కర్మ +ఉప దెష్టా, కేశ+ఉపశాన్సి క రాజన్య-ఉప 

నిమంకణ--గుణసంధులు,. సం గ్రామ+అధ్వర-నవరరీక్ష సంధి. సః+భగవాన్‌ా 
త దెతద్విసర్గలోప సంధి. 


క్రియ హు రస బే, పరమై, లట (పథమ._రసతి-రసతః-రసన్ని + 
“రససి =ర సథఃర సథ్య రసామి. రసావః-రసామః, 
ఛందస్సు మ శారూలము-దు_స_జ.స_తంతంగ్క 1.12 


న్‌ 
మం న జ ౨ సంత ౨ ఈ ఎగ. నన 
౮౮ ౪ఆ€-[! 0-1౮! -11060 -UUT-UUI -U 
చత్వారా = వయమృ . త్విజస్స _ భగవాన్‌ = కర్మోవ _ దేష్టాహ - రః 


అలంకారము :- రణమునందు యజ్ఞధర్మము నారోపించుటచే “రణ 
యజ్ఞః? తా[దూప్యరూపకమగుచున్న చి. ఆటుపైని రణాంగములన్ని౦టు 
యజ్ఞాం గములనన్నీ ౦ టిని ఆరోపించుటయెనది. a ఇది సమస్త వస్తు: 
విషయక మైన సావయవ (కతాదూప్య రూపకము. (పకృతమగు రణమునందు.: 
యజ్ఞముకన్న ఆధిక్యము కాని న్యూనత్వము కాని చెప్పబడక పోవుటచే అను. 

ఆరే? తి: ఆర్య!=మాన్ఫ్యుడా!, గురుజన=పెద్దలచ్వె అనుజ్ఞాతాః= 
అనుమతింవబిడినవారమై, పెద్దల అనుజ్జ్ఞను స్వీకరించి అనుట్క వి కమా 
పర్యాకమమునక్కు 'అనురూవమ్‌ = = తగినదానిని, ఆచరితుమ్‌ = ఆచరించుటకు. 
వయమ=మనమ్ము Srey గబ్భామః=పోవుదము, 


-. వల్వేతి - క -. వళ్ళ!=న్లాయనా! ఆరగ న ధర్మజునియ్లక 53 


(పథమొజ్కః 61 


(ఉనాయ) జీవి! గచ్చామో వయమిదాసీం కురుకుల 
తుయాభరుం 

[చౌపదీ : (ఛూపష్పుం ధారయసీ,) నాథ! అసుర సమఠాభిముఖస్య 
హ రేరివ మంగళం యుష్మాకం భవతు. (ణావ్కా అసుర 
సమరాహీముపాస్ప వాకిణో విఅ మంగలం తుమ్హాణం 
హోోేదు.) 


ఉభౌ స్ట (పతిగృహీతం మంగళ వచన మస్మాభిః. 


డ్రాపడీ : అన్యచ్చ నాథ!) వునరవీ యుష్నాఖిః సమరా 
దాగ త్యాహం సమాశ్యసయిత వ్యా. (అనం చ గాహా, 
వుణోవి తు మ్మైహిం సమరాదో క అహం సమాస్పస, 


ఇదవ్నా,) 
ఆజ్ఞామ్‌=అన తిని అనుష్టాతుమ్‌=ఆ చరించు టక్కు ఏకే=ఈ,  వయహమ్‌=మనము, 


ఉద్యతాః ఏవ = 'నంసిద్దులమే, (ఉత్టాయ= లేచి) దేవీ! వయమ్‌ = మెమ్ము. 
ఇదానీమ్‌=ఇప్పుడు, కంక కురువంశముయొక్క, క్షయాయ= వినాశముకొజకు, 
గచ్చామః= వెడలుచున్నాము, 


బాపష్పమితి :-- (బాస్ప్బమ్‌=కన్నీటిన్సి ధారయన్‌ =నపొ -చుచున 1B 
నాథ!=స్వామీ!, అసురకారాక్షసులతో, సమర=యుద్దమునక్కుు అభిముఖస్య= 
సన్నద్ధుడెయున్న్య, హరః ఇవ = విష్ణుమూర్తి కివల్కె యుష్మాకమ్‌ = మీక్కు 
మం గళమ్‌=కుభము భవతు=అగుగాక! 


[పతిగృహితమితి =. మంగళవచనమ్‌=ళుభాకాం క్ష అస్మాభిః=మాచ్చే 
(పతిగృ హీతమ్‌=స్వీకరింపబడినది, 


అన్యదితి :- నాఠ!=స్వామీ!, అన్యత్‌ చ=ఇంకొక మాట--సమరాత్‌= .. 
యుద్దమునుండి, ఆగత్య=వచ్చి, యుష్మాభిః=మీచేత్క పునః అపి=మరొకమార్చు . 


62 వేజీసంహారమ్‌ 
భీముళీనః ఏ నను పాంచాల రాజకనయే, కి మద్యాప్యలీ కా శ్వాసన యా? 


భూయః పరిభవశ్లాన్మి లజ్ఞా విధురితాననమ్‌! 
అనిశ్నేపిత కారవ్యం న పశ్యసి వృకోదరమ్‌॥ 26 





అహమ్‌=నేను, సమాశ్వసయితవ్యా= తప్పక ఓదార్చ్భ బడదగినదానను. విజయ 
వార్తతో నన్ను ఓదార్బ్పరండనుట. 


నన్వితి :- నను = ఇదిగో పాంచాలరాజ తనయే! = ఓ (దౌపదీ! 
అద్య+-అపి=నేడుకూడ, ఆలీక=అసత్య మైన్క ఆళ్వాసనయా= =ఓదార్చుకో, కిమ్‌? 
((వయోజనమ్‌) = = ఏమి (వయోజనము)? నిజమైన ఓదార్చునే (కియారూపమున 
అందింతుననుట. నను” అనునది అభిముఖీకరణమునకు ఉపయోగించు 
అవ్యయము--నన్విత్యాభిముఖ్యే. విను అని కొందరు దీనిని తెనిగించిరి, 


భూయజతి :-- పరిభవ....విధురితాననన్స్‌ అనిశ్ళేషిత కౌరవ్యమ్‌ 
వృకోదరం భూయః న పశ్యసి, స్వ 


అర్ధము 2  పరిభవ = అవనమూనముయొక్కు, కాస్త = ఖేదముచేనై న్క 
లజ్జాడాసిగ్గుతో, విధురిత=వివర్ష మైన ఆనన మ్‌=ముఖముకలవాడున్సు అని'్మేషి త 
నిశ్ళేషము ము చేయబడని కౌరవ; స =కౌరవులు కలవాడును కౌరవులను నిశ్శే షముగా 
చంపనివాడు ననుట్క అయిన్క వృకోదరమ్‌=భీమున్కి భూయః=మరొకమార్కు 
న. పశ్య్ళసి=చూడవు. పరిభివక్షొన్ని లజ్జా అని పాఠాంతరమున్నడి. _పరిభవము 
యొక్క. సహనముచేనై న సిగ్గుతో--అని అర్థము, 


నమాసములు := పరిభవస్య కాని 8-పరిభవక్తాని 8, పరిభవక్షాన్న్యా 
లజ్జా-పరిభవక్షాన్ని లజ్జా తయా విభురితమ్‌ ఆననమ్‌ యస్య తమ్‌-పరిభవర్షా న్ని 
లజ్జా ఏధురితాననమి, "నిశ శ్ళెషితాః కౌరవ్యాః యేన సః--అని శ్శేషిత కౌరవ్యః-- 
తమ్‌. న నిశే శృషితాః - అని'ే శృషితాః, వృక స్యెవ ఉదరమి యస్య సక 
వ్భకోదరః-తమ్‌-వృ కోదరమ్‌ 


(ప్రథమాజ్కః 63 





సంధులు :-  విధురిత+ఆననమ్‌-సవర్హదీర్ల సంధి వృకశ+ఉదరమ్‌-- 


[క్రియ సో ద్భశిర్‌ (పేకణ్మే పరసె్మ్క లట్‌, మధ్యమ 
పళ్యసి-పశ్యథః-పశ్యథ. 

అలంకారము :- భీమునికి గల పర్యాయపదములలో వృకోదరశబ్దము 
మిక్కిలి భయంకరమైనది. ఇది భీముని మాటయగుటచే దీని వాచ్యార్థము శత్రు 
భక్షణ సామర్ధ్య రూప మైన అర్థాంతరమునందు సం|క్రమించుచుస్ను ది. కావున. 
ఆర్థాంతర సంక్రమిత వాచ్యధ్వని అనవలెను. ఇట్లు వృకోదరమ్‌ అను ఈ 
విశేష్యము అభి పాయగర్శ్భితమగుటచే విందు పరికరాంకురము అలంకారమన 
వలెను. “సాభిపాయే విశేష్యేతు భవేత్స రికరాంకురః,చతుర్హాం పురుషార్థానాం 
దాతా దేవశ్చతుర్భు జః[” 

ఛందస్సు :- పథధ్యావక్క9ము. ఇది అనుష్టుప్‌ భేదాలలో ఒకటి, 
దీని నియమాలు 3-- 1) పాదమునకు ఎనిమిది అక్షరాలుండును. 2) తొలి 
అక్షరము తరువాత న గణముకాని స గణముకాని ఉండరాదు. అనగా 
య-మ--త--ర--జ--భ లలో ఏదో ఒకటి ఉండవలెను. ఇట్లనుటచే రెండవ లేక 
మూడవ అక్షరము తప్పక గురువు కావలెననుట సిద్ధించుచున్నది. రె) సమ 
పాదములలో తొలి అతరము తరువాత ర గణముకూడ ఉండరాదని ఒక సంప 
దాయము కలదు. 4) నాలుగవ అక్షరము తరువాత (ఆబ్లెః-సరిద్భ రు క) య 
గణము ఉండవలెను. 5) వనీమిదవన ఆకరమ గురులఘువులలో ఏదయినను 
కావచ్చును. దీనిలో (పతి పాదమును నాలుగు స్థానములుగా విభజింపవచ్చును. 
ఒకటవ అక్షరము. పథమస్థానము. రెండు మూడు నాలుగు అక్షరములతో 
నేర్పడు గణము-ద్వితీయస్థానము. అయిదు ఆరు ఏడు అత్షరములతో ఏర్పడు 
గణము తృతీయస్థానము. ఎనిమిదవ అక్షరము..చతుర్గస్థానము. ఇవన్నియు 
అనుష్టుప్పు లక్షణములు. వీనినన్నింటిని పాటించుచు (యజోఖ న మపాదములలో 
(24) మూడవస్థానమున య గణమునకు బదులు జ గణమును ఉంచినచో అది 
పథ్యావక్క 9వగును. “వక్ర9ం నాద్యాన్న సౌ స్యాతామబ్దేర్యో౭ నుష్తుభి ఖ్యాతమ్‌._. 
న. సరిద్భరు శ పథా కవక్త 9o (వకీరి తమ్‌॥'? (వృత్త 221, 22) 


64 చేజీనంహారమ్‌ 


చాపటదీ * నాధ! మా ss ఖలు యాజ సేనీపరిభ నోద్దీపిత 
టై 
వనోవానశలా అన చీవీతశరీరాః సంచరిహ్యుథ, యతో౭ 
[(పమత్త సంచరణీయాని  రివుబలాని (శూయనే, 
(శాహ, మాక్ట మూష్ట జల్ణనేణీ _పరివావుద్దీవిద 
లి లి లె డి 
కో వాణలా అణవేక్టి ద సరీరా సంచరిస్పధం జదో 
అప్పమత్త సంచరణిజ్ఞాఇం రిఉబలాఇం సుణీఅన్సి.) 





Sls CS CE) 
U '- U If- IUU - | 
1. భూ = యః పరి. భవక్షా స్తే 


oe అ భ(2) a జ(3)- న్‌ 
ఎ lf - UI = U 
Ze By ..ఇ జా వధు  రితాన = నమ్‌ 


3) - (4) 
U 
స వ్యమి 
ణు త్‌ అ య _ గు 


జ్‌ 3 
CC 
CC ; 
t 
ఇ డగా 
a 


I Oy tI ఇ (4) 
= ; 
4. న = పశ్యసి. . వృకోద = రమ్‌ 


Sa We Br wa 


నాథేతి :-- నాథ=స్వామీ యాజ్ఞ సే నీ=(ఈ) (దౌపదియొక్క, పరిభవ= 
అవమానముతో, ఉద్దీపిత=[ప్రజ్వలింపజేయబడిన్క కోపానలాః=కోపాగ్నికలవ్నారె 
అందుచే అన పేకీత=లక్ష్య పెట్టబడన్వి శరీరాః=తనువులు కలవారై మా ఖలు 
మా ఖలు సం చరిష్యథ=సం చరింపవద్దు--సం చరింపవద్దు. యతః=ఎందువలన . 
ననగా రిపుదిలాని = శ(తుసైన్యముల్కు అ్మప్రమత్త సంచరణీయాని = ఏమరు (| 
పొటుతో సంచరింపదగినవికావు అన్మి.(_శూయన్నే =వినబడుచున్న వి. జాగరూక్కులె _ 
సంచరింవనలె ననుట, - ' న శ 


o 

ల” 

we 
ర్ట. 
సై 
o0- 
G: 
U 


fo 
ర 
2h 
య్‌ 


ఏ అయి సుతు తియ! 


అన్యోన్యాస్సాలభి న్న ద్విప రుధిర వసా మాంస 
మసి సిమ్కృ-పం"ే 
మశ్నానాం స్య కంద నానా ముపరి కృృతపద న్యాస 
వి| కాంత పతే 





అయోతి :- అయి సుక్షతియ!= క్‌ రాచవిడ్డా!. 
అన్యోనే సెర్టతి : ఫ్‌ అన్నోోనా వ స్భాల పం 3 క మగ్నానామ్మ్‌ స్యందనానామ్స్‌ 
ఉపర్శ కృత పవన్యాస విషకాంత పత సీతాసృ క్‌ -కబం ధె, సం(గామెకార్డ 


వాంతఃపయస్కి విచరితుమ్స్‌ పండితాక పాండుప్పతాః, 


ఆరము అ నో్యోన్యంఆస్భాల=పరస్పరసంఘట్టనముతో, భిన్న కా 
చీల్చబడిన్న ద్విప=ఏ సుగులయొుక్క రుధిర=రక్తమ్యు వసా=కొవ్వు, మాంస= 


పలలమ్ము ముసి ష 
పోయిన స్యంవనానామ్‌=రథముల యొక్క 
కృత= =దేయబడిన్క పడనా చప 3 
పత్ర =కాల్స లము కలదియుస్ము స్తే తసమృద్ద మైన అణ్బ చ 
పాన=(శ్రాగుటరూపమైన, గోప్టీచనభయందు, రక్కపానగోష్టియంద ట్కు రోసత్‌=ా 
అరచుచున్న్క ఆశివ=ఆమంగళములై న్న శివా౭నక్కలయొక్కు తూర్యకబాకా 
లతో, ఊళలు తూర్యధ్వనులనుట్క నృత్వత్‌ = =చిందులు[ దెక్కుచు చున్న కబం ధే= 
'మొండిములు కలదియును ఆయిన సం(గామ=యుద్దము ఆనునట్టి ఏక=[పథధాన 
మైన్క ఆర్హవ =సమ్ముదముయొక్క, ఆంతః=లోతట్టుననున్న పయసి=సీటిల్నో 
సముదజల మధ్యమున ననుట్క విచరితుమ్‌=విశేషముగా సంచరించుటక్కు పాండు 
పుత్రాః =పాండురా జ కుమారులు పండితాః=నేర్చరులు. ఫీషణ సం[గామమున 
విచ్చలవిడిగా తిరుగుటకు మేము సమర్థులమనుఉ. 
సమాసములు ఫ్‌ అన్న్యోన ని మాస్ఫాలః-అనో్యన్యాస్సాలః, కేన 
భిన్నా 8=అన్ఫో న్యాస్మాలభిన్నా శ్చ తే ద్విపాః-ఆనోోన్యాస్సాలభిన్నద్విపాః, 


రుధిరంచ వసాచ మాంసంచ మప్పిష్క్రంచ-రుధిరంవసామాం సమసి ష్కా ణి, 
బావి. గక a 


నృత్యత్య- బంధ 
విచరితుం పండిళాః పాండువు 


ర 


నపదశివ శివాతూర్న 


27 


| ₹్రా sl 


J 
— 
లం 
ర్లు 60 
y2 hb 
౧0 (వ 
bb ౧ 
5 bh 
mE 
as 
న 6 
62) ఇ వేజ్‌ " 
£0 

Cg నో + ఈ 

00 | 


స్‌ 


ల 


కూర్పుతో 


పవనా్నాసః చ అ 
సం 
ఎ్ర తాః. 


x 


8--ర్చు త్ర 


భి 
అ 
(ల 


రవః, 
రూపకమగుచున్నాది. 


శ 
- 


ఏకా 
స్రతాః-పొండుః 


. 
(వ 


అరవశ్చ -- 
“§ 


ల 


™ 
జ జ 
“లకి CON 


స్వ 


(3 
. పొం 


వె 
యఫ్‌ 


ణం 
© 
రికా 
CAC 
se 
(౮ 


జే 
ఠి 


నో 


జ 
© 


అంతః పయః, 


బునియతి 


౫ 


డగ 
చ 


(a i 


కా. 
rr 


(ము 


సగరావృత ము 
ళా jf nD 


€ 


( 


కేయమ్‌. 


0 (తయేణ [తి 
య 


—స-య-ా-య-య 


(wa 


~ 


మర 


| తౌ క§ 
ఖ్‌ 


కూ 


=!1౮ U -| 


11-1౮ U 
ఏద = రితుం పం -డితాః పాం ఎడు 


వ 
ళీ 


1] 
పయ 


U 
లక 


U UU-UiU - 
మె కారవాం 


శ్‌ 
ళ్‌ 


UU 
ప్ప 


గ 
ప 
Sa 


రె 


లు 
న. 


32 


=సని 


అందరును, నిష్కాంతాః 


హ్‌ 


ద్వి స్త్రీ యా జక 


(తతః (పవిశతి కంచు క్ర) 


కంచుకీ 4 అరిహ్లో౭న్ని మహారాజ దుర్యోధ నేన - “విసయ:ధ ర! 
సతరం గచ్చ త్వమ్‌. అన్వివ్య తాం చేపి భానుమతీ. 
అవీ నివృత్తా అుచాయాః వి వాంచవందన సమయాన్న 
వేలి, యతసాం విళొళ్య నిహతాభిమన్యవో రాభేయ 
జయ, దథ _పభృత యో౭స్మృక్పనాపతేతోః సకురభూమిం 
న్య సభాొజయితే వ్యా” ఇత్‌, తన్నయా (దుతతరం 
గంతేవ్యమ్‌. అహో! (పభ వివ్షుతా మహో రాజస్య 
యన్నమ జర సాభిభూతస్య మర్యాదా మా[తమే 
నావరోధ న్యాపారః. అథవా కీమితి జరాముపాలభేయ, 
యతేః సర్యాంతఃవ్రరలారిగా మయ మేవ వ్యావహా హోరి కో 
నేప శ్చేష్టా చ. తధాహా--- 





తతఇతి :- (ఈఠః=అబుపిమ్ముప్కు  కంచుకీ=కంచుకి-చ్వారపాలకు 
డనుట్క (పవిశతి=[ పవేవించుస్సు 


రి ీ ల 
ధనునిచ్చే ఆదిష్షః=ఆదేశింపబడినవాడన్కు అస్మి=అయితిని-ో*వినయంధర!= 
లు 


నీ 


ఓ విగయంధరుడాకీ త్వమ్‌=నీవు, మ. గచ్చ=పెడలుము, 


ఎవి 
దెపి=పట్టమహిషి ఆయిస్మ భా నుమ ఏ= భానునుతె స అస్విష్యతామ్‌=(సఒ 


నో 


అ 


అన్వేషింవబడునుగాక. క న వ త్రల్లి రక (గాంధారియొక్క ట్‌ 
వందన సహయాత్‌ి = పాదములకు ము సరత ట అను ఆచారమునుండ్కి 
ఆచారమును నిర్వరించి యసుణ్క అపి నివృత్తా = తిరిగి వచ్చిసనదా? (అపి 
అనునది వాకా్యరంభముసందుో 
అనునది, అన్వేషింపబడునుగాక , యతః=౭ఎందువల 


రర వేణీసంహారమ్‌ 


ధనం 9 క్ష్‌ ం 9 
నోచె దః య. చకుదిశీతేవులం (శుత్యాపి నాకర్ణీతం 
శే నాప సశ కార ఇగ్యధికృ తా యష్టిః సవమూలంపితా! 





విలోక్య=చూచ్చి నిహత=చంపబడిన, అభినున్యవః=అభిమన్యుడు కలవారైన, 
అభిమన్యుని సంహరించిన వారనుట, రా ఖేయ=క రుడు జయ దథ== జయ దథుడ్సు 

(పభృ్యళయః= మొదలై న, అస్మత్‌=మనయొక్క_, సేనాపతయఃజ సేనానులు సమర 
భూమిమ్‌=యుద్దభూమ్‌ని గూర్చి, 


«fl. 


గత్వ్వాడా వెళ్ళి, సమరాంగణముస కేగి అనుట 
సభాజయుతనా. $=సంభావింపదగినవారు. కర్ణాదులను నేను తప్పక సత్క_రింపవలె 
ననుపష్పు ఇతి=అని ఆదిష్టో౭స్మి. తక్‌=అందువలన, మయా=నా చేత (దుత 
తరమ్‌=మి మిక్కిలి వేగముగ్యా గంత తవ్యమ్‌=పోబడవలన్సు త్వరగా తోవాన నుక 
మహారాజన్య=దురో ్యధనుని యొక్క, (పభవిష్ణుతా=,పభావళాలిత్వము, అహో '= 

అబ్బో! ఆశ్చర్యజనకమనుఏ. యత్‌=వలనగగాా జరసా=ముసలితనముతోో అభి 
భూతస్య=ఆవరింపబడినవాడనై న దును=నాయొక్కు, అవరోధవ్య్మాపారోః= 


అ3తఃపుళ సంచారము ఆవరోధనివాసః అని పాఠాంతరమ్ము మార్యాదామా[తమ్‌ 
a) రశ 


ఏవ=కేవలము ఒక ఆచారమే. అధథవా=అయినన్కు జరామ్‌=ముసలితనమునుు 
కిమ్‌ ఇకి=ఏనుని ఉపాలభేయ=నిందించుకొందుస! సహజసిద్ధమైన నా ముసలి 
తనమును నేను నిందించుకొనవలసిన అవసరము లేదనుట. యతః=ఎందువలన 
నసగ్యా 


సర్వాంతః పురచారిణామ్‌ = 'అంతఃపురమునందు ( సెవకులుగ్భా తిడగు 
వారందరికిని, వృద్ధలకే కాదు యువకులకు ననుట. వ్యావహారికః=వ్యవహారాను 


చం 


కూలమైన్క వేషః=వేషమ్ము చేష్టా చవచేష్టయును, ఆయమ్‌ ఏవ=ఇద్కే ఈ ముసలి 
తనమే అనుట, తథా జ ర 


నోదె+రితి = చతుషి స స్య పి ఉ్నచ్చెః అలం న ఈకీతమ్‌ (భవతి; 
యు రో! 
(శుత్వా అపి నాకరితమ్‌ (భవతి శకే నాపి ' అధికౌరః ఇతి అధికృతా యష్షిః 
tae) Pe 
సమా ౨౦వితా; a స్టలితేష దత్తమనసా మయోద్ధతం న యాతమష్‌; -సేవాంధీ 
కృత జీవిఠతస్క మే జరసా యత్‌ కృతం కళత్ర కిం నామ? 
అర్థము = చక్షుషింకన్ను గతి అపిడఉన్నప్ప టికిని ఉచ్చెః=పై కి 


రెచ 
అలమ్‌=కానలసిగంతగ్యా న ఈక్షితమ్‌ భవతి=చూడరాద్యు 


ర 


(శుత్వా అపి=విసి 


సర్వత్ర స్థ లిలేషు దతృమనసా యాతం మయా నోద్ధతం 
సే వాంధీకృతజీవితస్య జరవా కిం నూవు యన్నే కృతమ్‌॥ 1 





నప్పటికిన్సి న ఆకర్షితమ్‌ భవతి=విన్న దికాదు. అంతఃపురమునందలి రాజదంపతుల 
సంభాషణాదికమును విన్నప్పటికిని విననశ్తే ఉండవలిను అనుట. శత్తైన అపి= 


a 


పిక కలవాడనే అయినను మయా=నాచేత్క అధికారః ఇతి = ఆచారము అని 
అధికృ తా=అంగీకరింపబడిన్క యష్టి ః:=చ్మేకదండము, సమాలంబితా=పట్టుకొన 
బడినది; అవసరము లేకపోయినను ఆచారమా[తముగా ఊతకట్దను పట్టుకొంట 
తప్పదనుట్క సర్వ(త=అన్నింటన్సు స్థలితేషు=జా మపాటులయందు, దతృమనసా= 
మనస్సు పెట్టిన వాడనై న సముయా=నాచేత్క ఉద్దతమ్‌=దూకుడుగ్భా న యాతమ్‌ 
(భవత్శి=నడువబడద్కు ఎచ్చట ఏ దోషము వచ్చునో అను శంకతో సర్వదా 
సావధానచిత్తుడనై న నేను ఉద్దతముగా ఎప్పుడును (ప్రవర్తించ ననుట్క _అంధి 
కృత=సి ష్పృయోజనముగావింపబడిన, జీవితస్యడ[ బతుకుకలవాడనై నృ మే=నాక్కు 
జర సొ= ఈ చుసలితనముకో, యత్‌=ఏది, కృతమ్‌ =చేయబడినదో, తతి=-అద్కి 
కిం నామ= ఏమున్నది?. ముసలితనము నాకు (పత్యేకముగా చేసిన అపకారము 
ఏమియు లేదనుట. కావున కిమితి జరాముపాలభేయ అని సమన్వయము. 


సమాసములు :-- దత్తం మనః యస్య సః--దత్త మనాః, తేన దత్త 
వునసా, సేవయా అంధీకృతమ్‌ - జీవితం యస్య సః--సేవాంధీకృత జీవితః-- 


సంధులు ఫా న+ఉఊ్నచ్చె 8, న- ఉద్దతమి_గుణస3ధులు. సతి+ఆఅపి, 

అపి--అధికార్క ఇతి -అధికృ తా-యణాదేశసం ధులు. చక్షుషి+ ఈక్షితమ్స్‌ | శుత్వా-- 

అపి, న-ఆకరిత్రబి శే న+ అప్పి . సేవాాఅంధీకృత--సవర్తదీర్త సంధులు. 
ణ లావి ణ ఖు 


> 
ఆధికారః+ఇతి--విసర్షలోపసంధి. యత్‌ + మే--అనునాశకా దేశసంది. 
ఛందన్సు =. శార్దూలము. మ-స-జాసాతాతాగం. 1-12 


అలంకారము :- కన్నులుండియు కాంచుటకు సీలు లేదు. చెవులుండి 
యును వినుబకు వీలులేదు. ఓపికయున్నప్పటికిని చేగజ్జ విడిచి వేగముగా 


70 వేణీసంహోరమ్‌ 


(హి కమ్య, దృష్టా i ఆశాశే) వివాంగిశే అపి శ్వ శరా డన పాద 
వందనం కృత్వా ప్రతినివృత్తా భానుమతీ? _ (కర్ణందత్తా) కిం 
కథయసి --_ ఆర్య! వసా భానువుతీ చేఏ పశ్యుః సమర విజయాశంసయా 
నిర్భర్శిత గుగు చేవ పాదవ దనా అద్య (పభృ త్యారబ్ధనియ 1 
చాలోద్యానే తిపతీతి, తద్భ(టే గచ్చ త్వృమాళ్థ వ్యాపారాయ. 
యావదహ మష్య త్రస్థాం చేసిం మహో రాజస్య ని వేదయామి. (ఇతి 
పరిగ్రమ్య) సాధు పతి వశే! సాధు! సక్ర్రీభాకే౭కి వర్శ్వమానా వరం 
భవతీ న పునర్శహారాజః , యో౭యమువ్య తేషు బబనతుు అథవా 
కింబలవత్సు పా వాసుజేవ సహాయీషు పాండుప్యుకేవ్యడ్యా పి 
అంతఃవురవిహార మవుభవతి. (విచింత్న) ఇదమపరమ యథాతథ ౨ 
స్యామిన శ్నేష్టీతమ్‌, కుత్ర 





నడువరాదు. ఇటు కారణమున్న స*టికిని కారాానుత+తి చమతా,_రావహ 
గుటచే విశేషోకి, అగుచున్నది. “కార్మాజనిర్విశేషోకి సృతి పుష్క_లకారణే 
సే క్రయో నాభూత్‌ స్మరదీపే జ్యలత్భపి.” 


+ 


కై 


ర్న 
ర 


ఎ్రెది SA 


పరి[కమ్వేతి పా... పరికమ్య=రెండడుగులు వేసి, దృష్ట్వా=చూచ్చి 
ఆకా శే=ఆకాశమునందు , రంగముపై కనిపించని వేరొక వ్యక్తితో ఆకాశ 
భాషితము చేయుచున్నాడనుట. ఏమనుచున్నావు? ఓహో! ఇట్లనుచున్నా వా? 
ఇత్యాదిగా ఇడి సాగును. దశరూపకమునందు “కిం బసీత్యేవమిత్యాది వినా పాతం 
(బఏతియత్‌! ఉర్కెవానుకృమప్యర్గం తత్సాాదాకాశభాషితమ్‌”॥ అని చెప్ప బడినది. 
ఏహంగికే!=ఓ విహంగికా! శ్వ(తూజన=అతృలయొక్క_, పాద=పాదములకు, 
వందనమ్‌=న మస్కృ తిని కృత్వావ=చేసి భానుమతీ=భానుమతీ దేవి, లుపి (పకి 
సివృతా కు తిరిగివచ్చి నదా? (కర్తం దత్స్వా=చెవియొగ్గి) కిం కథయసి=-ఏమను 
చున్నావు? - “ఆర్య = ఓ మాన్యుడా ఏషా = ఈ, దెపి=పబ్దముహిషియైన, 
భానుమతీ=భానువతీదే వి, పత్యుః=భర్త యొక్క, సమర=యుద్దమునందలిదై న్క 
విజయ=జయముయొక్క, ఆశంసయా=ఆకాంక్షతో, నిర్వరిత=పూరి కావింప 


ద్వితీయాజ్క_ః 71 


ఆశ్ర [గ్రహణాదకుంఠ పగశోసస్యాపి జేతా మునేః 
తాపాయాస్య న పాండుసూనుభిర యం సప్టః శం; శాయితేః। 








డి గురు=పెద్రలయొక్కయు, దేవ=దేవతలయొక్కయుు పాదవందనాజ 
' స్యా సా వ న్‌ జ్య టి 
పాదములకు మొక్కుటకల దై, గురువుల పాదములకు, దెవతల పాదములకు 
చా అః స — త 0 వా జీ ను 
(మొక్కినచ్చై అనుట్క అద్య పభృ తి=నేటినుండి ఆరబ్బ (పారంభింపబడిన్న 


నియమా = (వతముకల దై ? బాలోద్యానే = లే.దోటలో--నూతనోద్యానవనము 


నందనుట, తిషతి=ఉన్న ది ఇతి!=-ఆనియా! a కు మ. తక్‌=-అయినచో 
అ... 4 

చి [+ గ్‌ నం మం పి వ జ న రై Gs, 

పొమ్ము. నీ పని చూసికొమ్మనుట. యావత్‌= అహ ee 


నివేదయామి=విగ్నో వింతును, (ఇతి =అసి, వళ కలు నడచి) పతివశే!= 
ధు సాధ్వీ!) సాధు నాధు=లస్స లెస్స!) ప్ర వే=త్రీత్యమ సరు వర మానా 
అపి=ఉన్నదాసవే అయిగన్కు ఆడుదానే వయినప ప్పటికి ననుజ్క భవ తీ=సీప్పు 


వరమ్‌= మలు మహారాజ పు “ఇ=దురో ౩ ఫథనుడన్న చో, న వరమ్‌=మేప ననాడు 
చు 


చ్చి సవారగుచుండగా ఆద్య ఆపఫి= 
డుకూడ్క ఈ యుద్దసమయ యనందుకూడ సనుట్క ఆంతఃప్పర విహారమ్‌= 

ర విహారమున్ను యః=ఎవడ్కు అనుభపతి=అనుభవించుచున్నా డో 
సః=అటివాడె స్మ అఆయమ్‌=ఈ,  మహారాజః=దుర్యోధనుడు న వరమ్‌ అని 


కర రా 
సమన్వయము, (విచింత్య=జాగుగా ఆలోచించి క. 7 
దురో్యధనునియొక్క_, అపరమ్‌=మరొక, ఆయథాతథమ్‌=ఆనుచిత మైన, చేష్టితమ్‌ 


పసి కుతః=ఎందువల్ల ననగా 


ఆశస్తేంతి :. ఆశప్ర (గహతాదకుంఠ పరళోః తస్య మునేః అపి 
చేతా 'ఆయం భీష్మః 'పాండునూనుభిః శరైః శాయితోః (ఇత్యేళత్‌ ఆస్య తాపాయ 
న; (హొఢానేకధనుర్ణ ర్రరారి వజయ ఎకాకినక చ్చ ఆ న 
అస్య అభిదునోః వథాత్‌ అయమ్‌ (డత (అస్త్ర). 


75) వేణీసంహారమ్‌ 


పథా నేక ధనుర్గరారి విజయ శాంతస్య ఛై శాకినో 
చాలసాకయమ'రాకిలూన ధనువః (ప్రీతో ౭ధిమన్యోర్యథాత్‌ | ల 


న. 


లాం జా! 


ఆరము := ఆశస్త ప్ర(గహణాత్‌= ఆయుధమును 3 చెపట్టినది మొదలుకొని, 

| యు వ ఉనా లబ. ఇ” అలతి a. 4 
ఆకుంఠ=మొక్క_వొన్కీ పర శో =కుఠరారము కలవాడైన్క తస్య=ఆ్క (వసిద్దుడెన 
అనుట; మునేః ఆపి=పరజరామునియొక్క_యును జేతా=విజేత యయిన, పరఖు 


రామునికూడ జయించినవా డనుట్క అయమ్‌=మన ఈ, వీష్మః=భీష్ముడు పాండు 
నూనుభిః=పాండవులచేత్క శరై $=బాణములతో ౨) _ శౌొయితః=పడగొట్ల టబడినా 
(ఇతి ఏతత్‌=ఆసునీ విషయము అస్య= ఈతనికి, దురో్యధనునికనుట, ౩ తా వ. 
దుఃఖము కొజక్కు న=అఆగుటలే ౨ దుఃఖమును కల్లించుటలేదనుట్క (పాఢ= 
(పోడలై నట్టియు, థనుర్విద్యా [పాఢులనియు, ప్రారవయన్కుక లనియు భావము, 
అ నేక=పలుపురై నట్టియు, ధనుర్దర=ధానుమ్మ లై నట్టియు ఆరి=ళ (తువులను 
(యొక్క) విజయేన = జయించుట బతో (శాంతన్య = = అలసిపోయినవాడును, 
ఏకాకినః=ఒంటరివాడున్కు చ=మరియు అరాతి=శతువుచ్కే లూన=విరుగగొట్ల 
బడిన ధనుషః=విల్లుకలవాడున్కు బాలస్య=పిన్న వాడును అయిన్మ అభిమ ర్యోః= 
అభిమన్యుసియొక్క, వథాతీ=సంహారము వలన్న అభిమన్యుని సంహరించుటవ ల్ల 
ననుట, అయమ్‌=ఈతడుందురో్యోధనుడు, Crise ఆస్పి=అగుచున్నా 
డసే (క్రియాన్వయము. 


సమావములు :-- శస్త్రస్య (గహణం--శస్త్ర[గహణమ్స్‌ తస్మాత్‌ 
శస్ర గహణాత్‌. శస్ర గహణాక్‌ ఆరభ్య-ఆశస్ర (గహణాత్‌, “ఆజీషదర్ధే౭భి 
వ్యాపా సీమార్టే ప యోగజే” (33.239 అని ఆజ్‌ నకు నాలుగు 
అర్థములు. “తేన స హేత్యభివ్యాపి పిలి (దానితో కలిపి=అభివ్యాప్పి ) తేన వినా 
ఇతీ సీమా=మర్యాదా (దానితో కలుపుకొనక దాస్‌న జకు=మర్యాద) ఈ రెండర్థము 
లందును ఆజ్‌ అనునది పంచమ్యంతముతో వికల్పముగా సమసించి ఆవ్య యూ భావ 
సమాసమగుచున్నది. “ఆజ్‌ మర్యాదాభివిధో్యోణ (పాణి-2-1-13) “ఆశస్త 
(గహజమ్‌ో అనియునుండవచ్చును. న కుంఠః--ఆకుంఠః 


యస సః _ అకుంఠపరతుః-తసన3. పాండోః 
ఇ లో 


+, అరకుంఠః పరళుః 
సూనుః-పాండుసూనుఃలతె 8. 


| ద్క /. మాలను. UB ణ్‌ 
10) ల్‌ తయాజ్క్ల! { 


సవం క సంసి కరివంతిం ద తసాం చేసిం మహో 
సర్యథా దైవం న స గ్ర వ్యతి తద్యావ క్‌ 
రాజస్య నివేదయామి. (ఇతి నిప్కాన్తః) 

— విష్కూంభకః ;-- 


ధరతీతి-ధరళ్క ధనుషః ధరః--ధనుర్దరః--ఇచటి షష్టి ద్వితీయార్థకము. (పొఢా 
శృత్తే అనేకే చతే ధనుర్హరాళ్చ కే అరయశ్చ.[పౌఢా నేక ధనుర్ధరారయః, తేషాం 
విజయః్క తేన (శాంళక తస్క.ఆరాతినా లూనమ్‌-ఆరాతిలూనమ్‌. అరాతిలూనం 
ధనుః యస్య సః-అకాతిలూనధనుః-ఐహ్ము| పీహిలో సమానాంత (పత్యయమైన 
శా కొ సం. 


స్య-అప్కి తాపసాయ+-ఆఅఆస్వ, (పౌఢ--అ నేక ధనుర్ధర + అర్కి బాలస్యశఅయమ్‌-- 
౬ 


త 
సవర్ణదీర్ణ సంధులు. సూనుభిః---అయమ్యు ధనుః+ధర్వ అభిమనో ౪ః--వధాత్‌- 
రె 


అమె రా = ప 7 జి చి 
రఫాదెశవిసర సంధులు చ+ఏకా కినః--వృ దిసంధి. ఎకాకిన$ః--బాలస.ఉతా న్‌్‌ 
౧ శు అ వ 
వినర సరిథి (అతః -ఆభినునుం-ఉతా ్యదేశవినర్ల్ష_[పీతో + అధినును సాపూర్వురూప 
౧ లి అని లం ౯) హా 
సంధి, " 


._ దుఃఖింపబేదు. కారణము పుష్క_లముగానున్నను కార్యము (దుః భఖించుట్స జరుగ 
లేదు. కావున ఇది “కార్యాజనిర్విశేషోక్తి నృతి పషష్కలకారజే”--విశేషోక్సి, 
(శాంతుడ్రై యుండుట, ఏకాకియగు ప బాలుడగుట్క లూనధనుష్కుడగుట అను 
(పతిబంధకములు ఉన్నప్పటికిని దుర్యోధనుడు సంతసించుట జరిగినది. కావున 
విభావనాపభేదమగుచున్నది. “*కార్యోత్పత్సిసృతీయా స్యాత్‌ సత్యపి (ప్రతి 
బంధక్కే నరేం|దానేవ తే రాజన్‌! దశత్యసిభుజంగమః.” ఇట్లు ఈ రెండును తిల 
తండుల న్యాయమున కలిసియున్న ఏ కావున సంసృష్టి. తిలతండులవతృ౦ స్మ ష్టి£ 
కీరనీరవత్సంకరః, 


ఛందస్సు :- మంస-జసంతంతంగ 112--శా రూలవి| కీడితము. 


_సరంథేతి = సర్యథా=ాఅన్ని వీధములుగన్స్కు దెవమ్‌=దె వమ్ము నః= 
టం సజు Be అట ఈ కా లి 


వేణీసంహారమ్‌ 


74 


భానుమతీ, సఖ చేటీ, చ) 


థి 


ఫి | పవిశతి ఆసవసా చేపి 


(తత 


న. 
అనాలా 


క; 
న DY 


చేత 


అందు 


తత్రి= 


oy 


చయ(గలదు, 


పాలా. 
— 


వ 


కరిష్మంతి 


ca 
fa 
| 
టే 
న 
3 
sé 
ve fa 
3 భం 
3 
“వి 
43 జ 
ఓ 50/0) 
11 ¢e 
10 Ye 
<3 
he ® 
అ క 
ఫీ 3 
| 
లభి 
క సం 
3 ks 
2 


శ? 

t 
లహ 
న 


క 

ల 

2 

A ల్లి 

సే స్థ 
య 

న గ 

i 

్స్‌ 

2 3 

న్‌ “3 

333 

3 ౯ 


కథాంశములనసు 


గనున 


IE 
hy 


జరి గిగ-జరో 


విష్క_ ంభము మొదటిది. 


అయిదింటిలో 
సంకిపి 


తెలు 


త్స లీ అపి 3 


వ 


7 


గ 


జనముగా గలిగి 


ti 


(ప యో 


క 
కా 
అణాల 


ణు 


పు 


Pa 
ఎయు 


oe 


వో 
శు 


స్‌ 


ము 


ల్‌ 3 
3 2 
యె 
| ఖే 
oO 
hy 
oOo . 
In 3 
య్‌ 
i © 
hb 
, 10 
సం 
uw టే 
“oo ye 
(4 4 
య. క్‌ి 
ర “a 
¥ 
|. 
టు 
వ స్‌ సత్ర, 
tv} 
0 T3 
v2 9, 
0౮ 
rer, da 
న్‌ ¥ 8 
/3 fr 
33 
66 vy 
ఫి క్‌ 
we 
IT v3 
0 
12 
lh | 
తత *ల 
క a 


ఇన 
య 


an 
ఎగుట్క 


oa x 
YO 


(వా 


భానుమతీదేవి (వతనియమము స్వీకరించుట 


పాండవ సంగ్రామము 
తుడగుట్క 
కథాంశ ములు 


ON 


అను జరిగిపోయిన 


<< 
"తర 


ల 


(పదర 


ఇ 


జాతా దులు 


0 (గామము మరణము 


“7 
cd 


ఇ 


నింపబడిన పి; 


సూ 


ఖ్‌ కా న. 
0 Y¥ ద 
i 
21] స్తత్ర లం 
to 3 ౮ 
2) 4 
లన 
[స maa 
~~ 
గి గాజా 
3 ల yz 
౧ 
a 7 స్‌ 
షర స 
nn  ™"¥ 
As 
0 9 YY 
Lb లీ Ya 
an oo | 
ఏ hb గ్‌ 
a a 
గ్‌ f > / 
స స్ట [ 
ఎపీ ల 
be fh 
ణీ 06౫ 
సత్త 
0 ణి 
31 2 
y జూలై ఆలో 
సం 
ERG = 
«2 GW hb 


PO, = 
ఒడ “Oy 
9 ఈ 


—__ 
లు 
చ 


ధనుడు ఆ 


ఓ 


దు తూ 5 


చున్నదనీయు, 


ఫతే 


కక=పొరకులను 


(వే 


% స్‌ 
వ. 
Ro v3 
ca 0 
సం 0 
9 
0 
గె 

శ 
39k 
m9 


గ 
+ 


: భానుమతి! కస్మానె దాసం త్వం స్వ్యప్నదర్శన 
మూ స్య కృతే ఆభిమానినో మహారాజ దు3 క్ట ధనస్య 
మహీపీ భూ క్వెవం విగళిత ధీరభా వాతిమా[త్రం 
సంతవ్య సే! (స హా ౧ భాణుమది, కీస్‌ దాణీ తుమం సీపిణ 
అఆదంసణ మేత్తస్ప కిద అహిమాణిణో  మహారాఅ 
దుజ్జోోవాణస్స మహినీ భవిఐ సవ్యం విఅలిఅ ధీరభావా 
అదిమేత్శం సంతప్పసి.) 


చేటీ 


ల! 


భట్టిని శోభనం భణతి సువదనా. స్యపన్‌ జనః కిం 
న ఖలు | పలపతి! (భట్లిణి, సోహూణం భణాది సువఆగణా. 
సివిణ అనో జనో కిం ణ వ ప్పలవది) 


TTT Tov 


భానుమతీ=భానుముతీదేవి సఫీ=చెలిమికతె, చ=మరియ్చు చేటీ=చేటిక (దాసి 
(పవిశతి=(ప్రవేశించును. ముగ్గురకును (క్రియ (ప క్యేకముగా నన్వయించును 


సఖితి :- సఖి భానుమతి!=ఓ చెలీ భానుమతీ, ఆభిమానినః=అభీమాన 
వంతుడైన్క మహారాజ దురో్యోధనస్య=దురో్యోధనమహారా జుయొక్క, మహిషీ 
భూత్వా=పట్టమహిషివై యుండి, కర స్వపష్నదర్శనమాతన్య కృ తే= 
కలలో. ఏదో చూచిసంతమా(తమునక్కే ఏవమ్‌ = ఇట్లు ఇదానీమ్‌=ఇప్పుడు, 
శిత ధీరభావా=ధై ర్యము కోల్పో యినదానవై, కస్మాతీ =ఎందువలన్త ఆతీ 


ee సంతషః సే=కుములుచున్నా వు? 


ఫ్రీ 


భట్టినితి పా. భట్టిని! = ఓ స్వామీనీ! సువదనా=ఈ సు సువదన (సఖి 
పరిది శ*భగమ్‌ భణతి -లెస పలుకుచున్న ది. జనః=జీవి, స్యపన్‌ =ని| దించుచ్చు 
కిం న ఖలు (పలపతి=ఏమి పంవరించడు! కలలో దేనినైనను చూడవచ్చును. 
ఎమయెనను పలవరించవచ్చు సను 


76 వేజీసంహారమ్‌ 


భానుమతీ  వాంజే! వవమేతత్‌* కిం త్యయం  స్యప్నో౭తిమూా త్ర 
మక శలదర్శనో మే (ఉతిభాలి, (హం జే వవ్యం ల్లీ ణోదమ్‌. 
_కీందు ఏదం నివిణఆఅం ఆదిమేత ౦ అకుసలదంసణం మే 

పడిభాది.) 
[పీయసఖ', యట్యేవం తత్క_. ధయ పం యేనావా 
మపి ప్రతిఘహైపయంత్యా కతా చేవతా 
సంకీర నేన స పరి; uu హేణ చ పరిహప్యూవః 
కీఅసహీ జక వనం తా కిహేహి సవిఅణం చేణ 
అంహే వి పడిట్టావఅంతోఓ ధమ్మప్పసంసావ దేవడా 
సంకితే ణోణ దువ్యాదిపడిగ్గ హణ టై! పడిహాడిస్సామో ) 
చేటీ. ; శోభనం ఖలు భణతి సువదనా. అకుశల దర్శనాః 
స్యష్నాః చేవతానాం  (పశంసయా క్ర కలపరిణా స 


గో 
న. 


. 





హంజేలతి = హంజే=టఓసీ% 4 తతొ=ఇద్కి ఏవమ్‌=ఇ'పే. సీవన్నది 
నిజమె అనుట్క కింతు=కాన్తీ అయమ్‌=ఈ, స్వప్న *=కణ్క అతిమాతమ్‌= 
మిక్కిలి అకుశల దర్శనః=అమంగళ సంనూచకముగ్కా మే=నాకు, (వతిభాతి= 
తోచుచున్నది. కుశలళబము గురి ౦పదగినది. 
ee aD See 


(పియనభీతి :- pee నెచ్చెలీ%, యచ్యేవమ్‌ నలు 
నచో స్వప్నమ్‌=కలను గురించి కథయ= చెప్పుము యేన=ఎందుచేతననగా, 


ఆవామపి=మేమిరువురముకూడ, స న. 
వ్‌ © 
వారమై; ధర్మ(పశంసయా=ధార్మిక [పసంగములతోన్సు దేవతా సంకీర నేన= 
బీ 


Pp 


వతల 


[ 


ను స్తుతించుటతోను, చ=మరియ్చు దూర్యాది= గరిక మొదలై న మంగళకర 
_దవ్యు ములయొక్క. యం దర్శాదుల లను చేతితో పటు 
కొనుట కొంగునకుగాసి. గుమ్మము: క గాని కట్లుకొ సుట వె న 

ననుట. పరిహరిష్యావః= అమంగళమును పరిహరింతుము. 


కోభనమితి ఫా సువదనా=సువద న్‌ ళో భనమ్‌=లెస్స గా భణతి ఖలు= 


ద్వితీయాజ్క.ః 7 


భవంతీతి (భూయ లే. (సోవాణం ఖు భణాది సువఅణా. 
అకుసలదంసణా సవిణఆ చేవదాణం పసంసాఏ కుసల 
పరిణామా హోని, తీ సుణీఅది.) 

భానుమతీ : యచద్యేవం తక్క_థయి పే పు = అవనహీ తె తావద్భన. 
(జ9 ఏవం తా కహళఇస్పంం అవహిడా దావ హోషీ ల 

సఖీ 1 న. కథయతు ps (అవహిదహ్శీః 
క్ర కదు పిఅసహీం) 

ఛానువుతీ ; హలా భయీన విస్మృకాన్ని, తేల షు యావత్‌ సరం 
స్మృత్వా కథయిష్యామి, (వాలా, లె విసుమురిదహి హ్మ్‌ 
తా చిట్ట జావ సవర సుమ9అ కహఇస్పం.) 
(ఇతి చింతాం నాటయలి) 





పలుకుచున్నదిగదా1 అకుశలదర్శనాః=అశుభసంసూచకములై నృ స్వప్నా 8= 
కలల్ము దేవతానామ్‌=దేవతలయొక్కు, (పశంసయా=సం కీర్త నతో, కుశల 
పరిణామాః = శుభ[పదముల్కు భవంతి ఇతి = | లేక అగునని, 
(శూయకే=వినబడుచుగ్నా ది. అట్టి (ప్రసిద్ధి కలదనుబ, 


యద్యేవమితి ఫా యచే; సవం తక్‌ = అప్టయిః నచో, Bees 


షే 

యై 

ఫ్ర 

చెప్పుదును, ఆవహితా=సావధానవు, ల “తావత్‌! బరి ఫ్టలంకారా రము 


అవహితాస్నీతి :- అవహితా అస్మి=సావదాననై యుంటిని (ప్రియ 
| శ్ర న 
సఫీ=నెచ్చెల్సి కథయతు=చెప్పునుగాక! 


78 వేణీసం హారమ్‌ 
(తతః ప్రవిశతి దుగ్వోధనః కంచుకీ చ) 
దుకోస్టధన 8: సూక మిదం కస్వచిత్‌ ___ 


ల ష్య గ 3 స క్ర త్య! 
గువ్వా నావన్మహా నల్బ స్యయమ న్యేన వాక 
కరోతి మహతీం [వీతిమప కానో౭పకారిణామ్‌॥ లి 





తతఇతి :- (తతః = అంతట్క దుర్యోధనః = సుయోధనుడు, చ= 
మరియు కంచుకీ=కంచుకి, (ప్రవిశతి= ప వే కించును-[ పత్యేకా: పు. 


సూక మితి :- ఇదమ్‌=ఇద్సి చెప్పబోవునదనుట్క కస్యచిత్‌ =ఎవనిద్వో 
సూక మ్‌=అందమె” మాట 
అటే వ్‌. 
గుత్త లై — అపకారిణామ్‌ గుప్యా వా సాక్షైద్వా, సమహాన్య్యా, 
అల్‌ త్ర వా స్వయం వౌ ఆన్యేన వ కృతః అపకారః మహతీం (ప్రీకిం కరోతి, 


అర్ధము స్‌ పకారిణామె= =శ|తువులక్కు గువ్వా ఫ్‌ వా=గుట్టుగా గాస్మీ 
సాక్షౌత్‌ త క గానీ బహిరంగముగా గనుట్క సన్‌ వా=అధికముగా 
గాస్కీ అల్బః వా=అల్బముగా గాస్వీ పెద్దదిగానీ చిన్నదిగానీ అనుబ్క స్వయం 
వా=తనచే గాస్మీ అనే నే వా=వేరొకనిచే = కృ తః=చయబడిన్న we 
అపకారమ్ము షహతీమ్‌ =గొప్పదై న, (పీకిమ్‌=ఆనందమున్సు కరోతి=కలిగించును. 
ఆధికానందకర మనుట. 


సంధులు :-- సాకొత్‌+మహాన్‌--ఆనునాశికాదేశసంది.  అపకారః+ 
అపకారిణామ్‌--ఉ త్వా దేశ విసర్గసంధి, అపకారో +అపకారిణామ్‌--పూర్వరూపస్వర 
సంధి, 


క్రియ :-_ డుకృళ్‌ కరణే లట్క్‌ పరస్మై, (పథమ. (ఉభయపవి 
రోతి--కురుతః--కుర్వన్ని . 


ద్విశీయాజ్క! 79 


యేనాద్య (దోణకర్ణ జయ|జధాదిభి ర్హత మభిమన్యు 
ముష్మళుత్య సముచ్చ్యనిత మివ న న్చేతసా, 


కంచుకీ ఏ చేవ, వేదవ తిడుష్క- రమా-చార్య శస్త్ర | పభావాణామ్‌. 
ష్‌ యు గే యాం 
కర్త మ కా నామా తే శవాఘా। 


రాజూ ఏ వినయంధర! కీమాాహ భవాన్‌? ఏకో బహుభి ర్చాలో 
లూనశరాసనశ్చ నివాత ఇత్య త శా నౌఘా కురుపుంగ వా 

నామితి? మూఢ! పశ్య... 
త వా అనుష్తుపష్పులోని (పభేదమయిన సథ్యావక్త ము, 
పాదములలో (2 -4) తృతీ యస్థాగముగ (అయిదు ఆర్కు ఏడు అక్షరము! లతో) 


జ గణముండుటచె ఇది పశాంవక 9ము, 
పం 
జ, ఉ ఈ ద క ఏడేత దన చ నేడు న కద 
యుడాలి =  యిసిడాఎబంటబచిత గ౧నిగా అ గో 9 కా ణి రర్క 
35) 


మ్‌=అభిమన్యుని ఉపశ్రుత్య=తెలిసికొని అభి 

మన్సుడు హతుడగుట ఎరిగియనుజ్కా సః=మాయొక్క చేతసా=మనస్సుచే, 
సముచ్చ్వసితమ్‌ ఇవ=నిట్టూర్చుబ డిగోట్టున్నది. లేక విక కసింపబడినట్లున్న ది. 
సుఖముతో ఆనందముతో తేరుకొని ని తేలికపడి ఊపిరి తీసికొన్న దనుట, 


దేవేతి :_ దేవ!=-మహారాజా!, ఆచార్య=[దోణునియొక్కు, శష్ర్ర= 
ఆయుధములయొక్కా, (వభావాణామ్‌=శకి సాషర్థ్యములక్కు ఇద మ్‌=ఈ; ఆభిమన్యు 
వధ న అఆతిదుష్క_రమ్‌=కష్టసాధ్య మైనది కాదు కర్హజయ్మ దథయోః వా=కర్ష 
జయ దఖులకు మా(కొమ్ము అ(త=ఈ విషయమున, కా నామ శాఘా?=ఘ ఘనత 
ఎమున్న ది? అన్యాయముగా రుని! ఫ్లా ఘింపదగినది కాదనుట. 

వినయంధరేతి :- వినయంధర!=ఓ వినయంధరుడా! భవాన్‌=నీవు, 


౧టరివాడున్ము గార క్రి=ామీ?ో 


SE 


Se: / 
కిమ్‌ ఆహా-=ఏమంటిపిళై ఐక 


§0 వేణీసంహోరమ్‌ 


వాలే జరతి గాంగేయే వురస స్కృత్య శిఖండినమ్‌! 
యా శ్లౌాఘా పాండువు తాణాం సై వాస్మాకం భ వివ్యతి॥ 


కంచుకీ ఏ (సవైలత్షుమ్‌) చేవ! న మమాయం సంకల్పః* కింతు 
భవత్‌ పౌరువ (పతీఘాతో౭స్మాభి శ్నావలోకితపూర్వ 
ఇత్యత ఏవం విజ్ఞాపయామి. 





లూన=విరుగగొట్టబడిన్న శరాసనః చ=ధనుస్సు కలవాడునైన అభిమన్యుడు, 
బహుభిః=పలుపురచ్చే నిహతః=చంపబడినాడు, ఇత్య్మత=అనునీ విషయమున, 
| కురుపుంగవానామ్‌=కౌర వ(శేష్తులక్కు కా నామ వాఘా ఇతి?=ఘనత ఏమున్నది 
ఆనియా?; మూఢ =మూగ్గుడా!, పశ్య=చూడు-- 


హతఇతి :- శిఖండినం పరగ వత్త జరతి గాంగేయే హతే (సతి 


పాండుపుతాణాం యా వాఘా సెవ కాఘా అస్మాకం భవిషం తి. 
౧ ప్‌ యా వు 


అర్థము =  శిఖండినముడశిఖండిస్కి పురస్కృ త్య=ముందుంచుక్‌ "సి 
జరతి=వృద్దుడయిగ్క గాంగేయే=భీమ్మడ్సు హతే సతి=చంపబడినవాడగు చుండగా, 
పాండుప్పు తాణామ్‌=పాండవులక్కు యా క్లాఘా=ఏ ఘనత (లభించినదో, సా 
ఏవ శాఘా = ఆదే ఘనత్క అఆస్మాకమ్‌ = మాకు(నుు భవిష్యతి=కలుగును. 


అలుప్టున్వు. 


జీ =. పాండోః పు్యతాః-పాండుప్పు తాః, తేషాం--పాండు 
శ. 


కియు := భూ సత్తాయామ్స్‌ పరస్మై లృట్‌, (పథమ 
భవిష్కతి--భవిష్యతః--భవిష్యని_. 
భి వె ళ్‌ 


సవైల క్ష్యమితి 3 (సవై లక్ష్యమ్‌ = సిగ్గుతో) దేవ = మహారాజా! 


గ్‌ 
in 


= ఇట్టథావమగుడ్క మమ=నా యొక్క సంకల్పః= అఖిిపాయమ్ము 


రాజూ * వీవమిదమ్‌. 


సహభృత్యగణం సబచాంధవం సహమ్మితం ససుతం 
సపహోనుజమ్‌! 
స్యబలేన నిహన్ని సంయుగే న చిరాత్పాండుసుతః 
సుయోధనమ్‌॥ 5 


ps క! న న మా త. 2 అతా టాం మల ఇనాకాానా నా ద జను! 








న=కాద్యు తమకు అపకీర్తి నాపాదించుట నా ఉ దైశము కాదు కిన్తు=కాన్హీ భవత్‌ 
పౌరుష (పతీఘాతః=మీ దుగటికు చెబ్బతినుట్క అస్మాభిః=మాచేళత అవలోకిత 
పూర్వ ః=ఇంతకుముందు చూడబడినద్హి న=కాలేదు, అట్టిది మేమెరుగ మనుట్క 
ఇతిఅతకః=అందుకే, ఏవమ్‌=ఇట్లు, విజ్ఞాషయామి=విగ్నవించితిని. (సమీప 
భూతములో వర మాన రూపము) 


ఏవమితి :--  ఇదమ్‌=ఇద్వి ఏవమ్‌=ఇ మే. 


ఏ అస (a క కూ: జ జల ఈ స ఈ 
సహేతి :- సహభృత్యగణమ్మ్‌ సబాంధవమ్క్‌ సహమి(తం ససుతం 


సహానుజం సుయోధసబ్బు పాండుసుతః సంయుగే స్వబలేన న చిరాతొ నిహని , 
— 0 


ఆర్థము ఫా  సహభృత్యగణమ్‌ = సేవకుల సమూహముతో కూడిన 
వాడును సబాంధవమ్‌=చుట్రములతో కూడినవాడున్ను సహ మి(త్రమ్‌=చెలిమి 
కాం[డతో కూడినవాడున్కు స సుతమ్‌=తనయులతో కూడినవాడును సహా నుజమ్‌= 
తమ్ములతో కూడినవాడును అయిన్క సుయోధనమ్‌=దురోోధనున్హి పాండుసుతః= 
ధర్మజుడు సంయుగే =యుద్ధమునంద్యు న చిరాత్‌ =అనతికాలములోన్నే రేపో 
మాపో అనుట్క నిహన్తి =సంహరించును. (సమీప భవిష్యత్కాలమున వర్తమాన 
రూపము) 


సమాసములు :- భృత్యానాం గజః-భృత్యగణః _భృత్యగజేన 


సహితః సహభ్య త్యగణఃఎతమ్‌, బాంధవై 8 సహితః.సవాంధవః.తమ్‌.సబాంధవమ్‌. 

ముతె ౧;సహంతమ్‌. సుతెః సహ-_-తమ్‌, అనుజె ౩ సహా-ఠతమ్‌. తులంయోగారక 
యు హా వక ల థి 
అన 


వష జీ షె క, జ న 3 లొ డో is క అనై జ 
మెన సహ అనునది తృతియాన ముతో సమసించి బహు[ఎహీ అగునసు--3స 


సంహారమ్‌ 


3 
టం 


ఇ లం 


లది 


కరా పిభాయ సభయ 
మవుంగళమ్‌, 


( 


కంచుకీ 


SY 


! గిం మయోక్త 


వినయంధర 


|! 
౪ 


జా 


అది*సి గా మారుబ 


a) 


n 
fo 
se యి 


జో 


బి ఆసరా, 


సహేతి తుల్యయోగే (2/2/28). 


ళ్లు 


న 


నికి దురో 


నే రెండు విథములె న రూపములను 


నే (63.82 కొపున 


ని అను 
Cnn.) 


శ 


i 
co) 


సి 
గమున్నదనుః 


ర 
ళం 
wy 


నూ 
సాగించి చూపినాడు. 


penn 
లా 
(wn) 


అలాని టీ ఒర 
ణు 9 


(ప్ర 
స్‌ు చ కు న్‌ 
భృ త్యాయిలక ను -క 


కల్చిక ము-- 


వై 
కవి 


బలమ్‌-- 


పస 


a 


గము, 


టే 
= 
Ow 


(red 


వానా (DEY 
లుల్య 


మ. 
న. 


యో 


a 
గ్ర 


దీ 1 
ఎం 
స | 
i= = 
3 
er cl 
ye 
tens 
స 
4i3 ళం 


RY స 
| Ah 
గే i 
వ! 
తటి ణి f 
Gut) 
ST) స్ట 
[9 
¢) ww 
9 యె 
al 
ob 
లి 


చదల ను 
అద లి న్‌ 
m0 6 


శు వనితా 


రయం 
అను గణములును, 


ఇ 
Mm? 


లగ--అను 


న్‌ 


స 


Kay 
(సమృ 


శా 
మయా] 


తో 


అయి లా ఈ 


ఇ 


రెండ్కు నాలుగు వొదముల 


gm 


సజ గ 


స 


అజా. 
లా. 


బి 


స 


< 
జో శుక 9 
: ff 0 rm 
గ ల 
న 39 డు ( నే య. 
pn A సం 6) ల 
SG 
ఈ 63 
hed lwo 
“a 
13 — ye x} 
Ya ils ॥ ల! 1 
౯ f° 
ia Dh |.) 
ల a 
౧0 స 
fg Oo © 
wel 
ry we Et 
oa Pp లా v3 ;3 
(0 తి — డై తి 
ce 6° 
Cy} Ya స “8 
జి : _ 7 గ్‌ 
i i Un 
4 Ye క 
gi? D౨33 రీ 
[౯ గ ha 
eae క ie ౯ 


ర 
(aw) 
అశు భవ 


3 


చ 


12 || 
8 U3 
స న 
క x 

౧ 
7 | 
గ్‌ అ 
రి గ్‌ 
గి స 
Ng ఇ 
| 3 
3 3 
fy S 
లత tg 
గె 
3 li 
‘2 sy 
y 13 
mys 
ll Le 
|» 83 
క dD 
fb 

లి 
fa \a 
[2,0 
wi 

[సే 

నం! 


ల 
జ లా 


అల అరే నిం 
చెల bee we 8 


అ 


సబ నాలా న్న 


క Td wy rere Ce 


wT 


న త గ్గ wa, i ఇ 
Oy 


x 
౯ + 
అగో 


ద్వితీయాజ్క_9 83 


కంచుకీ : సహ భృత్య గణం సబభాంధవమ్‌ సహమ్మితం ససుతం 
సహోనుజం। 
స్థబ లేన నిహాని సంయుగే న చిరాత్చాండుసుతం 
సుయోధనః॥ 


(ఇతి పఠతి) పతద్విపరీత మధభిహీతం చేవేన 

"జూ ఏ వినయంధర! అద్య ఖలు భానుమతీ యథా పూర్వం 
మామనామం! త్య వాసభననాత్‌ [పాత లేవ 
నిష్కా-ం లేతి వ్యావీప్తం మే మనఖ తదాగేశయ 
తముదేశం యః తనా భానుమతీ. 


కంచుకీ : ఇత బో "జీవః. (ఉభౌ పరి కామతేః) 


సహ భృత్యగణమితి :- దురో ,ధనుని శోకమును చివర పాండు 
సుతం సుయోధనః-- [పాండుసుతమ్‌=ధర్మరాజును సుయోధన ః=దురోోధ నుడుు 
నిహన్ని=చంపును] అని మార్చి [(ఇతి=అన్హి పఠతి=చదువును] దేవేస=మహి 
రాజుచే ఏతద్విపరీతమ్‌=దీనికి విపరీతముగా పూరి, వ్యతిరెకార్థము వచ్చు నట్టుగా 
ననుట, అభిహితమ్‌=పలుకబడినది. 


ఆద్యఖల్వితి = ఓ వినయందధరుడా! అద్య =నేడ్సు భానుమతీ=భా నుమతీ 
దేవి యథాపూర్యమ్‌=ఎప్ప టివ్యా మామి=నన్ను, అనామం త్య=వీడ్కొలుపక, 
వాసభన నాత్‌=శయ* గృ హమునుండి ba ని(షాా-0తా 
ఖలు=ని(ష్క_మంచిన: గదా ౧ ఇతి=అన్సి మ=నాయొక్క మనః=అంతరంగమ్ము 
వొ, (కప్ప మ్‌జ=కలతచెంది"ది. తత్‌ = న భానుమతీదే వి, య్మతస్థా= 
వ్‌ నున్న ద్‌, తమ్‌=ఆ ఉదేశ శమ్‌=స్థాన నమున్కు ఆదేశయ=తెలుపుము. అటు 
మార్గము చూపుపునుట 


ఇత ఇత ఇతి :. ఇత ఇతః దేవః = ఇటు ఇటు నుహారాజా!--ఇది 
రా జమర్యాద, [(ఉభా=ఇరువురున్సు పరి కామకః=సడుచుచుందురు] 


84 వేణీసంహారమ్‌ 


కంచుకీ ; (వురో౭ివలోక్య, సమ. తతో గంధమా,ఘాయ) చేవ! 
పశ్య పశ్య! ఏత తుహీన కణ శిశిర సమిోారణో బ్యేల్లిత 
బంధనచ్యూతే శేసాలికా విరచిత కుసుమ | పకరమ్‌, 
ఈపడదాలోహీత ముగ్గవధూ కపోల లో(ధ 
(పసూన విజిత శ్యామల లతాసాభాగ్యమ్‌, ఉన్నీలిత 
వకుల కుంద కుసుమ సురభిలీకలం, (పభాత కాల 
రమణీయమ్‌ అగత స్తే బాలోద్యానమ్‌. తదవలోకయతు 
దేవః. తథాహి-ా- 





పురఇతి :-- [పురః=ముందునకు, అవలోక;=చూచ్చి సమంతీతః= 
అన్ని వెపులనుండి, గంధమ్‌=సువాసన ను, ఆ ఘాయ=పీల్చి ] దేవ=నుహారా జా! 
పశ్య-పశ్య= చూడుము చూడుము, తుహిన కణ=మంచువబిందువులతో  శిశిరకా 
జ జ 


ల్లనైన్వ సమీరణ=వాయువుచే, ఉద్వేల్తి త=కుదుపబడిన క బంధన=తొడిమెల 
నుండి చ్యుత=జారిపడిగ్క శేఫాలికా=నిర్షుండి పువ్వులతో, విరచిత=రచింప 
బడిన కుసుమ [పకరమ్‌=ప్పష్పాస్త రణము కలదియును; ోశేఫాలికా తు 


సువహా నిగ్షండీ నీలికా చ సా అని అమరము [2-4-70]. ఈషక్‌ = 
కొంచెముగా ఆలోహిత=ఎజుపెక్కిన్స ముగ్గవధూజసిగ్గరి పెండ్లి కొమా రె 

యొక్క కోల నం. పాటల = లేత క లో ధ 
(వపనూన=లొద్దుగపూలతో, విజిత=జయింపబడిన్న శ్యామల లతా=[ప్రియంగు 
వల్లి కలయొక్క_, మ కలదియును; ఉన్మీలిత=వికసించిన్క 
వకుల=పొగడలతోన్వు కుంద కునును=మొల్ల లతోన్కు సురభి=సుగంధిత మై 


Cus Ee 


తలమ్‌= చల్ల గానున్నదియున్ను (పభాతకాల=[వాతఃకా అమునందుు రనుణీయమ్‌= 
మనో జ్ఞ ముగానున్న దియును, ఏతతొ=ఇద్కి బాలోద్యానమ్‌=[కొత్స పూదోట; తేడా 
సీక్కు అ(గత౭ః=ఎడుద్క ఉన్నదనుట. తోతొ=దానిన్సి దేవః=మహారాజ్యు ఆలోక 
యతు=చూచునుగాక, తథాహి=అవునుగదా!___ 


ద్వి తీయాజ్క క 85: 


| పాలేయమి శ్ర మకరన్ల కరాళ కో 
పుమ్పెస్సమం నిపతితా రజనీ పబుద్ధెః। 
అర్మా-ం౦శుభిన్న ముకులోదర సాంద గంధ 
సంసూచితాని కమలా న్భలయః పతని॥ 7 


పాలేయేతి వలా రజని పబుద్దెః (పాలేయమి శ మకరంద కరాళకో శః 
పుష్పైస్సమం నిపతితాః అళయః అర్కాంశు ...సంచూచితాని కమలాని పతన్ని. 
అరము :- రజనీ = రాతియంద్పు (ప్రబుర్రః = వికసించినవియును, 

థి యు 


(పాలేయ=మంచుతో, మిశ=కలిసిన్న మకరంద=పహూదేనెతో» ఆ బరువుతో 
ననుట్క కరాళ=ఒరిగిన లేక నతొోన్నతములై నృ కో ౩ ౪=కోశములుగలు పుప్పైః= 
పువ్వులతో  సమమ్‌=సమానముగా నిపతితాః=రాలిపడుచున్న, అలయః= 
మ్మెదలు; అర్క =సూ మ్యృునియొక్క, అంశు=కిరణములతో, భిన్న=వికసించిన్వ 
ముకుల=మొగ్గలయొక్క, ఉదర=కోశములయందలి, సాం|దడదబట్లమెగే గంథ్ర= 
సువాసనతో సంసూచితాని=తెలియజేయబడిన ఉనికి కలవై న కమలాని=పద్మము 
లన్కు పతని =సమీపించుచున్న వి. అట్టి పద్మములపై (వాలుచున్న వనుట. 


సమాసములు :- (్రాలేయేన మిశః - (పాలేయ మిశః చ అసౌ 
మకరందశ్ళ- పాలేయమి (శమకరందః, తేన కరాళాః--| పాలేయ మి(శమకరంద 
కరాళాః కోళశాః యేషాం తాని పాలేయ మి[శమకరందకరాళకోశాని--తై £. 
రజన్యాం (ప్రబుద్ధాని.రజస (పబుద్దాని_ తైః. ఆర్కాణాం అంశవః. అర్‌ కాంశవః, 
అర్యాంకుభిః భిన్నాః__అర్కాంఖుభిన్నాః చ తే ముకుకాశ్ళ-అర్కాంశుభిన్న 
ముకుళాః. తేషామ్‌ ఉదరాణి. సాం[దళ్చాసా గంధశ్చ.సాం(దగంధః. అర్కాంశు 
భిన్నముకులోదరాణాం సాంద్రగంధః౭, తేన సంసూచితాని, 


క్రియ : వత్త గతౌ-వరసై ్మ-(వ్రథమ, _వతతి-పథతః-పకని, 


నంధులు :-- నిపతితా ః--రజనీ-విసర్గలోప సంధి. అర్భ్క_+అంళ-- 
సవర్షదీర్ష . ముకుల=ఉదర--గుణపంధి. కమలాని+అఆలయః--యణాదేశ.. 


86 వేణీసం హారమ్‌ 


రాజూ ; (సమం తాదవ లోక) వినయంధర్క ఇద వుపర మముష్మి 
న్నువసి రముణీయతరమ్‌, పశ్య... 


జృంభారంభ (పవితత దళోపాంతజాల| పవిషైః 


ర్భాకోర్భృపతయ ఇన స్పృశ్వమానా విబుద్ధాః। 


తీఖి స్సార్టం ఘనపరిమళస్తోక లమోంగ రాణా 
'ముంచం తాతే విక చనలిసీగ రృశయ్య్యాం డ్‌ రేఫాః॥ 8 


జీ వో కార శ 
ంతకిలకా తభజా జగి గక 


అనాలే 


ఛందస్సు 2. వసంతతిలక, “ఉకా నన 


తవ ఫి వ ఈత అ జ ఆఅజంగగ 


|. 
(పాలేయ _ మశ దుగ క లలల .జకరాళ జక 38 


వినయంధరేతి :_ (సమంతాక్‌ అవలోక్య=లేరిపారజూచి) వినయం 
ధరుడాకీ అముష్మిన్‌= ఈ, eb ఇదమ్‌=ఇద్వి ఈ 
య అపరమ్‌=నురియొక్త్క రమణీయతరమ్‌=ముక్కిలి అందమైన 


జృంభేతి = జృంభారంభ : (పవి షః భానో హ 
ర 
విబుద్దాః నృపతయః ఇవ ఏతే చ్విరేఫాః ఘనపరిమళస్తోక ల 


సారమ్‌ వికచనలినీ గర్భశయా (0 ముంచని . 
ఫి ల ఇటే 


అర్థము : జృంభ=వికాసము వ. ఆరంభ=| పారంభముతో, 
(పవితత=వీస, we. దళ=రేకుల 


9 


గ్రా? 
జాల= గవాక్షములనుండి, ప; న భానో ః=సూర్వుని 
జో 


ద్వి తీయాజ్క_ః 87 





ఘగ=సాం(దమెన, _పరిమళ=సంభోగముతో _స్రోకకొంచముగ్కా లక్ష్య= 


ad . [a చిం స అ వే fa ముల్‌ 9 KC 
త్రఖిః సారమ్‌=త్రలతొసహా ఆడుతుమ్మోదలతొ ననుట, వికచ=వకసించిన్న 

థి 3 
శ లో తొ -_ె గో ల ద్‌ ను వగా 
నలినీపదముయొకు_, గర్వ =కరికయనునటి, శయ్యామ్‌=నెజన్తు ముంచని 

© en మి Fae అ జ అట్లీ 
విడుచుచుగన్న వి... (మచ మోక్షణ్యే, 

య 


విశేషములు :- ోథాథభిర్భానోర్నృపతయఃణి? .... అను పాఠాంతర 
మున్నది భానోక, భాభిఃాకిరణములతోఅని అర్థము. కానీ రాజసరముగా 


సమగ్వ్యయించుబకు హసె*ః అను పాఠము అనుకూలము. పరిమళశబ్రమునకు 
Oe) 
Qa 


“సంధోగః స్యాత్పరిమశే' అని వైజయన్సి. కానీ అమరమునందు *విమర్లో శై 
య్‌ ఈ 


పరిమలో గందే జనమనోహరి? (4-5-10) అనియున్నది. “సురతాది 


రా కాబా ర = ప. టీ ల క్‌ టి లల ఏ 

వఏమలొ అ మాల్నాదెిగా ఇ ఘర్షణ సముద్నవఎ చందనాది గంధ చ్వ జనానాం 
ద థి బి ల ఇ : 

చునొనార్క పరికుళకో అని రామా(కం. సంభగసమ్మ్యరాతిశయమున నలిగిన 

(ఈ) 

పువు;ల వాసనను మాత్రమె పరమళము. అనవా ననుట ద్విరఫ శద్దిము 
రిం 

దౌ౮6ఫా యస్నిన్‌శబ అసు వృుత్చకిత (భ్రమర శబమును సూచింపగా ఆది 

a an es —0 (on 
తుమ్మద అనునరముసిచు,ను. ఇటిదానిని ఆనురణన పద్దతి (ధ్వని తరంగముల 
యు అ 
పల అందురు, ఒకప్రక్క యుద్దము జరుగుచుండగా రారాజునకు (పకృతి 
యందు ఇటి సౌందర్యము కన్చించుట ఆతని అనుచిత వై ఖరిని ఆవిష్క_రించు 
యు ఇ 


సమాసములు := జృంభాయాః ఆరంభకః -- జృంభారంభః తేన 
(పపితతాక్చె శ్రే దళొశ్చ-జృ ంభారంభ| వవితతదళాః, తేషా ముపాంతాః ఏవ 


జాలాని-జృ ంథారంభ[ పవిళతదళొవాంతజాలాని, త్రైః (వవిష్ఞాః-జృ ంభారంభా 


, 
శ 
bl 


mm Fa క చి శ” అం ఇష డా ఇ 
పసిషపాఃఎతె 8, న్యృణా ౦ పతిః నృపతిః-తి న+,పతయః. ఘనళశ్చాసా పరిమళ శ్చ -- 
వ. 


బట Pa ళ్‌ శ త చ చి షు ns ఇ ణి | 
ఘనపరినముళః. నోకం అతక్షంః-యథాభవతి స తథతి--సోకల 18. ఘనపరిమళిన 
చ 

సోకలతం8 అంగరాగః యషాం తే_ఘ నపరిమళ స్రోకలక్షా్యంగరాగాః. ఏికచా చనసొ 
” అనే 

ఇ“ 

నా - 


చ 
వ జ పప బరా. ళీ త్‌ ( జ కా 
8 Me పసళి, గర్భ కలప యా ---తాము, 


విం 
సో 


కిరి వేణీసంహారమ్‌ 


కంచుకీ వ చేన, నన్వేషా జేపీ భానుమతీ సువదనయా తరళికయా 
చ పర్యుపాస్యమానా తిస్టతి. తదుపసర్పతు ేవః, 








"అదీ + న క అట య... ది న్‌ 
సంధులు :-- దళ+ఉపాన్న గుణసంధి. ఉప+ అన్న లక్ష 


రాగ జ్యంథ్‌ ఆం రంభ స+అర్థమ్‌-.నవర్షదీర్ష సంధులు, (పవి షెఃహస్తెః_[ 
స మ. 

భానో ః+నృపతయః--రేఫా దేశవి విసక్షస సంధులు, నృపతయః +ఇవ, సృ శ్యమానాః+ 
విబుద్దాః; అంగరాగాః+ముంచని, ఒం విసర్లలోపసంధులు, ముంచనీ, +ఏ తే-- 
యజా దేశసంధి. 

ఛందన్సు ఫలా మండా కాంత. “మందా(కాంతాంబుధిరసనగై రో 
భనౌ తౌ గయుగ్మమ్‌?. ముభన తత గ గ-4._6.--4 

దు థ్‌ న త్ర త్‌ గగ 

U UU UTI 11] UU} UU | UU 
ముంచంతే్య తేవిక చనళి స్తీ గర్భ శయ్యాం ద్వి 'రపఫాః 


అలంకారము :. ఆడ-మగ తుమ్మెదలు పద్మములనుండి వెలువడుట 
(పకృతము. స్త్రలతో నృపతులు పడకగదులనుండి వెలువడుబ అపకృతము 
ఈ రెండిటికి సాదృశ్యము మనోహరముగా కూర్చు బడీనది “వ” ఉపమా 
వాచకము. *ముంచన్ని "తో ఏక కియాన్వ యరూప మెన సమానధర్యము ఉపాత ము 
కావున పూర్రో క “ఉపమా యత సాదృశ్య లజ్ష్మేరుల్ల సతి ద్వయ) 
ఉపక టె అనునట్టి జాలముల్పు నశిసీగర్భము అనునట్టి శయ్య -- ఇవి 
అనుభయతా| దూప్యరూపకములు. హస్త ములు రా) అనునట్టి హస్త ము 
లతో (చేతులతొ) = ఇది శి కి ప్పరూపకము. వున ఇందలి ఉలేమాతంకారయు 
రూపకాను[పాణితము. 


దేవేతి :- దేవ=మహారాజా!, నను=వినుము లేక చూడుము ఇదిగో 
ఆనుట్క ఏషా=ఈ, , చేవీజమహారాజ్ఞిమైన, భానునుతీ=భానుమతీదేవ్మి సువదనయాడా 
సువదనతోన్కు చ=మరియు, తరళిక యా=తరళకతోన్లు పర్యుపాస్యమా నా= 
సేవంపబడుచున్నదె , తిష్టతి=కూద్చున్నది. ,“నను” అనునది అభిముఖీకరణార్థక 


12) ద్వితీయాజ్య_ 8 89 


రోజా ం (దృష్టా) ఆర్ష వినయంధర'! గచ్చ త్యం సాం(గ్రామికం 
మే రథ ముపకల్పయితుమ్‌. అవా మేహ చేపీం 
దృష్టానుపథ మాగత వవ. 


కోంచుకీ ; వవ కృతో దేవాచేశః. (ఇతి ని ప్కూ-౦0తః) 


సఖ ఏ (పీయసఖ్క అపి స్నృతం త్యయా! (పిఅసహి, అవి 
సుముఎదం తువ.) 

భానుమతీ : సఖ, సృతేమ్‌. అద్య కీల _సమదివన ఆనసీనాయాః 
మమా గతః శేనాప్యతిశయిత డివ్యరూపిణా నకు లేన 


మెన అవ్యయము.) తత్‌=అందుచ్చే దేవః=సుహోరాజ్యూ ఉపసర్పతు=సమీపించును 


గాక! 


దృ్భమతి ఫా (దృష్వావ=చూచి) ఆరం(=మాను,డా! వినయంధర=ఓ 
(NM చు 

నయంధరకుడా! సాం(గామిక మ్‌=యున్టము 
రథమ్‌=అరదమును . ఉపకల్పయితుమి=సన్న ద్దముచెయు 
గచ్చ=వెడలుము. ఏషః=ఈ్క అహమ్‌ అపి=నేనుకూ 


దృష్వా=చూచ్చి. సంభాషించి అనుట్క అనుపదమహ్‌=వెసువెంటన్నే పదంపడి 
ట్‌ 


పిషఇతి : ఏషః=చఈ, దేవాదేశః=రాజా జ్ఞ కృ తః=నెర వేర్చ బడినద్వి 
నెర వేర్చబడిన పై అనుట. (ఇతి=అనీ నిష్కాంతః=ని[ష్కమంచెను 


పియనఖీతి హక (పియసలఖి!=నెచ్చెలీ!, త్వయా= నీచేత ఆసి 
స్కృ తమ్‌=స్మరింపబడినదా? మరచిన స్వప్నవృత్తాంతము తం తెచ్చు కొంటివా 
అనుట. (వాక్యారంభమునందు “అపి” (పశ్నార్థకము 


90 పణిసంబోరమ్‌ 


అహీశతం వ్యా పాదితమ్‌. (సహీ, సుమరిదమ్‌. అజ్జ 
కిల పముదఐతో ఆసీణాఏ మమ అగ్గదో శేశాసి అతిసతద 
దివ్యరూ విణా ణఉతేణ అహీసదం వావాడిదమ్‌.) 

ఉభే - (2పవార్య, ఆత్మ? తమ్‌) శాంతం పాపమ్‌. (పతిహత 
మమంగళమ్‌ (పశ శమ్‌) తతస్తతః. (సంతం పావమ్‌, 
పడిహదం అమంగళమ్‌, తేదో తదో) 


x 
ల్లీ, 
ల్‌ 
Er 


అతి సం తాహోదిగగ్న హృదయయా విస్ట్ర్రతం మయా. 

Pia oe వ స గరా 
తత్పునరవీ ల క థయి మొ (అదిసందావొ గే 
పింఅఆవీ మవ వినుమరిదం తా వుణో వి సుమరిఅ 





5 Min శ అ ఖం” _ ఇ దు క ey EN a en పుట 

ఆపినా ౦౮ 82 రరాల్చుం ల దో! ఎ వ లం = నా య ర్త ఆ।|గతక=ఎటయిదుళ ౨ 
i అ 

gy = Koh Mf చెట సాం రి గచంవుయికరూపయు కలదెన న అక తా 

అలఅంయిల=2=హఆతఅలళ యిం జల టవ్యెలు అకకొకాట బ్య బరి; ౮ వె srr దబుతౌ 
ta వూ 

లా అసు క్కు కా తా స అట + “ జ్జ ణి జ 
రూపమును అతిశయించిన అనుట కేస అపి=ఏదో ఒక్క తెలియని అనుట. 


చ్‌ వష అన కి భి wm అ వ్‌ Oe జ 
నకులన=ము౦ గిన జ అబా స్‌తబికానూము భాషలు వాషఖాడి 
రో 


తలో 
(అ 
ద్వివక్షతొ రూసము మారుగనవసరము సంస్కృతమున లేదు. కావున ఇటి 


చమత్కృతి సుసాధము. “కిలో అనుదానికి “వారా సంభావ్యయోః కిల అని 
అల 


ఆ లాటీ 


ఆమరము, (3-4-254) “షి జర్రు వారాయాం సంభావ్యానుగయాక్థ యో ౭7౫ 
a లవ్‌ 
తి విశ్వః, “వార్డాయామరుచౌొ కిల. ఇతి (తికాండ శేషః .--అని రామాాశమి. 


Pd 


wa 
నితౌ అనిష వారా సూచకముగా ఇచటి “కలి”ను సమనఃయించుట ఉచితము. 
కి ఆవి అ 


అవపవార్‌ త్రై -- (అపవార్య-వేవిని తప్పించి ఆమెకు వినబడకుండ్క 


గతమ్‌=తమలో ; పాపమ్‌=పాషమ్ము శాంతమ్‌డశ మం చునుగాక! అమం గళ మ్‌= 
వక్‌, 


ఆకుభముు (పతిహతమ్‌=(పకిహాతమగు గాక, ( (పకాశమ్‌=ఆ మెకను వినిపించు 
నట్టు) తతః తతః=అటుపైని అటుపైన పఏమయుగదనుపి, 
9? మలు వూ 


ద్వి తీయాజ్క_ః 91 


రాజా * అహో! చేపే భానుమతీ సువదనాతరళి కాభ్యాం సహా 
కివుపి మర్యతయమాణా తిస్టతి. భవతు. అనేన లతా 
జావేనాంతరితః శృణోమి తావదాసాం విశస్టైలాపమ్‌. 
(ఇతి తథా స్థితః) 

అలం సంతాపేన. కథయతు [వియసఖీ. (లం 
సండాజేణ, కహఇయ పిఅసహా) 


a 
త్త 


రొజా కిం ను ఖబరస్యాః స:తాపకారణమ్‌. అథవా 
అనామం లే మామి యమద్వ వాసభవనా న్ని ప్కా-౦ 
"లేవి సమర్థిత వవాస్యా మయా కోప. అయి భానుమతి! 
అ. ఖలు దుర్‌ ర్యోధనో భవత్యాః ran 








కలతచెందిన me నస్ఫు కల కలదాననై నృ మయా= నాచేత విస్కృలమ్‌= 
సుగువబడీినది. తత్‌=అందు చేత్క పునః స. స్మృత్యా=గుర్తు తెచ్చుకొని 
కథయి ష్యే=చెప్పెదను. 


ఇహోలతి = అహో!=-అయ్యారెే దేవి= నుహారాజ్జియైన, భానుమతీ= 
భానుముతీదేవ్కి సువదనా కరశికాభ్యామ్‌=సువదనాతర శికలతో, సహ=కూడ్కి 
కిమ్‌ అపి=ఏదో, మం(త్రయమాణా౭ముచ్చటించుచున్న దై, తిష్టతి=కూ ర్చు న్నది. 
భవతు=ఆగుగాక!, అనేన=ఈ్క లతా జాలేస=ః పూదీగల గుంపుతో, అంతరితః = 
దాచబడినవాడనై, ఆసామ్‌=వీరియొక్క, వి శబ్దాలాపమ్‌= స్వేచ్చా సంథభాషణమును, 
తావత్‌ శృణోమి=విందునుగాక! (ఇతి=అన్సి క ఫహా=అటు, సిత$ః=డఉండెన్సు 
౧7 9 
లతలలో దాగెననుట్స 

అలమితి :ా ad అలమ్‌=చాలున్తు దిగులు వీడు 
. (దియసఫ్రీ=నెచ్చెల్సి కథయతుా తక్కిన శకం కథను) చెప్పునుగాక! 
డ్రి న్వితి సూ అస్వాః=ఈ మెకు, టూ. 

కింను ఖలు=ఏమెయు=డును! అథవా= లేదా; అద్య=నేడ్కు మామ్‌=నన్ను, ఆ 
సుంత్యవ=దిడ్కొ లక్క ఆ “దోర (పకా hee ము “వెళ్ళి వత్తును' అస్‌ చెప్పె అనుమతిసీ 


92 వేణీసం హారమ్‌ 


కిం కంే నిధిలీక్ళ తో భుజల తా పాఠః | పమాదా నయా 
ని|చాచ్చేద విశర చే వ sss నాదాని సంభావితా। 
అన్న _క్రీజన సంక థాలఘురవాం స్వ ప్నే తయా లశీతో 
దోవం పశ్యసి కం (పీయే పరిదనో పాలంభ యోగో ముయి॥ 9 





పొందకయే అనుబ్క ఇయమ్‌ = ఈమె  వాసభవనాత్‌ = పడకటింటినుండి, 


నిష్కా తౌ తహ కావుక్క అసనాః=ఈమెయొక్కు, క్రోప్రకకా 


అవిషయః ఖలు= =అపా, త తుడుగదా! 


కిం కంఠ ఇతి .-- న మయా కంఠే భుజలతాపాశః శిధిలీ 


రాకా శ 9 అయి 
కృతః కమి! అద్య స న సంభావితా అసి కిమి స్వ్న 
త్వయా అహమ్‌, అన్య ్వస్రీజన స సంకథాలఘు!ః లక్షీతః కిమ్‌? (ప్రియే! పరిజ 
నోపాలంభియో గే మయి కం దోషం పశళంసి? 


అర్దము ' (పమాదాత్ర త=ఏసురుపాటువలన్క భుయా=నాచేక్క కంరే= 
కంఠ పడేశీమనం లి, భజలతా వాశః=బాహునల్లి బంధనము శిధిలీక్ళ తః వా 
బిగి సడలింపబడినడా ఏమి? నీ దిగికొగిలింతను పొరపాటున నడలించు పాటి 


/ రవింపబ డినదాసవు, న అసి 
కిమ్‌=కాకబోయి తివా? చుంబనాచులతో నిన్ను సత్కరింపని దోషము చేసితినా? 
నిద్రలో కూడ నిన్ను తిరస్కరించియెరుగనే అనుఐ; న 


ద్వితీయాజ్బ_8 93 


(విచింత్య) అథవా... 





అన్యకాంతలతో సరస సల్లాపము చేయుఏ తద లక్షణము. అట్టిది నాయందు 
aw 
లేదు. ఇక స్వమ్నమునందు చూచితివేమో! కలలోనైై సను నీకు నేను అట్లు 


కనస్సీంచియుండనే న అనుట. (పియ=ఓ ప్రియురాలా! పరిజ౮=సేవకుడువోల్కె 


ఉపాలంభ=మాషణకు, యో గ్యె=అ ఆరు డనె స్క మయి=నాపట, కం దోషమ్‌= 
రా జా ae) 
ఏ దొనగున్కు పశ్యసి=చూచుచున్నావు?. నేనేమి తప్పు చేసితినని ఆలిగితివి? 


సమాసములు :-- అశిధిళః (గాఢబ్ర శిథిలః కృతః ఇతి-3ధిలీక్ళ తః. 
భుజే లతే ఇవ--నుజల కే. భుజలతయో:ః పాశః భుజలతాసాశః. ని|దాయాః 
ఛేదాః-ని(దాఛేదాః ని|దాఛేదేషు ఏవర, నాని_తేషు, ముఖమ్‌ అభి. అభిముఖమ్‌-- 
అవ్యయీథభాన. ప్రీయః ఏవ జనాః--స్తీజనాః. ఆన్యాశ్చ తే- స్త్రీ జనాశ్చ--అన్య 


న వ ల పా / 

త్రుజనాః అనా స్రైజనె 8 స కథా--అన్యత్రిజన సంకథాం తయా లఘు; 
ఆ aden @ 

ఉపా ౧౦భస్య యోగ్యః-ఉపాలంభయోగ్యః.  పరిజనవత్‌ ఉపాలంభయోగ్యః-- 

తస్మిన్‌. 


సంధులు :- కృతః+భుజ్క లక్షీతః+-దోషమ్‌-ఉత్స్యా దేశ విసర్గ్షసం ధులు, 
(పమాదాత్‌ -మయా--అనునాశికాదెశసంధి. _ నిదా+ఛేద-తుగాగమవికల్చ సంధి. 
వివర్శ నెషు | అభిముఖమ్‌-యణాదెళశ. నం-అద్య+అసి-సవర్షదీర్శ .. లఘుః- 
అహమ్‌-రేఫా దేశవిసర్షసంధి. పరిజనశఉపాలంభ-గుణసంధి. 


క్రియ ః- 1. అస భువ్కి పరస్మై, లట్క్‌ మధ్యమ-అసి_స్థః-స్థ. 
జ్‌ జ అలీ అ 
2, ద్భశిర్‌ (పేకజ్కే పర స్కై, అట్‌ మధ్యమ 
పళ సీ-వళ ౩ థఃపశళ ౩థ 
చ ఆ లీ 
ఛందస్సు శార్హూలము.. మ-స-జాస-త-కీ-గ. 1-12 
సూర్వాణి (రంది మస్నజొ నతతగాః- శారూలవి, కీడితమ్‌. 
స ( 
తీ [ష్‌ ని చా 


=కాగుగా ఆలోచించి) అధథవా=లేదా._. 


ఇయమస్త శ్రదుపా [శయెకచిక్తా మనషా _వేమని బద్దమత్చ రేణ। 
నియతం కపిత తినల ల్ల భత్యాత్‌ స్వ్యయము శ్పేజ్యే మమాసరాధ లేశమ్‌! 


ఇయమ్‌్స్‌ అస్మదుప్శాశయెకచిక్సా మనస్సా ప ల! సియళమ్‌, 


టే. వ ee ఇయమ్‌, _(పేమనిబద్ద 
నియతం కుసితా, 


అరము :- అక్మకతొ=నేన్కు ఉపాశయ=ఆధారముగా కలిగిన ఏక= 
ఠి 
అనన్య విషయమెగ్క అలా త్సా=మనస్సు కలిగిన న్ను మా(తమే ఆ|శయించిన 
మనస్సు కలది ఆనుట్క ఇయమ= ఈ మె, (పే! సు=అనురాగముకో 5 నిల =పుట్టిన్క 
మత్స రెజ= ఈర్ష్యకలదై న క్త మనసా=మనస్సుతో, అతినల్ల భత్వాత్‌= ఆ అతిళ యించిన 
యేన వలన -- “అఫీషే అధీపితం హృద్యం దయితం వల్లభం (పియమ్‌” 
లు వో శ గొ 

ఆమర-_3--1--53)--; మవ=నా యొక్క ఆపరాధలేశమ్‌=చిన్న తప్పును, 
స్వయమ్‌=తనంతతా నుగా, ఉటల్చే క్య= ఊహించి నియతమ్‌=నిశ్చయముగా, 
కుపితా=కోపించినది, లేని కప్పును ఊహి_చుకొని కుపితయెన దనుబ, 

నమానములు :- అహమ్‌ ఉపా|శయః యస్య తత్‌ అ స్మదుపా 
[శయమ్‌. అస్మదుపాాశయం చ తత్‌ ఏకం చ--ఆఅన్మదుపా (శయైకమ్స్‌ చిత మ్‌ 
యస్యాః సా--అస్మ మ చీతా. (పేసూ నిబద్దః య. . 


2 


అణాల 
తీ స్టే aad 
శాయి 2 ఖత ద త 


ఓ 
లో ౮ 
న. లు 
/ వ 
కాద ఎర్లి 


er థి 


ల్స్‌ 


తత్‌ పేమ నిబద్దమత్స రమ్‌-- వస . వల్లభస 


నల్ల భత్వమ్‌--అతి వల్ల భత్వమ్‌..తస్మాక్‌ అ టం రూ ఇత్‌ ను 


ల ఆగ 


Gl, 


నంధులు :-- ఉపా[శయ+ ఏక-వృద్ధినంధి. కుపితా--అత్కి నునుళ 
అపరాధ--సవరదీర . (ప--ఈ కంగుణన ధి. 
ర ఇయు 


gs 
te 
ల 
fA 
స్రీ 
0 
Hy 
స 
వ 
IX 
స్ట్‌ 
EF 
లో 


ఛందస్సు : ధ్‌ పొపచ్చుందసి: ముం | 
సమే స్యుర్నో నిరంతరాః న సమాత oe కలా వెతాలీయే౭నే రలౌ గుం 8 
వర్యంకే ర్యా తథైవ 'శేషమౌపచ్చందసికం ఈ ముదిభీపక్‌ మ్‌ 


ద్వీతియాజ్క_ః 05 


”థావి శృణుమ స్తావత్కి-౦ వక్యుతీతి 





ఈ శోకము మా(తాచ్భందస్సులోని వైతాలీయ (పభేదములలో నొకట్మి 
కషమపావములలో uy 3) ew మా(కలపెని mre రంల. గ-కూ కార్చ వలెను, 


౮3 


పనీ 


మపావములలో 2, 4) ఎనిమీది మాతలపైనీ వరుసగా రంలంగఎకూర్చువ లను, 


విషవుపాదములలోనుండు తొలి ఆరు మా (ఆలు గురులభువుల మి[శ ణముత్‌' 
లో జానా ' సు షు అ జ, వవ్‌ 

నేర్పడవపనే తప్ప మూడు గురు పులో ఆప అఘపులో కారాదు అపే సమ 
(aa) 

పాదములలోనుండు తొలి ఎఏిహుది మాళలకు ను మరొక నియసుము కలదు, 


(ఇ - గె క్‌ a 


అదెవునఏనిలొ రెండ్కు నాలుగు ఆరు న్‌ యుల మాతలు తృతీయ పంచమ్మ 


సవ వు సాళముల మా,తలతొ కలిసిపొరాదు. అనగా ఇవి ఏక గురుకములు 
( (తల నేర్పరచుబ కు ఎనిమిది వికల్ప ములు 
రషకచటదకు పదమూడు వికల్పములును- 


(oy) 
సిదించును. ఇది సామాన్యముగా వై తాలీయ లక్ష-ము. దీనిలో *రఎలంగి' లకు 
ళీ వే 
బదులు గరా యగ ణముల స రారు ఏతి జాపళ్ళందనసిక మేర్పడుచున్నది, 
తక్కిగ నియమములన్నియు సమాసము, 
6మా(తలు | ర య 
1. ఇయముస్నదు | పాయె | క చితా 
9 ల యవి 
8 మా(తలు | ర య 


2. మనస్మ్నాపేమని | బద్ద మ | కరేణ (పాదాంత లఘువు ఐచ్చిక గురువు) 


._ 6 మ్మాతలు ర | 
వ నియతం కుపి | తాతి వ | 


5 మాత్రలు | ర్‌ ' 
4, _స్వయమ్ముక్పేక్య ను | మాపరా | ధ లేశమ్‌ 


3 


చెప్పున, అహః తావెతి=విండముగాక. 


96 వేణీసంహారమ్‌ 


భానుమతీ : వాలా అహం తతస స స్తస్య అతిశయిత దిన్యరూపి పీళో 
నకులస్య దర్శ నేనోత్సుకా జాతా! (హలా, అహం 
తదో తస్ప అదిసఇద డివ్యరూవిణో ణశలస్ప దంసక్తోణా 
ఉచ్చుఆ జాదా!) 


రాజా : (పనైలక్యుమ్‌) కిం నా మాలిశేయిత , దివ్యరూవిణో 
నకులస్య దర్శ నేన ఉత్పుకా జాతా! తల్కి-మనయా 
పాపయా మా! డీసుతానురక్కయా వయమేనం 
విప్రలద్దాః (సో(క్చేతమ్‌_ఇయమస్మదుపా శయెక 
చిత్తా-ఇతి పఠిత్యా) మూఢ, దుర్యోధన! కులటావిప 
లభ్యమాన మా-త్మానం బహుమన్యమానో ౭ధునా క్రి 
వళ్యుసి? (కిం కంశే....ఇ తక్యాది పఠిత్యా, దికో౭వలోక్య) 
ఆహో! ఏతదర ర్భ మేవాస్యాః | పాత రేప వ్‌ పికృస్థానాభి 
లావ; సఖదన తా చ పక్షపాతః. దుకోధనస్తు 
మోహా నవిజ్ఞాతేబంధకీ హృదయసారః శ్యాపి పర్మి భాంతః. 
ఆః పాపే! మత్చరి౫ వాపాంసులే!___ 


హలేత్ర =- హలా=ఓస్పీ తతః=ఆొటుపిమ్మట అతిశయితవ=లతిశ 
యించిస్క దివ్వరూపిణకాదివ్యరూపముకల, సాటిలేని సౌ దర్యము కలిగిన 
ఆనుట, తస్య=ఆ నకులస్య = = ముంగిసయొక్క్ల (నకులుని యొక్క అనియు, 
దర్శనేన=దర్శ నముత్యో అ జాతా=ఉత్క_౦రితురాలనైై శవ. కొత్చుక్యము 
సంచారిభావము కావున కామపరవశ అయినదని సుయోధనుని$ స్ఫూర్తి గ్‌ 


కీమితి :- , సవైలక్యమ్‌=సిగ్గుపడుచ్చు కిమ్‌ నామ=ఏమేమీ? అతిశయిత 


దివ్యరూప్‌ణ8=అతిశయిం చిన దివ్యరూపము కల నకులస స్య నకులునీయొక ,_ 
(నకులముయొక్క) దర్శనేన=అవలో నముతోో ఉత్పుకా జాతా !=-ఉత్క_౦రితు 
రాలైగడా! తతి=లయినచో మాడ్‌ గుత=మా(ది కొడుకెన సనకులునియందు 


తద్భిరుత్యం తవ మమ పురః సాహసా నీదృశాని 

'శ్రౌఘా సాస్ట్రద్వవుషి. వినయవ్యుత్క- మే౭ పష రాగః!| 
తచ్చాదార్యం మయి జడమతకే చాపలే కో౭వీ పంభాః 
ఖ్యా తే తస్మినతే మసి కు లే జన కాలీన మేతత్‌ ॥ 11 








అనురక్కయా=అను వరాగముకలదయిన్నా అనయా=ఈ, పాపయా=పాపాతు:రాలి 


చేత, పయమ్‌ = మేము, ఎవమ్‌=ఇట్టు విపల్ఞాః కిము=వంచితుల మెతిమా! 

(సో(శ్చేకిమ్‌ = ఎగతాళిగా-ఇయ మస్యదువా(శయె ఏకచితా ఆను శోకమును 
అణ 

పఠిత్యా=పలికి లేక చ చదివి _ దురో ధన! మూఢుడా, దురొధనుడా! 

కులటా=జారిణిచేత్క విప్రలభ్యమానమ్‌=వంచింపబడుచుస్న్క, ఆత్మానమ్‌=నిన్ను 


నీవ్వు బహుమన్సమానః=ధను -డుగా భావించుకొన నాడవు, అధు 


దిళః అవలోక్య=ః 
ఏవ = తెల్ల వారుజాముననే. అసాః = ఈమెక్కు వివిక సాన=నిరనసలమ 
ప? అభిలా షః=కోరిక; ఈ =మరియు wr సంక 

సు=ముచ్చ బ్లయంద్యు పక్షపాతః=అనురాగమును, ఎతదర్హ 
ne దుర్యోధనః తు = ఈ దుర్యోధనుడు మాతమ్ము మోహోత్‌ = 
ఆజ్జ్ఞానమువలన్క భానుమతీదెనిపై గల మోహము వలన అ ఎజ్జాతవ= తెలియబడని 
భంధకీజ వకులట యొక్క హృదయ= =మనస్సు యొక్క సారక=తత్శ షముకొలవాడై 


arcs 
క్వ అసి=మరొక విధముగా, పరిభాంతః=వి(భాంతుడయ్యెను. కులటా హత యము 
నెరుగలేక నేను ఆమె (పాత రేకాంతవాసాభిలాషావికమును ను [వతనియమముగా 


సంఖావించి (భాంతికి లోనయితి గనుబ. ఆః పాపే = ఓసీ వాసాత్మురాలా! 


మత్ప్సరి గహపాంసులే!=నా దుష త్నీ!, దుర్మార్గరాలవైన నా ఇల్లాలా! అనుఏ--. 


తట్భరుత్వమితి *—- మమ పరః తవ తక్‌ వీరుత త్యమ-సాహా సాని 


ఈద్భశాని; అస్మద్యవుషి సా శాఘా--వినయ వ్యుత్క మే అ అపి ఏషః రాగకా చ 
జడమతౌ మయి తత్‌ wos - చాపలే కః అపి పంథాః; ఖ్యాతే తస్మిన్‌ 


వితవుసి కులే జన్మ.._ఎ ఏతత్‌ కొలీనమ్‌ 


వేణీసం హారమ్‌ 


506 


స్‌ 
3 3 
9 f 
గ 
ళ్‌ 
a 2 
a We 
Ya 
ట్‌ 
Ha 
a 
వ. 
న్‌ 
యా. 
ny 
Fe 
BC ఇ] 
భ్‌ 
. ళో ళో 
i 
wn 
3 wa 
సలి 
fa ళా 
ae 
FE 
(A) 
¥ Ta 
Ye 
శీ టి 
nf 
3 
166 
& లో 
టి 
3 


Il "లి Fa 
(63 -b 
ies: 2 

1. 3 

gl 
Glo % 
mdi 7 
| 3 వి 
v3 న్‌్‌: న్‌ 
[ 9 
3 9 * 

a 8 . 
Cc 

0 = ఇ 
గో 

Ways: e 
23 (7 

ఇ భ్‌ Y3 
YP 3 2 
a Y3 
9 3 (| 
rari 

3 v3 
ల్‌ f2 3 
|| [6 

62 త కన 
స్‌ టై. 3 

REE 
# wx 
లో ల గ 

3 సం ల 

చ h చ 

2 4 5 


Pa 
స! 
ను 


|| 3 
స 
ve 
a # 
vz 
శ 
g 1. 
SE o£ 
bh 8 
ల || 
f3 «2 
3 థి 
xn 
a 1 
hus ba 
yf 
౧ 
ఖం 
3, చ 
va నేల 
6 [3 
13 3 
ల్ల సం 
Yh 
లై f3 
hh 
x సం 
3 ళ్‌ 
A cb 
3 గ్రా 
ఇల గ 
Oo [3 
fn ఇ 
3 తం 


* lt || 
Ne 
‘Pr 3 
య 
a ea y3 
I 5 ro 
» Bh 
2 ee | 
3g [| oo 
జ ౫ ౧ 
. ళో మ స్‌ 
ప. 
స్‌ 2 
A" pf 
hg 
yy 3 
ల ° ణి 
va ఖై 
షా | 
rg 
కే. 
నం ఇల 
fb జ ౬9 
ల fa ఫస 
CC 
v3 qr) ద 
3 go 
టొ ఇ రె 
: 3 33 
3 లి 
3 fe ww 
« ll క 
38 8 
G3 4 3 


లో || 
fi] 3 
Ya 
a ఆ) 
ళల fw 
|| ళా 
(౧ %3 
9 
a 7 
32 
అ 
స రి 
౧ 0 
3 3 
3 
Dn iJ 
ల Ss 
గ 
v9 
క 
0 షై 
స్డ్‌ w 
3 39 
| 
Ne 
wy 
ధి 
షి క 
చా 
Ne 
*ఇ ౧0 
we 
3 2 
¥3 2 
7G 
a 
yn 
3 8 


ము పుట్టన వర్తక 


శ్రిన్‌* వినయస్య 


తసి 


ర్‌ి 


మమ వపుః = అస్మద్వపు 
మః--తస్మిన్‌ * జడా మతిః య 


శ. 
~ 


న! 
త్త 


సం 


y3 


wo 


న్‌ 


టో 


త్‌ -- సవరదీర 


Sa 
శై 
జె D 
b + 
అక 
van 
a Go 
hp 
# 0 
స. 
సళ -}- 
3 3 
DD 
మ | 
$9 4 
య య 
dh pw లై 
క్‌ స్త్వ ఫై 
క ca tl 
శ ను | fy 
bw |] 
f oh “3 
hus 
5 
ర 
6 “wc 
ళం హస 
49 ౨ 
ov ని! 
4 © ఈ 


విషమాలంకారమగును, 
అ 


వరి ౦పబడుబనిది 
యో 


సి » 
Wt అ 
సతి x 
he ca 
133 టె 
ఇ 5 0 8 fa 
a va ౧0 
"9 
సం 
న్న Oo 
a నీ 
a2 YF 
13 63 eR 
SY.” wn 


సఖ ఏ తతస్తతః (తదో తేదో) 


భానుమతీ : తత ఉజి తాం తడాసనసానం లతానుండపం (వవిష్టాం 
నం ఎ థ్‌ టి 
గంగి 9 క్‌ a నడ శ షం 
తతస్పో౭వి నూ మనుసన న్నేన అతావుండపం న్‌ విష్ల 
(తదో ఉజి అ తం ఆసణటాణం లతామండపం పవిట్టా. 
తదో సో ముం అణుసరంతో వవ. లతాముండపం 
పవిట్టో) 
© 


రొజా * అహో! కులటో చిత యస్యాః పాపాయాః ఇాలీనత్వమ్‌! 


ba 


ఛందస్సు కు మందా (కాంత. మందా[కాంతా జలధి షడగె ః మానతొ 
తాత్‌ గురూ చేత్‌. మ-భ-న-త--త-గ_గ్క 4-6-4. 


మ భ న త త గగ 
UuU UT} 111 UU! UUr UU 
ఖ్యాతేత  స్మిన్విత మసికు లేజన్మ కౌలీన మేతత్‌ 


తతఇతి :- తతః తతః=అటుపిమ్మ టటుపిమ్మట-- (ఎ మైనది?) 

తత ఉబ్జిత్వతి లా. తతః=అటుపిమ్మట్క, తత్‌=ఆ్క ఆసనస్థానమ్‌= 
కూర్చున్న స్థలమును, ఉబ్బి త్వా =విడిచ్చి లతామండపమ్‌ =లతామండపమున్సు 
(పవిష్టావప వెళిం చినదానను (ఆసమ్‌ =అయికిన్సి తతః=అంతట్క సః అపి= 
అతడు కూడ్క అదికూడ అనుట్క నకులః అపి అనురీతి పుంలింగసారస్య 
ముతటను [గాహ్యము. మామ్‌=నన్ను, అనుసరన్‌ ఏవ=అనుసరించుచున్నే 


లఅతామండపమ్‌ = లతామండపమును, (పవిషః (అభూత ) క (పవేశించెను, 
((వ వేశిం చినవాడయ్యెననుట), 
ఆఅహోఇికి :-- అహో! అస్యాః= ఈ పాపాయాః=పాపాత్మురాలి 


యొక్క, అళాలినత్వమ్‌=నిర్లజ్ఞత్క కులటా+-ఉ చితమ్‌=జారి ణులకు తగినట్టిది. 


100 వేణీసంహారమ్‌ 


oo ఏచ్చిర | | పణయ నిర్భర. బున 
మా వేదితో రవాని మత్పురతో పభ | 
తతె తే )వ దుశే ్పరితే మద్య నిజేదయనీ, 


(హీణాని పాపహృద యే న సఖీజనే౭స్కిన్‌ ॥ 12 





యస్మిన్నితి వైజాలా సాపహ దయ! మళ్ళు రతోపభోగః చిర పణయ 
సేర్భర బద్ద భావం యస్మిన్‌ సఫీజనే రహసి క్ర 


దుశ్చరితం నివేదయసీ, న (పీణాసి, 


గై 


రము ఫా పాపహ దయా జాకీ పాపాత్మురాలా!, 
థి 


మత్‌ =నాయొక్కు, 


8=కామ క్రీడా విలాసమ్ము చిర=చిరకాలప్పు (పణయ= పేమతో 
పూర్ణముగా బద్ధకనిండిగ లేక న త 
నట్టు శ్రైన్‌ వాటి సఖీజనేజచెలిమకతె ల లయందుు రహాసి=ఏకాదితమున్క 


) ని పేదింపబడినదో; కల ays అస్మిన్‌ = ఈ ఫం. 


చిరమ్‌ (పణయః-చిర(పణయః. నిర్శరం బద్ద ః- 


ర్భరబద్దః. చిర్భవణయెన నిర్భరబద్దః భావః యస్మిన్‌ తత్‌. యథా భవతి 
తత్పణెతి. సురతస్వ ఉపభోగః--సురతోపథోగః. మమ న పాపం 


[| ఫ్రచయా--సంబుద్ధా-పాపహృ దయే! 


ఆవేదితః +రహాసి-- 


సంధులు కా యస్మిన్‌ --చిర-సాగమసం ధి. 
ఎఐడసంధి సురత-+ఉపాగుఐజసంది. త త+ఏవ--వృద్ది. జనే- 
ప్ర 


ఆసా 


క్రియ :- (హీ లజ్ఞాయామ్‌ పరస్మై, లట్కొ మధ్యమ. 


(హీణాసి_ హీణీథః-| హీణీథ 


ద్వితీయాజ_ః 101 
ఉభే ఏ తతస తః (తదో తదో) 


భానుమతీ : తతశ్లేన సగర్యం |పసారిత కరేణాపహృతం మే సృనాం 
శుకమ్‌. (తదో తేణ సగవ్యం ససారి అ కరేణ అవగహిదం 
మే త్లేణాంసుఅమ్‌ ) 
థి 


రాజూ - (విచింత్య) సగర్యం (పసాకితక రే కాపవ్చాతం మే 
సృనాంశుక్రమ్‌. (స్మకోధమ్‌) అలమతః పరం శ్రుత్వా. 


భవతు తావత్తస్య పరవని తొాస్క_-౦పన (పగల్భస్య 
మా, దీసుత హతకస్య జీవితమ్‌ అపవారామి, (కించిత్‌ 
న తారు ని చింత్య) అథవా ఇయమేన తావ త్పాపశీలా 
ప్రథమ మనుకాసనీయా. (ఇతి నివర్హ లేం) 





ఛందస్సు ఏ_  వసం౦తతిలక. “ఉకా వసంతతిలకా తభజా జగా గజి" 
త భ జ జ గగ 
U Ul ||| IU | [Ul U U 
(హీణాసి పాపహృ దమన సఖీజ నే స్మిన్‌ 


తతస్తృతః=అటుపిమ్మట అటుపిమ్మట....? 


తతసేనేతి :- తతః=ఆ తరువాత సగర్వమ్‌=కీ విగ్కా (పనారిత= 
చాపబడిన, కరేణ=చేయికల్లిన, తేన=(దా) వానిచే (కగకులేన్స, మే=నాయొక్కు, 
స్తృనాంశుకమ్‌=పై ట్క అపహృ తమ్‌=లా గివేయబడినది లేక తొలగింపబడీినది. 


ఆకడీమె సృన్‌వల్క_లమును తోలగించెననుట. 


విదింకే్యతి ఫా (విచింత్య=ఆలో చించి) ఠీవిగా చాపబడిన చేయికల్లిన 
వానిచే (నకులునిచేే నా_స్తనాంశుకము అపహృ త మైనది. (స|కోధమ్‌= కో ధముతో ) 
అతః పరమ్‌=ఇంతకుపై ని, (శుత్వా=ఏన్కి అలమ్‌=చాలును. ఇక తరువాత కథను 
విన నవసరము లేదనుట.. భవతు=అగుగాక! పర వనితా =అన్యకాంత వను 
న్మందన=పొందుటయందు [పగల్భస్య=చాతుర్యముకలవాడై న్న తస్య-ఆ, 


102 వేశీసంహారమ్‌ 
ఉభే * తతస తః (తదో తదో) 


భానుమతీ : తత ౭హమార్వప్పుతస్వ (పభాతమంగళతుూూర్యరన 
మి జేణ వార వబిలాసిసి జన సంగీతశ బేన [పతిబోధి ఆతా ౭స్ని. 
(కదో అహాం అజ్జఉత్తేస్ప  పభాదముంగలతూర రవ 
మిస్నేణ జా పిలాసిణీజణ సంగీద సదేణ పడిబోధిదహ్మూ.) 


రాజా ; (సవితర్య-మ్‌) కిం ను (పతిబోధి తాన్నీతి ప్యప్నదర్శన 
మనయా వర్ణితం భజేత్‌, (విచింత్వ) భవతు. సఖ 
వచనాత్‌ వ్య క్కిర్భ విహ్యతి. 


భే సవిపాచవున్నోో సశ 
(ఉభే సపీపూ న్యోన్యం శత) 
మ్మాదీసుత హతకస్య = నీచుడైన నకులునియొక్క, _ జీవితమ్‌ = (పౌణమును 
(oun 

ఆపహరామి = అసహరింతును. _ (కించిత్‌ గత్వా=నాలుగు అడుగులు వేస్కి 
విచింత్య = మరల ఆలోచించి ఆఅథవా=లేదా; పాపశీలా=పాపాత్కురాల యిన: 
ఇయమ్‌ ఏవ=ఈ మెయే, (పథనమమ్‌=మున్ముందుగా, అనుశాసనీయా=దండింప 
దగినది, (ఇతి=అని నివర్త తే=తిరిగివచ్చునుు 


 తతో౭హమితి :- తతః=తరువాత ఆహమ్‌=నేను ఆర్భపు.తస్యవ= 

పతిదేవునియొక్క. (తదుద్దిష్టమయిన అనుబఐ) (ప్రభాత = (పాతఃకాలమునందలి, 
మంగళ = శుభపదములైన్క తూర్య = వాద్యములయొక్క రవ = ధ్వనితో, 
మ్మిశేణ=కలిసినట్టి వార విలాసినీ జనజ=వారకాం తలయొక్క, సంగీత శబ్రేన= 
మేలుకొలుపు పాటల ధ్వనితో, (పకిబో ధితా అస్మి=మేల్కాల్చబడినదడానను 
అయితిని, మంగళతూర్య ధ్వనులతో వేశ్యల (పభాతగీతములతో రారాజు 
మేల్కొనును, ఈ శబ్దములతో భానునుతీదేవికి మెలకువ వచ్చినదనియ కల చెదిరి 
పోయినదనియు ననుట, 


సవితర్కమితి :- (ననికర్కమ్‌_ తర్కించుకొనునట్లు కిమ్‌ ను= 
ఏమీ! (పతిబో ధితాఅస్మి=మేలొ_లబడితిన్సి ఇతి=అన్కి అనయా= ఈమెచ్చే 


ద్వి తీయాజ్క_ క 103 


సువదనా ; యత్కి-మప్య (౮ త్యాహీతం తద్భాగీరధీ పముఖాణాం 
నగీనాం సలిలేనాప హీయతాం, భగవతాం [బ్రాహ్మణా 
నామప్యాళిపా ఆహుతి హు తేన (పజ్యలి లేన భగవతా 
వుతాశనేన చ నన్నతు, (జం కిం వి వత అచ్చాహీదం 

క థు 

తం బాఈరహీప్పముహాణం నఈణం సలిలేణ ఆవహారీ 
ఆదు. భఅనచాణం [అహ్ముకాణం వి ఆపీసావ ఆహుుది 
హు చేణ పజ్ఞరిచేణ భఅవదా సుదాసచేణ అణస్సదు ) 

రాజా ; అలం వీకల్పేన. స్గష్వదర్శనమేవై తదనయా వర్హి తేమ్‌. 

వ క ౯ 

వయా పునర్శంద ధియా అన్య థెవ సంభావితమ్‌, 





స్వప్నదర్శనమ్‌=కలలో చూచినది, వరి తమ్‌ భవేత్‌=వర్డి ంపబడినదా! (విచింత్య= 
ఆలోచించి భవతు=ఆగుగాక! సఖీవ చనాత్‌ =చెలిక త్తె(ల) మాటవలన్క వ్యక్తి! 
భవిష్యతి=స్పష్టము కాగలదు, 

(ఉభే=చెలికతెలిరువురును సవిషాదమ్‌=దిగులుగ్కా అన్యోన్యమ్‌=ఒకరి 
నొకరు, సశ్యళః=చూచుకొందురు) 


యతి మపిఇతి :- అ(త్ర=ఈ స్వవ్నదర్శనమునందు యత్‌ కిమ్‌ 
అపి = ఏ కొద్దిపాట్సి అత్యాహితమ్‌=అమం గళమున్న న్కు మహాభయమున్న ను, 
తత్‌=అద్కి భాగీరథీ (పముఖాణామ్‌=గంగ మొదలయిన నదీనామ్‌=నదులయొక్కు, 
సలిలేన=జలముతో, అప్మహియతామ్‌=పో గొ ట్రబడునుగాక%, అపి=మరియుు 
భగవతామ్‌ = పూజ్యులయిన, (దాహ్మణానామి = విపులయొక్కు ఆకశిషా= 
దీవెన[ల]కో» చ = మరియు ఆహుతి హుతేన = ఆహుతి హవనముతో, 
(పజ్వలితేన=మండింపబడిన్న భగవతా=భగవంతుడై ను హుతాశనేన=అగ్ని తొ 
నశ్యతు=నశించునుగాక. గంగాజలమును చల్లుకొనుబతో (బాహ్మణాశీన్చు లతో 
హోమములతో దుఃస్వప్నమువలని అనిష్ట్మపాప్పి వారింపబడునుగాక అనుట. 


అలమితి :-- వికల్చేన=స్వపష్నమా? నిజమా?-కులటయా? సాధ్వియా? 
మొదలయిన వికల్చ్పములతో, అలమ=చాలున్కు తర్క వితర్మములింక అనవసర 


104 వేణీసం హారమ్‌ 


fe 


దిష్ట్యార్గ శుత వీ|పలంభజనిత కోధాదవహాం నో గతో 
దిష్ట్యా నో పకువం రుపా౭ర్థ కథ నే కించిన్నయా వ్యాహృత మ్‌! 
మాం (పత్యాయయితు. విమూథహృదయం దిష్ట్యా క కథాంతం గతా 


మిథాాదచూపితయానయా విరహీతం దిపాం న జాతం జగత్‌ ॥ 18 
ఎభ్యాదూమితయ ష్ట్యా 


(ల్స్నా! 





మనుట. అనయా=ఈ మెచ్చే ఏతత్‌=ఈ, వర్షి తమ్‌=వర్షి ంపబడినది స్వప్న 

దర్శన ఏమ్‌ ఏవ=కలగన షన మందధియా=మందబుద్ది నైన మయా పుగః= 

నాచేనేమో అన్య ఏవ=వేరొకవిధనముగా, అవాచ్యమయిన పద్ధతిలో ననుట, 
న 


శా ఏ 
సంభావికమిు=భావింపబడ్‌ి 


ము 


_దడిషేంతి ఏ. దిషా అహమ్‌ అర్హ శత వి|పలంభ జనిత (కోధాత్‌ గతః 
స్తై ర్‌ ల ట ౪ అ 

ర కథనే రుషా మయా కించిత్‌ పరుషం వ్యాహృతమ్‌ నో; దిష్ట్యా 
విమాూఢహృదయం మాం (పత్యాయయితుం కథా అంతం గతా; దిష్ట్యా జగత్‌. 
దూషితయా అనయి* విరహితమ్‌ న జాతమ్‌. 


అర్థము 2 దిష్ట్యా=అద్భష్టవశమున, అహమ్‌=నేన్కు అర్హ=సగ మే, 
(శుత=వినుటచేనై నృ విపలంభజా భాంతితో జనిత=కలిగిన, (కోధాత్‌=కొ పము 
వలన్మ_ గతః=వె ద రకల వాడను నో=కాలేదు. సగమే విని ఆ కోపముతో 
: పుట మంచిదే ఆయినదనుట. _ దిష్ట్యా=దై నవశమున్క 

న గూర్చి చెలికత్తెలతో భానుమతీదేవి సగము చెప్పిన 
తియందు, రుషా=కోపముతోో మయా= నాచేత) కించిత్‌=ఏదో ఒక్క వపరుషమ్‌= 
హృ తమ్‌=పలుకబడలేదు. సగము విని ఆ కోపముతో దేవిని 

౩ మంచిదే అయినదనుట. _ దిష్ట్యా=భాగ్యవశమున్క విమూఢ 
హృదయమ్‌=వి'వేక కూ గ్యగుయిన అంతరంగము కలవాడనై న్న మామీ=నన్ను, 
పత్యాయయితుమ్‌=విశ్వసింపజేయుటక్కు నాకు విశ్వాసము కలిగించుటకనుట్క 
కథా=స్వప్నృ వృక్తాంతమ్ము అంతమ్‌=పరిసమాపిని గతా=పొందినది. కడవరకు 
ఆమె చెప్పుట (నేను వినుట మంచిదే అయినదనియుు అట్లుకొక జ్ఞాపకము 
వచ్చుటలేదనియో లేక మరొక అవాంతరమువలననో ఆ కథ సగములోనే ఆగి 
చో ఆము శీలమునకు సంబందించి నా విశ్వాసము భయంకరముగా ' 


ఖీ] 
యా 
లగి 
లె 
fs 
టీ 
౮ 
న. 
“(గ 
gw 


ర్‌ 
gq 

ఆ 
fs 


భానుమతీ : వాలా! కథయ కిమ్మత శుభసూచకమ్‌. (వాలా, 
కహా హి కిం వళ్ళ సువాసూఅ అమ్‌) 


సఖ్స చేటీ చ: (అన్యోన్యమవలోక్య, అపవార్య) అత నాసి 
సోః మవ శోభ సూచకమ్‌ం యద్య; తాలీఃం కథ ము మ్మే 








నుండెడిదనుట, దిష్ట్యా=దై వవశమున్క జగత్‌ =ఈ: (పపంచిమ్ము మిథ్యా 
దూషితయా = అసత్యకళంకినీ అయిన అనయా=ఈమెతో విరహితమ్‌= 
వియుకమ్ము న జాతమ్‌=కాలేదు. ఈమె శీలమును శంకించి దుర్యోధనుడు 
పరుషముగా మాటలాడియున్నచో భానుమతీదేవి పాణత్యాగము చేసియుండెడిది. 
ఆట్లు అసత్యమయిన అపవాదుకు గురియై చెవి "ఈ (ప్రపంచమును విడిచిపో యెడు 
దురవస్థ తప్పిపోవుట నిజముగా నా భాగ్యవిశేషమనుట, 


సమాసములు * అర్థం (శుతమ్‌___ఆర్జ్మశుతమ్‌. అర్హ్మశుతెన 
విపలంభః__అర। ఐఇతవి, పలంభః, కేన జనిళః, అర శుత విపలంభజనితశా+సా 
ధ( య al (5 బ 
(కో ధళ్న-అర్ధ్మశుత [క కోధః-తస్మాత్‌, కథనస్య అర్థమ్‌-అర్షకథన మ్‌--తస్మిన్‌, 
విమూఢం హృదయం యస్య సక విమూఢహృ వయః లా తమ్‌. కథాయాః 
అంతమి--కథాంతమి. 


సంధులు కా దిష్ల్యా--అర్హ్ల, రుషా+-అర్హ కథాశఅన్నమ్స్‌ దూషితయా+ 

అనయా--సవర్షదీర్హ సంధులు, గత8+-దిషా ష్యా-టతా సటేశవినర్లసంధి. కించిత్‌-- 
(ఇ అణా 

కటకం పంద. వి+ఆహృ తమ్‌--యణాదేశసందధి. 


ఛందస్సు న్‌ా శార్లూలవి(కీ డీతము,. మడాసాదై సతత గ 1-12 


మంగశసూచకమ్ము కిమ్‌=ఏమిటోో కథయ= Wn 


అనోన్యమి తి - (అనో్యన్యమ్‌=పరన్సరమును అవలోక్య=చూచుకొని, 
అవవార్య= భానుమతీ దేవిని తప్పించి, ఆమెకు వినబడకుండుటన హస్త ముదతో 


106 వేణీసంహారమ్‌ 


త క్రైియసఖ్యా అపరాధిని భవిజ్యూమి. స ఏన 
న్నీగ్గిజునో యః ప్ఫషః పరువమవీ హితం భణతి. 
((పశాశమ్‌) సఖి! సర్య మె వై త దకుభ నివేదనమ్‌, 
తదేవతానాం |పణామేన ద్విజాతిజన పతి గ హేణ 
చాంత ర్యాతమ్‌. స ఖలు దంప్ట్రణో నకులస్య వా 
దర్శన మహిశతవధం చ స్వప్నే | [పశంసని_ విచతణాః. 
(వత్య ఇల్లీ త్తోఆం వి సుహానూఆఅఆమ్‌. జళ వళ్ధ్ర 
ఆలీఅం కోహోబస్సం తా వీఅసహీవ ee 
భివిస్సమ్‌. సో వవ్వ నిణెద్దో జణో జో వుచ్చిదో 
పరుసం వి హీజం భణాది, సహీ సవ్యం ఏవ్య వదం 
అసుహూ నివేదణం, తా బేవదాణం వణామేణ 
దుజాదిజణ పడిగహెణ అ అంతరీఅడు. అణ హు 
దాఢిణో ణకొలస్స వా దంసణం అహిసదవపహాం అ 
సివిణఏ పసంసని_ విఅక్ష ల) 





(-పతాకహసే —  అభినయించుచు (పేక్షకులకు వినిపించునట్లు చెలి 
కతెలు తమటొతాము సంభాషించుకొనిరనుట. అ[త= = ఈక స్వప్న మునందు, 
సోకమ్‌ అపి=కొంచెమయినను, స్వల్బ్పముగానై నను అనుట కుభసూచకమ్‌= 
మంగళసూచకమ్సు న అప్పి =లేదు. అ(త=ఈ విషయమున్న _ అలీకమ్‌= 
అసత్యమున్సు లేని శుభమును ఉన నట్లుగా ననుట్క యది కథయి ష్యే=చెప్పుదునేని, 
(పియసవ్నాః=నెచ్చెలిక్కి అపరాధినీ=అపరాధముచేసిన దానను భవిష్యామి= 
అయిపోదును. యః=ఎవడు ౨ పృష్టః=అడుగబడినవాడై, పరుషమ్‌ అపి=నిష్టుర 
మయినదయినన్ను హితమ్‌=-హితమును shawn ననుట్క నర ర 
చెప్పునో సః ఏవ=అతడ్కే స్ని గ్గ్లః జనః=స్నే హితుడు. [| వకాళమ్‌=భానుమతికి 
రాడా వినీపించునటు Sr పతాకహస్త మును తొలగించి యనుట] 


స 
సఖి=చెలక్సీ ఏతత్‌ =ఈ కల, సర్యమ్‌= మొత ము అకుభసివేదనమ్‌:=అమం గళ 
చే 


చివకానామ్‌ = దేవతలకు, (పణామేన == 


ద్వితీయాజ్క_ః 107 


“రాజూ ; అవికథనూవా  సువదనా.  నకులేన పన్న గకతవథః 
స,నాంశళు కాపవారణం చ నియత మనిప్రోదర్క-౦ తర్క 
యామి. 


పర్వా యేణ ఫ్‌ దృశ్యన్చే సష్నాః కామం శుభాశుభాః। 
శతేసంఖ్యా ప్రనరియం సానుజం స్పృశలీవ మామ్‌॥ 14 


(మొక్కు టతోను, చ=మరియు ద్విజాతి జగ వాహ్మ ణు ఎక్కు (వతి గహేణ= 
దానముతో న్కు ధగధాన్యాది భూరిదకీణలిచ్చుటతో గనుబ్క అంతర్యతామ్‌=శమింప 
జేయబడునుగాక!, స్వ ప్నేడస్వ్యవ్నముకందుు దంష్టి9ణః శౌ=వరా హముయొక్క. 
గాస్కి నకులస్య వా=౭ముంగిసయొక్క_గానిి దర్శనమ్‌ =దర్శ నమును చ=మరియు. 
అహిశత వధమ్‌ వా=నూరు పాముల చంపుబనుగాన్ని విచక్షణాః=పండితులుు 
స్వప్న ఫల నిర్హాయకులనుట్క న [పశంసన్ని ఖలు=శుభసూచనగా మెచ్చుకొనరు 
గదా! ఇది దుఃస్వప్న మేకాని సుస్వప్నము కాదనుట. 


అవితథమితి :- నువదనా = ఈ సువదన్క _అవితథమ్‌=సత్యమృు. 
ఆహ=పలి కెను, నకులేన=ముం గిసచేనై నృ పన్నగ శత వధః=నూరు పాముల 
సంహరణము, చ=మరియు, సృనాంశుకాపహర ణమ్‌=కుచవల్క్లల--ఆహర ణము 
నియతమ్‌=అనివార్యముగా, తప్పక అనుట అనిష్టోదర్కమ్‌=అవమంగళకరము 
(అని, రాబో వుకాలమున జసగటోవు విపత్సికి సూచకము అనుట--తర్శ_ యామి 
భావించుచున్నాను. (ఉదర్క_ః ఫలముత్మరమ్‌--అమర 2-8-29) 

పర్యాయేణేతి ఫా కామం, ళుభాశుభాః, స్వప్నా, పర్యాయేణ, 
దృశ్యన్నే, హి; పునః, ఇయమ్‌్‌, శతసంథ్యా, సానుజం, మార్కి స్పృృశతి ఇవ. 


శిరము కా కామమ్‌=ఏమయినప్ప టికిన్ని కుభ--అకుభాః=మం గళమును 
థి 
అమంగళమును కల్లించునట్సి స్వప్ప్నాః=కలల్కు పర్వాయేణ=బఒకదాని వెనుక 
గ గ బి "ప న ప్ర 
నొకటిగా [కమముతో గనుబ్క దృశ్యంతే హి = కాంచబడుచున్నవి కదా!, 


దుఃస్యపష్నములును సుస్వప్న ములును వచ్చుట సహజమే అనుఐ, పునః =కానీీ 


108 వేణీసంహారమ్‌ 


(వామావ్సీ సృందనం సూచయిత్యా) అః! మమాపి నామ 

దుక్యోధనస్ల అనిమిత్రాని _వృదయమేోభ మావేదయని,. 

(సావష్టంభమ్‌) అథవా భీకుజన హృదయ [పకంపనేషు కా గణకా, 
స = అద్య థ్‌ స్త 

దుః స్లధనసై రవం విభేమ. గీత శ్చాయ మ్ధా ౭0గిర సా 


క చ (స్వపష్నముసందలిద నుట), శతసంఖ్యా ఇ నూరు. ఆ౦ కె (పన్నగ 
తము), సానుజమ్‌=సోదరులతో కూడిన, మామ్‌=గన్ను (నూరుగుర మైతిమను బ్ర) 
సశ వ=సోకుచున్న ట్లుస్న ది, నాకు అన్వయించుచున్న ట్లున్నదనుట. 


Lane 

a: 
a 
(మై 
న్‌ 


సమాసములు :_ శుభాశ్ళ్చ తే అశుభాళ్చ =శుభాశుభాః, శతం సంఖ్యా. 
కొ రి 


అరధ 


న్‌ అను సపహితః--సాను జః--త మ్‌, 


జు 


[కియ కా దృశిర్‌ (పేక్షణే కర్మణి-ఆత్మనే పవము-_లట్‌. దృశ్యతే 
దృ శ్యేకే-దృశన్నే. స్పృళ్‌ పరస్మై లట్‌-స్పృళతి-స్పృళతః-స్పృశని,. 


సంధులు ;:- శకుభ+అశకుభాణ స+అనుజమ్స్‌ స్పృళతి+-ఇవ-_సవర్డ 
దీర్గ. పుగర్‌--ఇయమ్‌. 


ఛందను :- పథ్యావక్త్రము-యుజోరేన సరిదృరు 8 పథ్యావక 9౦ 
(పకిరితమి, 


వామాక్షిత్రి =  (వామ+అక్షీ+స్పందనమ్‌=ఎడమకన్ను అదురుటన్సు 
సూచయిత్య్వావాచూపించ్చి అభినయించి అనుబ. ఇది కషనాధ్యమయు. ఇటియెడ 

వి ల యఖ 
“ఇదిరుమ ఎడమకన్ను అదురుచున్నది” వంటి మాటతో నూచించుట పరిపాటి) 


ఎ yr a శ్‌ 
ఆః=అ౮! అనిమితా ని=అపశకునములు, దుర్యోధనస్య=దురో్యో ధనుడనై మా 
వి ల లి యల 


b 


మమ అపి నామ=నాకు కూడ్క హృదయక్షోభమ్‌=మ“* సాపమున్కు ఆవేనయని = 
ము 
అం న్నా న ద చ గ రర పా 
కలిగించుచున్న వ! (ఈ వాక్యమును కాకువుత్‌ నుచ్చరింపవ 2న్సు 


(సావష్టంభమ్‌ =నిబ్బ రముగా, అథవాఇ అయినన్ను భీరుజనవపిరికి వారి యొక్క, 
హృదయ=చితృ ములను (ప్రకంపనేమ=వజికించునట్టి, ఏవం విధేషు=ఇటువంటి 
విషయనులంద్భు దుర్శొధనస్య=దుర్యోధనునిక్కి కా గజనా!=లెక్క_యేమి! ఇట్టి 

ళా స్ట యు 


ద్వ్యితీయాజ్క_ 109 


(గహాణాం చరితం స్వవ్నో ౭నిమి త్త న్యుపయాచితీమ్‌ | 
ఫలని కాక తాలీయం తేభ్యః అ న బిభ్యలి॥ 15 


వానిని లెక్కింపబనిలే దనుట. అయమ్‌-ఈ, అర్ధః =భావ మే, అంగిరసాజ 
అంగిరనునిచే , జ్యోతిఃకాస్త్ర వేత్త) గీతః చ=ఛందో బద్దము గా వింపబడినది కూడ, 
ఈ విషయమునే ఆంగిరసమహర్షికూడ చెప్పెననుట. 


|! 
ఉపయాచితమ్హ్‌ కాకతాలీయమ్‌ ఫలన్ని, (పాజ్జాః కేభ్యః న బిభ్యతి, (పథ్యా 


గహాణామితి :- [(గహాణాం చరితమ్స్‌ స్వప్నకి అనిమికా న్ని 
త్‌ న 

ప 
వక్క ఛందః) 


అర్ధము ఫా (గహాణామి = [గహములయొక్క లేక నక్ష్మతముల 
యొక్క, చరితమ=గత్కి (గహచారమనుట్క స్వప్న 8=కల్క అనిమితా ని= 
అపశకునముల్కు ఉపయాచితమ్‌ = బలి పదానము._ఇవ్కి కాకతాలీయమ్‌ = 
యాద్భచ్చికముగ్కా ఫలని = ఫలించుచున్న వి, (ాజ్ఞాః అ బుద్దిమం తుల్డు 
తేభ్యః =అపళకున దుఃస్వప్నాదులవలన్క న బిభ్యతి=భయపడరు. “*అనిమితౌ 
త్చాతికం తథా” అని రెండవ పాదముగకు పాఠాంతరము కన్చించుచున్నది. 
తథా=అ'ప్రై అనిమత --జొత్చా తికమ్‌=అపశకునము (పచండవాయువు మొదలయిన 
ఉప్మదవము అని అర్థము. తథా అను వ,ర్థపదముండుట్క _ ఉప్యద్రవమునకు 
కాకతాశీయత్వము కుదురకపోవుట కారణముగా ఈ పాఠాంతరముకగ్న పె 
పాఠమే సమంజసమనిపించుచున్న ది. 


సంధులు :-- స్వప్న 8+-అనిమిత్త ___ఉత్యాదెశసంధి. న్వప్నో + 
అనిమిత--పూర్వరూపసంధి. అనిమిత్తా ని+ఉప-యణా దేశ, 


సమాసములు :- అనిమిత్తాని చ బొత్సాతికం చ తేషాం సమాహారః 
అనిమితత్చాతికమ్‌. కాక ఇవ తాళమివ___కాకతాళమ్‌, కాకతాళమివ__ 
కాకతాశీయమ్‌. 


కియ ఏ. జీ ఖీ భయె-లః --పర స్మై-బిభే 3_బిభితః/బిఖీతః బిభ్యతి, 
అప అద 


ఫల--నామధాతువు--లట్‌ -వరసె థాఫలతి-ఫలతః--ఫలని ఎ 
i రా 9 


116 వేణీసంహారమ్‌ 


తద్భాకుమత్యాః త్ర్రుస్యశావసులభా మనీ కాకం"కా 
మపవనయామిం 

భానువాతీ : హాలా సువదశే! పశ్య... తావ దుదయగిరి శిఖ రాంతరిత 
ముక్క రథవకో విగలిత సంధ్యారాగ (ప్రసన్న దురాలోక 
మండలో జాతో భగవాన్‌ దివసనాథః. (హలా 
సువఅణ్సే చేక చావ ఉదలగిరీ నిహర.తరిద విముకట 
రవావకో విఅలిఅ సంరూరా అస్పసల్ల దురాలో ౨ 
మండలో జాదో భఅవం దినసణాహో।!) 





2 
చి 


సఖ! గోసానిత కనక పత్ర సద్భశేన లతాజాలాంతరోప 
కంత కిరణ నినహేన పింజంతోద్యాన భూామిభాగో 
దుః[పీకుణీయో భగవాన్‌ సవా! సరశళ్శిః సంవృతః. 








తదితి :- తతి=అందుచేత్స భానుమత్యా=భానుమతీదేవియొక్కు శ్రీ 
స్వభావ సులభామ్‌ = స్త్రీల స్వభావముకందు తరచుగా కనిపించునట్టి _అళీకా 
శంకామ్‌=అసత్యమయిన భీతిని ఏమేమో ఊహించుకొని భయపడిపోవుట త్రీ 
స్వభావమనుట్క అపనయామి=తొలగింతును. 


హలేత్రి వ. హలా సువదనే! = ఓసీ సువదనా!, పశ్య =చూడుము-- 
ఉదయగిరి == తూర్చుకొండయొక్యు, శిఖర == కొనలచేత్క, అంతరిత = ముందు 
దాచబడిన దై, ముక్త =అటుపిమ్ముఏ విడువబడిన దై న రథవరః=ఉతృ మ రథము 
కలవాడును విగళిత=జారిపోయిన్న సంధ్యారాగ=తొలిసంజకాంతులతోనై న, 
(పసన్న=(పశాంతి కొలదగుటచ్చే (పాకస్సంధ్మలోని (పశాంతి తొలగిపోవుటచే 
ననుట దురాలో క=దుర్ని రీక్ష్యమయిన, నుండలః=2ం౦దము కోలవాడుగా, భగవాన్‌డా 
భగవంతుడయిన్న దివసనాథః=నూ ప్యడ్డు జాతః=అయ్యెను. (నాతఃకాలము 
గడచి మధ్యాహ్నమగుచున్న దనుట. 


సఖితి :-- సఖి=ఓ చెరి, రోసానిత 


కనక ష(త=బంగారు ప్మతములకి | నద్భ శేన=సాటివచ్చునటి లతాజాల..., 
రు 


|| 
29 
Ux 
AN 
a 
fe 
AN 
లి 
ద్ర 
ey 
ట్రా 
ఠి 
fi 
A 


i 


తతృమయస్నే లోహిత చందన కుసుమ గ ర్చేణా ర కణ 
పర్యుపస్థాతుమ్‌. (సహ, రోసాణిద కణఅపత సరిసే 
® క sas 
లదాజాలంతరోపహీద కిరణ నివహేణ పింఒరితో జ్ఞాణ 
భూమిభాఓ దు ప్పేక్ళృణిస్టో భఆవం సవాస్సరస్సీ సంవుతో. 
తా సమట చే లోహిద చందణ కసువు గ బ్భేణ అన్ఫైణ 
జ అ 
ఛానువుతీ : వాంజే తకలిక్కే ఉపనయ మే౭ర్ధ్య్య భాజనం యావద్భగ 
వతః సవాసరశే 8 సపర్యాం నిర్భర యామి. (వాంచే 
తరలిన ఉవచేహి మే జగ భాఅణం జావ భఅవదో 
షి ఒ్లి ఐల అర 
సహాస్ప రస్సిణో సవరిఅం ణివ్యశైమి.) 
కేటీ ; యదేవ్నాజాపయతి. (జం చేపే ఆణవేది) 
G రారా 
(ఇతి నిహ్కాా-ంత్యా 
నివహేన్త లతా జాల=తీ గెలయొక్కు, ఆంతర=మధ భా గమునుండి, ఉపహితకడా 
పడుచున్న, కిరణ=కిరణములయొక్య్క, నివహేగ౭సమూహముకత్యో పింజరిత= 
సువర్షకాం తిమయము గావింపబడిన్న ఉద్యాన భూమీభాగః = వన పదేశము 
కలవాడై నృ భగవాన్‌=భగవంతుడై నృ సహ సరశ్మిః=వేవెలుగ్పు దు ప్పేక్షణీయః= 
చూడశళక్యముగానివాడు సంవృత 8ః=అయినాడు. తత్‌=అందుచేత్క లోహిత 
చందనకవిట్టి చందనము కుసుమజప్పవ్వులు, గర్భణ=గర్భమునందు కలదయినం 
వీనితో 'కూడినదయిన అనుట, అరే ౭ణ=పూజా। దవముతో, పరుపసాతుమ్‌= 
శ 9 భులీ స న్‌ ౨ ప అ 
అర్చ్బింప నిల్చుటక్కు తేడసీక్కు సమయః=ఇది తగిన సమయము. 
హంజఇతి ?-- హంజే తరలళికే=ఓ తరశికా!, అర్హ్భ్యభాజనమ్‌=పూజా 
(దవ్యముల ప్మాతను, మే=నాకు ఉపనయ=తెమ్ము, భగవతః=భగవంతుడయిన, 
సహసరశ్మేః=సూర్యునియొక్క, సపర్యామ్‌=అర్బనన్వు  నిర్వర్శయామి= 
కావింతును. 
యదితి :- యద్దేవీ ఆజ్ఞాపయతి=నుహారాజ్జి ఆజ్ఞాపించినశ్లే- (ఇతి= 
అన్స్‌ న్నిష్కాంతా =న్నిష్కమించినదిి 


క్షేషే2ై వేణీసంహారమ్‌ 


రాజా ఏ అయమేవ సాధుతరో౭వసరః | వియాసమిపముపగంతుమ్‌ = 
(ఇతి ఉపసర్పతి) 
(పవిక్య 
చేటీ ఏ భట్టిని ఇవమర్థ న్స ఫౌబెనమ్‌. తన్నిర్వర్న స్థితాం భగవతః 


సహస్ర రశ్నెః సపర్యాః (న వదం అగ సృభాళణమ్‌ - 
తా నివ్యట్లీ అదు భఅవదో సహస్పరస్పిణో సవ3ఆ, ) 

సఖీ గ (విలోక్య అత్మగతమ్మ్‌ కథం మహారాజ ఆగతః, వహా_న్త 
జాతో అన్యా నియమభంగః. (కహాం మహో హోరా 
ఆఅదో, వాన, జాదో సే ణిఅమభంగో.) 
(రాజూ ఉపసృత్య సంజ్ఞ యా పరిజనను త్పార్య స్వయ మెం 
వార్థ పాతం గృహీక్యా దదాతి ) 











అయనమేవేతి :- (పియా = (పియురాలై న భానువతీదే దెనియొక్క్ల_ 3 
సమీపమ్‌=దగ్గరక్కు ఉపగంతుమ్‌=చేరుటక్కు అయమ్‌ ఏవ=జఇద్కే సాభుతర౭ = 
మిక్కిలి అనువయిన్న అవసరః = సమయము. (ఇతి = అన్కి ఉపసర్చ తి= 
సమీపిం చును.) 

((పవిశ్య=తరశళిక మరలివచ్చి) 


భట్టినితి ఫా భట్టిని = = స్వామిసీ! అర్థ ్యభాజనమ్‌ = పూజాపా(త, 
ఇదమ్‌=ఇదిగో, భగవతః= భగవంతుడై నృ సహస రశ్మేః=సూర్యునియొక్క- 
సపర్యా=సమర్శ్నన్క నిర్వర, తౌ మడా నిర్వరి, ౦పబడునుగాక. 


విలో క్యేతి :-- (విలోక్య = చూచ్చి ఆర్మగతమ్‌ = కనలో కథమ్‌ ౫ా 
ఎట్టూ, మహారాజః=మహారాజు ఆగతః=వచ్చెనా! వచ్బనాడా అనుప్క కాకు 


స్వరముతో ఆశ్చర్యము. హన్న = అయ్యో!, ఆస్యాః=ఈమెకు భానువతీదె వి 
కనుట్క నియమభం గః=| వళభం గము, జాతః=ఆయినది, 


(రాజేతి :- రాజా=దురోధనుడ్కు ఉపస్యత్య=సమీపిరచ్కి సంజ్ఞయా == 


భానుమతీ : : (దినక రాభిము ఖభూ తా) భగవన్‌, అంబరమహో సర 
వకసవా! 3 సపత, పూర్వ దిశా వధూ ముఖ మండల 
కుంకుమ “విశేషక, సకలభువనై క రత్న|పదీప యద్ర 
స్వప్న దర్శనే కి మప్య శ్యాహితేం తద్భగవతః [పణా మేన 
స భాతృకస్వ్యార్యవు![ తస్య కశలసరిణాపిం భవతు, 
_(అర్హ్యం దత్త్వా) హంజే తరళిశే, ఉపనయ మే 
కుసుమాని, అపఠాసా మవీ చేవతానాం సపర్య్యాం 
నిర్వర్మయామ్‌, [హస్తౌ (ప్రసారయతి | [ భపఅం, 
అంబరమవపో స ేక్క- సహస్స్పపత్త, పువ్వ దిసా వహూూ 
మ: హమండల కుంకుమ విసేసఅ, సఆల భునణై క్ల 
న ర అణప్పదీవ; జం ఏత _సవిణ అదంసశే కిం వి అభ్భా 
 హిదం తం ఛభఅవదో పణామేణ సభాదుఅిస్ప అజ్బఉత్తస్స 
 కుసలపరిణామి హోదు, వాంజే తరలిశే, ఉవశేహీ మే 
కుసుమా ఇం, అవరాణం వి చేవదాణు సవరిణం 
ణేవగశైమి.) 








చేసన్నతో, పరిజనమ్‌=చేటికను సభిన్సి ఉత్సార్య=తప్పించి, స్వయమ్‌ ఏవ= 
తనకుతానే అర ఈ ఫృపాతమ్‌=పూజా. ద్రవ్యముల భాజగమును, న సకం 
దదాతి=దేవికి అందించును 


దినకరేతి :. (దినకర=సూర్యునక్కు అభిముఖీభూత్వా=అభిముఖురాలై ) 
భగవన్‌=ట భగవంతుడా! అంబర=ఆకా శమనునట్టి మహాసరః=గొప్ప సరో, 
వరమునందలి, ఏకజ=అద్వితీయ మైన, సహసప(తవవద్మమా! (సరస్‌ శబ్దము, 
సరః+-ఏక-విసర్గ్లలోపసంధి) పూర్వ్యదిశా = తూర్పు దిక్కు అనునట్టి, వధూ= 
పెండి కో తు యొక్క, ముఖమండల= ముఖమండలమునందలి, పంకుమవిశేషకజు 
కుంకునూలంకా రమా! బొట్టువంటివాడో! అనుట. సకల=ా =సమస్త మయిన భువన= 
'లోకములకున్ను ఏక = ఒక్కతే "ఆయిన, శత్న(పకీప = = మణీవీవమా!, 


114 వేశీసంహారమ్‌ 
[రాజా వుప్పాణ్యుపనయతి. _స్పర్శసుఖమభివ్‌ య ఛ 
కుసుమాని భూమా పాతయతి. | 

భానుమతీ ఏ [సరోవమ్‌] అహో |పమాదః పరిజనస్య (పొవృత్య, 
దృష్టా, ససర్మభమమ్‌) కథ మార్వవు తః! [అహో 
పమాదో పరిఅణస్పం* కవాం అడ్జ ఉత్త] 


నా వ చేవి, అనిపుణః పరిజనో౭య మేవం విధ సేవావకాశే 





త్రైలాదికముతో పనిలేకుండ ముల్లోకములకును వెలుగునిచ్చు వాడనుట. అగ త= 
ఈ, స్వవ్నదర్శనే=కలయంద్యు కిమపి=ఏదయినన్కు అత్యాహితమ్‌=అమం గళ 
ముః్నచ్చో తత్‌ = అది భగవతః = భగవంతుడవయిన నీక్కు (పణామేన హూ 
(మొక్కుటత్యో స్మ భాతృకస్య=సోదరసహితుడయిన్క ఆర్యపు[తస్య=దుర్యో 
ధనునక్కు కుశల పరిణామీ=శుథ పరిణామము కలదిగా మంగళ [పదముగాననుట, 
భవతు=అగుగాక! (అర్థ ్యమ్‌=అర్థ మును, దత్స్వా=ఇచ్చి", హంజే తరళికే= 
ఓసీ తరళికాక్కీ మే = నాక్కు కుసుమాని = పువ్వులను ఉపనయ = ఇమ్ము. 
అపరాసామ్‌=తక్కిన్న దేవతానామ్‌ అపి=దేవతలకుకూడ సపర్యామ్‌=సేవను 
నిర్వర్శ యామిజునిర్వర్నింతును, (హసౌ=చేతులను (పసారయతి=పువ్వులకె_ 
చాపున్ఫు 





(రాజా=దుర్యోధనుడు పుష్పా ణీ=పృవ్వులన్ను ఉపనయతి=అందించును, 
స్పర్శసుఖమ్‌=మగని స్పర్శ సుఖమును, అభిసియ=అభినయించ్చి చ=అది. 
కారణముగా కునుమాని=పువ్వులన్కు భూమౌ=నేలపై , పాతయకి=పడవేయునుఎ = 

-సరోషమితి :- (నరోషమ్‌ = కోపముగా... పరిజనస్య = సేవక 
సమూహముయొక్క, (పమాదః = నిర్లక్ష్యము లేక ఏమరుపాట్కు అహోజ 
ఇంతకు ముంచెన్నడును లేని ఇట్టి నిర్ణ క్ష్యవైై ఖరికి ఆమె ఆశ్చర్య 

యొ. (వరివృత్య=[పక్క_కు తిరిగి ద్భ ష్వా= =(రాజును) చూచ్చి సనం అ్రమమ్‌డ 
మం కథమ్‌ ఆరా సప త: !=ఏమీ స్వామియా! 


దేవీఖి - దేవి=ఓ దేవ, అయహ్‌=ఈ, పరిజనః= సెవకుడు ఏవం. 


ల [15 
తల్‌ (పభవత్య(తానుశాసనే 'జీఏ. 
[భానుమతీ లజ్ఞాం నాటయతి | 
రాజా వ అయి పీయే!— 


వికిర ధవళదీర్థాపాంగసంసర్పి చతుః 

పరీజన పథవర్శిన్య [త్ర కిం సంభ మేణ! 
స్మితమధురముదారం బేవి మామాలప్త్నోచ్చెః 
(పభవతి మము పాణ్యోరంజలిః చీవిత్రం త్యామ్‌॥ 16 


విధే=ఇటునంట్కి సేవావకోశే- సేవా విషయమునందు, ఆనిపుణః=నేర్చరికాడు. 
(పుంలింగమయిన పరిజన శబ్దము సేవికా సేవకులకు బోధకము, కావుననే 
చేటికనుదేశించి పరిజనస్య అని భానువతీదేవి యనుటబయు ఆ మాటను 
పుంలి; గతనుబట్టి తనకు అన్వయించుకొని దుర్యోధనుడు అందుకొనుబయు 
జరిగినది.) తక్‌=అందుచేత, అ(త=ఈ విషయమున అనుశాసనే=శికించుట 
యందు దేవీ= =మహారాజ్జి, |పభవతి=అర్షురాలగుచున్నది. నన్ను శికింపదగు 

(భానుమతీ=రాణి లజ్జామ్‌=సిగ్గున్సు నాటయతి= =అభినయించును ఎ అయి 
(వియే!=ఓ (ప్రేయసీ! 


వికిరేతి :- పరిజన. పథవర్తి ని, అత్ర ధవళదిర్దాపాంగసంసర్చి, 
చత్తుక్క వికిర సం్యభమెణ్య కిమ్‌! హే దేవి స్మితమధురమ్స్‌ ఉదారమ్స్‌ ఉద్బైః, 
మామ్‌ ఆలప. మమ పాణ్యోః అంజలిః త్వామ్‌ సేవితుమ్‌ (వభవతి, 


అర్ధము :- పరిజన పథవర్తిని = సేవక పద్దతియందు వర్తించు 
స్వభావము. గలవాడనై న అత=ఈ నాయందు, ధవళ=స్వచ్చ మైనట్టియు, 
దీర్ప =పొడవై. నట్టియు, అపాంగజ=కొసగంటిన్ని సం సర్చి=తా కునట్టి, నే్మతమ్‌= 
చూపును, వికిర=(ప్రసరింపుము. ఈ సేవకుని మన్నించి క్రీగంట చూడు 
నునుట. సం|భమేణ= తొ టుపాటుతో, కిమ్‌=ఏమి వని? కంగారుపడ్లనలధ్లనుట, 


116 వేణీసంహారమ్‌ 


తన్‌ * వ య త్తి. 9 
భానుమతీ : ఆర్యపుత, అభ్యనుజ్ఞుతాయాస్స్యయారస్తి మే కస్ఫిన్న కీ 





ననన 


దేవి=ఓ దేవీ స్మితమధురమ్‌=చిజునవ్వు తో అందమయినదియు, ఉదారమ్‌= 
మనో హరమయినదియునగు నట్లు ఉచ్చ్యైః=స్పష్టముగ్యా మామ్‌ =నన్ను, ఆలప= 
పలుకుము. తొటుపొటును వదలి చిలునవ్వులు చిందించుచు అందముగా నాతో 
పలుకుమనుట; మమ =నాయొక్క, పాణో్యః=చేతులయొక్క, అంజలిః=సం పుటి 
త్వామ్‌ = నిన్ను, సేవితుమ్‌ = సేవించుటకు [పభవతి = అర్హ మగుచున్నది. 
సేవిత్రుం త్వామ్‌” అనుటకు బదులు “త్వం స్పృళాస్మాన్‌్‌' అని ఒక 
పాఠాంతరము. అస్మాన్‌ =మమ్ము, త్వమ్‌=నీవు, స్పృశ=తాకుము. నన్ను 
చూడుము నాతో పలుకుము, నన్ను తాకుము అని [పార్ధన. 
"సమాసములు :-  ధవళం చ తత్‌ దీర్చం చాధవళదీర్హం చ తత్‌, 
అపాంగమ్‌ చ-ధవళదీర్ణాపాంగమ్‌ సంసర్చితుం శీలం యస్య తత్‌--ధవళదీర్ణా 
పాంగ సంసర్చి-సం సర్చి ణీ-సంసర్ఫీ ణ్‌. పరిజనస్య పంథాః--పరి జనపథః 
తస్మిన్‌ వరితుం శీలం యస్య సః-పరిజనపభవర్శీ-తస్మిన్‌-వర్శిని-వర్తి, నోఃా 
వరిష.  స్మితేన నుధురమ్‌-స్మితమధురమ్‌, ' 
సంధులు = వర్శిని+అ(తాయణాదేశ.  ఆలవ+ఉచైకాగుణ 
సంధి. పాణభ్యోః--ఆంజలిః--రేఫాదేళ. స్పృశ+-అస్మాన్‌-సవర్ణదీ ర్హ. 
"క్రియలు :- వికిర/వికిరకాత్‌-వికిరతమ్‌-వికిరత. ఆలప/ఆలపతాత్‌-, 
ఆలపతమ్‌--ఆలపత . స్పృళశ/స్పృళతాత్‌-స్పృ శళతమ్‌--స్పృళ త. కిర్‌--లప్‌-- 
స్పృ-పరనై్యై లోట్క్‌ మధ్యమ, కిరషేపే$ లప వాచి; స్పృళజ్‌ స్పర్శనే. 
ఛందస్సు హా మాలినీవృత్తము-న న మయ య-? లేక ర తరువాత 
యతి, “నగమయయ యుకేయం మాలినీ భోగిలోకైకొ.. wo. 


క్ర న మ య య 
1 1-1 111 అలల. 1౪౮౮ LU... 
ప్మితమ'  - _ ధురము దారండే వినూమా  ' లపోచ్చైః 


 అవ్వపుత్రేతి ౯. ఆర్యవ్యశ!=స్వామీ!; త్వయాజనీచేత్క అభ్యను. 
జ్ఞాతాయాః=అ నుమతి ంపబడినదాననై న, మే=నాక్కు కస్మిన్‌ అపి=ఒకానొక్క 


ద్వితీయాజ్కః 117 
నియమే అభిలాష; (అజ్జఉత్న, అబ్బణ్లుణ్లాదాప తువ 
అ మే కన్పీం వి ణీఅమే అహిలాసో.) 


(శుత పస్తర ఏవాస్మి భవ త్యాః స్వష్ప వృ త్త”తం పలి. 
తధల మేవం [పకృతి సుకుమారమాత్శానం వేద యితుమ్‌ 
భానుమతీ : ఆర్యవు తే, అతిమా!త్రం మాం శంకా బాధ తే. తదను 
మన్యతాం మా మార్యనుత్రః. (అజ్జఉత్త, అది మేత్తం 


అవన 


వు సంకా చాహేప్త తా అణు మల్జా ను మం అజ్జఉత్తో ) 


రాజా (సగర్వమ్‌) "దేవి అలమనయా శంకయా. పశ్య... 


నియమే=[ వతమునందు ఆభిలాషః=కోరిక్క అస్ని=ఉన్నది. నేను ఒక (వ్రతము 


నాచరించుచున్నాను అనువుతించుమనుట. With your kind permission 
అనుటవంటిది వాక్యవిన్యాసము. (వత పరిసమాపి కి సీ ఉనికియు నీ కోరికలును 
ఏఘ్నుకారులనియు వ్యంగ్యము, 


(శుక విస్తరఇతి వా భవత్యాః=నీయొక్క, స్వప్నృవృ కాంతం (పతి= 
స్వప్న కథను గురించి (శుతవిస రః-+ఏవ=విపులముగా విన్న వాడన్కే అస్మి= 
అయితిని. స్వప్నవృత్తాంతమును పూర్తిగా వింటిననుట. తత్‌=అందుచేత్త 
(పకృతి సుకుమారమ్‌ = సహజముగా కోమలమయిన్స _ ఆత్మానమ్‌=ళరీరమున్సు 
ఎనమ్‌=ఇట్లు /(వతానీకముతో) ఖేదయితుమ్‌= అలయించుట(క్ఫు, అలమ్‌=చాలు 
చాలు, అలయింపవద్దు అనుట, 


ఆర్యపు|తేతి వలా ఆర్యప్పుత=స్వామీ$!, మామ్‌=నన్ను, శంకౌ= 
"ఆమంగళాశంక్క అతిమాతమ్‌=చాల ఎక్కువగా బాధలే=పీడించుచున్నది. 
తత్‌=అందుచేత, మామ్‌=నన్ను, ఆర్యపుతః=స్వామి అనుమన్యతామ=((వత 
పూర్తికి) అనునుతించును గాక . 


సగరంమితి :- (నగర్వమ్‌ = గర్వముతో) దేవీకీ అనయా=ఈ్క 
శంకయా=శరకతో, అలమ్‌=చాల్కు శంకింపదగ దనుట. పళ్య=చూడుము- 


118 వేణీసంహోర క్స్‌ 


కింనో వ్యాప్త దిశాం (పకంపితభువా మమాహిణీనాం ఫలం 

కిం [దోణేన కివుంగరాజవిశిఖ్లై రేం యది క్షామ్యని! 

భీరు, ('భాతృశతస్య మే భుజవనచ్చామా సుఖోపస్థితా 
త్వం దుర్యోధన శేసరీం్యదగృహిణీ శ)కాస్పదం కిం తేవ॥ 17 





కిం న ఇతి -- ఏవం క్షామ్యుసి యది (తర్హి వ్యాపృదిశాం (పకంపిత 
భువామ్‌ నః అక్షొహిణీనాం కిం ఫలమ్‌? (దోణేన కిమ్‌? అంగరాజ విశిఖై ః కిమ్‌? 
హే భీరు! త్వం మే (భాతృళతస్య భుజవనచ్చాయా నుఖోపస్థిత్సా దుర్యోధన 
కేనరీం(దగ్భహిణీ; తవ కిం శంకాస్పదమ్‌? 


ఆర్థము కా ఏవమ్‌ = ఇట్లు క్రామ్యసియది జ థిన్నురాలవగుదువేని, 
(తర్శి =ఇకి వ్య వదిశా మ్‌=ఆ కమిం పబడిన దిక్కులు కలవియును, (పకంపిత 
భువామ్‌ = ణా భూమ కలవియును ఆమిన  దిగంతములకు 
వ్యాపించిసవియుు భూమిని (కక్కదలించున పియు ననుట; నః=మన యొక్క 
అక్షహిణీనామ్‌=అకైహిణులక్కు కిమ్‌ ఫలమ్‌=|పయో జన మేమి?. అవి ఉండి ఏమి 
లాభమనుట. (దోజేన=ధనురాచార్యునితో» కిమ్‌ ఫలమ్‌=ఏమి (ప్రయో జనము? 
అంగరాజ=కర్లునియొక్కు,  విశిఖై *=బా బాణములతో, కిమ్‌ ఫలమ్‌=లాభ మేమీ?; 
భీరు=ఓసి పిరికిదానా!, త్వ మ= సివు, మే నాయొక్క, భాతృ శత స్య=నూర్లురు 
తమ్ములయొక్కు, భుజ=బాహువు పులనునట్టి _ వన=అరణ్యముయొక్క, ఛాయా= 
నీడయందు, సుఖ=హాయిగా, ఉపస్థితా= ఉన్న దానవు. దురోగధన=దురో కధనుడను 
నట్టి శేసరీం ద్ర=సింహరాజుయొక్క, గృహిణీ=ఇ ఇల్లాలపు, తవ=ఇంతటి నీక్కు 
శంకాస్పదమ్‌=భయ హేతువ్కు కిమ్‌=ఏమిటి? వమియునుండరాదనుట. 


సమూ సములు *- వ్యాప్తాః దిశః యాభిః తాః-వ్యాప,దిశః--తాసామ్‌. 
(పకం౦ పీతా భూః యాఖిః తాకా పకంపితభువః-తాసామ్‌. అంగ దేశస్య రాజారా 
అంగరాజఖ తస్య విశిఖాః-అంగరాజవిశిభాః-తై 8. (భాత్యూణాం శత మ్‌-భాత్య 
శతమ్‌--తస్య. భుజాః ఏవ వనమ్‌-భుజవనష్‌; తస్య ఛాయా--భుజవ నచ్చాయా; 
సుఖమ్‌' ఉపస్థితా.సుఖో పస్థిత్సా. భుజవనచ్భాయాయాం సుఖోపస్థితాభుజవనచ్భాయా 


ద్వితీయాజ్క_ః 119 


భానుమతీ : ఆర్యవు[త్క న ఖలు కీవపీ మే శంకాశారణం యుష్మాసు 
సన్నిహిలేషు. కిం త్యార్యఫు(తన్యైవ మనోరథసంపత్సి 
మభినందామిం (అప్టఉక, ణ హుం కిం వి మే 
సంకాకాలణం తుంహేసు సల్లిహీ చేసు కింతు అజ్ఞ 
ఉత్మస్ప వవ్వ మణోరహా సంపలి. ౦ అహిణందామి. ) 





సుక పతా, కేసరిణామ్‌ ఇం(దః-_కేసరీం[దః, దురో్యధనః కేసరీం(దః ణన 
దురో్యధనకే ేసరీం(దః--తస్య గృహిణీ. శంకాయాః ఆస్స్నదమ్‌-శంకాస్సదమ్‌. 


సంధులు కా నః+-వ్యాప ప --ఊతా త్వా దెశవిసర్షసంధి. అక్ష+ఊ హిణీ-- 
నిజమునకిచ్చట గుణసంధి mh 88 ఉన్నది. కానీ “అకెదూహిన్యాముప 
సంథ్యానమ్‌”' అను వార్ని కము వృద్దిసంధిని విధించినది. విశిఖై 8+-ఏవమ్‌-- 
చేపా దేళవిసర్గనంది. వన+ఛాయా-తుగాగమసందధి. సుఖ+ఉపస్థ్టితా-గుణసంధి. 
శేసరి+ఇంట్ర, శంకా +ఆస్బ దమ్‌-సవర్డదీర్హ . 


[కియ. ఫై క్షామ్య సి-క్షామ్యథః--క్షామ్యథ-క్ష మూగ్గానొ (దివాద్సి 
పరసె్క్నెలాలట్‌-మథభంమ, 
జ ఫ్రీ 
అలంకారము = భుజములు అనునట్టి వనము అనుచోట ఆనుభయ 


తాదూప్యరూపకము. భుజములయందు వృ క్షత్వారోపము గమ్యమానము, 
దుర్యోధన కెసరీం(ద అనుచోట ఉపమిత సమాసము. చెప్పబడుటచే--ఉపని మితం 
వ్యా(ఘాదిభిః సామాన్యా(పయోగే--ఇది ధర్మలుపోపమ, 


ఛందన్సు :- శారక్జూలవి క్రీడిశము-మసజసకతగ--13, 
మ స జ స త తక గ 
UUU IIL TUT 11646 UU! UUI UW 
త్వం దుర ధన నశే సరీం(ద గృహిణీ శంకాస్స దంకింత వ 


పాదాంత లఘువు సంస్కృ తము తమున మచ్చిక గురువు--వా పాదాం లేత్వసౌ గ్గ (కః, 
దైయో:నో $ మాతృక్‌ ల ల్భజుః, 


ఆర్యపు త్రేతి షా అర్యవ్మక = చ స్వామీ! యుష్మాసు = మీర్కు 


120 వేణీసంహారమ్‌ 


రాజూ ; అయి సుందరి వతావన్న ఏవ మనోరథా యదహం 
దయితయా సంగత; స్వెచ్చయా వివారా మిోాతి, పశ్య-- 


వేమాబద్ద సి సివిత నయనాపీయమానాబ్దకో భం 
లజ్జా యోగా ~ దవిశదక్షథం మందమందన్నితం వా! 
వే )9దుం తె నియుముముపి తాలక కా! గాధర ౦ వా 
పాతుం వాంఛా పరమసులభం కింను దుర్యోధనస్య! i8 





సన్ని హితేషు=దగ్గర ఉండగా మే=నాక్కు శంకాకారణమ్‌=భయ హేతువు, 
కిమపి న ఖలు=ఏదియు నుండదుగదా! కింతు-ఆయిన నప్బ టికిన్కి ఆర్యపు(త స్య= 


స్వామియొక్క మనోరథ సంపతిమ్‌ ఏవ=వాంఛా సఫలతన్వే కోరిక నెరవేరుబనే 
' అనుట్క అభినందామి=కో రుకొనుచున్నాను. 


అయీతి ;-- అయి సుందరి=ఓ సొగసరీ! మనోరథాః=నా కోరికలు 
ఏతావంతః ఏవ=జఇంతమా(తములే-యతొ=ఏదనగా-ఆ హ మ్‌=నేను, దయితయా= 
(పేయసితోో సంగతః=కూడినవాడనై , స్వేచ్చయా=యథేచ్చముగ్యా విహరామి 
ఇతి=విహరింతును అని. ఇంతమా(తమే సుమా నా కోరిక అనుట. పశ్య 
చూడుము._ 


(పేమాబద్దేతి ఫా (పేమాబద్ద్ధ స్తిమిత నయనాసీయమా నాబ్బశో భమ్‌, 
లజ్ఞాయోగాక్‌ అవిశదకథమ్‌, మందమందస్మితమ్‌, వ్యా నియమముషితాలక 


కా(గాధరమ్స్‌ వా త్తే వశే క9౦దుమ్స్‌ పాతుమ్క్‌ వాంఛా పరమ్స్‌ దర్యోదనన్య, 
అసులభమ్‌, కిమ్హ్‌ ను?. 


అర్ధము ఘు (యేమ=అనురాగముతో, ఆబద్ధ=నిండినవగుటచే. లేక 
బంధింపబడినవగుటచే స్నిమిత = న నే నయన = న్నేతములతో, 
ఆపీయమాన = లోగొనబడుచున్న, అద్ది! థో భమ్‌ = పద్మముల సౌందర్యము 
కలడియున్కు లజ్ఞాయో గాత్‌=| వీడావశమున్క ఆవిశద కథమ్‌ =ఆస్పష్టోచ్చా రణ 
కలదియన్సు వా=వరియు (అప్యర్థకము,, వ మలక చిణునవ్వు 


£6) ద్వితీయాజ్క_8 121 





కలదియున్ను నియనము= వతనియమముచ్చే ముషిత=విడువబడీన్న అలక, కడలాక్షతో 
కూడిన అ[గాధరమ్‌ = (శేష్టమయిన అధరము కలదియున్ను అధర రంజన 
(దవ్యమును--అలక్ష కజలిప్‌స్టిక్‌ _వేసికొనలేదనుట్క అయిన కే == సీయొక్క, 
వశ్తే౦౦దుమ్‌=జాబిలివంటి మోమును, పాతుమ్‌=చుంబించుటకు, వాం ఛా=కోరిక 
(ఉన్నది) పరమ్‌ = ఇంతకుమించి దుర్యోధనస్య = ఈ సార్వభౌమునిక్తి 
అసులభమ్‌ = దుర్గ భమైసనది కిమ్‌ ను=ఏమున్న ది? నీ ఆధరమును చుందించు 
కోరిక తీరుటయే దుర్గ భమనియు తక్కినవి తీరుట సులభమే అనియు తాత్సర్యము, 


సమాసములు :. (పెమ్లా ఆబద్దే..(పేమాబద్దే చ తేసి స్పిమితే పేమా 

సిమితే చ తే నయనే చాపేమాబద్దస్పి మితనయన్వే తాభ్యా ౧మ్‌ ఆసమనాత్‌ 
పిరురోనా-పేమాండ్థప మితన యనాపీయమా నా; అజ్జయోః కో భా--అద్దళోభా; 
(పేమాబద్ద.. మానా అబ్దళ్‌ భా యేన తమ్‌ పేమాబద్ధ... క లజ్ఞాయాః 
యోగః._-తస్మాత్‌, న విశదా._అవిశదా కథా యస్మిన్‌ తమ్‌_అవిశదకథమ్‌. 
మందం చ తతీ మందం చ-మందమందమ్‌._స్మితమ్‌ యస్మిన్‌ తమ్‌-మందమంద 
స్మితమ్‌. వక్కమ్‌ ఇందురివ-వకే9ందుఖ-తమ్‌. నియమేన ముషితమ్‌-- 
సియమముషితమ్‌ అలక్తకం యస్మిన్‌ సఃనియమ ముషి తాలక్షృకః; అధరాణా మ్‌. 
అ|గఃఅ(గాధరః నియమ ముషితాలక్సక 8 అ[గాధరః యస్మిన్‌_కమి, పై 
భాగము లేక ముందరి భాగము అను అర్హమున అగ శబ్దము నపుంసకలింగము, 
పురో ౭ధికముషర్య(గాణి- అమర....3. 3182 దానితో. అధరస్య ఆగమ్‌ అని 


చెప్పినచో అధరా[గమ్‌ అని అగును, పెగా రంజన (ద్రవ్యమును (లిప్‌ ప్‌స్టీకే ) 
అధరమునకంతటికిని పట్టింతురే తప్ప అగభాగమున మాతమే పులుముకుగదా 


అధికము [పధానము, (ప్రథమము అను అర్హములతో అ(గళబ్దము మరియొకటి 
ఉన్నది .. ఇది విశేష్యమునుబట్టి మూడు లింగములలోను ఉండును. “ఆగం 
పురసాదుపరి పరిమాణే పలస్య చ ఆలంబనే గమూహే చ [పాంతే చ 

సాాన్నపుంసకమ్‌, అధికే చ (ప్రధానే చ (పథమె చావి ధేయవత్‌_ి! అని తం 
అధరశబ్ది పుంలింగతనుబట్లి_ఓష్టాధరౌ తు కదన చ్చదొ దశనవాససీ (అమర 
2.6.90) అధరస్తు పుమానో సే హీనే౭నూర్చ్వే చ వాచ్యవత్‌ -అధరాజామ్‌ 
అగః అని చెప్పి నచో.అ(గాధరః=.అగును. రాజదంతాదిను పరమ్‌ (22.31) 
ఇది ఆకృతీ గణము_దీనిలో చేక్చినచో ఆగశజ్ఞమునకు పూత్వ(పయో గము 


ట్ర 


122 వేణీసంహారమీ 
( నేపథ్యే మసహోన్‌ కలకలః, సర్వే ఆకర్షయన్ని.) 
భానుమతీ : (సభయం రాజానం పరిష్వజ్య) పరి తాయతాం 
పరి తాయతామార్యవు(త్రః. (పరిత్తాలదు పరిత్తైఅదు 
అజ్బఉతో) 
జ ౨9 
రాజా క (సమంతాద వలోక్య) అలం సం భ మేణ, పశ్య --- 


చెల్లును. అధరములలో కెల్ల అ|గగణ్యము భానువుతీదేవి అధర మనుట. 
న సులఖభమ్‌--అసులభమ్‌. 

సంధులు కా (సుమ+ఆ బద్ద నయన + ఆపీయమా న అప్ద, ముషి త+- 
అలక క_అ|గ+అధరమ్‌-సవర్గదీర్ణ . యోగాతి+అవిశద-జశ సంధి, వక్ష iu 


ఛందస్సు రా మందా కాంతావృత్తము. “మందా[కాంతా జలధిషడగైైః 


మ్మా నతొ తాద్దురూ చేత్‌”-మ-భ-న-త-త-గ.-గ్క 4-6-7. 

మ భ్‌. న త త గగ 
UUU UT | 11] UU | ౮౦౮! UU 
(పేమాబ ద్దస్మిమి తనయ నాపీయ మానాబ్ల శోభమ్‌ 

నేపథ్య ఇతి సా. (గేవథ్యే = తెరవెనుక్క మహాన్‌ కలకలః = పెద్ద 


కోలాహాలము, సర్వ=అందరును, ఆకర్షయన్సి =విందు స 


సభయమితి :. (సభయమ్‌ = భయముతో రాజానమ్‌ = రాజును 
పరష్వజ్య=కౌ గిలించుకొని) ఆర్యపు[తః=స్వామ్మి పరి తాయతామ్‌ పరి|తాయ 
తామ్‌=కాపాడునుగాక కాపాడునుగాక! (భయమున ద్విరుకి ) 


సమంతాదితి :- (సమంతాత్‌=అన్ని వై పులకున్సు అవలోక్య=చూచ్చి 
అలం సం[భమేణవ=కంగారు చాలు చాలు కంగారుపడవల దనుట. 


పశ్య 
చూడుము 


ది వై తీయాజ్క! 123 


దిక్షు వ్యూఢాం ఘీపాంగస్టృణ జటిల చలత్పాంళు దండో౭౦తరిషే 
రూంకారీ శర్క్య-రాలః పథిషు విటకినాం స్క-౦ధశాపైః సధూమః। 
'వపాసాదానాం నికుంజే మ్వభిన వజలదోద్లార గంభీర ధీర 

శండారంభః సమిరో వవాతి పరిదిశం భీరు కిం సం భమేణ॥ 10 





డిక్ష్వితి ఫా దిక్కు వ్యూఢాం(ఘీపాంగః అంతరిక్షే, తృ ణజటిల 
చలత్సాంశువండః, పథిష్కు యూంకార్వీ శర్కురాలః, విటపినామ్‌ స్కంధకా_షైః, 
సధూమః, (ప్రాసాదానామ్స్‌ నికుంజేష్కు అభినవజలదోద్లార గంధీరధీరఃి 
చండారంభక్కి సమీరః, పరిదిశమ్స్‌ వహతి భీరు సం|భమేణ్క కిమ్‌? 


అర్హము : దిక్తుజదిక్కులయందు--అన్ని వై పులకు ననుట్క వ్యూఢ= 
విసరి వేయవడిన, అం ఘిప+-అం గః=చెట్లకొమ్మలు కలదియును, అంతరిక్నే= 
ఆకాశమునందు, తృ ణ=గడ్డిపరకలతో, జటిల=నిండినదై, అగభాగమున 
దట్టముగా ఎగురుచున్న గడ్డిపరకలు కలదై అనుట; చలత్‌ = తిరుగుచున్న, 
పాంశుదండః = రజఃస్త౦భము కలదియును--సుడిగాలి యనుట; పధిమ=బాటల 
యందు రయూంకారీ=[మోయునదియును శర్కరాలః=ఇసుకతో నిండినదియును; 
విబపినామి = వృక్షములయొక్క, స్కంధకౌషెః = కొమ్మల ఒరిపిడులచేత్త 
ధూమః = పొగతో కూడినదియును, (ప్రాసాదానామ్‌ = దేవ-న్మప భవనముల 
షః (ప్రాసాదో ట్‌ భూభుజామ్స్‌, నీకుంజేషు = సాం(దస్థలములయందుు 
భవనములు అధికముగాను్ను చోటులయందనుట్క అభినవ=కొతృదెన్క జలద= 
మేఘముయొక్క(కొక్కారుమేఘము అనుట; ఉద్గార=ఉరుమువల్కే గంభీర 
గంభీరమైనదై , ధీరః=స్వేచ్చగా సంచరించునదియున్కు గాలిహోరు సుబ్బులోని 
ఉరుమువలె (మోయుచు అన్ని వై పులకు (పాకుచున్న దనుటా-ధీరో ధైర్యాన్వితే 
'సె్యెరే బుధే క్షీబం తు కుంకుమే - అని మేదినీ నిఘంటువు చండారంభః = 
భయంకరమయిన ఆరంభము కలదియున్కు అయిన సమీరః=వాయువు, పరిదిశ మ్‌= 
అన్ని దిశలక్కు వహతి=వీచుచున్నది, భీరు=ఓ పిరికిదానాషీ సంభమేణ= 
కంగారుతో కిమ్‌=పని ఏమి!--భయపడవలదనుట. (నగ్గరావృత్త ము. వహశి- 
నహతః-వహన్ని. లట్స్‌ పరస్మై, (పథమ, 


124 వేజీసంహారమ్‌ 


సఖీ ఏ మహారాజు? (పపిశత్యిమం స 
ఉద్య” కారీ ఖల కయ మరి ల్లి తపరువరజఃకలుపేకృత నయన, 
ఉన్నూలిత తకువర శబ్ద వితస్త మందురా పరి([భప్ట 
వల్లభ తురంగమ పళ్యాకులీకృత జన పద్ధతిర్భిమణః 
సమోరణాసార'ః. (మహారాపీ పవిసదు వదం డారుపవ్యఅ 
ప్పాశాదమ్‌. ఉవ్వేఅ కారీ క అఅం ఉలర్గిద పరుస 
రఅకలుసీకిదణఅణో ఉన్మూలిద తరువర స్‌ద్ధ విత న 
మందురా పరిబ్భట్ట వల్ల హా తులంగము పస్టాజలీ!ద 
జణపద్ధ ఈ ఛీవణో సమిారణాసారో,) 





సమాసములు :-- అం _ఘిభిః--పిబకీతి--అం[ఘి పః--అం[ఘిపాణామ్‌ 
అంగాని._అం[ ఘిపాంగాని. వ్యూఢాని అ3౫|ఘీపాంగాని యేన సః-వూూఢాం[ఘీ 
పొంగః, తృణైః జటిలః--తృ ణజటిలః; పాంశానాం దండః--పాంశుదండః; 
చలంళ్చాసా పాంశుదండః.-_.చలత్ప్చాంశుదండః; తృ ణజటిలః చలత్సాంశుదండః 
యస్మిన్‌ సః-తృణజటిల చలత్వాంశుదండః. స్కంధానాం కాషః-తై 8. ధూమేన 
సహితః--సధూమః, అభినవశ్చ అసౌ జలదళ్చ- అభినవజలదస్య ఉద్దార ఇవ 


ఉద్గారా యస్య--స చాసౌ గంభీరశ్చ, దిరశ్చ. చండః ఆరంభః యస్య సః, 
దిశి దిశి ఇతి పరిదిశమ్‌. 


సంధులు :- వి+ఊఢ్క నికుంజేషు __ అభినవ__యణాదేశసందధి. 
వ్యూఢ+అం(ఘిప+అంగ, చండ+ఆరంభః--సవర్డదీర్ధసంధి.  జలద+ఉద్గార- 
గుణసంధి. అ౨గః+తృ ణం వీరః +చండ-శషసాడేశనంధి. దండః +అంతికే... 
ఉత్సాాదేశ, దండో--అంత-పూర్వరూప. సమీర రః+వహతి._ఉతాస్వ దేశ. 


మహారాజ ఇతి :- ఇయమ్‌=ఈ, హస్త నిర్చేశముతో ఈ కనిపించు 
చున్న 'అనుట్క _దారుపర్వత = చెక్కలతో కృ తిమముగా తయారుచేయబడిన 
కొండమీది, లీలావర్యత మనుట్క (పాసాదమ్‌= భవనమున్ను మహారాజః==వముహో 
రాజు (వవిళతుజ పవేశించునుగాక-పార్థనార్థకము. 'ఉల్గిత=లేచిన 


చి వకీయాజ సాకే 125 


రాజా (సవార్డ మ్‌) ఉపకారి ఖల్విదం వాత్యాచ [కం 
సు యోధనస్యం యస్య [పనాడా దయత్న పరిత్యక్క 
నియమయాః దేవ్యా సంపాదితో ౭స్పృన్ననోరథః. 
"క థమితి---- 


న్యస్తా న (భుకుటి ర్న చావృ్చసలిలై రాచ్ళాది కే లోచనే 
పీతం -నానన మన్యతః సశపథం నాహం స్సృశన్‌ వారితః। 


కర్క-శమయిన్క రజః=ధూళితో కలుషీక్ళ త=కలుషము గావింపబడిన, నయనః= 
న్మేతములు కలదియు [పజల కన్నులను కలుషీకరించినదియ ననుట్క ఉన్మూలితీ= 
పెకలించివేయబడిన, _ తరువర=పెద్ద పెద్ద వృక్షములయొక్క, శబ్ద=ధ్వనితో, 
చెట్లు పడిపోవుచున్న చప్పుడుతో ననుట్క విత _స్హ=భయపడినవై, మందురా= 
అశ్వశాలనుండ్కి 'పర్మిభష్ట=పారి పోయిన, వల్లభ తు రం గమ=అశ్వరాజముల చే 
(తురంగమాణాం వల్ల భాః__వల్ల భతురం గమాః--రాజదంతాదిషుపరమ్మ్‌,. పర్యాకులీ 
కృత = చెల్లాచెదరు గావింపబడిన్న జనపద్ధతిః = (ప్రజలు సందడిగా తిరుగు 
మార్గములు కలదియున్కు జనసమ్మర్షముతో నిండిన బజారులను కలగుండు పరచిన 
వనుట; అయిన్న ఫీషణక=భయంకరమయిన, ఆయము=ఈ, సమీరణాసార $= 
సుడిగాలి వేగము. ఉద్వే గకారీ=ఆందోళన కలిగించుచున్నది. పరిస్థితి ఆందోళన 
కరముగా ఉన్న దనుట. 


సహర్షమితి ఫా (సహర్షమ్‌=సంతో షముతో), ఇదమ్‌=ఈ్కి వాత్యా 
చక్రమ్‌ = సుడిగాలి సుయోధనస్య = దురో్యధనునకు నాకు, ఉపకారి ఖలు= 
ఉపకారకము గదా! ఎందువల్ల ననగా-యస్య=ఏ సుడిగాలియొక్కు, (పసాదాత్‌ = 
అన్నుగహము వలన, అయత్నపరిత్యక్త నియమయ్యా అయత్న=నా (పయత్న 
మేమియ లేకుండగనే, పరిత్యక్త=విడిచిపెట్టిను నియమయా=| వతనియమము 
కలదయిన్క దేవ్యా=భానువతీదేవిచ్చే అస్మత్‌ =మాయొక్క, మనో రఢః=కోరిక్క 
ఆలింగనేచ్చ యనుట్క సంపాదితః=సమకూర్చ్పబడినడి. కథమ్‌ ఇతి=ఎట్టనగా-- 


'న్యస్రేతి ఫా (భ్రుకుటి న న్యన్తా; లోచనే బాష్బసలిలైజ నృ 


126 _ వేణీసంహారమ్‌ 


తనా మగ్న పయోధరం భయవ కాడా బద్ధమా- లింగతం 
భంక్రా౭స్యా నియమస్య ఛీవణమరున్నాయం వయస్యో 
వుమ॥ 20 





ఆచ్చాదికే; ఆననమ్‌ అన్యతః న నీతమ్క్‌ స్పృశన్‌ అహమ్‌ సళపథమ్‌ న 
వారితః; తన్వా్యా భయవశాత్క్‌ మగ్నపయోధరమ్‌ ఆలింగితమ్‌ ఆబద్ధమ్స్‌ అస్యాః 
నియమస్య భంక్తా అయమ్‌ భీషణమరుతొ న; మమ వయస్యః, 


అర్థము ఫా (భుకుటిః=టొమముడ్కి న న్యసా=వేయబడలేదు అనిష్ట 
సూచకముగా దేవి మోము చిట్లించలేదనుట్క లోచనే=కన్నుల్డు బాష్పసలిలై ః= 
దుఃఖాశువులతో, అనిష్టమును వారించలేని దైన్యము వలని దుఃఖమనుట; న 
ఆచ్చాదితే=నింపబడలేదు; ఆననమ్‌=ముఖము, అన్యతః=మరొక (పక్కకు, 
న సీకమ్‌=తిప్పబడలేదు మొగము (తిప్పుకొనలేదనుట; స్పృశన్‌=తాకుచున్న 
వాడనయిన్క అహమ్‌=నేన్కు సళపథమ్‌=ఒట్టులతో , న వారితః=వారింపబడనై తిని; 
నన్ను తాకినచో ఒట్టు ఇత్యాదిగా వారించలేదను ఓ; తన్వాా=ఈ కృళాం గిచేత్క 
భయవళాత్‌ = భయము కారణముగా మగ్నపయోధరమ్‌ = అణగిన కుచములు 
కలుగునట్లుగ్కా ఆలింగితమి=కౌ గిలి, ఆబద్ధమి=బిట్లు బిగింపబడినది. గుండెలణగి 
పోవునంత గాఢముగా కౌగిలించిన దనుట; అసా్యాః= ఈ భానుమతీదేవియొక్క, 
నియమస్య=[వతనియముముయొక్క, భంకా=భంజకుడయిను అయమ్‌=ఈ తడు 
భీషణమరుత్‌ న=భీకర వాయుదేవుడు కానేకాడ్కు (కింతు=మరి% మమ=నాకు, 
వయస్యః = చెలికాడ్కే (పియా పరీరంభమును చేకూర్చుటచే ఈ రుంరూ 
మారుతము నాకు నర్మసచివుడనుబ. అయమ్క్‌ భీషణ మరుత్కొ నునుడనాక్కు 
వయస్యః న=చెలికాడు కాదా!-చెలికాడే అనుట, ఇట్లు కాకువుగానై న నన్యయింప 
జెల్లును, 

సమానములు :-- దాష్బా థ్యాని తాని సలిలాని--బాప్ప సలిలాని_ తై 8; 
శపథైః సహితం యథా భవతి తతృథా-సశపథమ్‌. మగ్నే పయోధరౌ యస్మిన్‌ 
కర్మణి తత్శథా-మగ్నపయోధరమ్‌, ఖీషణశ్చ అసౌ మరుత్‌ చ-భీషణమరుక్‌, 


ద్విరీయాజ్క: 127 


తత్సంపూర్ణ మనోరథస్య మే కామచారః సంప్రతి వివారేషు, 
తదితో దారుపర్యత (పాసాద మేవ గచ్చామః, 


(సర్వే వాత్యాబాధాం రూపయన్తో యత్నతః పరి కామన్తి) 





భంకా--భంకా రౌ-భం క్రారః--భంక్టృ--పుం. (పథమా, ఛందస్సు-_-శార్లూల 
వి|కీడితము, 


నంధులు :- (భుకుటిః+న, సలిలె లై ః-+ఆచ్చా దితే-రేఫా దేళవిసర్గసంధి, 
ఆ--భఛాది'తే. నిత్యతుగాగమసంధి, ఆజ్మాజోశ్చ. న+ఆననమ్‌, న--అహామ్మ్‌ భం కా+- 
అస్యాః౭, న--అయమ్‌. సవర్షదీర్హ అన్యాః+నియమ._ -విసర్షలోపపంధి. మరుత్‌+న_ 
అనునాశికా దేశ, నయన్యఃమమ-ఉ త్వా దేశ విసర్గసంధి. 


అలంకారము :-- (వతనియమ విరుద్ధముగా భానుహుతీ దేవి (పవర్షి ంచు 
టను *భయవళాత్‌- భంకా కాసా నియమస్య ఫీషణమరుత్‌”.అను "హేతువులతో 
సమర్గించుట జరిగినది కావున కావ్యలింగాలంకారము, “సమర్థ నీయసా, ్యర్ధ స్య 
కావ్య న. సమర్షనమ్స్‌ భి కందర్ప! మచ్చిక్తే ౭స్తి [తిలోచనః. 


 తత్సంపూర్ణేతి ఫా తతొ్‌=అందుచేత్క సంపూ ర్త మనోరథస్యవనెరవేరిన 
కోరిక కలవాడయిన్క మే=నాక్కు విహారేషు= =విహరణములయందు, సం(వతి= 
ఇప్పుడు, కామచారః=సే స్వచ్చ, (వ తనియమములు భంగపడిపోయినవి కావుస 
ఇక ఈమెతో స్వేచ్చగా ఏహారింతు ననుట. తత్‌=అందుచేత్క ఇకకః=ఇచటి 
నుండి, దారుషర్వత (వాసాదామ్‌ ఏవవా(కీడాపర్వతము మీదనున్న భవనమునే, 
గచ్చామః=వెడలుదుమ్ము ఆ భవనములోనికే పోవుద మనుట, 


సర్వఇతి :- (సర్వే=అందరున్కు వాత్యాభాధామ్‌=సుడిగాలి బాధన్సు 
రూపయన్న ః = అభిగయించుచున్న వారై, యత్నతః = |పయత్నముత్యో 
పరికామస్సి =నడతురు. .) 


138 వేశీసంహార బ్‌ 


రాజా ; కురు ఘనోరు పదాని శనైః శనై 
రయి విముంచ. గతిం పరి వేపపీమ్‌! 
సుతను కావులతోపరిబంధనం 
మమ నిపీడయ గాఢమురః స్థలమ్‌॥ 21 








రురింతి = ఘనోరు! శనైః శనై ః& పదాని కురు; అయి పరివేపినీమ్‌ 
గతిం విముంచ; సుతను మమ ఉరఃస్టలమ్‌ బాహులతోపరిబంధనమ్‌్స్‌ గాఢం 
నిపేడయ. 

అర్ధము :  ఘనోరు = [కిక్కిరిసిన ఊరువులు కలదానాక్కీ శనైః 
శనై 8 = మెల మెల్ల గ్కా పదాని=అడుగులన్కు కురు=వేయుము, అయి=ఓయీ] 
పరివేపినీమ్‌= వణుకుతో కూడిన లేక తొటుపాటుతో కూడిన గతిమ్‌=గమనమున్సు 
విముంచ=విడువుము, నుతను=సబక్షణమయిన శరీరము కలదానా! ఓ నుందరీ 
అనుట్క మమ=నాయొక్క, ఉరఃస్థలమ్‌=వక్షస్సీ మన్కు దాహులతోపరిబంధనమ్‌-- 
బాహులతా=లతల వంటి బాహువులతోనై నృ ఉపరిబంధనమ్‌=కంఠాలిం గనము 
కలదియగునట్లుగ్యా నిపీడయ == కౌగిలించుకొనుము. లతల వంటి బాహువులతో" 
కంఠసీమను పెనవేసి గుండెను కౌగిలించుకొమ్మనుట. 

సమానముల్లు = భఘనొ ఊరూ యస్యాః సా--ఘ నో రూః-తత్స ౦ 
బుద్ధి. పరివేపః అస్యాఃఆసి ఇకి--పరివేపినీ తామ్‌. (పరివేవ-అతఇనిఠ నౌ-- 
పరివేసిన్‌-బు న్నేభోజీప్‌) & శోభనః తనుః యస్యాః నా--సుత నూ 8--తత్సం బుద్ధ. 
బాహూ లే ఇవ--బాహులతాభ్యామ్‌ ఉపరిబంధనం యస్మిన్‌ కర్మణి తత్త థా. 

సంధులు = ఘన-+డఊర్క్ము లతాాఉపరి-గుణసంధులు, శనై + 
ఇయమ్‌_రేఫాదేశవిసర్గ. ఉరః+-స్థలమ్‌-ఉరస్థలమ్‌-ఉ రఃస్థలమ్‌--ఖర్పరే శరి వా 
విసర్లలోపో వక్తృవ్యః. 

[క్రియ జ “హు క్భజ్ల్‌ కరణే.లోట్‌, పరస్మై, మధ్యమ, 

కురు/కురుతాత్‌ _కురుతమ్‌--కురుత, 
ముంచ /ముంచతాత్‌_ముం చతమ్‌-ముంచత-- 


లోట్స్‌ పరస్మై, మధ్యమ. ముచ మోక్షణే; పీడ పతిష్షంభే 
ల ర 


Cpr 


పీడయ/పీడయతాత్‌-పీడయతమ్‌..పీడయత, 


17, | చ్వితీయాజ్కః 129 


(ప్రవేశం రూపయిత్యా) |పియే! అలస్టైవకాశః 
సమోరణ; సంవృత త్యాత్‌ గర్భగ్భహస్య. as 
ముస్మీలయ చత్సురున్నృష్ట నేణునికరమ్‌ం 

భానుమతీ : (సహర్షమ్‌) దిపేవా  తావదుత్పాతసమిరణా న 
బాధ తే. (దిల్టఆ బ్రహ దావ ఉప్పాదసమోరణో ణ 
బాఛేఐ.) 


య ల ID 


ఛందస్సు కై (ద్రుత విలంబితము-[దు తి విలంబిత మాహా నభా భరో 


న భ్‌ భ ర 
Pls 11. ౮|| ౮|| 
కురుఘు నోరుప దానిశ  నైశ్శనైః 


నృతౌ చిత్యము.__ఆమె (ద్రుత గతికిని ఈత డుపచే3ంచు విలంబగతికిని ఇది 


9 ము లాట్‌ By WN క అ న మున 
(ప్రియ జు (బుయసని! గర్భగ్భుహస్య = ఈ గృహాంతర్భాగముయొక్కు 
సంవృతత్వాత్‌=మూయబడియుండుటవలస్ప లోపరిభాగము నలువై పుల'మూయబఐడి 
యుండుటవల్ల ననుట్క సమీరణః=వాయుప్కు అలబజ్ఞావకా శః=న్థా నము దొరకని 
వాడయ్యను--సుడిగాలి ఈ లోనికి (ప వేశించలేదనుట. చటక = నే|తములస్కు 
ఉగ్మృష=తుడువబిడిన, _ రేణునికరమ్‌=ధూళి కలవియగునట్టుగ్కా వి సబ్దమ్‌= 
టె య ధి 
నెమ్మదిగా, ఉస్మీలయ=తెరువుమా. రెప్పలపె నంటిన దుమ్మును తుడుచుకొని 


సహరమితి :- (సహర్షమ్‌=సంతోషముతో) డి ॥ 
ర్‌ శ మ 
ఇహవ=ఇచ్చట్క ఉత్సాతసమీరణః=ఉత్సాతములను కలిగించు సుడిగాలి న బాధతే 


తావక్‌=బాధించుఏలేదు, 


i136 వేణీసంహారమ్‌ 


సఖి ఏ మహారాజు ఆరోహణ సం|భమ నిస్పహం (వియసఖ్యా 
ఊరుయుగలమ్‌. తత్క- స్మాదిదానీఎ మహారాజ ఆసన వేదీం 
న భూవయతి. (మహారాఅ, ఆరోవా ణసంభ మణిస్పహం 
విఅసహీఏ ఊరుజుతలమ్‌. తా కీపదాణీం మహారాప 
ఆసణకేదీం ఇ భూశేది.) 


రాజా . ( బేఏమవలోక్య) భవతి, అనల్బ మేవాపకృతం వాత్యా 
సంభ మేణం తథాహ్‌ా__._. 


కేణుర్బాథాం విధశ్తే తనుకపి మవాతీం నేతయోరాయ 





త క్వాల్‌. 

ఉక్క_౦వపో౭ల్పో౭పీ వీనసస్తనభరిత మురః శీప హారం 
దునోతి। 

మహారాజఇతి - ఓ మహారాజా, (పియసథ్యాః=మా నెచ్చెలియైన 


భానుమతియొక్కం ఊరుయుగలమ్‌ = ఊ రుద్వయమృ్మ ఆరోహణ=దా రుపర్వతారో 
హణమునందలిదైన్న సం (భమ=తొందరక్కు నిస్స హమ్‌ =తట్టుకొన లేనిది_అలసి 
పోయిన దనుట. (ఆరొహణస్య సంభమెణ నిస్సహమ్‌.) తతీ =అందుచేత్త 
ఇదానీమ్‌=ఇప్పుడు, మహారాజః=మహారాజు ఆసన వేదీమ్‌=ఆసనముగానువయో గ 
పడు తిన్నెన్కు కస్మాత్‌ న భూషయతి=అలంకరింపడేల? నీవు కూర్చున్నచో 
ఈ మెయు కూర్చుండు ననుట, 


దేవీమితి ౩- (దేవీమ్‌ = భానుమతిన్సి అవలోక్య = చూచి) వాత్యా= 
సుడిగాలివల్లనై న్న సంభమేణ=హడావిడిత్కో అనల్పమ్‌ ఏవ=ఎక్కు వగాన్వే 
అపకృతమ్‌=అపకారము చేయబడినది--సుడిగాలివలన పెద్ద అపకారమే జరిగిన 
దనుట. తథాహి=అంతేకదా!. 


రేయిరితి = తనుః అపి రేణు? నేతయోః ఆయతత్వాత్‌ మహతీం 


జు క 
బాధాం విధతే అల్బుః అపి ఉత్కంపః పీనస న భరితమ్‌ ఉరః కివ హారం 


ద్వితీయాజ్క_ః 131 


ఊకో రం చే౭వి యాతే పృథు జఘనభ రా ద్వ్యేప 
| థుర్వర్థ లే౭ స్యా 
వాత్యా ఖేదం మృగాత్యాః సుచిరమవయవై రత హస్తా 
కరోతి॥ 22 


దునోతి, మందే యాతే అపి పృథుజఘన భరాత్‌ అస్యాః ఊరో్యః వేపభుః 
వర్షతే, మృగాత్ష్మ్యాః అవయవై 8 దత్శ హస్తా వాత్యా సుచిరం ఖేదం కరోతి, 


అరము :-- తనుః అపి=చిన్నదే అయినను రేణుః=ధూళికణమ్ము 
నే తయోః = (ఈమె, కన్నులయొక్కు, ఆయతత్యాత్‌' = విపులత్వము వలన 
మహతీమ్‌=అధికమయిన్న బాధామ్‌=వ్యథన్సు విధత్తే=కలిగించుచున్నది; అల్బః 
అపి=కొద్దిపాటిదే అయినను ఉత్క_ం౦పః=కదలిక్క పీనస్త నభరితమ్‌=గు రువక్షోజ 
భారముతో కూడిన ఉరః=వక్షఃస్థలమును, ఉప హారమ్‌=ఎగిరిపడుచున్న దండలు 
కలదగునట్లు, దునోతి=బాధించుచున్నది; మందే=నెమ్మదిగ్భా యాతే అపి=నడచి 
నప్పటికిని మందగమనమే అయినను అనుట్క పృథు=ఘనమయిన్మ జఘన= 
వెను.కటియొక్క, నితంబముయొక్కు అనుట్క భరాత్‌=భారము వలన అస్యాః= 
ఈ మెయొక్క, ఊర్వ్యోః=ఊరువులక్కు వేపథుఃఅకంపమ్బు వర్గతే=అధికమగు 
చున్నది నెమ్మదిగానే నడచినప్పటికిని జఘనభారము వలన ఊరువులధికముగా 
కంపించుచున్నవి అనుట్క మృగాక్ష్యాః=ఈ హరిణనే|తయొక్క, అవయవైః= 
అంగములచేత్త దతృహసా=అందింపబడిన సహాయము కలిగిన ద్రై వాత్యా=సుడీ 
గాలి అస్యాః=ఈ మెక్కు సుచిరమ్‌=చాల సేప్పు ఖేదమ్‌=బాధన్కు కరోతి=కలి గించు 
చున్నది. సుడిగాలి వలన కలిగిన బాధ నేత స్తన జఘనముల ఆయతక్వ-- 
పీనత్వ-పృథుత్వముల వలన అతిశయించి తేరుకొనుట జాగైన దనుట. ఇందు 
భానుమతీ సౌందర్యాదికము వ్యంగ్యము. 


సమాసములు :- పీనొచ తౌ సనా చ--పీనస్త నాభ్యాం భరితమ్‌. 
కీపాః హారాః యస్మిన్‌ కర్మణి తత థా. పృథు చ తతి జఘనం చ-పృృథు 
జఘనస్య భరః- తస్మాత్‌, మృగస్య అకిణీ ఇవ అక్షిణీ యస్యాః సామృగాక్షీ- 
తస్యాః. దత్శః హస్తః యసై్య సా-దత హస్తా, ఛందస్సు సగ్గర. 


132 వేశీసం హారమ్‌ 


( 


సే 1 ఉపవిశని) 
రాజూ న తత్కి-మిత్యనా సీ రం కఠినం శిలాతల మధ్యా స్వే చేపి! 


లోలాంశ్ల కస్ట పవనాకులితాలళు కాంతం 
రి ఆ 
లు మను లోచన బాంధవస్య। 





సంధులు వపా రేణుకదాఢధామ్‌, తనుః-అప్ప్కి న్మేతయోః+ఆయత, 
ఊర్వోః +మన్వే  వేపథుః+వర్షతే అవయవైః--దత్త--రేఫా దేశవిసర్షసంధులు. 
_ఉత్కంపషః--అల్బ ః+అపి._ఉత్వ్వాదేశవిస సర్షసం ంధి+హూా a పన్వరసంది, మం దే+- 
. అప్పి వర్షకే+ఆస్యాః౭-పూర్వ దాప. అస్య్యాః -వాక్కా-విసర్షలోప 
క్రియలు :- ధత్తే-దధా తే-దధతే.డుధాజ్‌ ధారణ పోషణ యో॥. ఆత్మనే 
దునోతి_.దునుతః_దున్వని_ -టుదు ఉపతా పే-పరస్మై 
రేం ఆలి నూ = ఆప సద * 
వర్ధతే వర్టితే_వర్గనే.వృధు జిర్‌ వృద్ధొ_ఆత్మనే_లట్‌.[ పథమ 
అలంకారము ౫ సుడిగాలి భానుమకీదేపిని అందరికంటె అధికముగా 
చాలసేపు వాధించుటను నే తాయతత్వాక హేతువులతో సమర్గించుట జరిగిసది 
కావున కావ్యలింగమలంకా రము... సనుర్ల నీయస్య అరస్వ కావ్యలింగం సమర్లన 
అ యథ థి ౪ వి థా 


సర్వఇతి - (సర్వేడఅఎందరున్కు ఉపవిశని =కూర్చుందురు | 


తతి మితి ఫలా దెపీ=భానుమకీ దే వి, అనాస్తీ ర్రమ్‌=చాప మొ మొదలైన 
ఆస రణములు ఏమియును లేనట్టిదియును, కఠినమ్‌= =రూక్షమైనడియునై న నైన శిలా 
తలమ్‌=జాతినేలపై, అధ్యా స్తై కిమ్‌ ఇతి=చతికిలబడుచున్న దేమి! ఉతి నేలపె 


మహారాణీ కూర్చుండదగదని ఆశ్చర్యము 


లోలాంకుక సే ఐరతి శ్రా ఫా కరభోర్వు షవనాకురితాంశుకాంతమ్‌ త్వద్ద్య పై-- 
హారి నును ఊరుయుగ్మమ్మ్‌ య. ఫ్‌ ముమ లోచనవాంధవస్య తవ జఘన 


వశ 4 
సలస్య చిరమ్‌ అధ్యాసితుమ్‌ పరాంప ఏవ, 


ద్వితీయాజ్బ_ 13 


అధ్యాసితుం తవ చిరం జఘనస్థలస్య 
పర్యాప్త మేవ కరభోరు మ మోరుయుగ్భమ్‌॥ 25 


అర్ధము :- కరభో రు=కఠభములవంటి ఊరువులు కలదానా! మణికట్టు 
నుండి చిటికెన వేలువరకునున్న. చేతి వెలుపలి భాగమును కరభము అ. 
మణిబంధాదాకనిష్టం కరస్య కరభో బహిః..(ఆమర్క 2.6.81; పవన=వాయువు 
చేత ఆకులిత=చెదరగొట్రబడిన అంశుక=వస్త్రముయొక్క అంతమ్‌=కొ సలు 
కలదై త్వత్‌ =నీయొక్క, దృష్టి చూపును హారి=హరించునదైన్న మమజ= 


మ. ఊ రుయు గృమ్‌=ఊరువుల జంట, లోలాంశుకస్య=కదలుచున్న 
చేరతో కూడినదియును, ల్‌ చనా(నా కన్ను లక్కు టై 


కాలము(ప్వ్రు, భభ SPIN కొటక్కు అలమ్‌ భా. నీ 
లమును నా ఊరుయుగళము ఎంతపేపయినను మోయజాలినదే అనుట, నా 
ఒడిలో కూర్చుండరాదా నేలపై ఏలయని తాత్పర్యము. 


విశేషములు :-- సంయోగాభిలాషారూపమయిన భావమిచ్చట ధ్వని. 
ఇది దురో్యఛనుని వాక్సాతుర్యము వలన లభించుచున్నది. ఇతడు కవి నిలబెట్టిన 
పాత్ర. కావున ఇది కనినిబద్దవక్ళ(పౌఢోక్కి సిద్ద వస్తుకృత ఖావధ్వని 
యగుచున్నది. 


సమావములు :- లోలమ్‌ అంశుకం యస్య-తాద్భ శస్య. వవనన 
 ఆకులిళః_పవనాకులికః,. అంజకస్య అంతః-అంశుకాంతక, పవనాకులితః 
అంశుకాంతః యస్య తత్‌. తవ దృష్టిత్వద్భషిః, త్వద్దృప్టిం హరతి శీల 
మస్య-త్వద్భ షి హారి. హారి ణీ. హారీణి_తాచ్బీల్యణిన్న ంత నపుంసకము. బంధురేన 
బాంధవః, లోచనయోః బాంధవః..తస్య. 'బధ్నా తి-ఆకర్షతి--ఇతి బంధు). 
జఘనమ్‌ స్థలమివ--జఘనస్టలమ్‌_తస్య. కరభావివ ఊరూ యస్యాః సా_ 
తత్సంబుద్దొ--హౌ కరభోరు!. ఊర్వోః యుగ్మమ్‌. 

సంధులు :- లోల-+అంజక్క పవన+ఆకులిత+అంశుక-+-అ౨ తమ్‌-- 
సవర్షదీర్హ .  వరి4-ఆవ్మమ్‌_యణాదేశ, మమ ఊరు-గుణసంధి, 


134 వేణీసం హారమ్‌ 
(ప్రవిశ్య పటాశ్నేజేణ సం భాంతళ) 
కంచుకీ ఏ చేవ! ! భగ్నం భగ్నమ్‌! (న సాతంకం పళ్యన్ని ) 
రాజా వ కిం నాము! = 
కం-చుకీ ప్ర భగ్నం భీమేన. 


రాజా ఎ ఆః కీం (పలపసి? 





అలంకారము :- భానుమతీ దురోధనుల ఊరయుగ్మమునకు ఆను 
రూప్యము వర్షింపబడినది. రెండును లోలాంశుకముల్కే పరస్పరదృష్టిహరులె, 
కావుననిందు సమాలంకారము చెప్పవచ్చు ను_సమం స్వాద్వర్గ నం యత 
ద్వయోర ప్యనురూపయోః, స్వానురూపం కృతం సద్మ హారేణ కచమండలమ్‌. 


ఛందస్సు న వసంతతిలక--ఉకా వసంతతిలకా తభజా జగొ గః, 


త భ్‌ జ జ గగ 
UUI ౮|| Ul Ul U U 
పర్యాప్క మేవక రభోరు మమోరు యుగ్మమ్‌ 


(పవి శ్యేతి ఫ్‌ (సం|భాంతః=ఉద్వేజితుడై , పటాకేపేణ= ఒక్కు_మ్మడి 
తెర (తోనికొనుటతో, (ప్రవిశ్య=(పవేశించి_తెర (ల్‌ కోసివేయుచు రంగ| ప్రవేశము 
చేసి యనుట.భయకోపదుఃఖాదుల ఆవేశముతో పాత్రలు రంగమున (పవేశించుట-- 
పటాకే పేణ-సపటా కేపం (పవిశ్య-_అందురుఎ 


న 


దేవ ఇ :- _దేవ=మహారాజా!, భగ్నం భగ్న మ్‌=భగ్న మెపోయినది 
భగ్న మైపోయినది. (అందరును (పళ్నార్ధకముగా చూతురు 


కిమితి ఫా కిమ్‌ నామ?=-ఏముది? 


భగ మితి :౫ ఫీమేన=ధీ మునిడే, (భయంకరమైన వాయువుచే Se) 
భగ్నమ్‌=నాశనముగావింపబడినది. విరిచివేయబడిన దనుట, 


ఆఅ$ః అథి $f ఆః=అహో! కిం 


7 


పలపసి?=ఏమిటి వాగుచున్నావు? 


ద్వీతీయాజ్యు_ః 135 


భానుమతీ : ఆర్య! “వనర ర ప (అజ్ఞ, కిం క 


మం తేసి) 

కంచుకీ : (సభయమ్‌) నను భగ్నం భీమేన భవతః........ 

రాజా వ ధిక్‌ (పలావిన్‌ వృద్దాపసద, కో౭య మద్య శే 
వ్యామోహః! 


కంచుకీ : జీవ, న ఖలు కచ్చిత్‌ వ్యా మోహః. సత్య మేవ (బవీమి, 


భగ్నం భీమేన భవతో మరుతా రథశేతనమ్‌। 
_ = పతితం కింకిణీ క్వాణ బద్దా[కందమివథీ,త॥ 24 








ఆరతి = ఆర్య!=పూజ్యూడా!, అనర్థమ్‌=అనిష్టమున్సు మం[తయసే 
కిమ్‌=పలుకుచున్నావా! 

నభయమితి $- (నథయమ్‌ = భయవడుచు) నను=నిజమే వినుము; 
ఫీమేన=భీమునిచే (భీమ వాయువుచే అనుట భగ్న మ్‌=భగ్న ముకావింపబడినది, 
భవతః=తమయొక్క ....పూరి కాకుండగనే రాజందుకొని- 

ధిగితి ;-- ధిక్‌=భ్కి (ప్రలాపిన్‌=వదరుబోతా!, వృ ద్ధాపసద=వృద్ధనీచా! 
అద్య=నేడ్కు తే=నీక్కు అయమ్‌=ఈ, హ్యామోహః కః=మతిభమణము ఏమి! 

దేవేతి == మహారాజా! కశ్చిత్‌ వ్యా మోహః=వ్యా మోహము ఏదియు, 
న ఖలు=లేదు సుమా! సత్యమ్‌ ఏవ=నిజమే (బవీమి=పలుకుచున్నా ను. 


భగ్నమితి :- భీమేన మరుతా భవతః రథకేతనం భగ్నమ్స్‌ కింకిణీ 
క్వాణబిద్దా[కందమీ ఇవ క్షితౌ పతితమ్‌, 


అర్ధము :- ఖీ మేన=భయం కర మైన మరుతా=వాయువుచ్చే భవతః= 
నీయొక్క రభకేత నమ్‌= =రథధ్య జమ్ము జెండాతో కూడిన కట్ల అనుట భగ్నమ్‌= 
విరిగిపోయినది కింకి ణీ= కేతనప్ప చిబుమువ్వలయొక్క కుక =ధ్వనితో, బద్ధడా 


136 వేణీసంహారమషీ 


రోజా ణా బలవత్సమిరణవేగాత్‌ కంపితే భువనే భగ్న; స్యందన 
శీత్రుః, తత్కి- మిత్యుద్ధతం (పలపసి భగ్నం భగ్నమితి! 


సమకూర్పబడిన్య ఆ[కందమ్‌ ఇవ=రోదనముకలదానివ కె మువ్వల చప్పుడు 
రోదనధ్యనివలె వినిపించుచుండగా ననుట్క కితౌ=భూమియందు, నేలపై అనుబ్క 
పతితమ్‌=పడిపోయినది. 


విశేషములు :-- దురో్యధనుడిచ్చట కశ్చి త్కాంతావాదమును చేసెను. 
భీమేన అనుటతోడనే ఖీమసేనుడనుకొని చిందులు (తొక్కినాడేతప్ప కంచుకి 
వాక్యమును పూరి కానీయలేదు. ఇది దుర్యోధనుని ఉలుకును తెలియజేయుచున్నది. 
భీమ శబ్దమునకు భీషణమయిన భయంకరమయిన అనియు నర్గములు, భీమేన అని 
తృ తీయలో నుండుట మరింత (భాంతిజనక మైనది, కడకిది కలల విశేషణమె 
గుండెగుబులును చల్లార్చినది. భీమేన మమతా అని పైని చెప్పిన "ప్రేకాక మరుతా 
ఖభీమేనామరుతా = వాయునంద దనుదై.డు భీమేన = ధీమునితో_.అనియు కొందరు 
అన్వయము చెప్పిరి. రుతీ శబ్దము లక్షణావృతితో మారుతి పరమనియు, 
ఆత్మా వై య అనిరి కావున తం|డి-కొడుకులకు అభేదమనియు 
సమర్దించుకొనిరి. కానీ ఇది సరసముగా లేదు, వగా ఇచట జరిగిన సంఘటనా 
వాయువుచే కేతనము విరుగుటయే తప్ప భీమసేనుని (ప్రసక్తి లేదు. భీమేన అను 
విశేషణమును చేయుటలో దుర్యోధనుని ' ఉలుకును బయటపెట్టుట యన్నది 
కవ; ల చమత్కారము. ఇది వీరి అన్వయమున ఓడిపోవుచున్న ది, 
కావున స్వీకా ర్యము కాదు, రజశ్చ (క కల్పనకు భానుమతీ (వతనియను 
భంజనముతో పాటు కేతనపతనముకూడ ఓక (పయోజనము. ఇది దుర్యోధనోరు 
భంగమునకు సూచకము. 


సమాసములు :-- రథస్య కేతనమ్‌-రథకేతనమ్‌. కింకిణీనాం స జ 
స సంస్‌ ఆబదః వ. యేన తత థా, 


జలవపిత్రి :=. బలవత్‌ == =బలిస్టమయిన్న సమీరణ=వాయువుయొక్క 
వేగాళ్‌=వేగమువలన, భువ నే=(ప్రపంచమే, కంపితే=ఊ గిపోగ్యా స్యందన కేతు = 


18) ద్వితీయాజ్క_ః 13 


కంచుకీ ; చేవ న కించిత్‌, కింతు శమ నార్థ మస్యావిమిత్త స్య 
విజ్ఞాపయితవ్యో చేవ. ఇతి స్వామిభక్తి రాం ముఖ 
రయతి.. 

భానుమతీ ఏ ఆర్యవు త, పరివోర్యతా మేత దనిమిత్తం (పసన్న 
| చావ్మణ వేదానుఘోచేణ హోమేన చ ((అజ్జడఉక్త, 
పడిహరీ కను వదం అణిమితే ౦ పసల్ణా (బహృణ వేఆణు 
ఫఘో శీణ పహోమేణ అ.) 

రాజా ‘ (వావజ్ఞమ్‌) నను గచ్చు, వుళలోహాత సుమి! తాయ 
సివేవయ. 


రథకేతనమ్ము భగ్నుః=విరిగినది. తత్‌ =అంతమాతమున్క్న భగ్నమ్‌ భగ్నమ్‌ 
ఇతి = విరిగిపోయిసది విరిగిపోయిన దని, ఉదతం (పలవసి కిమీతి=పొలి కేకలు 
(on) 
'పెటుచున్నా వల! 
యట 


దేవేతి :- దేవ=మహారాజా!, న కించిత్‌ =ఏమియులేదు. కిను=కానీ 
క 


అస్యవ=ఈ అనిమిత్స స్య=అపశకునముయొక్క, శమనార్గమ్‌=విరుగుడుకొర 
(3) అటి Us ఢి 


దేవః=మహారాజు, విజ్ఞాపయితన్యః=విన్న వింపబడవలసి సవాడు, ఇతీ=అన్ని 
స్వామిభకి కడ పభుభకి ప మామ్‌=నన్ను, ముఖరయతి= ఇటు) వాగించుచున్న ది. 
రి ఎలి 1 ౧౧. | 


ఆథ్వపు లేతి ఫ్‌ ఆర్యప్పతా!, (వకన్న=పసన్నులయిన్మ (బాహ్మణడా 
విపుల, _వేద+అనుఘోషేఆణ=వేదధ్యనులతోను చ=మరియు హోమేన= 
హోమముతోన్కు ఏతత్‌ =ఈ, అనిమిత మ్‌=అపశకునము, పరిహార్యుతామ్‌= 
పరిహరింపబడునుగాక! 


సావజమితి :- (సావజ్ఞమ్‌=అవ హేళనగా ఇష్టములేకున్నను తప్పని 
ఇ శ తై "ల ల్‌ 
సరియె ఒప్పుకొనుచున్న రీతిలోననియు నను గచ్చ = అట్లయిన పొమ్ము, 
పురోహితసుమి తాయ. పురోహితుడయిన సుమితుని కొరక్కు నివేదయ= తెలియ : 
చేయుము పురోహితునికి విన్న వింపుమని కంచుకితో ననుట,” 


138 చేజీసంహారమీ ' 
కంచుకీ : య దాజ్ఞాపయతి జీవః. (ఇతి ని! ప్కా-౦ళః) 


(ఆహో) 

[పతీవోరీ : (సోచ్వేగముపస్ఫత్య) జయతు జయతు మహో రాజః. 
వముహారాజు ఏపా ఖలు జామాతుః సింధు రాజస్య మాతా 
దుశ్శలా చ (ప్రతీహారభామా తిష్టతి.  (జఅదు జఅదు 
మహోరాఓీ మహారాఅ, వసా కు జామాదూణో నీంధురా 
అస్స మాదా దుస్పలా అ పడిహార భూమిోవ చిట్టది ) 


రాజా (కిం చిద్యిచిం త్యాత్శగతమ్‌) కిం జయదథమాతా 
దుశ్శలా చేతి కచ్చి దభిమన్మువధామర్షి తైః పాండు 
ప్రుజె)ః న కించిద త్యాహీతమ్‌ అ చేష్టితం భవేత్‌. 
(పకాశమ్‌ గచ్చ. (పవేశయ క్రీ భమ్‌. 





యడితి :- దెవః = మహారాజు యత్‌ ఆజ్ఞాపయతి (తత్‌) = నది 
ఆజ్ఞాపించుచున్నా డో అది - (ఇతి = అని, నిషాాం0 తః=ని|ష్క_మించును). 
((పవిశ్యడపతీహోరి (ప్రవేశించి 


సోద్వేగమితి i= (సోద్వెగమ్‌ = కంగారుపడుచ్చు ఉపసృత్య = 
సమీపించి జయతు జయతు మహారాజః=హమహారాజుకు జయమగునుగాక అనుట, 
మహారాజా, జామాతుః=అల్లుడుగా రై న్య సింధురాజస్య=జయ్మ దథునియొక్క, 
మాతా=తల్లియ్కు చ=మరియ్చు దుళ్శ్గలా=దుస్పలయు ఏషా ఖలు=ఇదిగో ఈమే 
అని వారు ఉన్న గుమ్మము వై పునకు హస్స నిర్దేశము చేయుట, (ఫతీహారభూమౌ= 
గుమ్మమునందు తిష్టతి = ఉన్నది తమ దర్శనమునకై వేచిఉన్న దనుట. 
((పత్యేకాన్వయము కావున ఏకవచనము.) 


కించిదితి :- (కించిద్విచింత్య=కొంచెమాలోచించ్చి ఆత్మగతమ్‌= 
తనలో) కిమ్‌ = ఏమీ, జయ్మదథ మాతా దుశ్శ్ళలా చ = జయ దథుని తల్లియు 
చుస్పలయునా!; అభిమన్యు = ఆభిమన్యునియొక్క, వధ = హననముతో, 


ద్వి తీయాజ్బ_ 139 
పతీహారీ ; యన్న హారాజ ఆజ్ఞాప మతి (ఇతి నిప్కా-ంతః) (జం 
మహోరాకీ ఆణవేది, ) 
(తతః (పవిశతి es జయ దథ మాతా దుక్శలా చ) 
(ఉభే స్మాసం దుచ్యోధనపాద యో; పతత;ః) 


మాతా ; పి తాయతాం పరితాయతాం కుమారః (పరిత్తాఅడు 
పరిత్తాలదు కుమాలో) (దుశ్శలా రోదితి ) 








అమర్షితై ః=్యకుద్దులయిన పాండుపుతై 9౪=పాండవులచ్చ్వే కిం చిత్‌=ఎఏదయినన్తు 
లత్యాహితమ్‌=గొప్ప అనిష్టము అత్యాహితం మహాఖీతిః కర్మ జీవానపేకి చా 
అమర్హ 3.3.77 ఆచెష్టితమ్‌ = చేయబడినది, న భవేత్‌ కచ్చిత్‌ =కాలేదుగదా! 
వారు ఏ దేని--జయ[దథవధాదికమయిన--అనిష్టమును చేసియుండలేదుగదా అనుట. 
((పకాశమ్‌=(పకాశముగాా గచ్చ=పొమ్ము, శ్నీఘమ్‌=వెంటన్సే [పవేశయ = ప్రవేశ 
పెట్టుము. 


యడితి :- మహారాజు యత్‌ ఆజ్ఞాపయతి తత్‌ = ఆజ్ఞాపించిన 
(ఇతి=అని, నిషాా_ం౦తః=ని(ష్కమించినవాడగున్ఫు 


తతబఇతి :-  (తతః=అటుపైన్కి సం|భానా=ఉద్విగ్న యైన, జయ।| ద్రథ 
మాతా=జజయ్మదథుని తల్లియు, చ=మరియ్చు దుళ్ళలా=దుస్పలయ్యు (పవిశతి= 
(పవేశించునుం 


ఉభణతి :- (ఉభే=ఇరువురున్తు సా్నాసమ్‌=ఏడ్చుచ్చు దుర్యోధన 
పొదయోః=రారాజు పాదములంద్వు పతత ః=పడుదురు) 


. పరి తాయతామితి:. కుమారః=కుమార దుర్యోధనుడు పర్మి తాయతామ్‌ 
పరి త్రాయతా మ్‌=రకీంచునుగాక రకీంచునుగాక! ( a 


(దుశ్శలా=దుస్సల్క రోదితి=విలపించును 


140 వేశీసంహారమ్‌ 


రాజా వ (ససః| భమ ముల్జైప్య) అంబ, సమాశ్వ్యసిహీ 
వ. : కిమతాహితమ్‌? అపి కుశలం 
సమరాంగ శే మ్య] పతిగథన్య జయ (ద్రథస్యం 


మాతా ; జాత కుత; క్రుశలమ్‌! (జాద, కుదో కూసలమ్‌) 


౪ 


రాజా కథహుని? 


మాతా : (సాశః క్రమ్‌) అడ్య ఖలు వు త వధామర్హోద్దీకి పీతేన 
గాండీవినా అవస్తృమితే దివసనాఖే తస్వ వధః పరిజ్ఞాతః, 
(+ ప్ట్రవుక్క వహామరిసుద్దీవిచేణ గాండీవిణా అణత్థమిచే 


జులు 
డినవహణాహే తస్ప భత ప కిక్ఞాదీ. :) 





వహ. |భమమి శః. (సస ౦ (భమమ్‌=కంగా మపడుచ్చు ఉర్గాప్య=లేవనెతి | 
అంబ!=కతల్లీ 1, సమాశ్యసిహి సమాశ్వసిహి=ఊరడిల్లుయూరడిల్లుము! కిమ్‌ అత్యా 
హితమ్‌?=వచి చ్చిన అరిష్టమేమి?. సమరాంగణేమ=యుద్దరం గములందు, అ|పతి 
రథన్య క es ఏడు “కని, ఎదిరింపగల సాటిఏీకుడు ని అనుట (న విద్యతే 
పకిరథః యస్య సః ర. ,=జయ[దథునికి అపి కుశలమ్‌=కేమమే కదా! 


కో 


( 


య 
జాతేత్‌ “౫ జాత= gl, కుతః కుశలమ్‌=సేమ మెక్కడ! 


కథమితి ;-- కథమ్‌ ఇవ=ఎటూ? 


చ్‌ 
శ్‌ 
య 


పాశంకమెతి :-- (సాశంకమ్‌= అనిష్టాశంకతో ) ప్యతవధ= =అభిమను; 


వధవలన కలిగిన  అమర్షా = [కోధముత్నో ఉద్రీపితేస = మండిపడుచున్న, 
యె (6 
దొ ఇ Cg ఆన షి ర జ 
గాండీవినా=అక్లు నునిచే అద్య = ఈ నాడు దివసనా వే = =సూర్యుడ్యు అనస్స మిత 


అస్త మించనివాడు ఆగుచుండగా, సూర్మ్యాస్త మయము కాకముందే అనుట, తస్య= 
జయ్యదళునియొక్క, వధ౩=హనన 


న్‌ 
ము (పకిక్షాత తః ఖలు పతిజ్ఞ గా ఏింవబడినది 
గదా! 


so (పతిజ చేసె నుణ 
థి 


ww 


(2. 


ద్వి తీయాజ్కు_ 141 


mr hl న్మీతమ్‌) ఇవం తేద శుకారణ ముంవాయా దుఃశలాయా 
వ వు తకో కాదున్నత్తస్య కి రీరీిన; (పలావై రేవ 
మవ. అహో ముగ్ధత్యే మజబలాశామ్‌ అంబ! కృతం 
విపాజేన వశే! దుకృలే! అల మృశుపాలేన. 
కుతశ్చాయం తస్ట ధనంజయస్న | పభానో దుకోధన 
బాహు పధ రవ్నీతస్య మహారథ జయ దథస్య విపతి_ 
ముత్ప్చాదయిచుమ్‌,. 





చే = మరియు, దుళ్శలాయాః = దుస్పలయొక్కయు, అశు = త క 
కారణమ్‌ = హేతువు, ఇకమ్‌ తత్‌ =ఇదియన్న మా౬! పరిగణింపదగినది కాదనుట. 
ప్పుతళ కాత్‌=ప్పు త్రళోకముసలన్క & గత స్వవపిచ్చివాడయిన్న క్రిరీ ౦టినః=అర్జునుని 
యక టు పలాపె ః =వాగుడులవ్వే ఏవమ్‌ =ఇట్టి ఆవన్థాజదుఃస్థితి వచ్చినదనుటి 
ఆహో =ఓహోకీ అబలానామ్‌=హగువలయొక్క ముగ్గత్యమ్‌=బేలతగము! 
SO OD అంబ =కల్లీ!, విషాదేగ=దుః ఖముతో, కృతమ్‌= 
చాలును, దుఃఖ మీక విడు మనుబ. కృతమ్‌ అనునది ఆలమర్థక ము--కృ తం 
యుగే౭లమర్జే స్యాద్విహ కే హింసితే తిమ( ఇతి మేదినీ శక్తా నివారణే తృప్తా 
పర్యాప్తం స్యాక్‌ యథిప్పి తే--(ఇతి రుద్రక్ళి అని నిఘంటువు ,. వళ్ళే దుస్సల= 
ఓ చిన్నాల్‌ దుస్నలా$, అశుపాతేన అలమ్‌=కన్నీటితో చాల్కు ఇక ఏడ్పుమాను 


ళ్‌ | నళ వాసి ద 
భునుఎ.  దుకొ్క్శాధన=సుయోధనునియొక్క " హుం=భుజములనునట్టి, పరిఘ = 


హో 

ఘాతయోః ఇతి మేదినీ 

లోహముతో చేయబడిన అడ్లగడియంవంటి బాహువులతో సనుట్క రక్షితస్య = 

ర నాడై న్స. మహారథ = మహారశుడయిన్న  పరిపూర్ణవీ డనుద, 

జయ దథస్య = సిలిధఘురాజునక్కు విపతిమ్‌ = ఆపవన్కు ఉత్పాదయితుమ్‌ = 

తలిగించుటక్కు తకం = ఆ ధనంజయస = ర ఆపర్‌ 
ర్‌ 


143 వేజీసంహారమ్‌ 


మాకా ; జాతః, తేహీ పు తబఎధువ ధా ముద్దోదీ? తకోపానలా 
పేనీతశరీఠా వీరాః పక శ్రామని,. (జాద, జే హీ 
పుత, బంధు వవామరిసద్దీవిదకోచాణలా అణ జేక్టి దసరీరా 
పీరా సరికాని. 
ణి ET గ్ర 0 ప 
రాజా |; (సోపవా సమ్‌) ఏవ మేతత్‌ . సర్వజన rg 


హాసాక కప విలోల చజేశకసవా దుళ్శాప శేనాజయా 
ae ముమ రాజచ[కవుకతో గార్లారితి వ్యాహృ తా। 











ముహారభుడు- ఏకో దళశసహసాణి యోరయే ద్యన్తు ధన్వినామ్‌ 
శస్త్ర శాస్త్ర (ప్రవీణళ్ళ విజ్లేయ సృ మహారథః॥ 


జాతేకి :-- జాత కాబిడ్డా!, పుత= =కుమారునియొక్క_, బంధు= చుట్టముల 
యొక), వధ=హనవము చేనై న, న వక్‌ ధము చ్చే ఉద్దీపితవ (ప్రజ్వలింపజేయ 
బడిన్క కోపానలాః=కో పాగ్ని కల వారె కే=ల్సి వీరాః=పాండవ వీరులు అన పేక్షీత 
శరీరాః =స్వశరీరములను లెక్క చేయనివార, తము శరీరమునకు ఏమగునో అను 
చింతను విడచిన తెంపపులై అనుబ.  పరిికామని, హి=సంచరించుచున్నారు 


గదా! ఇంతటి సాహనసులకు అఆలవికానిది ఉండునా అనుట్క నీ రక్షణము 
సరిపోవునా ఆనుటయు 


హుక్‌ = (సోపహోగమ్‌ = బక్కిరంపుగ్రా ఏతత్‌ == ఇది, 
ఏవమ్‌=ఇ ప్రై ఆ తిరుగుడు తిరుగుడే అనుట. పాండవానామ్‌=పా పాండుప్పుతుల 
యొక్క, అమర్షితా= కోథగుణము ; సర్వజన (పసిద్దా ఏవ=లోకులందరునెరి గిన దే! 


పశ్ళ=చూడుము-చె ప్పెద మనుమునుణ,. 


హస్రేతి :- మమ ఆ 
అక 


పాంచాలీ రాజచ్మకప్టరతః గః గొః ఇతి వా 


తస్మిన్నే వ న కింను సతో నాసీక్చథా నందనో 
యూనః త (తియవంశజస్య కృలినః [కోధాస్పదం 
కిం నతత్‌॥ 25. 





గాందీదదరః పృథానందనః న ఆసీత్‌ కిమ్‌ ను; క్ష్మతియ వంశజస్య కృతినః 
యూనః తత్‌ (కోధాస్పదమ్‌ కస! 








అర్దము = మమ=నాయొక్క,. ఆజ్ఞయా=ఆనతో, దుశ్ళాసనేన= 
దుస్ఫ సేనునిచే; హస్త =చేతీతో, అకృష్ణ=లాగివేయబడుటచే, విలోల=జారిపోవు 
చున్న, కేశ=[కొమ్ముడియు వసనా=వస్ర్రమును కలదై న్న పాంచాలీ=(దౌపద్వి 
రాజచకప్పురతః=రాజసమూహమునెదుట్క గౌః గః ఇతి=గోవును నేను గోవును 
ఆన్కి గోవువలె రక్షణీయను అనుట్క వ్యాహృతా=దీనముగా పలికినది; తస్మిన్‌ 
ఏవ (సమయే) =అదే సమయమందు సః=ఆ్క గాండివధరః=గాండీవము ధరించు 
వాడై నృ పృథానందనః = అర్జునుడు స ఆసీత్‌ కింను=లేడా?; క(తీయవంశజస్య= 
రాజవంశములో పుట్టినవాడును, కృతినః =నేర్చ రియ్చు శస్తా9 స్త్ర విద్యానిష్పణు 
డనుట్క యూనః=యువయు అయిన వానికి కో డ్మపాయప్ప రా చబెడ్డక నుట 
తత్‌=అవప్హి నిండుకొలువున భార్యనవమానించుట్క [కోధా స్పదమ్‌జకో ధస్థానము, 
కోపకారణమనుట్ట కిం నజకాదా! శార్దూలవికీడితము. 


సమాసములు కా హస్తేన ఆకృష్ణం-...హ స్తాకృ'షేన కారణీన 
విలోలమ్‌ హహేక్ళష్ట విలోలమ్‌; శేశాళ్ళ వసనం చ తేషాం సమాహారః--కేళ 
వసనమ్‌, స్తాకృష్ణ విలోలం కేశవసనం యస్యాః సా, రాజ్ఞః ha 
యం ట్ర పురతః ధరతి ఇతి ధరః--గాండివస్య ధరః _ద్వితీయాళే షష్టీ, 
పృథాయాః నందనః. కత్రియాణాం వంశః--క్ష్మతియవంశే జాయత ఇతి-తన్య. 
(కోధస్య ఆస్సదమ్‌. 


సందులు పా హాస +ఆకృష్క దుశొ సనేన+ఆజ య్యా న ఆపీక్‌ 
0 థు లి లల J జః 35 
(కోధ+అఆస్ప దమ్‌-సవర్షది ర్భసంధులు. పురతః+గౌఃం ధరః+న్వ్న నందనః 
యూనః--ఉత్స్వాదేశవిసర్గ. గౌః7-గౌః+-ఇతి-రేఫా దేశ. తస్మిన్‌ +వివ-అనునాశిక 
ద్విత్యసంధిి సః+-కిమ్‌-సః షవిసర్ల్షలోవసంధి-తదేతద్విసర్గ్లలోప. 


144 వేజీసంహారమీ 


eat పడిక్ణా భారస్స్ప అప్పవహో సే పడిక్లాదో.) 


మాతా వ; అసమా ష్‌ క్‌ భగ స్యాత్శవధో౭స్య (పతిజ్ఞాతేః, 


రాజూ న య 'బ్యేవమల మానంధదస్థానే ౭పి "తే విపాచేన. నను 
నక్కవ్యమ్‌ ఉత్సన్నః సానుజో యుధిప్యీర ఇతి. అశ్యచ్చ 
మాత కా శకి రసి ధనంజయస్యాన్యస్య వా కురుశత 
పరివార మ మహిమ్న: కృపకర్గ Ch Ts 
పహోరథ “ద్విగుణీకృత నిరావరణ విక్రచుస్య నామా"పి 
erie తే తేనయస్య. అయి సుతపరా | కమాన భిజ్జా! 


ఆసమాప్తతి వా కా అ నెర వేర్ప్చబడని (పతిజ్ఞాభరస్య ఆ 
తిజాభారము కలవాడై న్క స్వ=-ఈ అరునునీకి ఆత్మవధః=ఆత్మహతి, 
ద [స్ట జ > ఠి 
(పతిజ్ఞాతః=|పతినగా టా. చసన (పతిజ్ఞ ను నెరవేర్చుకొననిచో 
అః వో 
ఆత్మత్యాగము చేసెదనని (పకి తినహ్రూనె ననుట. 


యదీతి :- యది ఏవమ్‌ = అసె అయినచో ఆనందస్తానే అపి = 
సంతోషిం చవలసినచోట కూడ, తే= సీయొక్క, విషాదేన= -దుఃఖముకో అలమి= 
చాలును - సంతోషించవలసినదిపోయి ఏడ్తు వేల అనుట. సానుజః =తమ్ములతో 
సహ్వా యుధిష్టిరః =ధర్మ జుడుు ఉత్సన్న 8 =నాశనమై పోయినాడు ఇతి నను= 
ఆనీ కద్యా వక్తవ్యమ్‌=చెప్పవలసినది! మాతః=అంధా!, అన్యత్‌ చజమరొక 
మాట; కురుశత=నూర్లురు కౌరవుల్కే పరివార=బంధువులుగ్కా వర్థిత =వృద్ధి 
పొందింపబడిన్న మపొమ్నః = మహత్తుకలవాడును, బంధువులైన సూరులు. 
కౌరవులచే అనుట, కృపుడ్కు కర్ణుడు |దోణుడ్కు అశ్వర్థామ్మ ఆది-మొదలయిన్క 
మహారథ=మహారథులచేత, ద్విగుణీకృత = రెట్టిం పుచేయబడీన దై నిరావరణ= 
ఆవధిలెనిదై నృ విక్రమస్య=పరాాకమము కలవాడును అయిన్క శతే=నీయొక్కు, 
తనయస్య=నుతునియొక్కు, నామ అపి=పేరునయినన్ను (గహీతుమ్‌=పట్టు 
కొనుటక్కు ధనంజయస్య వాకకిరీటికిగాని అన్యస్య వా=వేరొకనికిగాన్సి కా శకి 8 
ఆస్తి = ఏమి శకి, ఉన్నది!. అయి సుత పరా క్రన+-అనభిజే = కుమారుని 
(పతాపము నెరుగసిదానా! 


ధర్మాత్ళజం | పతి యమా చ కథావ నాస్తి 

మథ్య ద్ఫకోదర కరీట భృతో ర్పలేన। 

ఏకో౭పి విస్ఫురితమండల చాప చక్రం 
సిధభురాజ మభి పేణయితు సమర్థః 26 


అర్ధము *_ ధర్మాత్మజమ్‌ (ప్రతి = ధర్మరాజును గూర్చియు చడ 
మరియుు యమౌ _ప్రతి=కవలనుగూర్చియు, కథా ఏవ=చెప్పదగినద్వ్కే నాస్తి = 
లేదు వీరు మువ్వురు కెక్క_లోనివారు కాదనుబ; వృకోదర కిరీబభృతోః 
మ ధ్యే=భీమార్డునుల నడుమ్మ్క వీరిద్దరిలో ననుట్క కః ఏకః అపి=ఏ ఒక్కడైనను 
విన్ఫురిత = కదలుచున్నదియు మండల = వచు లాకారముగానుండుగదడియు నె న 
(ఎక్కు పెట్టుటచ్చ చాప re మ్‌ = ధసుర్యాంశడలము కలవాడై న సింధురాజమ్‌= 
జయ(దథున్కి బ బలేన=బలవ౦తము గా, ఆక ణయితు మ= సేనతో ఆ(కమించుటక్కు 
సమర్థః =చా లిన వాడా! ఇద్దరిలో ఏ ఒకడును సమర్ధుడు కౌడనుట్య (యళత్చెన 
యాభిగమన మరౌ తది షేణనమ్‌--అ ముర 3.8.95) 


సమానము లు := వృక స్య ఉదరమవ ఉదరం యస్య న్‌ సః--వృ కోదరః 
కిరీటం విభర్శి ఇతింకిరీటభృ త్‌. వృకోదరశ్చ న స రక కి రీట౪ భృతౌంా 
తయోః. విస్ఫురితం మండలం యస ఫ్‌ తత్‌ --విస్ఫురిత మండలమ్‌ నాప చ కమ్‌ 
యస్య నః_విస్ఫురితమండల చె చాప చ(క॥-తమ్‌, సింధూనామ రాజా=సింధురా జః-- 
తమ్‌. 


చ త టో లీ ఖ్‌ ష్‌ fin 

సంధులు *- కథా+ఎవ వృద్ధి Erg స ర్రదీర్త a భృతొః 
బలేన_రేఫా దేశవిసర్గసంధి. _ఏకః--అపి-ఉత్వ్వాదేశవిసర్గ, ఏకో+అపి-పూ ర్వ 
రూప. అసి స §__నని -అనభుపవిా-పళనె అట్‌. 'పఖము. వసంతతిలక 


146 వేణీసంహారమీ 


శానుముతీ : ఆర్యనుత. యద్యప్యేవం తథాపి గురుకృత | ప్రతిజ్ఞాభారో 
ధనంజయః నం ఖలు శంకాయాః. (అజ్బఉత్త , బరి 
ఏవ్యం తహోవి గురు కిదపడిళ్హా భారో ధనంజఓ ట్టాణం 
రుస గం కావ్‌.) 
మి 

మాతా : జాతే, సాధు శాలోచితం త్యయా మంత్రితమ్‌. (జాడే, 
సాహు శాలోఇదం తుఏ మంతిదమ్‌ ) 

రాజా : ఆక, మమాపి నామ దుర్యోధనస్య శంకాస్థానం 
పెండ హూః. పశ్య. 
కోదండజ్యాకిణాంకై రగణితరిపుభిః కంక టోన్ఫుక చేసా: 
న్లిష్టాన్యోన్యాతప లై )ః సితకమల వన భాంతి ముత్పాద 

యద్భిః। 





ఆర్యపు తేతి ;-  ఆర్యపు[తాక,ీ యది ఆపి ఏవమ్‌ = ఇది ఇంతటిదే, 
వన్నది నిజమే అనుట తథా అపి=అయినను్వు గురు=గొప్పదియెన్క కృత= 
చేయబడిన, Sa SRD భారః=బరువుకలవాడై స్క ధనం జయః= 
అర్జునుడ్పు (పశిజ్ఞ చే చేసినవాడగుటచే అనుబ్క శంకాయాః=శంకక్కు సింభురాజును 
చంపివేయునేమో అని భయపడుఐక్కు న్థానమ్‌ ఖలు = కౌరణమగునుగదా!, 
కాదందురా అనుట. 
జాతేఇతి :-- జా లే=బిడ్డా!, కాలోచితమ్‌=నమయమునకు తగినదియు, 
సాధు=నముచితమయినదియుు త్వయా=నీచెత మం తితమ్‌=ఆలో చించి వలుక 
బడినడి.  లస్బ పలికితివి బిడ్డా అనుట. 
అఆః ఇతి ఫా ఆకాధిర్‌; దురో్యధనస్య=దురో్యధనుడనై స్క మమ+ 
అపి నామ = నాకుకూడ్క పాండవాః=పాండుపు( తులు శంకా స్థానమ్‌=శంకా 


హేతువాకీ వారిని చూచి నేను భయపడవలనా అనుట. పశ్య=చూడుము___ 


కోదండటబేంతి ?- కోవండజా;కీణాం3 ః అగణిత రిప్పఖిః కంకటోన్య్ముక 
ఫ్‌ ఇ ములు 


ద్వితీయాజ్కః 147 


రేణు గస్తార్క-'భౌసాం | పచలదసిలతాదంతురాణాం 
బలెానా 
నూ[క్రాంతా (భాతృభిన్నే దిశి దిశి సమరే కోటయ 
స్పంపతని ॥ 27 
దేహెజ శ్లిష్టాన్యోన్యాతపతై9 5, సితకమలవనభాంతిమ్‌ ఉత్పాదయద్నిః, మే 
(భాతృభిః, రేణు గస్తార్కభాసామ్స్‌ (పచలదసిలతాదంతురాణామ్‌ బలానామ్‌ 
కోటయః ఆ(కాంతాః దిశి దిశి సంపతని 


అర్ధము :-- కోదండ=ధనుస్సుయొక్కు, జ్యా=నారిచేనైన్వ కిణ+ 
అంకై కొ యలు కలవారును చేతులు కాయలుకౌసిన వారనుబ్క అగణీత=నరకు 
గొనని, రిపుభీః=శతువులు కలవారును శ(తువులను లక్ష్య పెట్టని వారనుట్క 
కంకట = కవచములతోో ఉన్ముక, = విరహితములయిన్క దే హెః = శరీరములు 
కలవారును కవచములు ధరింపనివారనుట-నిర్గ క్ష్యవై ఖరికి ఇది (పతీక్క శిష్టా 
ఒరిసికొనుచున్న, అనో్యోన్య+ఆతపతై 9ః=ఒండెరుల గొడుగులు కలవారై, సిత 
కమలవన = తెల్ల కలువల సరోవరముయొక్క_, (భాంతిమ్‌=[భమను, ఉత్సాద 
యద్శిః = కలిగించుచున్న వారును ఆయిన, మే = నాయొక్క, (భాతృభిః= 
సోదబులతో; రేణు. గస్త =దుమ్ముతో కప్పివేయబడిన, అర్క._భాసామ్‌=సూర్య 
కిరణములు కలవియును, (పచలతి=కదలుచున్న, అసలతా=-అతలవంటి ఖడ్గము 
లతో దంతురాణామ్‌ = (కిక్కి_రిసిగవియునై న బలానామ్‌ = (నా సైన్యముల 
యొక్క, కోటయః=కోట్లు, ఆ కౌాంతాః=లఆ౮కమించినవై -వ్యాపించినవై అనుట, 
దిశి దిశి=అన్నివైపులను, సంపతన్ని=(శ్మతువులపై విరుచుకు) పడుచున్న వి. 


విశేషములు ;:- మమ = నాయొక్క (భాతృ భిః షు సోదడలచేే 
బలానామ్‌=శ(తుసై న్యములయొక్కు, కోటయః=కోట్లు ఆ(కౌంతా ః=ఆ( కమింప 
బడినవై, దిశి దిశి=నలువై పులకున్కు సంపతన్ని =పారి పోవుచున్న వి-ఇట్లు కొందరు. 
ఆగ్యయించుట కలదు, (నగ్శరావృత్త ము 


సమాసములు ఫలా కోదండస్య జాం — కోదండజాాయాః కికాకg —. 


148 వేణీసంహారమ్‌ 


అపిచ భానుమతి! విజ్ఞాతపా-డవ[పభావే! కిం త్య 
వ్వేనమ్‌ అశంక సే, వరాల 


దుశ్ళాసనస్య వహృదయకుతజా' బుపాచే 
దురోర్గధనస్న చ యథా గద యోరు భంగ! 
తేజస్టినాం సమరనుక సి పాండవానాఎ. 
వేయా జ య దథవ ధే౭వి తథా పర 28 





మ్‌ అంకాః యేషాం తైః. న గణితాః-అగణితాః రిపవః 
లై రిపవః--తై 8. కంకకేన కంకటా ద్వా ఉన్ఫ్ముకాః దేహోః 
యేషాం తైః, శ్లీష్టాని చ తాని అన్నోన్యా సని-శ్లిసాన్యోనా ఇని ఆతపక్తాంణీ 
యేషాం తైః. సితాని చ తాని కమలాని_సితకమలానాం వనమ్‌-సితకమల వనస్య 
వనమితి వో (శాం 6ళిః--తామ్‌. అర్హుస్య భాః-ఆఅర్క భొః. రేజుభిః (గనాః- 
రేణ్యుగస్తాః అర్కుభాః యః తెషామ్‌. అసిః లతకేవ--అసిలతా. (పచలత్యః 


అల జల 


అసిలతా8.. పచలదసి .తాఖ్క [పచలదసిలతాభిః దంతురాః ణీ--లేషామ్‌. 


 నంధులు :- కిణ+అంక్క క్లిష్ట అన్ఫోన్య+-ఆతపత9్క (గస్త+ . 
అర్మ్క_-నవర్ణదీ ర్థసంధులు. అంకై ౩+ అగణిత్క (భాతృ భిః+-మే_రేఫాదేశవిసర్గ 
సంధి. ఉత్‌+ము ముక --అనునాశికా డేశసంధి, కంక ౦కట+ఉ న్ముక్వ --గుణసంధి, 


క్రియ :- వతగత్కా పతతి-పతతః-పతన్సి -లజ్‌, పర్య [పథ 
అపిచేతి :- అపిచ=మరియ్యు భానుమతి=ఓ దేప్పీ విజ్ఞా త=తెలిసికొ 


బడిన పాండవ (ప్రభా వే=పాండపుల శక్తి సామర్ధ్యము ంలు కలదానా! త్వమ్‌ అపి= 
నీవు కూడ, ఏవమ్‌ =ఇట్లు, తలు ల త! పశ ,=చూడుము_.. 


షి 


దుశ్శాసన స్వేతి ge దుళ్ళాసనస్య హృదయక్షకజాంబుపానే, అ 
గదయా దుకోధనస్య ఊరుభంగే తేజస్వినాం పాండవానాం యథా దేకిజ్ఞా తథా 
సమరమూర్థని జయ( దథ నధె అపి జయా, 


ద్వి తీయాజ్క॥ 149 


కః కో౭,త భోః! జై తం మే రథముపకల్పయ తావత్‌. యావదవా 
మవి తస |ప్రగల్భ ఫాండవస్య జయ, దథ పరిరకుణేనై వ మిథ్యా పతిజ్ఞా 
వైలత్యుస పాదిత మక న్ర్రపూతం మరణ ముపదిశామి. 





అర్ధము : దుళ్ళాసనస్య=దుస్ప 'సేనుని యొక్క, హృదయజ=గుం డెల 
నుండి క్షరజ+ అంబు పానే=రక కము (తాగుట యందును చ=మరియ్యు గదయా= 
గదతో దుర్యోధనస్య = సుయోధనునియొక్క. (గాయక) ఊరు భంగే= 
తొడలు విజచుటయందును, తేజస్వినామ్‌ = బలశాలురెన్క పాండవానామ్‌ = 
పాండవులక్కు యథా= =ఎట్లు (పతిజ్ఞా=(పతిన కలదో, లే సమరమూర్దని= 
రణరంగముశ; జయ్మదథవ ధే అపి=జయ దకుని చంపుటయందునుు జ్లేయాజా 
కలదని తెలియదగినడి. అట్లిదే ఈ (పకిజ్ఞయు ననుట. రెండును వ్యర్థములని 
తాత్సర్యము, 


సమాసములు :- హృదయన్య క్షతజమ్‌ (క్షతాత్‌ జాతమ్‌ హృదయ 
క్షతజమేవ అంబు-తస్య పానమ్‌-తస్మిన్‌. ఊరో(ః భంగః_.తసిన్‌, తేజః 
ఫ్ర శ్రీ వ డ్రి 


అన్య ఆస్తీ ఇతి_తేజస్విన్‌- అస్‌మాయా మేథా సజోవినిః-అసంతమునకు మతు 
బర్థమున విన్‌ పత్యయము. సమరస్య మూర్జా_తస్మిన్‌, జయ్మదథస్య వధః-- 
తస్మిన్‌. 


సంధులు :-  క్షఠజ+అంబు-సవర్డదీర్ష . గదయా+ఊరు_గుఇసందధి. 
వ ధె+అపి_పూర్వ రూప. వసంతతిలకావృ తము. 


కః కోతేతి : = కః కోజ(తభోః=ఎవరక్కడ! జై జై(తమ=జై (త్రము ఆను 
'పెరుగల్లిన్మ మే=నాయొక్క_, రథమ్‌=అరదమున్సు తావత్‌ ఉపకల్ప య= సన్నద్ధము 
చేయుము. అహమ్‌ అపి=నేనుకూడ తస్య=ఆ్క (పగల్భ పాండవస్య=వాచాలుడగు 
అర్జునునికి జయ్మదథ రక్షణేన+ఏవ = జయ్మదథుని కాపాడుటతో న్కే మిథ్యా= 
ఆసత్యము కావింపబడిన (పతిజ్ఞా = అ (పతినవలన కల్గిన వై లక్ష్య సిగ్గుచ్చే 
సంపా తమ్‌ = సమకూ మృ కొనబడినదియు అశస్రపూతమ్‌ = కస్తాంఘాతముచే 
ఫని|తముకానిదియ్కు (శస్తాంఘాత్తము లేకఫోవుటచే మరణము అపవి( తమను 


150 వేణీస నంహారమ్‌ 


((వవిక్య) 
కంచుకీ ఏ చేవ 


జలే క్యణిత విలోల హేముభుంటః 

(వాలంబ ద్విగుణేత చామర, (ప్రహాసః। 

సజ్ఞో౭యం సియమిత వ వల్లి తాకులాశ్యః 

క| తూణాం శవితమనోకిథో రథసీ॥ 23 
పీరమరణము కాకపోవుట హేతువు అయిన మరణమ్‌=చావును, ఉపదిశామి= 
ఉపదేశింతును. జయ్మ(దథ రక్షణముతోనే అర్జున మరణ మనుట, 


(ప విశ్యవ=(పవేశించిి 
దేవ=వమహారాజా! 


ఉద్దాతక్వణితేతి : ఫా ఉద్దాతక్వణిత విలోల హేమఘంటక్కి (పాలంది 
య జ 

ద్విగుణితచామరపహాసః, నియమితవల్లితాకులాశ్వః, శ(తూణాం క్షపిత 
మనోరథ అయం కే రథః సజ్ఞః, 


ఆర్థము వా. ఉద్దాత= =కుదుపులచ్చే క్వణీత= (మోయునట్టియు, విలోల= 
కదలునట్టియు, ల. గంటలు కలదియును, (పాలంబవా వేలాడ 
దీయబడిన పూలదండల కో, ద్విగుణిత=రెట్టింపుకావింపబడిన్క చామర=చామరముల 
యొక్క  (పహాసః=తెల్ల దగము కలడియును, నియమిత=అదుపుచేయబడిన, 
వల్షిత = గమనవిశేషముచ్కే ఆకుల = గుంజుకొనుచున్న్క అశ్వః = గుజ్జ్లములు 
కలదియును, శ(తూణామీ=వై రులక్కు క్షపిత=నాశనముగావింపబడిన్న మనో రథః= 
కోరికలు కలదియు శ్మతువుల జయకాంక్షలను నాశనముగావించున దనుట్క 
ఆయిన్క తే-సీయొక్క అయమ్‌ రథః=ఇదిగో ఈ రథము సజ్జః=సన్నుద్దము 
గావింపబడినది. 


సమాసములు :-- క్వణితాశ్ళ శే విలోలాశ్చ జ కణిత విలోలాః. 
ఉద్దాతై ః కణిత వీలోలాః--ఉద్దాత కణితవిలోలాః ఘంటా: యస్య న్‌ 


శాం 


ద్వీతీయాజ్క! కేక 
రాజా వ దేవి, (పవిశ త్యమభ్యంతర మేవ. (యావదహమవి తస్య 
(పగ ల్ఫ్భృపాండవస్య ఇత్యాది పఠన్‌ పరి కామతిం) 
(ఇతి న్మిపష్కాంతాస్స క్వే) 
_: ఇతి ద్యిత యో ౭0కః ఫా 





చామరాణాం (పహాసః-చామర(ప్రహాసః, (పాలంబేన ద్విగుణికః--(పాలంబ 
ద్విగుణితః. . (పాలంబద్య్విగుణితః చా మర[పహాసః యస్య సః. నియమితం 
చ తత్‌ వల్షితం చ-నియమితవల్లితమ్‌. నియమితవల్లి తేన ఆకులాః అశ్వాః యస్య 
తాః మనోరథాః యేన సః. 


fin 


సః, 


(OS 


అంధులు :-- సజ్జం+అయమ్‌--ఉ క్యా దేశ విసర్గ, సజ్జో+-అయమ్‌.... 
పూర్వ్ణరూప. వల్గిత-ఆకుల--అశ్వ ః-.సవర్ణదీర్ణ . మనో రధః +రథః-ఉ త్వ్వాదేళ 
విసర్గ, రథః+-తే-- సా దెశవిసర్షసంధి. 


ఛందస్సు :- (ప్రహరక్షిణీవృతృము. [త్యాళాభిర్మనజరగాః (పహర్షి 
ణేయము. మ-=న_.జ_ర_ గ. 11-310 (పాదాంతము) 


చు న జ ర గ 
UUU “IH | ౮| U1U U 
భ(తూణాం తపిత మనోర థోరథ స్తె 


“మ్మొ (జా గత్రీదశయతిః (పహర్షిణీయమ్‌?” ఇతి వ రత్నా కరె. 


దేఫీతి :_ దేవి=భానుముతీ! కతా సీవ్కు ఆభ్యంతరమ్‌ ఏవ=ఆంళః 
పురమును |ప్రవిశ పవేశింపుము. 
వచనమును పఠన్‌=అనుచ్చు పరి(కొమతి=దురో ్యధనుడు నిష్కమించునుం 


(అందరును విష్కమింతురు 


కు ద్వితీయాంకము ఫలా 


త తీ యా జ్యా! 
(తతః (పవిశతి వికృత చేపా రాశునసీ) 
రావనీ : (వికృతం వివాస్య, సపరితోవమ్‌) 


తానును మాంసభార శే కుంభ సహ సవ సాభిః సంచితే 
అనిశం చ పీబామి శోణితం నర్ష శతం సవునో భవతు! 1 





(తతః=తరువాత్క వికృత వేషా=భయంకరవేషముగల రాక్షసి (పవిశతీ= 
(ప్రవేశించును.) 


(వికృతమ్‌ విహస్య=వికటముగా నవ్వి, సపరితోషమ్‌=సంతో షముతో) 


హతేతి ప హతమానుషమాంసభార కే, కుంభసహ[సవపాభిః సంచితే 
అనిశమ్మ్‌ భేజణితమ్స్‌ పిబామి; సమరః వర్షశతమ్‌, భవతు. 


అర్థము 2.  హతీ=చంపబడిన్క మానుష=సై నికుల యొక్క, మాంస 
' భారకే=మాంసరాకులతో కూడినదియు కుంభసహ[స=వేయి కడవలకు చాలిన,, 
వసాభిః=వపలకో (హృశన్మేదస్తు వపా వసే సత్యమరఃఖ, సంచి తే==నిండినదియు 
నైన నమరమునంద్కు _ అనిశమ్‌=ఎల్ల వేళల్ప కోణితమ్‌=రక మును పిబామి= 
(తాగుచున్నాను  సమరః=ఈ యుద్ధము, వర్షశతమ్‌= వేయి సంవత్సరములు, 
భవతు=జ సగుగార! 


నమాసములు :- హతాళ్ళ తే మోనుషా శృ-హ తమానుషాణాం 
మాంసమ-హ తమానుషమాంసస్య భారక*ః యస్మిన్‌ సణహతమానుషమాంస 
భారకకతప్యీన్‌. కుంభానాం సహ్మసం_కుంభసహ(స వరిమాలాః వసాః- 
కుంభసహ్మ సవసాః-తాభిః.  వర్షాణాం శతమ్‌--వర్షశతమ్‌, 


20) తృతీయాజ్క_ః 153 


(నృత్యస్నీ సపరితోవమ్‌) యది సింధురాజ వధ దివస ఇవ 
దివసే దివసే సమరకర్శ పతిపద్య తే౭ర్టునస్తతః పర్యాప్త 
భకత కోస్టాగారం నూంసతోణి కె శ్చ గృహం భవివ్యతి, 
(పరిషకమ్యు దిశో౭వలోక్య) అథ క్యను ఖలు రుధిర పియో 
భవివ్యతి. తద్య్యావ దెతస్నిన్సమ రే (ప్రియ భరారం రుధిర 
(ప్రియ మన్వేషయామి. ((పర్మికమ్యు) భవతు. శర్టాయి మే 
తావత్‌. అనే కధికపియ ఇత ఏహీ ఇత వహీ. 


(హదమానుశమాంశ భాలఏ కుంభశవాస్పవశాహిం శంచివ 
ఆణిశం అ పీవామి శోణీఅం వలిశశద శమవే హుసవిఅదా॥ 1 


జప శింధులాఅవహదిఅహే విఅ దిఅహే-దిఅలహీ శమల 
కమ్మ పడివజల ఆజుణ తపో పజత భలివ కోటాగాలే 
జ జ జై థి 
మంశకశోణి ఏహిం మే గేహే హూ. వీఅది. అవా కహీ ణు 
క్ట లుహీలప్పిప హువీఅడి. తా జావ వమన్నిం శమలే పీఅ 
భ-తాలం లుహిలప్పిఅం అణ్ఞోశామి హోదు, శర్దావఇశ్శం 
దావ, అలే లుహీలప్పిఆ, లుహిలప్పిఆ ఇదో వహి ఇదో 


ఏహి.) 





యదీతి - (నృత్యన్రీ = గెంతుచు సపరితోషమ్‌ = ఆనందముతో) 
సింధురాజవధదివసే ఇవ = జయ|దభుని చంపునాట వప్కె దివసే దివసే = 
అనునితమున్తు సమరకర్శ =యుదమును, అరునః=కిరీటి, |పతిపద+కే యది= 
ఫ్రీ 3 డీ థి 2 జ ౨ క చ 
పొందుచో తతః=అప్పుడ్కు మే=నాయొక్క, గృ హమ్‌=ఇల్లు మాంసళోణితై $= 
మాంసరక ములతోో పర్యాప =పూరి గా భరిత=నిండిను కోషాగారమ్‌= 
అవాలి 3 పా అం 9 
కోళాగారములుకలద్వి భవిష్యతి=అగును. . (పరి కమ్యృ=అటునిటు తిరిగి దిశః. 
అవలోక్య =అన్ని వై పులకు చూచి. అథ=ఇంతకున్ను రుధిర్మపియః =రుధిర 
(పేయుడు క్వ ను ఖలు భవిష్యతి= ఎక్కడున్నా డోగదా! తత్‌ = అదువల్ల, (సియ 


154 వేశీసంహారమ్‌ 
(తతః |ప్రషిశతి తథాకిధో రాతశపః) 
రాతసః : ((శనుం నాటయన్‌ ) 
(పత | హశతానాం మాంసం యద్వుస్లం రుధిరం చ 
లభ్యతే! 
తడైహ మమ పరిశమః తణమాత మేవ €ఘు నశ్యేత్‌ ॥ 9 


(పచ్చగ్ద్ర వాదాణం మంశవ జల్ల ఉక లుహీ లే అ లబ్బ ఇ 
తొ వశో మహ పలిశ్శమే క ఆమేత ౦ ఏవ్య లఘు ణశళ్ళం॥) 


€ 


భర్రారమ్‌=సనా సాకు (ది పియుడై న భర్య రుధిర్మపియమ్‌ = రుధిర ప్రియుని ఏతస్మిన్‌ = 
ఈ, సమరే= =యుద్దభూమియందు, అన్వేషయామి=వెదకుదును. _ ((పరి[కమ్య = 
నాలుగడుగులు వేసి భవతు=అగు గాక, శభ్దాయి షే తావత్‌ =గట్టిగా పిలుతును, 
అరే రుధిర పియ=ఓరీ రుధిర్మపియుడా! ఇతఃఏపి = ఇటురమ్ము, ఇతఃఏహి= 
ఇటురమ్ము. 


|! తతః= అంతట, తథావిధః=అట్టిడై న, రాక్షసః=రాక్షసుడు (పవిశతి= 
అట్లీ స్స 
(పవేశించునుం 


శమమ్‌=ఆలసటన్తు నాటయన్‌ =ఆభీనయించుచు 
( ) 


పత్య(గేతి : ఫా (ప్రత్య [(గహతానామ్స్‌ మాంసమ్స్‌ చ ఉష్షమ్‌, రుధిరమ్స్‌ 


లభ్యతే న. తద్వా మమ్మ ఏషః పరి్యశమః, క్షణమా(తమ్‌ ఏవ్క లఘు, 
నశేః త్‌. 


అర్ధము పా (పత్య్యగహతకానామ్‌ = ఆప్పుడే చంపబడజినవారి యొక్క 
పవనం సల లము చ=మరియుు ఉష్ణమ్‌ = = వేడివేడి దై స్క రుధిర మ్‌ రక్త ము. 
లభ్యతే యది= =దొరకునేని, తదా= అప్పుడు మమ=నాయొక్క, ఏష$==ఈళ, 


పరిశమః=ఆలసట్ప తణమా(తమేవతుటిమాతములోన్నే లఘు= శ్రీ ఘముగ్కా 
నిశ్యేత్‌= తీరిపోవును. 


(రాకుసీ వునర్యా్యావారతి) 
రాతవః ; (ఆకర్ష $) అబే గ. పొ మాం శబాయ తే (విలోక్య) ౩ కథం 
. పియా వసాగంధా! (ఉప సృత్య్వ) వసాగంభే, కస్మాన్నాం 
శబ్దాయసే? (అరే: కే వశే మం శద్దావేది కవాం కిఆ మే 
వసాగంథా. వసాగంభే కీశ మం శద్దావేశి, ) 


రుధిరాసవపాన మతి. శే రణహిండనస్థలడ్డా (| తి శీ 
శభ్రాయసే కస్ఫాన్న్మాం పీయే ప్ర్రగువసహా(సం వూతం 
| శూయ లే॥ ప్రీ 





సమాసములు :- (వత్యగమ్‌హకాః్య పత్యగహతా:ః--తేషామ్‌. 


సంధులు :- (తి+అ(గమ్స్‌ యది+ఉష్టమ్‌_యణాదేశ సంధులు, 
తదా+ఏష=-వృద్దిసలధి. ఏషః +మమ-త దేతద్విసర్గలోపసంధి. 


షో” 


[కియ :- డు లభష్‌జ్‌ (పాపా ఆత్మనే లట్క్‌ (ప్రథమ 
లభ్యతే-లభే్యే తే-లభ్యన్నే 
నక్క. నాళన్వే పర స్మై, విధిలిజ్‌ [పథమ 
నే త్‌నశే్యేతామ్‌-నశే ్యయుః 


(రాత్షసీ=రాక్షస్కి ప్ప పునః వ్యాహరతి= =మరల సిలుచునుఎ 


అరేఇతి - ((ఆకర్ష్య=విస్స్‌ అరే=అహో! కా ఏషా=ఎవరీమె, 
నూమ్‌=నన్ను, శబాయతే=పిలుచుచున్న ది? (విలోక్య=చూచి) కథమ్‌ =ఎటూ! 
లు 3 యు 
(పీయా౭నా [పియురాలైన్న వసాగంధా =వసాగంధయా! (ఉప సృత్య=సమీపించిి 
నసాగంధే=ఓ వసాగంధా! మామ్‌ =నన్ను, కస్మాత్‌ =ఏల్వ శద్దాయసే=పిలుచు 
చున్నావు? . . 


రుధిరేతి :- రుధిరాసవపానమతి కే, రణహిండన స్టలర్షాతి కే (ప్రియే, 
మామ్‌ కస్మాత్‌, శభ్తాయ నే స? పురుషసహ [సమ్‌ హతము (కూయతే, 


156 'వేశీసంహారమ్‌ 


(లూహిలాశవపాణమత్తివ లణహిండన్నఖలన్న గత్తివ!, 
శద్దాఅళి క్రీశ మం వివ వులిశశహశ్ళం హద శుణీఅది॥) 


q 
fx 
ఎలా 


అరే రుధిరపీయ, ఇదం ఖలు మయా తవ శారణాల్‌ 
(పత్యగవాతసన్య కస్యాపి రాజనేః _పభూతవసాస్నేహ 
చిక్కు_ణం కోపం నవర ధిర మగమాంసం చానీతమ్‌. 
తేత్పిబై తత్‌. (అశే లహిల్పపిఆ, ఇదం క్షు మవ తుహ 
కాలణాదో పచ్చగ్దహదళ్ళ కళ్ళవి లావశిశో ప్పహూూదవశా 
రితేవా చిక-ణం కోణం అవలుహీలం అగ్గమంశం ఆ 
ఆణీదమ్‌. ఆతా పీవాహి ణమ్‌ ) 





అర్ధము ప రుధిర=రక్తమనునట్టి, ఆసవ=మద్యముయొక్కు, పాన= 
(తాగుటచ్చే మత్తి కేజామత్తె క్కి నదానాష, రణ=యుద్ధభూమియందు హిండన= 
తిరుగుటచే స్థలతీ =సడలిపోవుచున్న, గా(తి కేజశరీరము కలదానా, (పియే=ఓ 
ప్రియురాలా మామ్‌ =నన్నుు కస్మాత్‌ =వల్క శబ్దాయ సే = పిలుచుచున్నావు?, 
పురుషసహ సమ్‌ = వేయిమంది సైనికులు లేక సైనికసహ(సము హతమ్‌ = 
చనిపోయినట్లు (కూయతే = వినబడుచున్నది. జఇట్లియెడ నీవు పిల్చుట నాకు 
విఘ్నకారి అనుట. 


సమాసములు :- రుధిర మేవ ఆసవః-రుధిరాసవస్య పానమ్‌-రుధిరాసవ 
పానేన నత్తి కా-తత్సంబుద్దౌ. రణే హిండనమ్‌-రణహిండనేన స్థలక్‌ గా(త్రమ్‌ 
యస్యాః సా-తత్స ౦ బుద్దొ. పురుషాణాం సహ సమి. 


జ్‌ స్ట్‌ సట ఖ్‌ y యో జా అయాక 
సంధులు : రుధిర+-ఆసన సవర్ణదీ ర. కస్మాత్‌ [_ మామ్‌ అను 
నాళికాదేశ: 


[క్రియ క [శు (శ్రవణే, ఆత్మన్కె ఆట్‌ (పథమ. 
(శూ యశేా శూ యేళేా కూ యనే న 


అరేఇత్సి ;- అరే రుధిర్యపియ -ఓ రుధిర్యపియుడా! శవ కారణాథ్‌= 


తృ తీయాజ్బుః 157 


రాశ్నపః ౩ (సహితోషహమ్‌) సాధు వసాగంభేే సాధు. శోభనం 
త్యయా కృతమ్‌, బలవ దస్మి విపాసితః తదుపనయ, 
(ఇహు వవాగంభే శాదు, శోవాణం తువ కిదం. బలి 
అహా పీవాళివ. తా ఉవక్తోహి, 


రాతనీ ౩ అనే కుధిరవీయ ఈద్భశే వాత నర గజ తురంగమ 
శోణిక వసా సము[ద దుస్సంచశే సమరాంగణే పరి భమం 
స్వం _ పిపాసిలో౭నీ ఇత్యాశ్చర్యమాశ్చర్యమ్‌. (అలే 
లహీలప్పీఆ, వదిశే వాద ణల గఅ తులంగమ ళతోణిక 
వశాశముద్ద దుశ్శంచ లే శమ లేంగశేే. పడిబ్భ్బమన్నే తపుమం 
పివాశివశితి అచ్చలిఅం అచ్చలిఅం.) 


tl, 


స్‌ కొటజక్కు మయా=నాచేత, ఇదమ్‌ ఖలు =ఇదిగో, (పత్య(గహతస్య=ఇప్పుచె 
చంపబడిన కస్యాపి రాజర్షః=ఎవడో ఒక రాజర్షియొక్క, (వభూత=అధికమైన్క 
వసా = (కొప్వుయొక్క, స్నేహ =జిడ్డుతో, చిక్కణమ్‌=సాం[దమైనదియ్యు 
కోష్టమ్‌ =గో రువెచ్చగానున్న దియు, నవరుధిరమ్‌=[కొన్నెత్తు రు చ=మరియు 
అ(గమాంసమ్‌=శేష్టమైన మాంసమ్ము ఆనీతమ్‌=తేబడినది. తత్‌=అందుచేత్క 
ఏతత్‌=దీనిని, పిబడా తాగుము-స్వీకరింపు మనుః 


సాధ్వితి విజ (సపరితో షమ్‌=ఆనందముగ్చా వసాగం ధే=ఓ వసాగంధాక్కీ 
సాధు సాధు=బాగు బాగు. త్వయా=నీచేత్క కశోభనమ్‌=అందమైన పని కృతమ్‌= 
చేయబడినది. బలవత్‌ = అధికముగా పిపాసితః=దప్పి కగొన్న వాడను అస్మ= 
అయితిని. తత్‌ =అందుచే, (దానిని ఉపనయడాశెమ్ము. 


ఈదృశఇతి _ అరే రుధిర పియుడాకీ హత=చంపబడిన్క నర= 
భటులయొక్క_యు గజ = ఏనుగులయొక్క.యు తురంగమ = గురముల 
యొక్కయు. శోణిత వసా=రక్తము (క్రొవ్వులతో, సము(ద=సము(దమువ లె 
దుస్సంచరే=సంచరింపరాని దైన, ఈద్భ శే=ఇటువంటి, సమరాంగజే =యుద్ధ 


158 చేజీసంహారమ్‌ 


రాక్‌సః: ఆయిసుసి తే, నను పు! 'తశోకసంత _ప్రవృాదయాం స్వామినీం 
పాడించా జీఏం (చేవీతుం గతో ౭స్నిం {అ9, శుస్థి బె ణం 
ప్రత్త శోఅ నుత్రేత హొఅఅం శొమిణీం హిడింబాచేఏేం 
se గదహ్శీ.) 

రాతనీ ఏ రుధిర|క్రియ, అజ్యావి స్వామిన్యా పాడింబా దేవ్యా 
ఫఘటోత్క చశోకో నోపశామ్యతి _ ((లుహీలఎపిఆ; అజ్ఞ వి 
శామణీఏ హీడింబాదేవీవ ఘడుక్క-అశోఏ ఇ ఉపళశమఇం) 


రాతుసః ౩ వనాగంభే, కుతో ౭స్యాః ఉపశమః, శేవలమభి మన్యు వధ 
నోక్ర సమా*నదుఃఖయా సుభ డాచేవ్యా యాజ శే my చ 
కథం కథమువి has స్య తే, (వశాగంఛే, కుదో శే 
ఉవశమే. కేవలం అహీ మళ్లు వహాశోలశమాణ దుక్లావ 
శుభద్దా దేపీఏ జల్ల శేణీవ అకథం కధం వి శమా శ్నానీఅది.) 

భూమియందు పరి భమన్‌=తిరుగుచు త్వమ్‌=నీవ్కు పిపాసితః అసి ఇతి= 

దప్పిగొన్నవాడవై తివనుబ్క ఆశ్చర్యమ్‌ ఆశ్చర్యమ=మిక్కి_లి ఆశ్చర్యము! 


అయోతి :- అయి సుస్టితే జ కుదురై నదానా$, పుతళో ర ప్పుత 
నాశమువల్లన్లై న దుఃఖముతో సాతప్ప=పరితపించుచున్న్క హృదయామ్‌= 
హృదయము కలదియుస్కు స్వామినీమ్‌ = నాయకురాలును అయిస్క హిడింబా 
దేవీమ్‌=హిడింబాదేవిన్మి | పేక్షీతుమ్‌=చూచుటకొజక్కు గతః అస్మి నను=వెడలిన 
వాడనె తిని సుమా! 


రుధిర పియేతి te, ఎ రుధిర ప్రియుడా! స్వామిన్యాః=నాయకురాలై న్క 
హిడింబాదేవ్యాః =హిడింబా దేవికి ఘటోత్క్మ చళోకః=ఘటోత్కచుని మృతివలని 
ఫోకము, జ నెట్‌) ఇప్పటికిని, న ఉపశామ్యతి =ఉపశమింపలేదా? 


వసాగంధేఇతి := వసాగంధా, అస్యాః =హిడీంబాదే నిక్కి ఉపశమః = 


రాత్షసీ : రుధిర]పియ గృవోణై త ద్ధస్తి శిరఃకపాల సంచిత మ(గ 
మాంసోపదంశమ్‌. పిబ శోణితాసవమ్‌. [లుహీలవ్చీఆ, 
గణ వదం హాలి నిలక్క-నాలశంచిఆం అగ్గమంకో 
వదంశమ్‌. పివాహీ శోణిఆశవమ్‌, ] 


రాతసః : (తథా కృతాం) వసాగంభేే అథ కీయ త్పభూతం త్వయా 
సంచితం రుధిరవు,౫ మాంసం న, [వశాగంభే, అవా 
కీఅప్పహూదం తువ శంచిఅం లుహీలం అగ్ధమంశం అ | 
రాతనీ ; అరే రుధిర ప్రియ, పూర్వ్యసంచితం జానా స్వేన త్వమ్‌. నవ 
సంచితం శృణు తావత్‌ . భగదత శోణిత కుంభః సింధు. 
'రాజవసాకుంభా దా [దుపద మత్స్యాధిప భూరి శవః 








ఊరట్క కుతః = ఎక్కడిది! కేవలమ్‌ = కేవలమ్ము అభిమన్యు=అభిమన్యునియొక్క-, 
వధ =మృతివల్లన న్క శేక=దుఃఖము కారణముగా సమాన దుఃఖయా=సమాన 
మైన బాధ కలదైన్స సుభదాదెివ్యా=సుభదాదేవితోన్తు చజమరియుు యాజ్ఞ 
సేన్యా ద్రౌపదితో న్కు కథమ్‌ కథమ్‌ అపి= ఎ క్రైట్టో, సమాళ్వాస్యతే=ఓదార్బ బడు. 
చున్నది. 


రుధిపియేతి = రుధిర్మపియడ్వా హస్తి = పనుగుయొక్క్ల్హ శీఠః 
కపాల=తలపు! రెయందుు 'సంచితమ్‌=పొందుపరచబడిన, ఏతత్‌ = ఈ ఆగ 
మాంస+ఉపదంశమ్‌ = (శేస్ట్రమైన మాంసపు నంజుడును, గృహాణ=స్వీకరిం పుము. 
శోణీత+ఆసవమ్‌=రక్ష మనునట్టి మద్యమును, పిబడాతా గుము. 


 వసేతి :- (తథా కృత్వా=ఆ'పై చేస్తి ఓ వసాగంధా!, ఆథ=ఇఖంతకును, 
త్య్వయా=నీచేత్క సంచితమ్‌=సంపాదింపబడీన లేక నిల్వచేయబడిన్న రుధిరమ్‌= 
రకము చ=మరియు, అగమాంసమ్‌=(శేష్ట పలలమును, (కియత్‌ Coane 
ఏపాటియున్న'ది? ఎంత దాచితి వనుట. 


ఆరేఇతి :- ఓరీ రుధిర్మపియాకి పూర్విసంచితమ్‌ = ఇంతదనుక 


160 వేజీసంహారమీ 


సోమదత్త చాహ్లీక (పముఖానాం న రేం దాణామ న్యేషామవి 
| పాక్ళతవురుపాణాం రుధిర వసామూంసస్య ఘటా అపినద్ధ 
ముఖాః సహ(స్రసంఖ్యాః సన్ని మే గేహే, (అలే 
లుహీలప్పీ ఆ, పూవ్యశంచిఅం జణాశి జేవ్య తుమం. 
ణవశంచిఅం శిణు చావ, భఅదత కోణిఅకుంభో వింధులా 
అవగాకంభే దువే దువద మచ్చాహీవా భూవిశ్ళవ శోమ 
దత్త బషీఅ ప్పమువోణం ఆవించాణం అక్షాణం వి ప్పాకిద 
పులిశాణం లుహీలవ శామంశశృఘుడా అవీణద్దముహో శవాళ్ళ 
శేంఖా వస్తి COE .) 


రాశ్న్‌సః, (సపరితోవమాలింగ్య) సాధు సుగృుహిణి సాధు. అనేన కే 
సుగ్భహిణీ త్వేనాద్య ప్రునః నాగ మనారా? సంవిధానేన చ 


సంపాదించినదానిని త్వమ్‌=నీవ్హు జానాసి ఏవ=ఎరుగనే ఎరుగుదువు. నవ 
సంచితమ్‌ (కొతగా నిల్వచేసినదాని గూర్చి, శృణు తావత్‌ =వినుము. భగ 
దతృ=భగవత్తు నియొక్క.శోణిత=రక్తముతో నిండిన, కుంభః=కుండయొక్క ట్వి 
సం ధురాజ=జయ[దథునియొక్క వసా=[కొవ్వుతో నిండిన, కుం భే=కుండలు, 
ద్వే=రెండుు (దుపదుడ్కు మత్స్య దేశరాజు (విరాటుడు, భూర్మిశవసుడ్కు సోమ 
దత్తుడు బాహ్లీకుడు _'వముకానామ్‌ = మొదలై స్క నరేందాణామ్‌ = రాజుల 
యొక్కయు ఆఅపి=మరియు, అన్యేషామ్‌=ఇతరులై న, (పొకృత పురుషాణామ్‌= 
సామాన్య పురుమలయొక్కయు రుధిర వసా మాంసస్య=రక్తమ్యు (కొవ్వు, 
మాంసము(ల్రయొక్కు ఘటాః = కుండలు అపినద్ధముథాః =కట్టి వేయబడని 
మూతులు కలవి, సహససంథ్యాః=కొన్ని వేలు మే=నాయొక్క గేహేజ 
గృహమునందు సని =కలవు, 


సాధ్వితి స (సపరితో షమ్‌=సా నందముగ్యా ఆలింగ్య =కౌ గిలించుకొని 
సాగ్య్భహెతజగొప్ప ఇలాలోేు 'సాతుసావైజవాను జను, అనేన=ఈ, తే= 
నీయొక్క, సుగృహిణీకత్వేన = మంచి ఇల్లాలితసముతో ను పునః =మరియు, 


పణం మే జన్మచదారి, ద్య ద్య నమ్‌ (శాహు సున లిణీవ 
శాహు, ఇమిణా బే శుగ్భ లిశిత తృణేణ అజ్జశణ శుక 
శంవిహోణీవ అ ప్పణట్టం చే జమ్ము డాలిద్దమ్‌ ) 


గ” 


రాతుసీ ఏ రుధిర|ప్రియ్క, కీవ్భశం స్వామిన్యా స.విభానం కృతమ్‌? 
(లహీలప్పీఆ శ్రీని శే శామిణీవ శేంవిహోణఏ కి చే ) 


రాతుసః 2 వసాగంభే, అద్యఖల్యవాం సా్యామిన్యా పాడి . బా దేవ్యా 
సజహుమానం Begs క; యధా. రు ధిర! పియ, 
అ త్వయా అర్వపు తస్వ భీమ సేనస్య పృష్ణతో౭ 

నుష్పన్గం సనుర అహిం౦డిత వ్య మితి, తత్స స్యానుమార్ల 

హతమానుపు శోణిత నదీ దర్శన |పణష్ట బుభుతై 

వీపాస స్వేమోన మే స్యర్షలోకో భవిష్నతి. త్యకువి వి సబా 





వాసి —_—_ లో 
స్వామీిన్యాః=హిడింబాదివియొక్క, సంవిధానేనజఏర్పాటుతోన్తు అద్య=నేడ్కు 
ల ల 
రూ! Pa ల ప్‌ చి ॥ కా 
మే=నాయొక జన దారి; దంమ్‌=పుటుకత్‌ వాన దారి![దంవ పణషమ్‌-= 
బి టె, శ్రి ల! § క వచ్చిన న్‌ ప పన. స 


రుధిర ప్రియేతి ఆ రుధిర్మపియా స్వామన్న్సా = హిడీ శ. 
కీదృశమ్‌=ఎటువంట్సి సంవిధానమ్‌ =ఏర్పాట్టు కృ తమ్‌=చేయ 


స 


వసాగంధేఇతి != ఓ వనాగంథధా! అద్య=నేడు, స్వామనా 


<r 
యైన హిడింబాదేవా = హాడింబాదివిచత్క  సబహుమాసనమ్‌=పగొారవముగ్యా 
(శూ 
తప్‌ కాం hoes ఆజప ౩-ఆశాపింపబడికిన్సి యథా= 
(టు ల మ్ల arg 


త్వయా త స లృభుడైన్న ఫీమసేనస్య=భీమునియొక్క 
య 
ogre శ్‌ < జ Pa ము 
పృష్టతః -అనుషృష్టమి= వెను వెంట సమర౭=యుద్దభూముయందుు ఆహిండీ 


తవ? మ్‌= సంచరింపబడవ లను. వెన్ను 


బడితిని, తత్‌=అందుచ్చే తస్వ=ఆ ఫమునియొక 


162 


రాడు 


వేణీస ంహారమ్‌ 


భూత్వా రుధిరవసాభిః కుంభ సహ! సం సంచిను. (వ కాగం భే, 
అద్దె ష్ట వాగే కామిణివీ హీడింబాచేఏవ శబహుమాణం 
శద్దైవిఅ. ఆణన్తే జహ-లుహీలప్పీఆ అజప్పహుది తుఏ అజ్ఞ 
ఉతే త్తస్ప భీమ శేణశ్ళ పిట్టవోణు పిట్టం థమ లే ఆహీండిదవ్యః తి, 
తా తక్ళ అణుమగ్గ pare వాఅణు మాణుశకోణి అణ 
ఇ్రదంశణ పణట్ట బుభుశ్థావివాశళ్ళ ఇవా ఏవ మే శగ్గలోఓ 
హావీఅది, కమర ని వీశద్దా భవిత లుహీలవశాహీ స 
శహశ్శం ఫం చేహీం) 

ప రధిగవీయ కిం నిమిత ౧ కుమార భీమసేన స్ట పృష్ణతో౭ను 
పృస్థ్మ్‌ అహిండ్య త! (లుహిలప్పిఆ, కింణిమిత్మ౦ం కుమాల 
ఛీమశేణశ్ళ విట్టదోణు పిట్టం ఆహీండీఅది.) 


 శాతసః ఏ వసాగంభే తేన హీ స్యామినా నృకోద శేణ దుశ్ళాసనస్య 


వెన్న 


రుధిరం పాతుం (ప పతిజ్ఞాత మ్‌. తచ్చాస్మాఖీ రాతుసై రను 


ంటి తియగుచున్న వాడను; హత=చనిపోయిన్న మానుష= సై నికులయొక్క 


శోణితనదీ = రక్సప్రవాహముల(న్ఫుయొక్క, దర్శన = చూచుటత్యో (పణష్ట= 
కోల్పోయిన బుభుకా పిపాసస్య=ఆకలిదప్పి కలు కలవాడను అయిన్న మే=నాక్కు 
ఇహఏివ=ఇచ్చటన్నే స్వర్షలోకః=న్వర్షలో కమ్ము భవిష్యతి=కాగలదు, త్వమపి= 
నీవుకూడ్క వి(సబ్దా భూత్వా=తొందరలేనిదానవై _తాపీగాననుట--రుధిరవసాభిః= 
నెత్తురు [కొవ్వులత్కొ కుంభసహసమ్‌=వేయి కుండలు సంచిను=నింపుము లేక 


సంపాదింపుము. 
రుధిర ప్రియేతి ఫా. ఓ రుధిర్మపియుడా! కుమార భీమసేనస్య క్‌. 
యొక్క, పృష్టతో ౭నుపృష్టమ్‌=వెనువెంట్క _ కిమ్‌ నిమితమ్‌= పత 


ఆహిండ్యలే=సం చరింపబడుచున్ని?--అటు తిరుగుపేల యని. 
య 


వసాగంధే ఇతి :- ఓసీ వసాగంధా! తేన = ఆ స్వామ్‌నా = 


తృ తీయాజ్క! 163 


పవిశ్న పాతవ్యమితి. (వశాగ, భే, "తేణ హి శామిగా 


వీఓద లేణ దు శ్శాశణళ్ళ లుహిలం వాదుం పడిణ్ఞాదమ్‌. తం 


చ అహ్మేహి లక శేహీ ౨ అణుప్పవిశిఅ వపాదపరంత్నిః) 


రావనీ ౩ (వవహార్షమ్‌) సాధు, స్వామిని, సాధు. సుసంవిధానే మే 
భర్తా త్వయా కృతః. (శాహు శామిణీఏ కాసు, శుశం 
విహాణకే మే భతా తువ కిదే 


(నేపథ్య మహోన్‌ కలకలః, ఉభౌ వాకర్ల యతః 


రాత్‌వీ ; (ఆకర్ష $ ససం| భమమ్‌) అశే రుధిరపియ; కింను ఖల్యేమ 
మహాన్‌ కలకలః శూయ వే. (అలే లుహిలప్పిఆ, కింణు 
స్టే వే మహన్నే కలలే శుణీఅది.) 


(పభువైన్క వృకోదరేణ = భీమునిచేత్స దుళ్ళాసనస్య=దుళ్ళాసనునియొక్కు, 
రుధిరమ్‌ = రక్కమ్ము పాతుమ్‌ = (తాగుటకొజక్కు (పకిజ్ఞాతమ్‌ హీ = (ప్రతిజ్ఞ 
చేయబడినదికదా! తత్‌ +చజ=అపయు, రాక్షసై క=రాక్షసులమైన్క అస్మాభిః=మన 
చేత అను[ ప్రవిశ్య = భీముని శరీరమున (ప వేశించి--ఆతని నా వేశించి యనుట, 
పాతవ్యమ్‌=(తాగబడవ లెను, ఇతి= అని--ఏర్సాటులోని ఆంతర్యమనుట. 


సాధ్వితి := (సహర్షమ్‌=సంతోషముతో) స్వామిని=ఓ నాయకురాలా!ీ 
సాధు సాధుఒనాగు బాగు. సుసంవిధానే=మంచి ఏర్పాటునందు మే=నాయొక్యు, 
భర్తా =పెనీమిట్కి త్వయా=నీచేత్క కృతః=నియుక్తుడయె్యను--బాగు బాగనుట. 


(నేపథ్యే=తెరలో, మహాన్‌=గొప్ప్క, కలకలః=కలకలము. ఉభే= 
ఇరువురును, ఆకర్ణయతః=విందురు.) 

ఆరేఇతి :- (ఆకర్ష్యవ=విన్మి ససంభమమ్‌=హడా విడిగా) అరే రుధిర 
(పియ= ఓరీ రుధిర పియుడా! ఏషః=ఇచే, మహాన్‌ =గొప్పు, కలలః=కలకలము, 
గ్రూయతే=వినబడుచుషు ది కిమ్‌ ను ఖలు=ఏమైయుండును! 


164 - వేణీసంహారమ్‌ 


శాత సః 


బు 
tx 

pb 

యంలో 
pA 
శ్‌ 
సో 
Ah 


ఖలు ధృష్టద్యు మ్నేన | | దోణః 
శిశేష్షు జపే పన్‌ వు వశం సగ వ్‌ వ్లపాద్య తె, (వశాగంధే, వే 


త 
ఘిటజుకేణ దోకో ము. అకట్టేఅ అశివ త్తేణ వావాదీ 


న ) రుధిర పియ, ఏహీా, గ (దోణాస్య రుధిరం 
వీకావ కః. (ల పే*లప్పీఆ్క వపా. గచ్చిఅ దోణక్ళ లుహిలం 


1 
fx 
ర 


[సభయమ్‌] వసాగంశే, |బ్రావ్మాణకోణితం ఖల్వేతత్‌ . 
గళ వహద్దహ క్పవిశతి. తతి మేకేన. [ఎళాగంధే, 
(బావ్మాణకోణిఅం న వదం. గలఆం దవాంళే దవాంతే 
పవిశడి. తా క్రిం వడణా.] 


| నేపథ్యే పుళః కలకలః | 








3 > : 
వసతి ౫ ద్భష్యా అ చూస ఓసె వసాగం ధా, ధృష్టద్యుమ్నున= 
ధృష్టమ్యమ్నునిచేళ ఏషః=ఇడిగో, (దోణః= దోజాచార్యుడ్కు కేశేషు ఆకృష్క= 
జుట్రుపట్టుకొని ఈడఇబడీ (మనలపటి యనుఐ) అసి ప కేణ = ఖడధారతో, 
/ రిం tu Cn) a a 
కం పాదే 'తేడాచ! Woy ిలయబడుచు అస్యా డు, 
రుధిరేతి [ నహరమ్‌=స, తో షముగా ఓరీ ళు యా! ఏహి 
| క = య ) ధిర పి లీలా = 
రమ్ము గత్వా=పోబ్బు (దొ ణస్య = దొ “ణునియొక్కు, రధిరమ్‌ =రక మును, 
కొం నాం ఇగ గ, ణే న్‌ 
న్‌ కే 


వనసొాగందెఫ్‌ = న. య. వసాగంధా! ఏతత్‌: 
ఇది, (వాహ్మణళ్‌ ణితమ్‌ ఖలు=వి(ప్పుని [ 


తృ తీయాజ్బ_ః 165 


రాకుసీ : రధిరపియ, పునర గన మహాన్‌ కలకలః (శూయ శే. 
| లుహీలప్పిఆ, ప్రణోవి వశే మవహాంతే కలఅలే శుణీజ అది-] 


రాశ్‌సః ; | పథ్యాభీముఖ wl వహాగల నం ,వీవ. ఖః ల్యళ్య 
నమూ ఆకృ్ళ ప బూాసిప పతే ఇత వఏవాగచ్చడి, కదాచిత్‌ 
ద్రుపదసుత రోజషేణావామపి వ్యాపాదయిప్యుతి. తదేహి, 
అతి కమావః. [వశాగంధే పే ష్ట అశ్ళన్థా మే అకట్టిడాళి 
వే ఇదో నీవ ఆఅచ్చృది. కణావి డువదళుదలోశేణ 
అహ్మేవి వావాదఇశళ్న్శహి* తా వహ, అతిక్కమహశ్ళ | 


[ఇతి న్నిషాాంతా - ఇతి (పవేశకః | 


శ గ్‌ నీ j ర్సికిన ఇ 
| తతః ల ఖడ్డః కలకలమాకర్ణ యన్న శ్య సైమా | 





రుధిదేతి = ఓరీ రుధిర పియుడా! పునః అపి=మరల్క ఏషః=ఇద్వే 
మహాన్‌ =గొప్ప, కలకలః=కలకలము (శూయతే =వినబడుచున్న డి! 


వసాగంధేఇతి ఫ్‌ ( నేపథ్యాభిముఖమ్‌ = తెరలోనికి, అవలోక్య = 
చూచి] ఓసీ వసాగండా! ఆశ్వక్ఞామా = (దౌణ్సి ఆకృష్ణ+-అసిషత్రః=ఖడ్ల్గమును 
దూసీపట్టుకొన్న వాడై, ఏషః ఖలు=ఇడిగో, ఇతః ఏవ=ఇ క్కు ఆగచ్చ తి=వచ్చు 
చున్నాడు. మ = ధృష్టద్యుమ్నునిపట్లగల్క రోషేణ = ప 
కదాచిక్‌= ఒక వేళ్ళు ఆవామపి=మన ఇమవురినిగూడ, వ్వా ్యపాదయిష్యతి=చంపిపే వయ 
గలడు, తత్‌=కొవున, ఏపి= రమ్ము. అతి| కమావః=దాటుకొందము-- ఆనక 


పారి రోదము. (ఇతి=అని, నిషా ంతౌ=ని(ష్కమింతురు.) 
(ఇతి (పవేశకః=ఇది (ప పళకము) 
(తతః = పిమ్మట, ఉత్పాత ఖడ్గ 9 = ఎత్తిన కతి కలవాడై, కలకలమ్‌ = 


కలకలమును, ఆకర్ణయన్‌ అ వనుచ్ము అశ్వత్థామా జా (దౌణ్కి (పవిశతి = (పవే 
శించును, 


166 వేశీసం హారమ్‌ 


అశ్వశ్రామా : మహా[ప్రళయ వమూరుతకుంభితపుహష్క-కావర్వక 
న. గర్జిత | పతిర వానుకారీ ముహుః। 
ః శవణఖె రవః స్పగిత రోదసీ కంద కః 
Beran సమకోద చరయ మభాతపు పూర్యః వురః॥ 4 








మహా(పళ యెతి అక మహా(పళయ మాయుతక్తుభిత పుష్క_రావర్శక 
(పచండఘన గర్హిత (పతిరవానుకారీ, (శవణఖై రవః, సగితీరోతసీ కందరః, 
అభూతపూర్వఃి అయమ్స్‌ రవః, అద్య పురః, సమరోదరేక, ముహు, కుతః? 


వరము మహా[ప్రళయ = మహా్మపళయకా లమునందల్ని మారుత= 
వాయువుచే, కుభిత=| కక్క_దల్బ బడిన, పుష్కురావర్తకజపుష్కరావర్త రములను 
"పేరుగల మేఘములయొక్కు, (పచండక భయంకరమైన ఘన నర్తిదజ ఉరుముల 
యొక్క, [పకిరవ =(పకిధ్వనిన్హి అనుకారీ= అనుకరించునదియు, (శవణభె రత 
చెవులకు--లేక వినుటకు భయంకర మెనదియు, స్థగిత =నింపి వేయబడిన, రోవసీ 
కందరః = భూగభో౭ం౦ంతరాళ గహ్వారము కలదియు అభూతపూర్వః=ఆపూర్వ 
మెనదియు అయి అయమ్‌= ఈ, రవః=ధ్వని అద్య నేడు పురః =ఎదుట, 
సమరోద ధేః= అస ఫే గము(దమునుండి, ముహుః=నిరంతరముగా లేక మాటి 
మాటికి లేక తెరలు తెరలుగా కుతః=ఏల వినవచ్చుచున్నది? 


సమాసములు :- య. (పళయశ్చ-మహా పళయే మారుతః-- 
మహాపళయ మారుతేన కభితౌ; పుష్కర ళ్చావర్తక శృ-పుష్కురావర్హకో; 
మహా[పళయ మారుతేగ కుభితౌచ తౌ పుష్క రావర్శకౌ చ_మహా(పళయ మారుత 
కుభిత్ర పుష్క_రానర్శ కౌ. 'షచండం చ తత్‌ ఘనం చ[పచ- డఘనం చ తత్‌ 
గర్జితం చ, మహా(పళయ....పుష్క్టరావర్త కయో (ప్రచండ ఘన గర్పితమ్‌-- 
గర్జితస్య (పతిరవః_[పతిరవస్యానుకారీ. (శవణాయ వైరవః. రోదస్యా శి 
కందరమ్‌--స్ట గితం రోదసీకందరం లేన సః. సమరః ఏవ .ఉదమిళకాసమల్‌ & 
ఉదది రివ-తస్మాక్‌. న భూతపూర్యః. 


Ct 


సంధులు := పృుష్కుర+ఆవర్శక్క రవ-అనుకారీ-సవర్త దీర్భ. క్షతః-[ 
ధి 


తృ తయాజ్కః 16? 


(విచింత్య) | ధువం గాండీవినా సాత్యకినా వృకోదరేణ వా యౌవన 
దర్పాదతి(కాన్న మర్యా బేన పరికోఫితసాతః సముల్ల ంఘ్యు శ్‌మ్య 
పియతా మాత్శ్మపభావ సదృశ మాచేష్టతే. తథాహి--- 


యల్‌ దుకోోధన పతుపాతసవృశం యుక్తం యద(స్తు[గ హే 
రామాల్ల బ్బసమస్త హేలిగురుణో వర్యస్య య త్పాంపతమ్‌। 
లోశే సర్యధ నువ శ్రౌమధిప లేర్యచ్చానురూపం రువ; 
(పారబ్బు రిపుఘస్న్మ రేణ నియతం తత్క్య-ర్భ తాలేన మే॥ 5 





అద్య --ఉ త్నా దేశ విర్గ-కుతో +అద్య--పూర్వ్యరూపస్వర. సమర+ఉద ధేః-గుణ 
సంది. ఉద ధేః--అయమ్‌-రేఫా దేశ విసర్షసందధి. 


ఛందస్సు :_ పృధ్వీవృత్స ము-జపౌజసయలా వసు[గహయతిశ్చ 
పృథ్వీగురుః. | 
జ స జ స య లగ 
IU 1 Dre IU} 1 1 I UU IU (1-8) 
మహాప శళయమా రుతకు భితపు ష్కరావన ర్హృకా(పచండ 


(ధువమితి :- (విచింత్య = బాగుగా ఆలోచించి) యొవనదర్చాత్‌= 


a 


కోడెపా పు గర్వము వలన్య అతీ(కౌంత మర్యాదేన=మర్యాదనతి క్షమించిన : 
వాడై న్క గాండీవినా వా=అర్దునునిచేగాన్సి సాత్యకినా వా=సాత్యకిచేగాన్ని వృకో 
దరేణ వా=భీమునిచేగాని, పరికో పితః=కో పింపజేయబడినవాడై , తాతః=తం (డి 
శిష్య పియతామి క శిష్యవాత్స ల్యమును, సముల్ల ౦ఘ్య = అతి(కమించి-విడిచి 

యనుట్క ఆత్మ(పభావ సద్భ శమ్‌=స్వ కీయపరా[కమమునకు తగినట్లు, ఆచేష్టతే= 
ఆచరించుచున్నాడుగాబోల్కు |ధువమ్‌=నిశ్నయము. తథా హి=అవె యుక్త మే 
గదా! 


యదితి :. యత్‌ దుర్యోధన పక్షపాత సదృళమ్‌, యత్‌ ఆస్త్ర[గహే 
యుక్తమ్స్‌ యత్‌ రామాత్‌ లబ్ద్బసమస హేతి గురుణః వీర్యస్య సాం[పకమ్‌, 


1658 వేజీసంహారమీ 

(పృక్షతో విలోక్య) తతోం-౭ త్ర? రథముపకయకు. అథ శాలల 
మిదానీం మము రథ పతీక్ష యా, సశస్త్ర ఏ వాసి సజలజలధర! పభా 
భఛాసునేణ సుప్రగవా విమ కంధాత తృకుణా౭ిమురా. ఖడ్లేన 





చ యత్‌ లోకే సర్వధనుష్మతామ్‌ అధివతేః రుషః అనురూపమ్స్‌ తతి కర్మ, 
రిపుఘస్మరేణ మే తాతేన నియతమ్‌ [ప్రారబ్దమ్‌, 


అర్థము - యత్‌ = ఏది దుర్యోధన పక్షపాత సదృశ మ్‌=దురో్యధన 
పక్షపాతమునకు యోగ్యమైనదో; యతి=ఏద్సి అస్త[గ హే=ఆయుధస్వకారము 
పట్ట యుక్త మ్‌=తగియున్న దో; యత్‌=ఏద్పి రామాత్‌=పరశురామునినుండిి లబ్బఐ 
పొందబడిన, సమస్త =అన్నివిధములై నృ హేతి=శస్రములతో గురుణః=గొప్ప 
వాడైన వ్యక్షియొక్క, వీర్యస్యవాపరా కమమునకు, సాం[పతమ్‌=తగినదో; చ= 
మరియు, లో కే ప్రపంచమునంద్యు సర్వధనుష్మతామ్‌=సమస్త ధా నుష్కులకున్సు 
అధిపతేః = నాయకుడై న వ్యక్తియొక్క, రుషః = కోపమునక్కు అనురూపమ్‌= 
తగినదో; తత్‌=ఆటువంటి, కర్మ=పన్సి రిపుఘస్మరేణ=శతుసంహారకుడై న, 
మే=నాయొక్క తాకేన=తం(డిచ్కే నియతమ్‌=తప్పక్క (పారబ్దమ్‌=[పారంభింప 
బడియుండును, (శార్దూలము 
నమానములు :- దుర్యోధనే పక్షపాతః -- దుర్యోధనపక్షపాతస్య 
సద్భశమ్‌ యత్‌, అస్రస్య (గహః-అస్ర్ర| గహః-తస్మిన్‌. సమసాశ్చ తాః 
హేతయశ్చ .లభ్లాశ్చ తౌః సమస్త హెతయళ్ళ _లబ్ది సమస్త "హేతిభిః గురుః. తస్య, 
సర్వే చ తే ధనుష్మంతశ్చ-సర్వధనుష్మంతః--కేషామ్‌. రిపూణాం ఘస్మరః. 
రిపుఘస్మరః--తేన. (భక్షకో ఘస్మరో ౭ద్మర*) 


సంధులు := రామాత్‌+-లబ్ది.లా దేశ సంధి. గురుణః+-వీర్యస్య- 
ఉత్స్వాదేశవిసర్ల, అధిపతేః+ యత్‌--రేఫా దేశవి సర్గ, యక్‌-చ-ళ్చుత్వసంధి. 
చ+-అనురూవమ్‌-సవర్ణ దీర్హ . 


తత్కోం తేతి - ((పృష్టతః = వెనుకకు, విలోక్య=చూచిy, తత్‌కః+ 
అ(త=ఎవరక్కడ?. రథమ్‌=రథమున్కు ఉపనయతు=శెచ్చునుగాక! తెమ్మనుట. 


అథవాాలేక్క ఇదానీమ్‌=ఇప్పుడ్కు మమ=నా యొక్క 


(౩ రథ ప్రతీకయాజరథమున కై) 


22) తృతీయాజ్క! 169 


యావత్‌ సమరభునమవత రామి (పరీ కము వామావీ, స్పందనం౦ 
సూచనయిత్యా, ఆః! *థం మమాపి నామాశ్వస్థామ్ను: సమర 
మహోత్సవ [పమోవ సీర్భర స్య తాతవి(క్రమదర్శన లాలసస్యా౭ ఏమి 
తొసి సమర గమన విఘ్నముకాదయని. భవతు. గచ్చామి. 
(నావష్టంభం పరిశ్రమా గతో విలోక్య) కథ మవధీరిత మోౌత్ర 
ధర్మాణామ్‌ ఉ ఉజిత సత్పురగుపోచిత లజ్ఞావకుంశనానాం విస్మృత 
లా సతెరల we డర రంగాలు చరణ చారిణామ్‌ 


- 


gi 


ఎదురుచూచుటతో, అలమ్‌=చాలును,  అరదమునకై ఎదురుచూచుట ఇప్పట్టున 
అనవసరమనుట,. సశస్త్రః ఏవ = ఆయుధము ధరించినవాడన్వే అస్మి = అయి 
యుంటిని. సజల=నీటికో కూ రాడిన్క, జలధర = ws [పభా=మెకు పువక 
భాసురేణ=ప్రకాశించునదియు, సుప్మగహ=ప టుకొనుటకు అనువుగా విమల 
కలధొత=అచ్చపు వెం డితో చేయబడిన, త్స రుణా=పిడీకః లదియునై న్న అము 

తొ, సమరభువమ్‌ = యుద్దభూమిని, పకక ు యావ 

(పరి క్రమ్య=ముందుకు ౩ స వొమాొక్షి Mere 
దరుటన్సు సూచయిత్వా =అభినయముతో నిరూపించి) ఆః=అహో! సమర 
మహోత్సవ క సం|గామమహోత్స వముయొక్కు, (ప్రమోద = ఆనందముతో 


చాలి 


గ 


నిర్భరస్య=నిండినవాడును, తాత=త౦[డియొక్క్ల నిక్రమ=పరా (క మముయొక్క 
దర్శన = దర్శగమునంద్యు లాలసస్య = అభిలాషకలవాడునై న్మ అశ్వర్థామ్న 8= 


౮ 


అశ్వత్థామనై నృ మమ అపి నామ = నాకుగూడ్క ఆనిమిత్తా ని=అపశ కు” ములు 
సమరగమన విఘ్నమ్‌= =యుద్ధమున కేగుటకు ఆటంకమునుు ఉత్సాదయని, శఢిమ్‌డా 


కలించుచుస్న వా!. వతు జ ల్పించుగాక! గచ్చామి=( సమరము స స్తే పోవుదున, 
(సావష్షంభమ్‌ = సగర్వముగ్కా పరి కమ్య మ న ఆగతః ree 
రు 


విలోక్య= చూచి) కథమ్‌ = ఎశైట్లూ! ఆవ దీరిత = తిరస్క రింపబడిగ, కా త్ర 
ధర్మాణామ్‌=క్ష ప ల ఉబి త=విడువబడీన్స సత్పు అమోచిడా 


ల యె 

౮ తీ క్‌ వవ రా ఇ ge 
సజనార మున్న లజ్జా =సిగ్గు అ సునట్టి, అవకుంఠనానాఘి= మలిముసుగుక లవా.రఎ 
ర! లా షై 
సి గ్గ విడిచి యనుట విస్మృత =: మరిచిపోబిడిన, స్వామి సత్కార =దుర్య్యొధసుడొ 


170 వేణీసంహారమీ 


అగణిత క్ష లయశస్పద్భృశ పర్యాక్రమ[వతానాం రణభఘామేః సమంతా 
దప([శామకా మయం మహాన్నాదో బలానామ్‌. (నిరూష్య) ఆహో 
ధిక; స్లమ్‌. కథమేతే మపోరథాః కర్గాదయో౭పి సమరాక్ప రాజ్యుఖా 
భవనసి. కథం ను శతాశాధిస్థితానామపి బలానా మియ మవర్థా 
భవేత్‌! భవతు. సంసంభయామి, భోభోః! కౌరవచేనా సముద 
వేలా పరిపాలన మహామహీధరా నరపతయః! కృతం కృత మమునా 
సమర పరిత్యాగసాహ సేన, 


చినిన సత్యా_రములత్యో, లఘు చేతసామ్‌=అల్బమనస్కు లే , మేలు మరచిన వారై 
అనుట్క ద్వీరద=వినుగులయు తురంగమ=గుల్ల జములయు, సన 
చాటున్క చారిణామ్‌=కదలుచున్న వారై, వాని (పక్కనుండి దొగి దాగి పారిపోవు 
చున్నారనుట్క అగణిత=పరిగణింపబడన్కీ కులయశస్సద్భశ=వంశకీరి కి సాటి 
వచ్చు; పరా కమ్మవతానామ్‌ = పీరోచిత నియమములుకలవారై -కులోచిత వీర 
(వతములను సరకుసేయనివారై అనుట రణభూమేః = యుద్దరంగమునుండి 
సమంతాతీ=అన్నివె పులనుండియు అవ కామతామీ=పారి పోవుచున్న బలానామ్‌జు 
'సైనికులయొక్క మహాన్‌ = గొప్పదైన నాదః అయమ్‌ = కోలాహలమిది. 
(నిరూవ్య=సావధానముగా/స్పష్టముగా చూచి) హా ధిక్‌ కష్టమ్‌=అయో్యో కష్టము 
el కథమ్‌ = ఎట్టూ! ఏతే=ఈ, మహారథాః=మహారథులయిన, కర్ణాదయః 
పి=క కర్ణుడు మొదలగువారుకూడ సమరాత్‌=రణరంగమునుండి, షరాజ్యుఖాః 
అర = పారిహోవుచున్నారు తాత+అధిష్టితానామ్‌ = తండ్రి (దోణుడు 
నాయకుడుగానున్న్క బలానామ్‌ అపి=సై న్యములకున్కు ఇయమ్‌=ఈ, అవస్థావ 
ధఃస్థితి, కథమ్‌ ను భ పేత్‌=ఎట్లు సంభవించును!. భవతు=అగుగాక. సంస్త 
మృయామి=నిలువరింతును, భోభో;=ఓయోయా! కౌరవ సేనా=కౌరవ సె పై న్యమను 
నట్టి టా దములె బుక్క, వేలా=ఓడ్డులను, పరిపాలన=సంరక్షీంచునట్టి 
మహా మహీధరాః=సెనుపర ర్యతముల బయిన(లారా!) నరపతయః =భూపతులారా!, 
అమునా = ఈ సమర పరిత్యాగ = యుద్ధమును ఎడు ఐనునట్టి, య స 
సాహసముతో» కృతమ్‌ కృతమ్‌=చా లు చాలును. ఈ సాసానము చేయదగదు 
మౌను డనుట, , | 


ర్క 


ళా 


కృ తీయాజ్కి_8 171 


యది సమర మపాస్య నాస్తి మృతో 
ర్భయమితి యుక్త మితో౭న్యతః [పయాతుమ్‌। 
అధ మరణ నువశ్యే మేవ జంతోః 

కిమితి ముధా మలినం యశః కురుభ॥ 6 








యదీతి :-- సమరమ్స్‌ అషాస్యృ మృత్యో భయమ్‌, యది నాస్తి, 
ఇతి ఇతః, అన్యతః, (పయాతుమ్క్‌ యుకృమ్‌. అథ జంతోః, మరణము 
అవశ్యము ఏవ; కిమ్‌ ఇత్కి ముధ్యా యశః మలినమ్‌్స్‌ కురుధ్వే. 


అరము :- సమరమ్‌=యుద్దమున్కు అపాస్యవ=విడచ్చి వేరొకచోట్క 
® 

మృ తో్యోః=మృత్యువుయొక్క, భయమ్‌=భీతి యది న+అస్పి ఇతిజాలెదన్నచ్యో 
ఇత ః=ఇక్క_డినుండి, అన్యతః=వేరొకచోటిక్కి (పయాతుమ్‌=పోవుట, యుక్తమ్‌= 
ఉచితమే, అథ=కాన్సి జంతోఃజ్మపాణిక్సి మరణజమ్‌=మృత్యువ్కు అవళ్యమ్‌ 
ఏవజనిశ్చితమే. _ కిమ్‌ ఇతి=ఇంకనేమన్సి ముధా=వ్యర్థముగా, యశః=కీరిన్వి 
మలినమ్‌=పంకిలము కురు ధ్వే=చేసికొనుచున్నారు? 

నంధులు :- న+-అసి -సవర్షదీ ర్ల. మృ తో్యోః+భయమ్‌--రఫా దేశ విసర్గ 
సంధి. ఇతః+అన్యత-ఇతో + అన్యతః-పూర్వ రూపస్వరసంధి. 

[క్రియ =. డు క్‌ కరణే--ఆత్మ నే--లట్‌--మధ్యమ 

కురు షే-కుర్వాథె--కురుధ్వె.. 

ఛందస్సు :- పుష్పితాగావృత్త ము-అయుజి నయుగరేఫతో యకారో,. 

యుజి చ నజొ జరగాశ్చ పుష్పితాగా. 1=3, 2=4. 


11] 11] [| ౮ UU 
యడిస మరమ పాస్యనా సి మృతో్యః 
న స్‌ కు. య 
11] [UI Ul UIU U 
క్ర మితోన్య తః[పయా తుమ్‌ 
న జ జ ర గ్గ 


ఒకటింమూడు మరియు రెండుంనాలుగు పాదములు సమానములు, 


అస్తు జా(లావ వలీఢ (పతిబల జలే రంతఠార్యాయమాతే 
'సేవానాఖే స్థితె౭న్మిన్మమ పితరి గురా సర సంక రాణామ్‌! 


కర్లాలం సం భమేణ |వజ కృప సమరం ముంచ హోర్షిక్య శంళాం 
తాే ఛాపద్వితీయే వవాతి రణధురం కో భయస్యావకాశః॥ 7. 





 అసిచ=మరియు 


జ సై తి : అస్రజ్వాలావలీఢ[ వతిబలజలధేః, అంతః, షా 
మాకే ss గుధౌ మమ్మ పితరి అస్మిన్‌, సేనానాణె 
కర్ణ ప సం|భమేణ అలమ్ము కృప సమరము (వజ; హోర్దిక్య, శంకామ్‌, స 
ఇతీయ్మే తాక్కే రణధురమ్క్‌ వహతి, భయస్య, అవకాశ, కః? 


చ్‌ “పది 
లా 


జరము ఫా అస్ర్ర=అ ప్రముల నునట్టి, జ్వాలా=జ్వాలలచ చేత అవలీఢ= 
థి 

వ్యాప్త మెన, పతిబల=ళ _తుపక్షమనునట్టి, జల ధేః=సము[(దమునక్కు అంతర్‌. 
గర్భమునందలి, జబొర్వాయమాణే = బడబాగ్ని వంటివాడగుచు, సర్వభన్వీశ్వ 
రాకామ్‌=సర్వధానుమ్మ_లకున్కు గురౌజగురువై న మమ=నాయొక్క, పీతరి= 
తం|డి, అస్మిన్‌=ఈ యుదమునందు, సేనానాధే సితే=సె నాాధతుడె యుండగా, 
| క్‌ ఈ @ ©. యా న్స్‌ అల టా 
కర్ణ =ఓ రాధెయా! నంభమేణ క్‌ ఉ ద్వే గముత్పో అలమ్‌=చాలు...ఉ ద్వే గపడ 
వద్రనుఏ కృప = ఓ కృపాచా రా$!, సమరమ్‌ = యుద్దమునుగూర్చి, (నజ 
నడువుము. రణరంగమునకు మరలువునుట్క హార్షిక్య = ఓ హృదికప్పుతుడా! 
కృతవర్మా!; శంకామ్‌ = ఖీతిన్మి ముంచ=విడువుము. చాపద్వితీయే=ధనుస్సు 
సహాయముగా కలవాడై , తౌతే=ా =తం(డ్వీ రణధురమి= =యుద్ద భారమును వహ తి= 
వహించుచుండగ్యా. 'ఫయక్య=భయమునేకు, అవకాశ; కక మెక్క_డిది? 
((గ్రగ్ధరావృక్తము). 


సమాసములు :. అస్త్రాణ్యేవ జ్వాలాః--అ స్త్ర జ్వాలాభిః, అవలీఢమ్‌- 
ఆస్త్ర, జ£్‌ జ్యాలావవీఢం దశిబలమ్‌--ఆ వ్రజ్యాబావ లీ వతిబలడే మవ జలధిః (పతి 
బలం జం ధిరివ) తస్య. బౌర్యమివాచరతీతి-బార్యాయమాణకః.త స్మి న్‌ సేనాయాః 


(నేపథ్యే 
కుతో ౭చ్యాపీ చే తాతః! 


అకృశ్థామా : ((శుత్యా కిం [బూథ- -కుతో ౭చ్యాపి కే తాత ఇలిః 
(సోవమ్‌) ఆః త దాః సమరభీరవః కథమేకం 
[పలపతాం వః సహసధాన దీర్గ మనయా జిహ్యూయాం 


న్లో దగ్గుం విశ్యం దహానకిర శె వో దితా థం కరా 
గ చాల 
వాతా వాతా దిల్‌ దిశి న వా సపృథా సప భిన్నాకః! 





నాథః--తస్మిన్‌. సర్వే చ తే ధన్వినళ్చ-సర్వదధస్వినామ్‌ ఈశ్వరాః-సర్వ 
ధ స్వీశ్వరాః _లేషామ్‌. హృదికసా్యాపత్యం--హోరిక్యః. 
సంధులు కా జ్వాలా -అవలీఢ్క ధన్వి+ఈశ్వరాణామ్‌, కర్ష+అలమ్‌, 
భయస్య _ అవకాశః-సవర్డదీర్ష . జల ధేః+అంతర్‌ +బౌర్వాయ._రఫా దేళవిసర్ష, 
కీ 
నై ఆ డ్‌ గాం ౧67? 5 Mle] ణో . 
స్టితే+అస్మిన్‌_పూర్వదాప. కః శభయస్య-ఉ త్వా దెళవిసర్ష. 


(నేపథే = తెరలో) 


తే=నీయుక్కు, తాతః=తం(డ అద్య--అపి=ఇప 
ఎక్క_డున్నాడు! చనిపోయెననుట, 


కిమితి :- (త్వా = విని కిమ్‌ (బూథ = ఏమనుచున్నా రు-తే= 
నీయొక్క, తాతః=తం డి అద్యాపి=ఇప్ప టికిన్సి కుతః ఇతి=ఎక్క.డున్నా డనియా? 
(సరోషమ్‌ =(కోధముతో ) ఆః=ఓర్వీ కు(దా$=అల్బులారా!, సమర భిరవళ= 
సమరభీరువులారా! ఏవమ్‌=ఇట్లు (పలపతామ్‌=వాగుచున్న్యు వకః=మీయొక్క , 
అనయా = ఈ జిహ్వ్యూయా = =నాలుక కచ్చే సహ।సధా=వేయి ముక్కలుగా, కథమ్‌ న 
దీర్లమ్‌=ఏల పగులబడలేదు? మీ నా ల్‌ వేయి (వక్క_లేల కాలేదను స. 


దగుమితి :- ద్వాదళ్క అర్మా.క, దహనకిరణై 8 విశ్వము దగుమ్‌, 
ధి ర ర్త 


న్య ఉదితాః; సప్టధా, భిన్నాః, సప్త వాతా, దిశి దిశి నృ వాతాః; గగగతలబు 


174 శేజీనంహారమ్‌ 


ఛన్నం మేఘిర్న గగనతలం వుష్క్య-రావర్త కా ద్వ్యేః 
పాపం పాపాః కథయతే కథం కార్య రాశేః పీతుశ్చే! వి 


( పవిశ్య సం భాంతః స పహోరః) 


సూతః : పరి ళాయతాం పరి తాయ తాం కుమార; (98 
పాదయోః పతి) 


మ దాడానాలు దదాజలాత లలు నాాలలంనాయయడాకో. 


పుష్కరావర్శ కాదై 8, మేమఘైక్క న ఛన్నమ్‌; హే పాపాఖ శార్యరాశేక మె 
పితుకు పాపమ్హ్‌ కథమ్‌ కథయత, 


అర్థము *= ద్వాదళ = పన్నిద్దరైన్క అర్కాః = సూర్యులు, దహన 
కిరణై ౩=అగ్ని కిరణములతో  విళ్వమ్‌=[ పపంచమును, దగ్గుమ్‌=దహించుట 
కొటక్కు న-ఉఊదితాశ=ఉదయించనే లేదు, సప ధా=ఎడుగ్కా భిన్నా ః=విడిపోయిన్మ 
సప్తవాతాః = ఏడు (పచండవాయువులు | 7౫7=49, దిశి దిశి=అన్ని దిక్కుల 
యందును న వాతాః=వీచుటలేదు; గగనతలమ్‌=-ఆకాశమ్ము పుష్కరావర, కాదై ,8= 
పుష్క_రావర్శకాదులై న, మెమైః వ (ప్రళయకాల మేఘములతొ్కొ న ఛన్నమ్‌ = 
ఆవరింపబడనేలేదు;ు హే పాపాం=ఓ పాపాత్ములారా! శార్యరాశేః=పరా కమ 
రాశియెైన్న మే=నాయొక్క, పితుః=తం(డియొక్క, పాపమ్‌=అమం గళమును, 
కథమ్‌ =ఎట్లు కథయత=పల్కుచున్నారు. (పళయమేదో సంభవింపక నా తండి 
చనిపోడనుట. ఆవహ [పవహ సంవహోద్వహ వివహ ఫపరివహ పరావహా 
సృప్త మారుతాః--విష్ణుప్ప 


(సం(కాంతః = కళవళపడుచున్నవాడున్సు స్మపహారః = గాయములతో 
కూడినవాడునై, (పవిశ్య= (ప వేశించిి 


పరి తాయకామితి "ఇ కుమారః=అశ్వత్రామ్క పరి తాయతామ్‌ పరి|తాయ 


తామ=రక్షించుగాక్క రకీంచుగాక' (ఇకి=అన్కి పాదయోః=పాదములయందు, 


కృ తీయాజ్క! 175 


అ . 
అశ్వ కామా : (వల్‌ క్ష) అయే కథం తాతస్య సారథిరశ్య సేన? ఆర్య 
నను తో లోక్య (శాణవమస్య సారథిరసి కిం మత్తః 
పరి తాణ మిచ్చసి! 


సూత; వ (ఉభాయ సకరుణమ్‌) కుతో ౭ చ్యాపి కే ఆతః! 
అకే్యశ్దామూ ; (సావేగమ్‌) కిం తాత వవ నాసి! 
ధా అవా 
సూత; * అథ కిమ్‌, 
© ఒల్లు 1 ఉస J 
అశ్వ నామా * సా తాతే! (ఇతి మోహముపగ తః) 


సూత; ; కుమార, సమాశ్వసిహి సమాశ్యసిహి. 





అయేఐతి 1= (విలోక్య = చూచి) అయే౭అహోోొ కథమ్‌=వఎట్టూ!, 
తాతస్య=తం|డియొక్కు, సారథిః =రథచోదకుడై న, అశ్వ సేనః=అశ్వ సేనుడా! 
ఆర్య = మాన్యా!, తె9లోక్య జ ముల్లోకములను [తౌణ = రక్షించుటయందు, 
కెమస్య=సమక్థుడెన (దోణునియొక్క, సారథిః+ అసి=సారథివై యుంటివికదా!. 
మత్త ః=నానుండి పర్మితా అమ్‌ =సంరక్షణమున్కు ఇచ్చసి కిమ్‌ =కో రుచున్నా వేమి? 


కుతఇతి - (ఉరక్జాయ = పాదములనుండి లేచి సకరుజణమ్‌=జాలిగా) 
తే=-నీయొక్క, తాతః=తం(డ్కి అద్య+-అపి=ఇప్పుడీంక న్కు కుత 8 =ఎక్కడ? 


కమితి :-- (సావేగమ్‌ = కలవరముతో క్రిమ్‌=ఐఏమీ! తాతః ఏవ:= 
తం (డియే, న+అసి =లేడా! 


అధేతి :- అథకిమ్‌=అవును (చితృమనుటకు పర్యాయపదము) 


శూత్రి :. హా తాక = అయ్యో తండ్రీ! (ఇతి = అన్ని మోహామ్‌= 
మూర్భనుు ఉపగతః=పొందును 


కరువూరేతి ఖా కుమారా! సమాశ్వసిహి సమౌాశ్వసిహి == ఊరడిల్లు 
మూరడిల్లుము. 


176 వేణీసంహారమ్‌ 


అశతామా ఏ (లబ్బసంజ 8 స్నాసమ్‌) హా తాత్క హో సుతవత్సల్య 
ఏ3 ధి ఇ ఈ 

హా లోకత్రయెక ధనుర్ధరు హో జామదగ్నా్యాస్రు 
సర్వస్య పతి గ్గ హ్మపణయిన్‌, కాసి! ప్రయ చ్చ న 
(పతి శచనమ్‌. 

సూతేః + కుమార. అలమత్యంతతో కా వేగేన, ఏఠరవుకుపో దితాం 
విపతిమ్‌ ఉపగతే పితరి తంమపి తదనురూషేకై వ 
ఏ్యేణ శోకసాగరముతీ, ర్య సుఖీ భవం 


అశ్వ ళ్లామయా : (అ కూణి విముచ్య) ఆర్ష, కథయ కధయ. కథం 
కాదృ్భగ్భుజ వీర్వసాగరస్తాతో౭పి నాహాస్తముపగతః! 





హాతాతేతి కా (లబ్ధిసంజ్ఞః= తెలివినిపొంద్చి సా సమ్‌=కన్నీ రునించుచ్చు 
ఓ త్రం డే! హో సుత వత్స ల=పుత్ర( పేమ కలవాడా! హా లోకతయైక ధనుర్దరజ 
ముల్లోకములలో సాటిలేని ధానుష్కుడా!; జామదగ్న్య = జమదగ్ని పుతుడైన 
పరశురామునినుండ్కి అస్రసర్వన్వ=సమస్తాస్ర్రములను (పకిిగహ స్వీకరించుట 
యందు (ప్రణయిన్‌ =కుతూ హలపడీన వాడా! హా=అయోకీ క్య్శాఅసి=ఎక్కాడ 
నుంటివి! మే = నొకు, (పకతివచనమ్‌=సమాధానమున్సు దిపావ=ఇమ్ము![--మారు 
పల్కుమనుట, 


కునూరేతి ;:- కుమారా! అత్యంత ళోకావేగేన = మిక్కుుటమగు 
దుఃఖావేగముతో, ఆలమ్‌ = చాలును. దుఃఖింపకుమనుట. వీరపురుష = మహో 
పీరులక్కు ఉచితామ్‌ = తగిన్క విపతిమ్‌ = ఆపదను, పితరి=తం(డి, ఉపగశే= 
ఫొందిగవాడుకాగ్యా తమ్‌ అపి=నీవుకూడ, తత్‌=దానికి (వానికి అనురూ పేణ= 
తగిన్స వీర్యేణ ఏవ = పరా క్రమముతో నే శోకసాగరమ్‌ = దుఃఖసము(దమున్వు 
ఉతీర్భ=దాటి, సుఫీ భవ=సుఖింప్పము. 


అర్యేతి :- (అూజణి=కన్నీ టిని విముగ్య=తుడుచుకొని ఆర్య 
మాన్యా! తాద్భక్‌ = అటువంటి._లోక | పసిద్దుడెన అనుట్క భుజవీర్యసాగరః 


క్రిం భీమాద్దురుదఖ్నీణాం గసగుగ దాం భీమ వియః 
(పాప్పవాన్‌ 


సూతః * శాంతం పాపమ్‌. కాంతం పాషమ్‌, 


లూ 


అశ్వ నామా ఫి. అంతెవానీ దయాళురుజ్జితన యేనాసాదితో' జిష్టునా 


సూత; ఏ కథ మేవం భవిష్యతి, 


పరా కమసముదుడై నృ తాతః అపినామ = కం(డికూడ్క కథమ్‌ = ఎట్టు అస్త్హమ్‌ 
ఉపగతః=చనిపోయినాడో, కథయ కథయ= చెప్పుము చెప్పుము. 


కిం భీమాడితి = భీమ్మపియణ భీమాత్సా గుదుగదామ్స్‌ గురుదకిణామ్‌ 
(పొప్పవాన్‌ కిమ్‌? అం తేవాసిదయాళుః, ఉట్టి త జిష్లునా ఆసాదితః 
కిమ్‌? గోవిందేన, పరర నిశితమ్‌ శా రావథమ్‌, (పాపిళః? ఏక 
అన్యతః, చతుర్ధాక్కి గురోఖ, ఆపదమ్స్‌ అహమహమ్‌్స్‌ న్వ శంక్సే ఖలు. 


అర్ధము : భీమ పియః = భీముడు ఇ ఇస్తుడుగా కోల్లిన దోణుడు, 
స గురుగదామ్‌=పెద్ద గదాఘాతమును, 'గురుదక్షిణామ్‌= 
గురుదకిణగ్కా (పాస్సవాన్‌ కిమ్‌=పొందినాడా? 


శాంతమితి - పాపమ్‌=పాపము, శాంతమ్‌=శాంతించుగాక! పాపము 
శమించుగాక! భీముడు చంవలేదను ట. 


న (దోణుడ్కు ఉబీ త= 
| ఖం 
నునితొ; ఆసాదితః కిమ్‌= 


అంతేవాసి దయాసః=శిషులపషఏ కృపాళువై 
| బి య ర 
విడిచి పెట్టబడిన, నయేన=నీతికలవాడె న, జిమ్ణనా=అర్హు 
యు జ 
చంపబడినాడా? 


కథమితి :. ఏవమ్‌=ఇట్లు, కథమ్‌ భవిష్యతి=ఏల జయుగును-_ ఆ ర్భనుడు 
చంపుట జరుగలేదనుట. 


178 వేజీసంహారమీ 
అశ్వక్లామా ప గోవిం చేన సుదర్శనస్య నిశితం ధా రాపథం (పాపీతేః 
సూత; + పతీ దపి నాసి. 
శంకే నాపద మన్యతఃఖలు గురో శేభ్య శృతుర్ధా 
దహమ్‌॥ న 
సూతః % కుమార, 
ఏలే౭వి తస్య కుపితస్య మహా, న్ర్రపాణేః 
కిం భూూర్డ కేరివ తులాముపయాన్ని సంమ్యే। 


కోకోపరుద్ద హృద యేన యదా తు శస్త్రం 
తకం రచాస్య విపాతం రిపుణాతిఘోరమ్‌॥ 10 











గోవిందేన= “లక ఎ్రమని నిచే, సుదర్శనస్య= విష్ణుచ| కముయొక్కు నిశితమి= 


వాడియైన్య ధారాపథమ్‌ అంచును అ కిమ్‌=పొందింపబడినాడా? 
ఏతదితి :- ఏతదపి=ఇదియున్తు న+అసి స్పి=కాదు-(శ్రీ కృ ష్షుడు చంప 
లేదనుట. 


me Ce ఆన్యతః=ఇతరుడై నృ చతుద్దాల్‌ = =నాల్గవవ్యకి నుండ్కి 
గురోః=తం డికి ఆపదమ్‌= విపత్తు న్వు అహమ్‌=నేన్సు న శంకే ఖలు= 
ఊహింపలేను సుమా! (శాహ్రలము) 


ఏతేఐతి : i ఏకే, అప్పి కుపితస్య, మహాస్త్రపాణేః, తస్య ధూర్జపే£ 
ఇవ్వ సంఖ్యే కిమ్స్‌ తులామ్క్‌ ఉపయాని 2 తు, ళో కోపరుద్ధహృ దయేన్క (కేన) 
యద్వా శప్రమ్స్‌ న్‌ మ్స తద్యా రిపుణ్యా అస్య అతిఘారమ్మ్‌ విహితమ్‌. 


అర్థము ఫా. ఏకే అపి=వీరు మువ్వురును (భీమార్జున శ్రీకృష్ణలు), 
కుపితస్య= కుద్దుడును మహాస్త్రపాణేః=గొప్ప ఆయుధము చేతబట్టినవాడునై న, 
తస్య =ఆ (దోణునిక్కి ధూర్డేః ఇవ = శివునికివలె, నంఖ్యే=రణమునందు 
త్తులామ్‌ = సామ్యమునుు ఉపయాన్ని కిమ్‌ = పొందగలరా? రు(దునితో నెట్లో 


తృ తీయాజ్కః 179. 
అశ్వ కామా ఏ కిం ఫునః కారణం కోకస్యా స్త్ర ప త్యాగస్య వా 
సూత్ర; ; నను కువూర వవ కారణమ్‌. 
అక్వళ్ణామా ఏ కథ మవామేవ నావు! 

అ ఇ 
సూత; - (శూయశకామ్‌ (అ శూణి విముచ్య) 
మ పలవన ప. పత యయ ట్‌ 
(దోణునితో కూడన సే పీరు సాటిరారనుట. తు = కాని ళేక = దుఃఖముతో 
ఉప కుద్ధ= ఆవరింపదబడిన్క హృదటే.న=డెందముకలవాడై న (రోణునిచ్చే యదా = 
ఏ సమయమునందు శస్త్ర మ్‌=చేతిలోని ఆయుధము (ధనుస్సు, గ్యస్సమ్‌=విడువ 
బడినదో తదా=అదే సమయము రిపుణా=శ[తువుచ్కే అస్య= ఈ (దోణునిక్కి 
అతి ఘోరమ్‌=మహా ఘోరము (మృ తి విహితమ్‌=చేయబడినది . (వసంతతిలక 
సమాసములు := మహచ్చ తదస్త్రం చా-మహాస్త్రం పాణొ యస్య సః 
మహా స్ర పాణిక.ళస్య. శోకేన ఉపరుద్ధమ్‌-ళో కోవరుద్దం హృదయం యస్య సః-- 
తేన. 
సంధులు :- ఏతే+అపి-పూఠర్వరూప. మహా+4అస్ర్ర, తదా+అస్య్క 
రిపుణా+-అతి_సవర్ణదీర్ల J ధూర్ధచేః +ఇవ--రేఫా దేశ విసర్గ. శేక--ఉపంగుణసంధి. 
క్రియ ఫు యా (పాపణే_పరస్మై, లట్‌ (పథమ, 
యాతి-.యాతః--యాన్ని 


కిమితి :-- శోకస్య వా = దుఃఖమునకుగాని, అస్ర్రపరిత్యాగస్య వా= 
ఆయుధమును విడుచుటకుగాన్కి కారణమ్‌=హేతువ్వు కిమ్‌ పునః=ఏ మెయుండును! 


నన్వితి :- కుమారః ఏవ=కుమారుడే..నీవే అనుట, కారణమ్‌ నను= 
హేతువు సుమా! 


కథమితి :. అహమ్‌ ఏవ=నేనే అనుట్క కథమ్‌ నాను=అదెట్టు! 


శూయతామితి a (కూయతా మీవి నుము! (ఆ_కూణి=నాష్స ములను 
నినుచ్య=తు ఏచుకొని) న 


180 వేజీసంహారమ్‌ 


అశ్వ నామా హాత ఇతి పృథాసూనునా స్పవ్షము కా 
స్రైకరం చేశే సజ ఇతి కీల వ్యాహ్మతం సత్వ చాచా 
తచ్చృక్యాసౌదయితేతేనయః (పతే యా తస్య రాజ్ఞ 


వృస్త్రాణ్యాటే" నయనసలిలం చాపి తుల్యం ముమోచ! 11 








అశ్వత్తామేతి సే సత్యవాచ్యా పృథాసూనున్నా “అళ్వక్థామా హాకణి) 
థి మ 
ఇతి స్పష్టమ్స ఉ క్వాం శేష్కే గజః ఇతి ప్వైరమ్మి వ్యాహృతమ్మ్‌ కిల; దయిత 
తనయః, అస్క్మ తత్‌, (శుత్వా, తస్య రాజ్ఞః, (పత్యయాత్‌ ఆజ శ సారణి 
చృ నయన సలిలమ్స్‌ అప్పి తుల్యమ్మ్‌ ముమోచ, 


పృుతుడు లెధర్మరాజుచ్చే అశ్వత్థామా హతః ఇతి = అశ్వ త్రామ చచ్చెను అన్కి 
స్పష్టమ్‌జవినిపించునట్లు ఉక్త్వా=పల్కి, "ఖే షే=అంతమునందు (వాక్యము చివర్శి 
గజః ఇతి=ఎనుగు అసి, స్రైపరమ్‌=అస్సుటముగా వ్యాహృతమ్‌ కిల=పలుకబడినది 
సుమా! దయిత తనయః=ప్ప[త పేమకలవాడై న్న అసౌ=(దోణుడు, తత్‌ = 
అశ్వత్థామా హతః అన్న ంతవరక్కు (శుత్వా=నిని తస్య= ఆ రాజ్ఞః=ధర్మజుని 
యొక్క (పక్యయాత్‌ = నమ్మకముతో--ధర్మజునియందుగల నమ్మికతోననుట, 
ఆజొ =-రణముసనందు, శ న్తాంణి= ఆయుధములు, చ=మరియు నయన సలిలమ్‌ అపి=. 
కన్నీ మన్సు తుల్యమ్‌=ఒక్క_సారిగ్భా ముమోచ=విడిచాను. 


ఆరము ఫా సత్యవాచా = సత్యవాక్క యిన పృథాసూనునా వ పృథా 


సమాసములు ప్‌ సత్యం సత్యా నా వాక్‌ యస్య సః__సత్యవాక్‌ _ కేన. 
దయితః తనయః యస్య సః. నయనయో:ః సలిలమ్‌, (మందా[కాంతు 


నంధులు :-- హతః+ఇత్సి గజః+ఇతి--విసర్లలోప. తతీ+(శుత్వా-ా 
ఛాదేశ.  (శుత్వా+అస్కా చ-+అపి-సవర్గదీ ర్థ. శస్తాంణి-ఆజౌా--యణా దేశ. 
క్రియ వ ముచ (వమోచన్నే పరస్మై లిట్‌, (పథమ 
. ము మోచ-ముముచతు-ముముచు;, 


తృతీయాజ్కః 181 


అశ్వ కామా : హా తాత్య హో సుతవత్పల హో వృథామదర్థ 
పరిత్వక్నజీవిత హో శౌర్యరాశే, హో శిమ్య!పియ, 
హా యుధిప్టిరపతపాతిన్‌! (ఇతి రోదితి) 

సూత; ఏ రుమూర, అలమత్యంత సఎజీవన కార్పణ్యేనం 

అశ్వ కామా క (శుత్వా వధం మమ మృషా సుతవత్స లేన 
తాత త్వయా సవా శరై రసవో విముకాః। 


జీవామ్యవాం ఫువరయం భవతా వియుక్తః 
|కూశే౭వి తన్మయి ముధా తవ పతపాతః॥ 12 





క న కా 








oo 


“ను మోచి అని ఏక[కియాన్వయము కూర్చుబడుటచే దీనిని తుల్యయోగిత 


అనవచ్చును. “వర్ణా ననామ్‌ ఇత రేషామ్‌ వో ధ ర్మైక్యం తుల్యయో గితా”, 


హాతాతేతి :- అయ్యో తండ్రీ! ప్మత్రవత్సలుడా! అయ్యో! వృధా= 
న్యర్థముగా, మదర్హవ=నాకొజకునై , పరిళ్యక్త =విడువబడిన్వ జీవిత=[(పాణము 
గలవాడా! అహో శార్యరా శ్‌ శిష్యవత్సలుడా! హా=అయో్య! యుధిష్టిర పక్ష 
పాతిన =ధర్మజునిపట్ర పక్షపాతము (అభిమానాతిశయము కలవాడా! ((ఇతి= అని 
రో .తి=ఏడద్చును 


కుమారేతి :- కుమారుడా! అత్యంత = మిక్కిలి పరిదేవన = 
దుభించుట రూపమయిస్త కార్చ జ్యేన=దయనీయస్టితితొ, అలమ=చాలును, 


మిక్కిలి దుఃఖింపవలదను ఏ. 
an} శ న్‌ న (మూ అదం ఫి అది 
శుత్వేతి వ హౌ తాత మన్కు మృషా, వధమ్స్క్‌ (తుత్వా సుతవత్చ లేన 
త్భ్జయ్యా శరైశ సహ, అసవః విముకాః; పుస అయమ్స్‌ అసహామ్మ్‌ భవత్వా 


ల్‌, జీ శకి జీ అకార 
వియుక్నః, అపి, జీవామి; తత్‌ (కూర మయ్యి తవు పక్షపాతః$్క ముధా, 


అరము :- హీ తాఠ=ఓీ తం|డీ!, మమ=నాయొక్క, మృషా 
థి 


162 వేణీసంహారమ్‌ 
(ఇతి మోహముపగతళ 
సూత; స సమాశ్వసితు సమాశ్వసితు కుమారః, 
(తతః [పవిశతి కృపః) 
కపః : (సోట్వేగం నిఃశ్వస్య) 


ధిక్‌ సానుజం కురుపతిం ధిగజాతక [తు 
ధిక్‌ భూపతీన్‌ విఫలశస్తుభృతో ధిగస్మాన్‌ | 





అసత్య మైన, వధమ్‌=చావున్సు (శుత్వా=విన్కి సుతవత్స లేన=ప్పు త పే) మకలవాడ 
వైన, త్వయా=నీచేత్య శరై 8 సహ=ఆయుధముల తో పాటుగా అసవః=| పాణములు 
కూడు విముకాః=విడువబడినవి, _పునః=కాన్సి ఆయమ్‌=ఈ, అహమ్‌=నేన్కు 
భవతా=సీచేత్య, వియుకృః అపి=విరహితుడగయ్యు-నీవు లేనప్పటికి ననుట-- 
జీవామి=[బదికియున్నా ను. తత్‌ =అందుచేత, (కూ రే=కరినాత్ముడనై , మయి== 
నాపట్ల తవ=నీయొక్క పక్షపాఠః=(స్నే హ భావము అభిమానము ముధాజ 


ర్ధము. (వసంతతిలక) 


ry 


మ్‌ 
(co 


సంధులు వ శరైః +అసవః--రఫా దేశవిసర్గ. అసవః-+-విముకాః__ 
ఉత్స్వాదేశవిసర్గ. జీవామి--అహ మ్‌_యణా దేశ, (కూ రే+అపి-పూర్వురూప. 
తత్‌-మయి--అనునాశికా దేశ, 


(ఇతి=అని, మోహహ్‌ =మూర్చన్ను ఉపగతః=పొందునుు 


సమాశ్వసిత్వితి :- కుమారః = కుమారుడు సమాశ్వసితు -- - 
సమాశ్వసితు=ఊరడిల్లునుగాక ఊరడిల్లు నుగాక! 


(తతః=అంకబ్క కృపః=కృపాచారు గడు; (ప్రవిశతి= (ప్రవేశించు ను 


ధిగితి ;-- (సో ద్వేగమ్‌ -ఆరాటముతో, నీశ్ళ్వస్య=నిటూర్చి) సానుజమ్‌ 
లో P re fe మము న 
కకరుపతిమ్మ్‌ ధిక్‌, అజాతశ(తుమ్మ్‌ ధిక్కౌ విఫలశస్త్రభృతళ్క భూపతీన్క్‌ ధిక్‌, 


శేశ వాః ఖలు తదా (దుపదాత్శేజాయాః 
(దోణస్య చాద్య లిఖ లే రెవ ఏశ్షీ శో యెః॥ 18 


ను 


అస్మాన్స్‌ ధిక; తదా (దుషదాక్మజాయాః, జ అద్య, [దోణస్య, కేశ గహః, 
లిఖితైః ఇవ యమైః, వీక్షిళక, ఖలు. 


అర్థము :- సానుజమ్‌= సోదరులతోకూడిన్క కుషపకిమ్‌= =దుర్యోధనుని 
గురించ్చి సీక్‌ =సిగ్గు సిగ్గు! అజాతశ(తుమ్‌= ధర్మరాజుగురించ్చి దిక్‌ =సీగ్గు పీగ్గు 
విఫల క ప్రభ తః వ్యర్థముగా ఆయుధములు ధరించిగవారె న, భూపతీన్‌ =రాజులను 
గురించి, ధిక్‌ =సిగ్గు సిగ్గు! అస్మాన్‌ =నన్ను గురించి, ధిక్‌ జసిగ్గు సిగ్గు! ఖలు: 
ఇది ఉచితమేకదా! తదా = అలనాడు (సభలో) [దుపదాత్మజాయాః = (దౌపది 
యొక్కయు, చ=మరియు, అద్య=ఈ నాడు, (దిణస్య= దోణునియొక్క_యు 
కేశ గహ;ః=జుట్టుపట్టుకొనుట్క లిఖితె ౩ ఇవ=గీసిన బొమ్మలవంటివార్రై యమైః= 
పైని పేర్కొన్న ] ఎవరెవరిచేత, నీకితః=చూడబడినదో వారందరికి సీగ్లు 
పగనుట, [వసంత తిలక | 

ల ఇ 


నమూన వలరక అనుజై ః సహితః.తమ్‌. ఆజాత।; శ|తుః యస్య- 
తమ్‌. విఫలం చ తత్‌ శస్త్రం చ--విఫల శస్రం బిభరి రి -విఫలశ ప్రభృక్‌-కాన్‌. 
శేశానాం (గహః, (ద్రుపదస్య ఆత్మజా--(దుపదాత్య్మజా--తస్య్వాః, 


సంధులు := స+అనుజమ్‌్స్‌ (దుపద+ఆత్మజాయాః చ+అద్య-- 
సవర్షదీర్హ భృ తఈః+ధిక్క్‌ పీక్షీతః+యైః.ఉతా తా దేశవిసర్ష, (దుపదాత్మజాయాః + 
(దోజస్య-వినర్గలోప. షం 3 +ఇవ_రేఫా దేశవిసర్ల. 


అలంకారము :-- ' నాడును నేడును కేశ గహమును వారింపక చిత్ర 
(పతిమలవలె చూచుచు నిలిచిన నిందార్హ లను సిగ్గు సిగ్గని నిందించుటచేనిది 
కావ్యలిం గమూసమర్లనీయసా భస్మ కావ్యలింగం సమరగనమ్‌. 
లి యె “థి ఇ థి 


184 వేజీసంహారమీ 
తత్మ్కథం నుఖలు వత్సం డ్రత్యామ్యశ్వ శ్థామానమ్‌! అథవా 
హీ మేవ తార గురు చేతసి మ తన్ని న్న ఖలు తోకావే ౫ 


మహ మాశంశే. కింతు వితుః పొభదే మదృశముపశ్రుత్య న జానే 
కిం వ్యవ స్వతితి. అథ వా--- 


వకస్య తావత్చాళో౭యం చారుణో భువి వర్తతే 
"కేశగ హే ద్వితీ యే౭న్మిన్‌ నూనం నిశ్శేషితాః (పజాః॥ 14 


(విలా క్యు) తదయం వత్చ స్పివ్వతి, యావదుపసర్పామి. (ఉపసృత్య 
ససం[ భమమ్‌) వత్చ సమాశ్వసిహి న. 





తదితి :-- తత్‌=అందుచ్చే వత్సమ్‌=చిన్న వాడై న, అశ్వ క్ఞామానమ్‌= 
ద్రౌణిని, కథమ్‌ ను ఖలు [(దక్షొమి = ఎట్లు చూడగలను! అథవా = అయినను, 
హిమవకొ=హిమాలయమువలె, సార=ద్భఢ మైనదియు, గురు=విశాలమైనదియు 
నె న్క చేతసి=హృదయముకలబదాతును, జ్ఞాతలో కస్థి తౌ= లోకస్టితినెరి గినవాడునై న నైన 
తస్మిన్‌=అళ్వక్టామయందు కోకా వేగమ్‌=దుః వా తశయమును, అహహమ్‌= =నేను, 
న ఆశంకే ఖలు=ఆశంకింపను సుమా!. కిస్తు=కాన్ని పితుః=తం డికి జరిగిన్వ 
అదృశమ్‌=ఆనుచిత మైన, పరిభవమ్‌ = ఆవమానమును, ఉప[శుత్య =విన్సి కిమ్‌ 
వ్యవస్యతి ఇతి=ఏమిచేయబోవున్నో న జానే=ఎరుగను. అథవా=ఆయినను. 


పక స్యేతి : bia ఏకస్య, ఆయమ్‌్స్‌ దారుణక, పాఠః అతొవశ్స్‌ భువ, 
వర్తతే; ద్వితీయే, అస్మిన్‌, కేశ గహ్క్మే (పజాఃక్క నూనమ్మ్‌ నిశ్శేషితాః. 


అర్థము :- - వీకస్య=అలనాడు (దౌపదికి చేయబడిన 'కేశ(గహమునక్కు 
ఆయహ్‌- ఈ సం(గామరూపమైన్న దారుణః=భయంకర మైన సాకః తావత్‌ == 
పరిణామము భువి = భూలోకమునంద్యు వర్తతే = జరుగుచున్నది. ద్వితీయే= 
రెండవదైన్క అస్మిన్‌ = ఈ (దోణనియొక్క) కేశ గహే = ౩ కేశ గహము 
ప్రజాః=లోకులు, నూనమ్‌=తప్పక్క నిశే పర గా నశింతురు. 


తదయమితి : -.(విలోక్యజచూర్చి తత్‌ అయమ్‌=ఇతడి దే, క 


24 తృతీయాజ్కః 185 


ఆఫ తా న్‌ సంజూ సమ్‌ క జకం 
య వా (సంజ్ఞాం లబ సా([ సమ హో తాత, హా సకల 
భువ చై కగురో, (ఆకాశే) యుధిస్టిర! యుధిప్టిర! 


అజన్ననొ న వితథుఎ భవతా కిలోక్కం 

న జ్వేవీ. యజ్ఞన మతో _స్పృమజాతశ్నతుః। _ 
తాతే గుళా డింజవ రే మమ భాగ్యదోపాత 
సర్యం తచేకపద వవ కథ: సిరస్తమ్‌! 15 





అళ్వతక్థాము తిష్టతి = ఉన్నాడు. యావత్‌ ఉపసర్బామి = సమీపింతునుగాక! 
(ఉపసృత్య = సమీపించి, ససం[భమమ్‌ = సం[భమముత వత దడా! 
(క. 


సమాశ్వసిహి సమాశ్వసిహి=ఊరడిల్లు మూర డిల్లుము. 
7 (ag) 


ధర్మరాజా! ఓ ధర్మరాజా! 


ఆజన్మనఇతి = భవత్యా ఆజన్మనణ వితథమ్క్‌ స్కె ఉ 
యక్‌, జనమ్‌, న, చ్వేడీ, అతః, త్వమ్‌ అజాళళ్ళతుః; తత్‌ సర్వమ్స్‌ మమ, 

శ rz శ్‌ నక వ వాష్‌ డస we లా 3 ఆపు జా? 
[(నసంతతిలక ] 


అర్థము :_ భవతా=నీచేత్క ఆజన్మనః=పుట్టినది మొదలుకొన్ని వితథిబు= 
అసత్యము, న ఉక్కమి కిల=-పలుకబడలేదుగదా!; యక్‌ =ఎందువలన్న జనమ్‌= 


క్ర 


Cad 
a 
పోజు 


(పజలను, న ద్వేకి=ద్వేషింపవ్యో, అతః=అందువలనా పజలను ద్వాషింప 
పోవుట కారణముగా--త్వమ్‌ = నీవు, అజాతశతుః=అజాళశ[తుపవై తివి. తత్‌= 
ఆచి సర్వమ్‌=అంతయు, మమ=నాయొక్యు, భాగ్యదోషాత్‌ = అదృష్టము 
చేసికొన్న దోషమువలన్క ద్విజవరే=దాహ్మణ్యాగగణ్బుడును, గురొ=గుదువును 
ఆయిన తాతే=తండీి (ద్రోణుని) విషయమున ఏకపచే ఏ 


వ=ఒక్క_సౌారిగ్కా 
కథమ్‌=ఎట్లు, నిరస్త మ్‌= విడువ బడినది! అసత్యభాషణమున కెల పాల్చడికివనుట, 


1586 చేణీసంహారమ్‌ 

చూత ; కుమార, ఏవ కే మాతులః శారద్యతః పాళ్ళ్టే 
తివ.తి. i 
ప 

అశ్వస్టైమా జ (పాళ్ళే విలోక్య సభాహ్పమ్‌) మాతుల, మాతుల! 


గతో యే నాద్య తరి సహా రణభువం పై న్యపతినా 
య వకః ఈశూరాణాం గురు సమర కండూ సికవణః! 





సమాసములు :- ద్విజేషు వరః-తస్మిన్‌. భాగ్యస్య దోషః-- 
తస్మాత్‌. 
సంధులు :-- ఆజన్మనః+న--ఉ త్వా దేశ విసర్గ. కిల+ఉకమ్‌-గుణ 


సంధి. యత్‌+జనమ్‌--శ్చుత్యసంధి. అతః-+త్వమ్‌--సా దేశ విసర్గ, పదే+ఏవ= 
అయవాదేశసంధి_పదయ్‌ు+ ఏవ--యవలో పసం ధి. 
[క్రియ := ద్విషజ్‌ అ పీతౌ, పరపైైై లట్స్‌ మధ్యమ 
- [ ద్వేఫ్టి-ద్విష్టః-ద్విషన్ని | ద్వెకీ.ద్విష్టః--ద్విష్ట 
వ్‌ 9 అర న " 
| ద్వెష్మిాద్విష్వః--డ్విష్మశ్న. 
కుమారేతి = కుమారా! ఏషః=ఇతడ్చే తే=నీయొక్క మాతులః= 
మేనమామ్మ శారద్యతః=శరద్యతుని కమారుడు కృపాచార్యుడు పార్ళ్వే=నీ 
సమీపమున తిష్టతి=నిలిచియున్నా డు. 


_ మాతులేతి :- (పార్శ్వే=ఆ వైపునంద్కు విలోక్య=చూపులునిగిడ్భి, 
సబాష్పమ్‌ = కన్నీరు కార్బుచు మాతుల మాతుల = మామయ్యా! అహో! 
మామయ్యా! 

గతలతి వా యేన సై న్యపతినా, సహ్వ ఆద్య, త్వమ్స్‌ రణభువమ్‌, 
గతః; యజ ఏకః శూరాణామ్స్‌ గుఏ సమర కండూనికషణ:ః; యేన, భవతః, 
చితాః, పరీహాసాణ, సతతమ్స్‌ అభవన్‌; హే మాతుల; తే స్క భామ 


స్వసుః, భర్తా, క్వ న్కు ఖలు గతః! 


187 
తృ తీయాజ్కం8 


పరీహాసాల్చి తాః సతతమభవన్‌ ౨న భవతః 


స్వసుః శాఘ్యో భారా క ను ఖలు స తే మాతుల 
xతéే;1 16 


i 

అర్ధము : వ ట్‌ సై న్యపతినా సహా -చమూవతితో కలిస్కి అద్య: 
నేడు, త్వమ్‌= నీవు రణభువమ్‌= యుద్దరం గమును, గతః=పొందితివో, రణమున 
కేగితివో అనుట; యః=వ్వీ ఏక? =ఒ కేఒక్కడు, శూ రాణాస్‌= మహావీరుల 
యొక్క, గురు=గొప్పదైన్క సమర=యుద్దముచేయవ లెనన్సు rr 
లాషక్కు నికషణః=అపనోదకుడో. పోదసల్ప వ లెనను తీటను వదిలించువాడనుట 
యేన=ఎవనికో, భవతః=నీక్కు చితాః=పలు తెరగులై న me 
కోళములు, సతతమ్‌=ఎల్ల ప్పుడునుు అభవన్‌=అయిన వో; మా మాతుల =ఓ 
మామయ్యా! తే=నీయొక్కుు సః= ఆ శ్రాఘ్యుః=(వశంసనీయుడై న, న్వసుః 
భర్తా =(తో బుట్టువు 'పెనిమిట్సి బావగార్కు క్వ ను ఖలు గతకి=ఎక్ళు_డిరి పోయెనో 
గదా! (శఖరిణీవృత్శము. 


సమాసములు :- రణస్య భూః--తామ్‌ సెన్యస్య పతిః....లేన. 
గురుశ్చ అసౌ సమరళ్చ=గురు సమరః ఏవ కండూః (గురు సమరే వా 
గురుసమరకండ్వాః నికషణః. (సమరస్య కండూః--గుర్వీ చ సా సనుర 
కండూశ్చ). 


సంధులు :- గత $ః+యేన్క ఖాఘ ఘ్యః-+భర్తా _ఉకత్సా్వాదేశవినర్ల. యే న4- 


ధా 


అద్య-సవర్షదీర్హ . యః 1-ఏకః- విసర్లలోప. పరిహాోాసాః- చి(త్రా ః-శాదేశవనక, 


విశేషము :-- శరద్వన్యునికి కృపి కృపుడు నిరువురు సంతానము. 
కెల్లుపొదలో ఈ పసిబిడ్డలను చూచి శంతనుమహారాజు తెచ్చి పెంచి 'పెద్రచేసెను. 
ఆంటే క్ఫపిని (దోణుడు వివాహమాడను. ఏదిక్తి జవ్మించినవాడదే ne Ree 
కృపాచార్యని శారద్యాతుడనుబట ఈ పూర్వగాథవల్ల నా హ్‌ 
aU 


188 వేణీసం హార మ్‌ 


I 
లైన్‌ 


పరిగత పకిగంతవ్య ఏప భవాన్‌. తదల మత్యంత 

కోకా వేగేన, శ ॥ 

అశ్వన్థైామా 3 మాతుల, _ పరిళ్యక్కమేవ మయా _ పరి'చేవనమ్‌. 
ఏపో౭ హాం 'నుతవత్సలం తాత మేవానుగచ్భామి, 

కృపః : వత్చ, Se పట నా బుదమ్‌. 

సూతః_ ఏ కుమార, అలమతిసావాసేన, 

nr రష ఇారద్యత 


ag 
0 


కరోమ్యవిరహూం త తస్య వత్సలస్వ సదా పితుః॥ 17 : 


మద్వియోగ భయా త్తాతః పరలో కవితో గతః, 











పరిగతేశి :-  భవానొ=సీవ్కు పరిగత పరగంతవ్యః ఏవ=కెలిసికొన 
వ తెలిసికొన్న వాడవే._.పరిగతం పరిగంతవ్యం యేన సః-జ్ఞానివనుట. 
తత్‌ =అ౦ందుచ్చే అత్యంత కోకావేగేన=మికి_లి దుఃఖావేశముతో, ఆఅలమి= 
చాలును_దుఃభింపదగదనుట. 


. మాతులేత్ర :- మాతుల=మామా! మయా=నాచేత్క పరిదేవనమ్‌- 
శోకము. పరిత్యక్తమ్‌ ఏవ=విడువబడినద. ఏషః అహమ్‌=ఈ నేను సుత 
వత్సలమ్‌ జ పత పేమకలవాడై నృ తాతమ్‌ ఏవ = తం్శడిన్నే అనుగచ్చామి ఆ 
అనుసరింతును, 


వత్సెతి :- వత్స =బిడ్డా!  భవద్విధానామ్‌=నీవంటివారిక్కి ఇదమ్‌= 
'ట్రీది, ఈ బేల తనమనుట-అసువవన్న మ్‌=తగనిది. 


కుమారేత్రి =. కుమారా! ' ఆతిపాపో వేర అలము దుస్సా హసము 


క ఆరేంతి క్‌ ఆర్య=పూ జనీయుడా!, శా క త =ళ రద్వత్సు తా! 


.. మదితి :- కాశ మద్వియోగభయాత్కొ ఇకక, పరలోకమ్స్‌ గతః, 


తస్య వత్సలస్య పితు సద్కా అవిరహమ్మ్‌ కరోమి, 


తృ తీయోజ్కః 189 
కః ; వత్స, యావదయం సంసార స్థావత్రసిబ్ధివం లోక 


యాతా యత్పుతై )౩ పితరో లోకద్యయ౭ప్యనువ_ర్ర 
సీయా ఇతి, పళ్యే-__- 


నివాపాంజలిడానేన శేతనైః ఆ్రూద్రకర్మభిః 
తస్యోపకా గే కక్ష స్త్వం కిం జీవనిి-ముతొన్యథా॥ 18 


అర్థము ఎ. తౌతః = తం[డియైన (దోణుడ్చు మత్‌ = నాయొక్క 
వియోగ భయాత్‌ =వియోగమువలని భయముతో" (వల్ల ), ఇతః=ఈ లోకమునుండ్తి 
పరలోకమ్‌ గతః=పరలోకమేగెను. తస్య=ఆ్క వత్సలస్య=స్నే హశీలియైన, 
సత సదా=సతమున్కు అవిరహమ్‌=అవియోగమును (విరహము లేని 
స్ఫీతి తిని, కరోమి= =కల్సి ంతును. 


సమానముల్య ౫ మమ వియోగః. మద్వియోగాత్‌ భయమ్‌_తసా గతీ 
విద్యతే విరహాః యస్మిన్‌ కర్మణి తదవిరహమ్‌, 


ur 


సంధులు :- ఇతః--గతః-ఉత్స్వాదేశనిసర్గ, కరోమి+అవిరహమహమ్‌-- 
యణాదేశ. (పథ్యావక్క9మ్ఫు. 


వత్సేతి :- వత్స బిడ్డా! _యావత్‌=ఎంతకాలమ్కు అయమ్‌=ఈ 
'సంసారః=[పపంచముండునో, తావత్‌=అంతవరకున్కు ఎవమ్‌=ఈవిధమెన్క 
లోకయా తా=లోక వ్యవహారము, (పసిద్దా ఏవ=ఉండనే ఉండును యత్‌ =అది 
ఏడియనగా, లోకద్వయే అపి=ఇహ పరలోకములు రెండింటను పితరః=తల్లి 
దండ్రులు, ప్పతె తై = =కుమారులచే, అనువర్హ్శ సీయాః ఇతి= పంపర వాక తల. 
పశ్య: చూడు... 


నివాపేతి :- నివాపాంజలి దానేన కేతనై 2 (గశౌద్దకర్మభిః్క తస 
ఉపకార్కే త్వమ్‌ జీవన్‌ శక 9, కిముత్క అన్యథా; కిమ్‌? 


ప 
స్రీ 


అర్థము =. నివాపాంజలిదానేన = పితృ తర ణములనిచ్చు టచేతన్కు 


196 'వేశీసంహారమ్‌ 


సూతః 2 ఆయుమ్మన్‌, యైన మాతులస్నే శారద్యకః కథయతి 
తత థా, లం 

అశ్వన్థామా : ఆర్య, సత్య మే వేదమ్‌. కిం త్యతీదుర్వహక్యాత్‌ నోక్ర 
భారస్య న శక్నో మి తౌతవిరహీతః తణమపి |పాణాన్‌ 
ధారయితుమ్‌. _ తేద్దచ్చామి తమేవోదేశం యత 
తథా విధమపీ పితరం |దత్యూమి. [ఉన్న వన్‌ ఖడ్డ 
_ మవలోళ్య విచింత్య) కృతమచ్యావి శస్త్ర గహణ 
విడంబనయా., భగవన్‌ శృన్ర్ర'_ 





కేతనై ? = (శాద్దాంగముగాబెట్టు (బాహ్మణ భోజనములచేతన్సు (కేతనం తు 
నిమం (తణేే (శౌద్దక ర్య్మభిః = పిండ(పదానాదులచేతన్సు తస్య = ఆ తండికి, 
ఉపకారే=ఉపకరించుటయందు త్వమ్‌=నీవు, జీవన్‌=జీవించుచున్న వాడవగుచునే, 
శకః కిముత=సమర్థుడ వై యుండగా కిమ్‌ అన్యథా=వేరొక పద్ధతితో పనేమి? 
పితృ సేవకై సహగమనమక్క_జలేదనుట. (పథ్యావక్త్రము). 


సమాసములు := నివాపస్య అంజలి? (నివాపః పితృదానమిత ్యమరః 
నివాపాంజలేశ దానమ్‌--జేన. (శద్దయా (కియత ఇతి=(శాద్దమి. శాదే ఏదంమానాని 
ధి ధి ధి లి 
కర్మాణీ--తై 8. 


\ 
సంధులు - నివాషప-అంజల్కి కిమత+అన్యథా--సవర్గది ర్ల. తస్యశ 
_ ఉపకారే-గుణసంధి. శక్త ః+త్వమ్‌-సాదేశవిసర్ష, 


ఆయుష్మన్నితి వం ఆయుష్మంతుడా! శ్రే = నసీయుక్క, మాతుల $= 
మామయెన, శారద్వతః=కృపాచా ర్కుడ్కు యథా కథయతి=ఎట్లు చెప్పుచున్నాడో, 
తత్‌=అద్కి తథా ఏవ=అఆట్టిదే. అది సమంజసమే అనుట. 


ఆరతి వసే ఆర్య=అయ్యా! ఇదమ్‌ =ఇద్వి సత్యమ్‌ ఏవ=నిజమే. 
కిన = కాన్కి _శోకభారస్య = దుఃభాతిశయముయొక్క, _ దుర్వహత్వాత్‌ = 
అసహృ్యత్యమువలన-___ఓదాట్బకా న రానిదను ఐచే, ౨. తాఠపవిరహితః = పితృ 


గృహీతం యేనాసీః పరిభవభయా న్నో చిత మపి 
(పభావాద్యస్యాభాన్న ఖలు తీవ కత్చన్న విషయః। 
పిత్వక్కం లేన త్వమసి సుతశో కాన్న తు భయాత్‌ 
విమోమ్మే శస్త్ర త్యామహమపి :రుతః స్వస్ని భవశే॥ 19 








వియుక్కుడనై , క్షణమ్‌ అపి=్మతుటికాల మైనను, (ప్రాణాన్‌=అసువులన్సు ధార 
యితుమ్‌=ధరించుటక్కు న శక్నోమి=చాలకున్నాను. తత్‌= అందుచ్చే యత= 
వి (పదేశముగందు తథావిధమ్‌ అపి=అట్టి దురవస్థను పొందినవాడే అయినప్పటికిని 
(మృతుడనుట పితరమ్‌ = తండిన్హి (ద్రక్ష్యామి = చూడగలన్నో తమ్‌ = ఆ, 
ఉదేశమ్‌ ఏవ ప డెళమున్వే గచ్చామి=పొందుదును. (ఉత్తి ష్టన్‌=లేచుచు, ఖడ్గమ్‌= 
కత్సిన్తి అవలోక్య=చూచ్చి ఏచింత్య=ఆలోచించి) అద్యాపి=ఇప్పటికిన్సి శస్త్ర= 
ఆయుధమును, (గహణ=చేపట్టుబయన్వు విడంబనయా=నటనత్తో కృతమ్‌= 
చాలును--నే నాయుధము చేపట్టు టభినయమా(తమేయనుట. భగవన్‌ కస్ర్ర=ఖడ్ల 
దేవతా! 


గృహీతమితి '- యేన్క నోచితమ్క్‌ అప్కి షరిభవభయాత్క్‌ గృహీతమ్‌, 
ఆసీః; స్య [పభావాతి, తవ్క కళ్చిత్స్‌ విషయః, నృ ఖలు నృ అభూత్‌; తేన 
త్వమ్‌, సుతళోకాత్క్‌ పరిత్యక్నమ్‌్స్‌ అస్కి న్య త్కు భయాత్‌, హే శస్త్ర! అహమ్‌ 
అపి త్వామ్స్‌ విమోక్ష్యే యతః, భవత్సే స్వస్తి అస్తు. (శిఖరిణీవృత్త్వము) 


అర్ధము :- యేన=ఎవనిచేత-ఏ నా తండిచేత-న ఉచితమ్‌ ఆపి= 
యోగ్యము కాకపోయినప్పికిని, పరిభవ భయాత్‌ = అవమానధీతివలన్క 
గృహీతమ్‌ =ధరింపబడినదా నవు, ఆసీః=అయితివో, యస్య=ఎవనియొక్కు, 
(పభావాత్‌ =సామర్థకమువలన్క తవ=నీక్కు కశ్చిత్‌ విషయః=ఒకానొక లక్ష్యమ్వు 
న ఖలు = లేదనుట్క న అభూత్‌ = లేకపోయినదో ___ తిరుగులేనిదానవు, 
సాటిలేనిదానవు అయితివనుట; తేన = అంతటి నా తండిచేత్స్క త్వమ్‌ = 
సీవ్కు ' సుతళోకాత్‌=పు వియోగ దుఃఖమువలన్క పరిత్యక్కమ్‌ అసి=విడువ 
బడితివి, తు=అంతేకాన్సి భయాత్‌=భయమువలన్న న=కాదు. హే శనస్ర=ఓ 
ఖడ్గమా! అహమ్‌ అపి=నేనుకూడ్క త్వామ్‌=నిన్ను, విమోక్నేడావిడచుచున్నానుు 


192 వేజీసంహారమీ 


(ఇతి ఉత్పతి) 
(నేపథ్య 
భో భో రాజాన కథమివా భవన్మః. స్వే గుకోర్చారద్యా జస్య 
పరిభన మమునా నృశం సేన | పయుక్క ముజేతనే. 





యతః=ఈ విడుచుటవలన్క భవతే= సీకొజకు, స్వస్తి =శుభమ్ము ఆస్తు= అగుగాక! 
నా చేతిలో ఉన్నప్పటికన్న విడుచుటవలన నీకు గౌరవము పెరుగుననుట. 


సమాసములు :_ పరిభవాత్‌ భయమ్‌-పరిభవ భయమ్‌-__తస్మాక్‌. 


సంధులు :- యేన+ఆసీః, యస్య+-అభూత్‌- సవర్ణ దీర్హ భయాత్‌-!- 
నస అభూతీ+న్క కళ్చితొ+న్క కోకాత్‌+న-అనునాశికాదేశ. న+ఉచితమ్‌-- 
గుణసంధి. 


కియులు :- అస భువి లజ్కొ్‌ పరస్మై మధ్యమ 
ఆసీః_ఆస్తమ్‌._ఆస. . 
భూ సతాయామ్మ్‌ లుజ్క్‌ పరస్మై, (పథమ 
అభూత్‌--అభూతా మ్‌-అభూవ న్‌ 
(ఇతి=అన్ని ఉత్స జతి= ఖడ్గము విడుచున్ఫు 
భో భో రాజానః = ఓ రొజులారా! గురోః=గురువై నృ భారద్వాజస్య= 
(దోణునిక్తి అమునా=శు, నృళం సేన=నీచుని చేత, ప్రయుక మ్‌=ఎచేయబడీిన, 


పరిభవమ్‌=అవమానమునుు భవంతః=మీర్కు సర్వే=అందరున్తు కథమ్‌:= =ఎట్టు 
ఉ పేక్షన్తే =ఉ పేకించుచున్నా రు! 


క్‌. తృతీయాక్క! మీ 
ఆశ్వడ్థామా 1 (ఆకర్ణ్య శని శస్త్ర 0. న్పృశశ్‌) కిం. సకోళ్ళాః 
స పరిభవః! 
(ఫునన్నేపఖ్య) 
ఆచార్య స్య త్రిభువన గుకోర్న్యస్త శ్యస్ర్రుస్య కోశాత్‌ 
(దోణస్యాజె నయన సలిల తాలితాన్ష్రాననస్య। 
మాలొ పాణిం పలితధన లే న్య స్య కతా నృశ సం 
ధృష్టద్యుమ్నః స్యశిబిర మయం యాతి సర్వే 








సవాధ్యమ్‌॥ 20 
కిమితి :- (ఆకర్ణ్యజవిన్సి శనై *=నెమ్మదిగ్కా శ్ర మ్‌=ఖడ్గమున్సు 


స్పృశన్‌ =తాకుచు)  కిమ్‌=ఏమీ! గురోః=ఆచార్యుడై న, భారద్వాజస్య= 
న పరిభవః =అవమానమా! | 


(ప్ప సః=మరల, నేపథే; ృఎశెరల్పో. 


ఆచార్య ఎంతె : ఆజ్కొ శేకాత్‌ న్న సస కష (తిభువనగురో ౩, 
నయన నలిలకివీకార9ికనన్య, ఆచార్యస్య, దోజస్య, పలితధవశే మౌళ్కొ 
పాణిమ్స్‌ న్యస్య్య నృశంసమ్‌, కృత్వా ఆయము ధృష్టద్యుమ్నః, స్వ శిబిరము 
యాతి సర్వే, సహధ్యము. (మంద్యాకాంత) 


అర్థము ఫా. ఆజొ=యుద్దమునంద్యు + శోకాక్‌=దుఃఖమువలన్న న్యస = హా 
విడువబడిన, శస్త్ర స్య=ఖడ్గముకలవాడున్వు త్రిభువన గురోః=ముల్లో కములక 
గురువును నయన సలిల=కస్నీట్క, _ తాలిత=దోగుటచే ఆర్షరి=చెమ్మ గిల్లి న 
ఆననస్య=ముఖముకలవాడును, ఆచార్యస్య=గురువునై న 3 (దోణస్యడా (దోణుని 
యొక్క పలిత ధవశే=ముసలితనముచే తెల్ల బడిన (పలితం జరసా శొక క్షం 
కేశాదిష-ఇత్యహరః) మౌళొ= =శిరన్సునంద్యు ' పాణిమ్‌=చేతిని, న్యస్య=ఉంచ్చి. 
సృశంసమ్‌= సీచమును (సీచపు పని అని లాకణికార్థము), కృత్వా=ఆచరించ్చి 
అయమ=ఈ్క ధృ ష్టద్యుమ్న ః=ధృ ష్టద్యుమ్నుడు, స్వశివిరమ్‌=తన శిబిరమును 


194 వేశీనసంహారమీ 


అశ్వళ్థామా : (స్మకోధం సకంపం చ కృపసూకేౌ కృష్టా) 
నామేదమ్‌! 


(పత్యతు మాత త, ధనుపాం మను బేశ్వరాణాం 
(పాయోపవేశ సదృశం (వతమాసి స్థ తస్య! 
తాతస్య మే పలితమాళి నిరస్త శోక 
వ్యాపారితం లీరన్సి శస్త్ర) మక, స్త్రపాకోః 91 








గూర్చి యాతి=పోవుచున్నాడు, సర్వే=అందరున్కు సహధ్వమ్‌=సహింపుడీ!- 
ఈ అవమానమునిట్లుపేకించుట మీకు తగదనుట, 


సమాసములు := (తయాణాం భువనానాం సమాహారకః-|తీభువనస్య 
గురుః-తస్య. న్యసృం శస్త్రం యేన-తస్య. నయనయోస్పలిలమ్‌--నయన 
సలిలేన వౌలితం చ దదార్థంం జనతన ఆననం యస్య-నయన 


సలిల క్షొలి తార్దారినగ స్య పలి కశ్చ అసౌ ధ ధపళళ్చ-పలితధవళఃాతస్యిన్‌. 
స్వస్య శిబిరమ్‌, 
జ న్‌ మం. సస స్మ -రేఫా దేశవి సర్గ (దోణన్య+ఆజా, 


యు 


(క్రియ స్ట్‌ షహ(జ్‌ )y మ ర్షణే, ఆత్మనే లోట్స్‌ మధ్యమ 
హస్వ _నహేథామ్‌_సహధ్వమ్‌. 


హ్‌ 


కిమితి :- _ (స్మకోధమ్‌=కోపముగన్ను సకంపమ్‌ =కంపముతోన్ను 
కృషసూతౌ=కృపున్సి సూతున్ని దృష్ట్వా=చూచి) కిమ్‌ నామ-ఇదమ్‌=ఏమీ ఇడి! 


(ప్రత్యక్ష మితి :. ఆత్తధనుషామ్‌, మనుజేశ్వరాణాస్సు (పత్యక్షమ్‌ 
'పామోపపళ సదృశమ్స్‌ (వళమ్స్‌ ఆస్థితస్య్క అళస్రపాణేః, మే శాతస్యృ పలిత 
మౌళి నిరస్త కాశ్కే శిరస్కి శస్త్రమ్‌్స్‌ వ వ్యాపారితఘ్‌? 


తృ తీయ్కా జః 195 
కః ; వత్ప, ఏవం కిల జనః కథయతి. 
అక్ష భామా : కిం తాతస్య దురాత్శనా పరిమృష్ష కుభాత్‌ శిరః? 


సూత; ఏ (సభయమ్‌) కుమార, ఆనీ దయం తస్య శేజోరాశే 
వ్రవస్య నవః పవిభవావతారః, 





అర్థము ఏ. ఆత్మ ధనుషామ్‌=ధనుర్ధారులై యున్న మనుజేశ్వరాణామ్‌= 
న! (వత్యక్షమ్‌= =ఎట్టయెదుబ, (పాయోప వేళ్ల సదృశమ్‌=ఆమ మరణ 
నిరాహారదీక్షతో సమానమైన, (వతమ్‌=నియమమును, ఆస్టిత తస్యవ=స్వీకరించిన 
వాడును అశఫ్రపా ణేః=చేతిలో ఆయుధము లేనివాడును అయిన్న మే=నాయొక్క 
తాతస్య=తం(డియొక్కు, పలితమౌళి నిరస్తకాశే=నెరిసిన జుట్టుచే తిరస్కరింప 
బడిన రెల్లుపూలుకల దైన శిరసి=శిరన్సు నందు (పూర్తిగా నెరిసిపోయిన జుట్టుతో 
(దోణుని శిరస్సు రెల్లుపూలకన్న తెల్ల గానున్న వనుట్య; శస్రమ్‌=ఖడ్గము, 
వ్యాపారితమ్‌=[పయుక మైనదా? (వసంత తిలక 


సమానవ్నిలు = ఆతం ధనుః యేన సః_ఆతృ ధనుః__తేషామ్‌, 
మనుజానా మీశ్వరాః--తేషామ్‌. (పాయోపవేశేన సద్భశమ్‌. పలితళ్చాసా 
మౌళిళ్చ--పలితమౌ శినా నిరస్తః--పలిఠఈమౌళి నిరస్త ః కాశః యేన తత్‌-పలిత 
మూళ్ళి నిరస కాశమి-తస్మిన్‌, 


వత్సేతి :- వళ్ళ =బిడ్డా! జనః=ఆ వ్యకి ఏవమ్‌=ఇ క్త కథయతి 
కిల=చెప్పుచున్నాడు కదా! 


కియితి ౫ కిమ్‌=ఏమీ!, తాతస్య=తం|డియొక్కు, శిర$=శిరస్సు, 
దురాత్మనా=దుర్మార్లుడెన ధృష్టద్యుమ్నునిచేత్క, పరా కిన 


కుమారఇతి != (సభయమ్‌=భయపడుచు) కుమారా! తస్య=ఆ్క తేజో 
రాశేః =(పతాపనిధియైన్స దేవస్య=గు సదెవునక్కు అయమ్‌=ఈ,ు నవః= అభూత 
పూర్వ మెన-మున్నైెన్నడు కనివినియెరుగనిదనుబ్క _పరిభవావతారః=అవమానా 
విర్మావమ్ము ఆసీత్‌ = అయ్యెను, 


196 చేణీసంహారమ్‌ 


అశ్వేశ్థామా ఏ హో హో తాత, హో పుత|ప్రియ! మమ మందభాగ ధేయస్య 
కృతే స్‌ స్త న ల తథావిధేన కదేణాత్ళా 
పఏభావిత;. అథవా 


పరిత్యశ్తే చేహే రణగిరసి శోకాంధమనసా 

శిరః శ్వా శాకో బా దుపదతన యో వా పరిమృ శేత్‌ | 
స్ఫుర ద్దివ్యాస్తా)భు (దవిణ మదమత్త, స్య చ రిపో 
ర్మమైవాయం పాదః శిరసి నిహతస్తస్య న కరః॥ 29 





హాతాతేతై :- అయ్యో తండ్రీ! ఓ ప్యత్రవత్సలా!; మందభాగధేయస్య= 
అద్భష్టవిహానుడనై నృ మమ కృశే=నాకొజకునై, శస్రపరిత్యాగాత్‌ =ఖడ్గమును 
విడుచుబవలన్క _ కథావిధేన=అటువంట్సి తీదేణ=నీచునిచే-యుద్దమర్యాదల 


నుల్లంఘించినవాడనుట; ఆత్మా=నీ హృదయమ్ము పరిభావితః=అవమానింష 


పరిత్యక ఇతి :- శోకాంధమనస్తా రణకిరస్కి దేహే, పరిత్య క్షే 
శ్వావ్వా కాక, క్‌ (దుపదతన నయక్కి వా శిరః, పరిమృశేత్‌; స్ఫురత్‌ 
వ్యాస్తాఘ [దవిణమ దమత్తస్యృ రిపోజ, అయమ్క్‌ పాదః ఏవ్క మమ్మ శిరస్కి ' 
నిహతః, తస్య శిరస్తి కరక న, (స్ఫురద్దివ్యాస్తారఘ (దవిణ మదమత తస్య 
రిపోక శిరస్కి చ అయమ్‌ మమ్మ పాదః, ఏవ్క నిహితం న్వు కరః--అనియు 
నన్వయింపవచ్చును.) 


అర్ధము ధా థ్‌ శోకాంధమనసా = జ దుఃఖవా వ్రకులితమనస్కు_ డై న నా 
తం|డిచ్చే రణ శిరసి=ముమొ మ్మినయంద్యు దేహే =శరీరము, పరిత్య థ్‌ =వి.ఏవ 
[ గాని కాకః వా=కాకిగాన్ని (దుపచతనయః వా=ధృష్ట 
శిరస్స్పున్తు పరిమృశేత్‌=తాకుగాక'!; స్ఫురత్‌=.. 
“త్త=మహ స్రములయొక్క ఓఘ=సమూహమనునటి, 
(దనిణకా సము నుదమత్త స్వ=గర్వాంధుడైన్మా రపోః=ళ్యతువుయొక్క, 


తృతీయాజ్క? 197 
ఆః దురాత్శన్‌ పాంచాలాపసద, 


తాతం శన ౫ పహూణవిముఖం౦ నిశ్చయేనోపలభ్య్వ 
త్య కాం శంశాం ఖలు విదధతః పాణి మస్నోత,మాంగ!। 


అయమ్‌=ఈ, పాదః ఏవ=పాదమేే మమ=నాయొక్క, శిరసి= శిరస్సునందు 
నిహితః=ఉంచబడినకే తస్య=తం(డియొక్కం శిరసి=శిరస్నునంద్యు కరః న= 
చేయి ఉంచుటకాదు, ధృష్టద్యుమ్నుడు [దోణుని తలను తాకుట కాదిది నా తలను 
తన్ను పే అని భావము. '(రిపోః=శతువుయొక్క శిరసి చ=శిరస్సు నందుకూడ్క 
ఆఅయమ్‌= ఈ, మమ=నాయొక్క_, పాదః ఏవ=పాదమే నిహితః=ఉంచబడినది 
న.కరః=చేయి కాదు, నా తం(డి శిరస్సుపై నాతడు చేయి వేయగా నే నాళని 
శిరస్సుపై (పతీకారముగా పాదమునే పెపైదననుబృ్ర. ((శిఖరిణీవృతృము). 


సమాసములు :- రణస్య శిరః (ఆగమ్ఫ్‌_తస్మిన్‌. కోకేన అంధమ్‌_ 
కోకాంధం మనః యస్య సఃకేన. (దుపదసన్య తనయః. సన్ఫురన్మి చ 
తాని దివ్యాని చ--స్ఫురద్దివ్యాని చ తాని అస్తా9ణీ చ-అస్తా9ణామ్‌ ఓఘ 8 
అస్త్రాఘః ఏవ (ద్రవిణమ్‌-అస్తాాఘ[దవిణేన మదమత్తః--తస్య. 


సంధులు :- శోక+అంధ, దివ్య+ఆస్త, ఏవ--అయమ్‌-సవర్ణదీర్గ . 
కాకః-వ్యా తనయః+వా--ఉత్న్వా దేశవిసర్గ, అత్హ +ఓఘ్క మమ+ఏవ-వృద్ధిసంధి, 
రి పోః+మమ--రేఫా దేశవిసర్ష. నిహితః+తస్య--సా దేశ విసర్షసంధి. 


రియ :. మృశ ఆమర్శనే-పరస్మై, విధిలిజ్‌, (పథమ. 
- మృ శేత-మృ శే తామ్‌-మృ శేయః 


ఆఅ ఇతి :- ఆః దురాత్మన్‌ = ఓరీ దురాత్ముడా'! పాంచాలాపసద = 
నీచపాంచాలుడా! 


 తాతమితి :- కాతమ్‌ శస్ర (గహణవిముఖమ్స్‌ నిశ్చయేన్న ఉపలభ్య, 
శంకామ్స్‌ త్యక్వా; అస్య ఉత్తమాంగ్భే పాణిమ్మ్‌ విదధతః, తే స్కృతిమ్మ్‌ 


198 ...... వేజీసంహారమ్‌ 
అశ్వ నామా కరధ్భతధనుః పాండుపాం౦ంచాలసేనా 


తూోలోలే ప ప్రళయపవనః కిం నయాతః స్టృతిం లే! 28 


యాధిస్ట.ర, యుధిప్టిర, ఆజాతశ తో, అమిథ్యావాదిన్‌ , ధర్మపు త 
సానుజస్య శే కిమనేనాపక్ళతమ్‌. అథవా కిమనేనాలీక ప్రకృతి జివా ఆ 
చేత్తసా, అర్జున; సాత్య కే. బ'హుశాలిన్‌, వృకోదర, మాథవ 





మా లిత తూలో శ్లేష (పళయవవనః, కరధృతధనుక్క అశ్వత్థామా 
నృ యాతః, కిమ్స్‌ ఖలు! . 


అర్ధము ఫా తాతమ్‌ =నా తండిన్ని శస్త్ర గహణ విముఖమ్‌ = కతి 
పట్టుటకు వ్‌ముఖునిగా, నిశ్చయేన=నిశృయముగ్భా ఉపలభ్య=గురి చ్చి ఇక 
కత్తి పట్టడను£ను నిశ్చ యముగానెరి గి యనుట; శంకామ్‌ = (జొగాములను 
భయమును, త్యక్వా=విడిచి అస్య =ఈ (దోణునియొక్క, ఉత క మాంగే=శిరస్సు 
నందు, పాణిమ్‌=చేతిని, విదధతః=వేయుచున్న, తే=నీయొక్క, సృ తిమ్‌=స్కృతి 
పథమును;___పాండు పాంచాలసేనా = పాండవుల పాంచాలురసై న్యములనునట్టి, 
తూల=దూదిని, ఉకేప=ఎగురగొట్టుజయందుు, (పళశయపవనః=డురయూమా రుతము 
వంటివాడున్ను కరధృతధనుః= =చేతబట్లిన విల్లకలవాడునై న,___. అళ్వత్థామా =ఈ 
(డోణన్తుతుడ్తు న యాతః కిమ్‌ ఖలు= =పొందలేదా యేమి? ఆ క్షణమునందు నన్ను 
మరచితివి కావలయు సిట్టి యకృత్యమును నిర్భీతిగా చేయగల్షితి వనుట. (మండా 
Cee 


sere ఫు శప్రన్య గ్రహణమ్‌-శప్రగ్రహజే విముఖ8.తమ్‌. 
ఉత, మం చ తదంగం చ--తస్మిన్‌. కరేణ ధృతమ్‌-కరధృతం. ధనుః యేన సః, 
పొండవాళ్ళ పొంచాలా శ్చ-ఫౌండుపాంచాలానామ్‌ సేనా చ సేనా ఏవ తూలః.తూలస్య 
aur (ప్రశయవవనః. ((పళయే పవనః). 


యుధిష్టికేతి * ప ఎల్‌ యురిష్టిరా!్కీ _ అజాతశ[తూ! సత్యసంధా! ఓ 
త జనేన= ఈ ఈ (దోజునకే, సానుజక్యంటోదర నహకుథవైన, తే=నీక్కు 


యాక్కం నామ భవతాం సురాసురమనుజలోకె క ధనుర్ధరస్య 

ద్వ్యిజన్ననః పరిణతవయసః సరా్యా చార్య స్య విశేపతో మము పిశురమునా 

(ద్రుపదకుల కలంశేన మనుజపళునా స్పృశ్యమాన నముత్తమాంగ 
చేకీతుమ్‌. జథవా సర్వ పవై లే పాతకీనః, కిమే లై :.__ 


కృతమనువుతేం దృష్టం వా మైరిదం గురుపాతకం 
మనుజపళుఖి ర్నిర్ళుర్యా దై ర్భృ వద్భి రుడాయు థె ౩! 

నరక రివుణా సార్గం తేపాం సభీమ కిరీటినా 

మయమహ మస్ఫజ్‌ మేదోమాంనై $కరోమి దిశాం బలిహ్‌॥ 24 





కిమ్‌ అపకృ్ళృతమి=ఏమి అపకారము చేయబడినది! అధథవా=కాదేన్కి అనేన=శఈ, 
అలీక( పకృతి జిహ్వూచేతసా = మిఖ్యాస్వభావము కలవానియొక్క. కుటిల హృచ 
యముతో, కిమ్‌=ఏమిపని? అర్జునా! సాత్యకీ!, బాహుబలశాలి వృకోదరుడాకీ 
ఢ్రీకృష్టా!, సురాసురమనుజలో కై కధ నుర్ణరస్యజ=దెవ రాక్షస మానవలోకములందు 
ఎదురులేని ధానుమ్మ_డును ద్విజన్మనః=| వాహ్మణుడును పరిణతవయస 

వయస్సు పై బడినవాడును సర్వాచార్యన్య=అందరికిని గురువును విశేషతః = 


పెబ 
విశేషించి, — పితుః=తం౭(డియొక్కు, ఉతృమాంగమ్‌=శిరస్సు, 
[దుపదకుల కలంకేన = (దుపదవంశమునకు మచ్చవంటివాడై న్వ అమునా = ఈ 


వ స్సృశ్యమానమ్‌=తాకబడుచుండగ్కా ఉ పేక్షితుమ్‌= 
ఉపేకించియూరకుండుట్క భవతామ్‌ = మీక్కు యుక మ్‌ నామ = పాడియేనా!, 
అధవా=కా దేని ఏకే సర్వే=వీరందరును, పాతకినః ఏవ =పాపాత్ములే, ఏతై $= 
ఈ పాపులత్యో కిమ్‌=ఏమి (పయో జనము-- 


కృతమిట ఫా మనుజ పళుభిి నిర్మర్యాదెశ్కి ఉదాయుధైక్కి యెక్కి 
భవద్శిః, ఇదమ్‌ గురుపాతకమ్స్‌ కృతమ్‌ వ్వా ws; దృష్టమ్‌(వ్రా, 
తెషామ్మ్‌ు నరక రిపుణ్కా సార్థమ్మ సభీను కిరీటినామ్స్‌ అసృజ్‌ మేదోమాంసెః, 


బా sar 
అయమ్యు అహము దిశాహ్‌ బలిమ్స్‌ కరోమి. 


200 వేశీసంహారమ్‌ 





ఆర్థము =. మనుజ పళశుభిః = పశువులవంటి మానవులును (బుద్దిహీను 
లనుబ"*, నిర్మర్యా దై 8=మర్యాదలనెరుగనివారును, ఉదాయు ధై 8=సం ధించిన 
ధనురాద్యాయుధములుకలవారునై నృ యమైః=వ్కీ భవద్శిః=మీచేత ఇదమ్‌=ఈ, 
గు పపాతకమ్‌ =మహాపాపము వేక ఆచార్య సంహారమ్ము కృతమ్‌ వా=చేయబడీనద్నో 
ఆనుమతమ్‌ వా=అనుమతింపబడినధో, దృష్టమ్‌ వా=చూడబడిన దో--చేసిన వారు, 
అంగీకరించినవారు చూసినవారుననుట్క తేషామ్‌=ఆ మీ అందరియొక్కయు, 
నరక రిపుణా సార్థమ్‌=గరకాంతకుడగు శ్రీకృష్ణునితో కలిపి సభీమ కిరీటినామ్‌= 
ఫీమారునులతోసహ మీ అందరియొక్కయుననుట..ఆసృక్‌ మేదోమాంసైః = 
రక్తమ్ము (కొవ్వు, మాంసములతోో అయమ్‌=ఈ, అహమ్‌=నేన్కు దిశామ్‌=దశ 
దిశలకును బలిమ్‌=బలిన్కి కరోమి=చేయుదును, మీ ఆందరిని యుద్ధభూమికి 
బలియిత్తు ననుఏ, 


సమాసముబఖు వ- గురుచ తత్‌ పాతకం చ. (గురౌ పాతకమ్‌్స్‌, 
మనుజాః పళవః ఇవ-తె 8. నరకస్య రిపుః-తేన. భీమశ్చ కిరీటీ చా-ఖీమ 
కిరీటిభ్యామ్‌ సహితాః-స ఖీమ కిరీటినః తేషామ్‌. అసృక్న మేదళ్చ మాంసం చ. 
అనృజ్మేదో మాంనాని--త్రై ః. 


సంధుణు 2 మైః+ఇదమ్స్‌ పకుభిః+-నిర్మర్యాదై *+-భవద్భిః- ఉదా 

యుధై 8-రేఫా దేశ విసర్లసంధులు. _ఆస్ఫకొ+-మేదస్‌-అనునాశికా దేశ. మేదస్‌+ 

మాం సై $-ఉత్స్వాదేళవినర్ల, 

క్రియ = డు కృజ్‌ కరణ్కే పరస్మై, లట్క్‌ ఉతమ 
కరోమి--కుర్వః--కుర్మః. 


ఛందస్సు వ హరిణీవృత ము, “నసమరసలా గః షడ్వేదె 8 


హయమైః హరిణీ మతా”, న-స_-మ-ర-స-లగ. 1-64. 
న స్‌ మ ర స లగ 
| | IU UUU ౮1౮ [TU [iJ 


| 
పతనము నునుతం దృషంవా యెరిదం గురుపా. తఠమ్‌ 


26) తృతీయాజ్కః 201 


.క్చృవః కః వత్స, కిం స సంభావ్య లే hans కాం 
శాలినీ దివ్యాస్రు[గామ కోవిదే భవతి. 


అశ్వశ్లామా : భో భోః, పాండవ మత్స్య సోవుక మూగ 
త తియాపసదాః! 


పితురూ్యస్నూ స్పై. వ. 
కృతం య దామేణ (శుతిముప గతం తన్న భవతామ్‌! 
కిమద్యాశ్వ జ్ఞానమూ తదరికుధి రాసాక 1 

న కర ష్‌, [ప్రభవతి విధాతుం రణముబే! 25 


~~ 








వత్సేతి ఫా వత్చ = బిడ్డా! థారద్వాజతుల్యే = (దోణాచా: మ్యునిత్‌ 
సమానుడవు, బాహుళాలిని- =భుజబలసంపన్ను డవును, దివ్యాస్త్ర (గామ కోర 
దివ్యాస్త సమూహమునెరిగినవాడవునై న, భవ తి=నీ ఏషయముసంద్యు కమ్‌ 


సంభావ్యతే=అసంభవ మేమున్నది! ఏదయిన సంభవ మే-అన్న ౦తపని చేయగల 
వనుట.. 


మగ్‌ 


భోభోఇతి ౩. భో భోః=ఓరోరి! పాండవ్క మత్స $9 సోమక, మాగధ 
(ప్రముఖులారా! క్ష(తియాధములారా! 


శ క త 2 ఉల 3 అల యల్‌ అరి 

పితురితి :- పితు, మూర్ష్ని, స్పృమబ్క జ్వలదనలభాస్వత్ప రపనా, 
రామేణ యత్‌, కృతమ్‌, తత్‌ భవతామ్ము (శుతిమ్‌, న ఉపగత మ్‌? ర కారధక్క 
అశ్వత్థామా అద్య రణముఖ్కే అరిరుధిరాసారవిఘసమ్స్‌ తత్కొ కర్మ, విధాతుక్క్‌ 
స్మ (పభవతి, కిమ్‌? 


అర్థము :- పితుః=త౦ (డీయెన జమదగ్ని యొక్క, ము ర్తి 
నందు నృ షే= =తొకబడగా, శిరస్సును తాకగాననుట, న. 
అనల=అగ్నివలె, భాస్వత్‌ =[ప్రకాశించుచున్న, , పరశునా= =గొడలిః కలవా 
ఎరా మేఃక=పరశురామునిచేత్స . యత్‌=ఏవ్కి కృతమ్‌=చేయఎజినద్నో తత్‌ =ఆడ్కి 


202 వేశీసంహోరోము 


సూత్క, గచ్చ త్యం సర్యోపకరళతై ౪ సాంగామికైః 
సర్యాయు డ్రై రుపేతం మహాోవావలశుణం నామాస్టత్‌ 
స్వందన ముపనయ. 


సూతః : య దాజ్ఞాపయతి కుమారః 








భవతామ్‌=మీయొక్క_, [శుతిమ్‌= చెవిని న--ఉపగతమ్‌=చేరలేదా?-మీరు వినియుండ 
లేదా అనుట, (కోధాంధః=తీవ కోపావిష్షుడెన, అశ్వర్థా మాజ ఈ అశ్వత్థామ 
అద్యవ= నేడు రణముఖీ=రణా[గమునంద్వు అరి=శ|తువులయొక్కు, రుధిర- 
ఆసార=రకధారల్సే విఘసమ్‌=పితృభోజనముగా కలిగిన తత్‌ కర్మ=ఆ పనిని- 
అలనాడు పరశురాముడు చేసిన క్ష( తియసం హారరూపమైన పనిననుట; విధాతుమ్‌= 
చేయుటకు న (ప్రభవతి కిమ్‌=చాలడా ఏమి? నేనును అంతటి సమర్ధుడనే అనుట. 
(శిఖరిణీవృత్తము). 


సమాసములు := జ్వలంళ్చాసా అనలశ్చ-జ్వలదనలః ఇవ భాస్వాన్‌_ 
జ్వలదనలభాస్వ్వాన్‌ పరశుః యస్య సః--తేన,. అరీణాం రుధిరమ్‌--అరిరుధిరస్య 
_ ఆసారఃఒఅరిరుధిరాసారః ఏవ విఘసః యస్మిన్‌ కర్మణి తత్‌. [కో ధేన అంధః. 
రణస్య ముఖమ్‌-తస్మీన్‌. 


నందులు = పితుః ?మూర్చ్ని-రేఫా దేశ విసర్గ. తకొ+న_అనునాశికాదేశ. 
అద్య+- అశ్వత్థామా, రుధిర+ఆసార్హ (కోధ+అంధ--సవర్డది రసంధులు. 
థి అ యి 


సూతేతి = సూత = సూతుడా! త్వమ్‌ = నీవు గచ్చ = కదలుము, 
_ సర్వ్యోపకరణె 8=సమన, సాధనములతో న్కు సాం (గామిక్రి 8=ర ణమునకవసరమైన్క ... 
సర్వాయుధై 8= సమస్తాయుధములతో ను, ఉ పేతమ్‌=కూడుక్‌"న్నదియు, మహాహవ 
లక్షణమ్‌ నామ = *మహోహన లక్షణము అను పేరుకలదియునై న అస్మత్‌ 
స్యందనమ్‌=మా రథమును ఉపసయ=తెమ్ము. జ 


యచితి := 'కుమారః=కుమారుడ్తు యత్‌. ఆజ్ఞాపయతి=ఆజ్ఞాపించినా్లు. 


తృతీయాజ్క॥ 203 


(ఇతి ని|పౌ-ంతేః) 


క్భృపః : వత్చ, అవళ్య | పతికర ర్పమ్యే౭ని న్‌ దారుణే పరిభ వాగ్నా 
సర్వేపొమస్థాకం కో ౭న్యస్త్యామంత రేణ వక్త క (పతి 
కర్తుమ్‌. కిన్తు-- 
అశ్వస్ఞామా : కిమతః పరమ్‌, 
కప; - నై నాప శ్యే౭భిషి క్షం భవ న్తృమిచ్భామి సమరభువ 
మవ తారయితుమ్‌. 


అశ్యశ్థమూా ; మాతుల్క సకతంతమిద వుకించితర్య్క-0 చ. 








(౪ తి=అని, నిిష్కాంతః=ని[ష్క్టమిం చును) 


వత్సావ శ్యేతి కా వత్స =బిడ్డా! మ. (వతికర్ష వ్యే=తప్పని సరిగా 
(పతీకారము చేయదగిన్వ అస్మిన్‌ =ఈ, రిభవాగో= అవమానాగ్నియంద్యు 
అస్మాకమ్‌ సర్వేషామ్‌=మా అందరికిని, అ అంకరేణ=నిన్ను తప్పించి. 
నీవుగాక యనుట్క అన్యః = వేరొకడు (పతికర్తుమి = (పకీకారము చేయుటకు, 
శక్కః=సమర్థుడ్కు కః(ఎవడు?) ఏడి?. నీవు తప్ప వేరొకడు లేడనుట. కిన్తు= 
కౌని-- 


కమిత్రి :. అతః పరమ్‌=ఇంతకుమించ్చి కిమ్‌=ఐఏమున్నది? కిన్తు అని 
ఆగిపోయితివేమిి ఆ పైది చెప్పుమనుట. 


సెనాపత్వేఇతి కా సమరభువమ్‌ = యుద్దరం గమును, అవతార 
యితుమ్‌=పొందించుటకు.యుద్ధభూమికి దింపుటకనుట్క భవంతమ్‌ = నిన్ను, 
సెనాపత్యే = = సైనా ,ధ్యతపదవియందు, అభిషిక్నమ్‌ = అభి షేకింపబడినవానిగా 
ఇచ్చామి = . కోరుచున్నాను. సైన్యాధ్యకుడవై న పిదప రణమున కేగుట నా 
అభిమతమనుట, 


మూతులేతి :- మాతుల=మామా! ఇదమ్‌=ఈ పని పరతం(తమి= 
పరుని అధీనములోనిది_ పై నాధ్యక్యమునీయవలసిన వాడు దురో్యోధనుడనుట్క చ= 


204 వేణీసంహారమ్‌ 
కప; ఏ పత్స్క న ఖలు పరతంత్రం నాకించిత్యరం చ, పశ్యా 


భ వేదభీవ్మమ। ద్రోణం ధార ర రాష్ట్రబలం కథమ్‌ 
యది తత్తుల్య కత్లో౭; త భవాన్‌ ధురి న యుజ్య'తే॥ 
26 








మరియు. అకించిక్నురమ్‌ = ఏమయునొరిగింపనిది-ఆ పదవి వలన ఒరుగున 


వతేాతి న! య తమ్‌ న ప | కానే 
౧ 


భవేదితి :-- తత్తుల్యకక్షణ, భవాన్స్‌ అత్ర ధుర్విన యుజ్య కే యది 
అఫీష్యమ్మ్‌ అ|దోణమ్‌ ధార్త రాష్ట్ర బలమ్‌ కథమ్‌ భవేత్‌, 


జర్ధము :- కత్తుల్యకక్షః = భీష ష్శ (దోణులతో సమానస్థాయికల్లిన, 
భవాన్‌=నీవ్వు ఆగతడాఈ, _ధురి='సై నాపత్యమునందు న యుజ్యతే యది= 


ఫీ 
నియుకు డవు కాకపోయినచో అభీష్మమ్‌=భీష్ముడు లేనిదియు, అదోణమ్‌= 


జ రాష్ట్రబలమ్‌ =దు ర్యోధన సై న్యమ్ము కథమ్‌ భవేక్‌= 
ల్‌ చుం 
ఎట్లు నిలువగల్లుసు? సె న్యమును కాపాడగల్లువాడు వేరొకడు చేడనుట. (పథ్యా, 


వమూసముళలు :- తయోః తుల్యా కకొ యస్య సః న విద్యతే 


అష. క ణన Bn 
భీష్మః యస్మిన్‌ కతి, న విద్యకే (ద ణః యస్మిన్‌ తత్‌, న నాకాక 
వమారల్‌-భార రాష బలమ్‌, 


తృ తీయాజ్బు_8 205 


ల. భ వాదృశస స్వ ల్‌్రాలోక్‌స్ట మువీ న తవం 
ఏిషంధీభవితుం కిం ఫ్మ ప్రనర్వ్యు ధిప్టి ర బలమ్‌ తచేవం 
en పనిక ల్పి అభి చే ఫీ. వ్రోపకరణః కారవరాజో న 
చిశాత్‌ తమేవ అభ్యశచేక్షమాణ స్పిష్టతీతి. 
అళ్య సైమా : య్యేవం త్వర లె మే పరిభవానలదహ్నూ మానమిదం 
చేతః త త్పతీకారజలావ గా హానాయ తదహాం గత్వా 
తాతవధ వివల్ణామానసం కురుపతి౨ నైనాపత్య 
స్యయం న [పణయ సమాశ్వాసనయా మంద 
సంతాపం కరోమి, 


[క్రియ = యుజజ్‌ సమాధ్యొ ఆర్మన్కే లట్క్‌ (పథమ. 
యుజ్యతే--యు జ్యేకే--యుజ్యన్నే. 
భూ సత్తాయామ్మ్‌ పరసై ్మ_విధిలిజ్‌- పథమ 
భవేత్‌--భ వేతా మ్‌--భవేయు8, 


కృత పరికర స్వేత = కృతపరికరస్య = యుద్దసన్నద్ధుడెన్స భవా 
దృశస్య=నీవంటివానికి పరిపం దీభనితుమ్‌= శ(తువుగా నిలుచుబక్కు తై లోక్యమ్‌ 
అపి=ల్‌ లోక(తయమైనన్సు ముల్లో కములైనన్వు న క్షమమ్‌=చాలదు, కిం పునః 
యుధిష్టి రబలమ్‌ =ధర్మజుని సె న్యమనగానెంత! తత్‌=అందుచ్చే ఏవమ్‌ =ఇట్లు, 
మన్యే క భావించుచున్నా ను-వరికల్సి ఈ=సమ కూర్చబడిన, అభిషేకోపకరణః= 
అభి షేకసాను గి కలవాడై, కౌరవరాజః=దురోోధనుడ్పు న చిరాత్‌= ఇప్పట్ల్టున, 
త్వామ్‌ ఏవ=నిన్నే అభ్య పేక్షమాణః=ఎదురుచూచుచున్నవాడై , తిష్టతి ఇతి= 
ఉండియుండును, 


యదేకవమితి :-_ యది ఏవమ్‌ = ఏమెనప్పటికిన్తి _ పరిభవానల = 
అవమానాగ్ని చేత, దహ్యమాగ వొ=దహీంవబడుచున్న, మే=నాయొక్క, ఇదమ్‌= 
ఈ చేతః = మనస్సు, తత్‌ = దానిక్కి (పతీకా రజ పతీకారముచేయు ఓ టయనునట్టి 
జలావగాహనాయ=న్నా నముకొ అకు, త్వర తే=తొందరపడుచున్నది. రథ్‌ 


206 వేణీసంహారమ్‌ 
కృపః ఏ వత్స, వీవమిదమ్‌, అతస్కమేవోదైేశం గచ్చావః 
(ఇతి పరి కామతః) 
(తత; (పవిశతః కర్ణదుర్యోధన ౫) 
దుర్యోధనః ; అంగరాజ్బ 


శేజన్వీ రిఫువాతబంధు దుఃఖపారం 
బాహ. భ్యాం |నజతి ధృతాయుధ ప్ల వాభ్యామ్‌! 





అ-దుచ్చే. అహమ్‌=నేన్కు గత్వ్యా=ఏగ్కి తాతవధ విషణ్ణమానసమ్‌=తం (డీ 
మృతిచే కుమిలిపోవుచున్న హృదయముగలవాడై న కురుపతిమ్‌=దురో్యోధనుస్వి 
సై నాపత్యస్వయం[గహణ=సనై న్యాధ్యక్షవదవిని (నేనుగా స్వయముగా అంగీక 
రించుబయనునట్టి, (పణయ=ఇష్టకార్యముచే(స్రి, సమాళశ్వాసనయా=ఓదార్చ్బు టతో, 
మందసంతాపమ్‌ = ఉపశమించిన దుఃఖముకలవానిగా కరోమి = చేయుదును. 
సె నాపత్యమును నేనుగా కోరి దుర్వోధనుని ఆనందింపజేయుదు ననుట. 


వత్సేతి మ వత్చ =బిడ్డా! ఏవమ్‌ ఇదమ్‌=ఇది ఇప్ర--ఇది ఉచితనునుట, 
అతః=అందుచ్చే తమ్‌=ఆ్క ఉద్దేశమ్‌ ఏవ=(ప్రదేశమునే-దుర్యోధనుడున్న చోటికే 
అనుఏ, గచ్చావః = పోవుదము, 


(ఇకి=అని పరికామతః=ముందుకు కదలుదురు 


._ (ఈఠః=పిమ్మట్ట కర దురోోధ నా=కరుడును దుర్యోధనుడున్సు | పవిశతః= 
esse ్ట >| 
(పవేశింతుబ్బ్రు 
ఆంగరాజా! 
తేజస్వీతి “తేజస్వీ, ధృతాయుధప్ల వాభ్యామ్హ్‌ బాహుభ్యామ్స్‌ రిపు 


హత బంధు దుఃఖపారమ్స్‌ (వజతి; సంఖ్యే ఆచార్యః సుతనిధనమ్స్‌ నిశన్యు, 
శస్ర్రగహ సమయే ఏిశస్ర్రః, ఆసీక్క్‌ కిమ్‌? 


కృ తీయాజ్యః 207 


ఆచార్యః సుతనిధనం నిశమ్య సంబ్యే 
కిం కను గవ సమయే విశ స్త్ర ఆసీత్‌ ॥ 27 





ఆరము '-  కేజస్వీ = పర్యాక్రమసంపన్నుడై న వ్యక్తి, ధృత=ధరింప 
బడిన ఆయుధ =శస్త ములు అనునట్టి ప్ర వాభ్యామ్‌=నావలు కలవైన్క బాహు 
భ్యామ్‌=బాహువులతో, రిపుడశ| తువులచేత, హత=చంపబడిస్క బంధు=చుట్టములు 
కలుటచేనై న దుఃఖ=ళోకముయొక్క--బంధునాశనమున కలిగిన దుఃఖమనుట్క 
పారమ్‌=ఒడ్లును, (వజతి=పొందును. మరి-- సంభ్యే=రణమునందు ఆచార్యః= 
' దోణాచా ద్యడు, సుతనిధనమ్‌-ప్పుతుని మృతుని నిశమ్య=విన్హి శస్త్ర గహ 
సమయే=ఆయు ధమును పబ్లవలసిన తరుణమందు విశస్త్రః=ఆయుధమును వీడిన 
వాడు. ఆసీత్‌ కిమ్‌= అయ్యె నేమి? 


సమాసములు ఫా తేజః అస్య అసి ఇతి. తేజస్వీ, రిపుణా హతః- 
రిప్పహ తళశ్చ అసౌ బంధుశ్చ-రిపుహతబంధోః దుఃఖమ్‌-రిపుహతబంధు దుఃఖస్య 
పారమ్‌ు.తమ్‌. ఆయుధః ఏవ ప్ల వః._ఆయుధప్ప్ట వః-ధృతౌ ఆయుధప్ల వౌ యాభ్యాం 
తౌ._ధృతాయుధప్ల వొ--తాభ్యామ్‌. నుతస్య నిధనమ్‌, _శస్త్రస్య (గహః-శస్త 
(గహస్య సమయః--తస్మిన్‌, విగతం శస్త్రం యస్య (యన సః--విశస్త్రః. 


సంధులు :- ధృత+-ఆయు ధ--సవర్షదిర్హ . విశస్త్రః+ ఆసితి-విసర్లలొవ 
సంధి. 
క్రియ $= అస భువ్కి లజ్క్‌ పరసై్మ(వపథమ 
ఆసీత్‌__.ఆసామ్‌-ఆసన్‌, 


ఛభందను! :. (పహర్షిణీవృత్త ము. (త్యాశాభిర్మనజరగాః (పహర్షి 
శీయమ్‌. 13.10 


208 వేణీసంహారమ్‌ 


అథవా సూక్తృమిదమభియుక్తైః ,పకృతిష్షస్తృచేతి. 
యతః శోకాంధమనసా లేన విముచ్య మో్యతధర్మ 
కార(_శ్యం ద్విజాతి ధర్మసులభో మార్చవ పరి [గ్రహః 
కృతః, 

కర ః ఏ రాజన్‌, కౌర వేశ్వర, వ్‌ ఖలిద మేవమ్‌. 

దుళ్యోధనః : కథం తర. 


కగః : ఏవం కిలా స్వాభి పాయో యథా అశ్వ శ్ఞామా మయా 
పృథిపీరా జ్యే అభిషేక్కవ్ష బ్రతి. తస్యాభావాళ్‌ 
వృద్ధస్య మే (చాహ్మణస్య వృథా శ్ర! గవాణమితి 
తథా కృతవాన్‌ . 





అథవా౭లేద్యా (ప్రకృతిః=స్వభావము దుస్త్య్యజా ఇతిడాదురతి| క్రమణీ యము 
అన్ని అభియు కై:ః=పండితుల చెత్క ఇదమ్‌=ఈ చెప్పబడినది, సూక్త మ్‌=లెస్బ 
మౌట--అన్వర్థమనుట. యతకః=ఏలయన్క, శోకాంధడదుఃఖాతిశయముచే వివేకము 
కోల్పోయిన్మ మనసా=మనస్సు కలవాడై నృ శేన=ఆ |దోణజాచార్యునిచేత్క షత 
ధర్మకార్క_శ్యమ్‌=క్షతియో చిత మైన కౌ ఠీన్యము, విముచ్య=విడువబడ్కి చ్విజాతి 
“ధర్మ సులభః = (బాహ్మణ ధర్మమునకు అనుకూలమైన మార్దవ పరిిగహ:ః= 
మృదుభావస్వీకారము, కృతః=చేయబడినది. 


రాజన్నతి :- మహారాజా కౌరవేశ్వర=దుర్యోధనా! ఇదమ్‌=ఇది 
(శస్త్రత్యాగము ఏవమ్‌=నీవనుకొనుచున్న ట్లు న ఖలు=కాదు సుమా! 


కథమితి ;* కథమ్‌ తర్షివ=మరి యెట్లు! 


ఏవమితి :- ఏవమ్‌ కిల=ఇట్లు సుమా! యథా=ఎట్లయినను ఎప్పటి 
కైనను అళ్వక్థామా=అశ్వర్థామృ మయా=నాచేత ((దోణునిచేత్సు పృథివీరా జ్యే= 
భూ సా(మాజ్యమునందు_రాజపదవియందనుట్క అభిషేక వ్యః ఇతి= అభి షేకింప 
బడనలెను అన్కి అన్య = (దోణునియొక్క, ఆభ్మిపాయః = ఆలోచన, ఇటి 
క 


27) తృ తీయాజ్కః 209 
దుర్యోధనః 7 (సశిరఃకంపమ్‌) ఏవమిదమ్‌ 
కర్ణః స పతదర్థ ౦ చ కారవపాండవ పత్సపాతపవృత్త మహో 


సం|గామస్య రాజకస్య పరస్పరతీయమపేతమాణేన 
తేన (పథానప్రురుషవధ ఉపేమో కృతాం 


దుర్యోధనః : ఉపపన్నమిపమ్‌, 








అభి పాయమాతనికి కలదనుట; తస్య+అభావాత్‌=అది పోవుటచే, పుత్ర మరణము 
వలన అట్టియభి పాయము నెరవేరునవకాశమే లోపించుబచేనేనుట్క వృద్ధస్యజ 
ముదుసలిని, (బాహ్మణస్య=[బాహ్మణుడను అయిన మే=నాక్కు శస్త్ర| గహ ణమ్‌= 
ఆయుధధారణము వృధా ఇతి= వ్యర్థమే అన్కి తథా=అట్లు Pores 
ఆయుధము వీడినాడనుట, 


వీవమితి :- (స శరఃకంపమ్‌ = తల పంకించుచ్చు ఏవమ్‌ ఇదమ్‌= 
ఇది అంతే! 


ఏతదితి :.. చ=మరియు, ఏతదర్థమ్‌ =ఇందుకొర కే కౌరవ పాండవ 
పక్షపాత=కొరవ పాండవ పక్షపాతముతో పవృత్త=[పారంభింపబడిన్న మహా 
సంగ్రామ అ ఘోరయుద్ధముకల దై న రాజక స్య = రాజసమూ హముయొక్క, 
(మొత్తము రాజులందరునేదోయొక పక్షమున చేరిపోయిన మహానం (గ్రామమనుట) 
పరస్పర క్షయమ్‌=పరస్ప ర వినాశమున్ను అ పేక్షమాణేన=కో రుకొనుచున్న, తేన 
ఆ (దోణునిచ్చే (పథధానపురుషవ ధే=ముఖు్యలను చంపుటయంద్యు. ఉ పేజా క్ర్‌తాడా 
ఉదాసీనవై ఖరి అవలంబింసబడినది-[పధాన (పతిపకులను చంపక ఉపేకిలచె 


ననుట, 


'ఉపేతి :. ఇదమ్‌=నీవు చెప్పిన ఈ విషయము ఉపపన్నమ్‌ఐయు క్రి 


210 వేజీసంహారమ్‌ 


క : అన్య చ న రాజన్‌, దుపచేనాష్యస్య బాల్యాత్‌ 
(వభ్ళత్యభి ప్రాయవేదినా న స్యరామే) వాసో దత్శః, 


దుర్యోధనః ౩ సాధు అంగరాజ, సాధు, నిపుణ మభిహితమ్‌ 


న చాయం మ మైక స్యాభి_ ప్రాయః. ప 
అపి నె నై వేదమన్యథా మన్యన్నే శ 


య్య 
3A 


దుర్యోధనః ఏ ఏవమేతత్‌ , కః సంటేహఃం 





అన్యదితి ఫా అన్యత్‌ చడమరొకటియ కలదు రాజన్‌ =మహారాజా! 
బాల్యాత్‌ (పభృతి = చిన్నప్పటినుండియ్కు అభి పాయవేదినా=ద్రోణునియొక్క_ 
ఈ అభి పాయమునెరి గినవాడై న్క (దుపదేన అపి=(దుపదుని చే గూడ, స్వరా షే)= 
తన రాజ్యమందు వాసః=నివాసమ్యు అస్య=ఈ |దోణునిక్కి న దత్త 8=ఈయబడ 
లేదు. 


సాధ్వితి :- అంగరాజ=కర్ణాకీ సాధు సాధు=బాగు బాగు, నిపుణమ్‌= 
నేర్చుగ్కా అభిహితమ్‌ = చెప్ప బడినది-నీ బుద్ధినై పుణ్యము వెల్బడియగుచున్న 


నచేతి = చ=మరియ్క అయమ్‌=-ఈ, అభి పాయః=అభి(పాయమ్ము 
న మను ఏకస్య=నా ఒక్కనిదే కాదు, అభియుకాః=పండితుల్కు అన్యే అపి=ా ' 
ఇతరులుకూడ--మరికొందరు. రాజనీతివిశారదులు కూడ ననుట్క ఇదమ్‌ = దీనిని 
అన్యథా = మరొకరీతిగా. (నే చె పు క న మన్యంతే ఏవ = 
తలంచుట లేనేలే 


... -వవమితి:- ఏఠక్‌=ఇద్సి ఏవమ్‌ ఇంశే-నిజమే అయియుండుననుట.. 
సందేహః కః= సందేహ మెము! 


త SS తీయాజ్బ_ 211 


దక్త్యాభయం సో౭తిరథో నధ్యమానం కీరీటినా! 
సింధు రాజము పే శేత నైవం చేత్క-థమున్యభథా॥ 28 


కః ఏ (విలోక్య) వత్చ, ఏష దుర్యోధనః సూ తప్పు లేణ 
సపోస్యాం న్య(గొధ చబ్భాయాయామనుపవి ఏస్ట్రస్నిస్టతిం 
తదుపసర్చ్పావః, 
(తథా కృత్వా) 





దత్వాఇతి : ఫు. సివమ్మ్‌ నృ పడ్‌, అన్యథా అతిరథక్క సః అభయము 
దతా తాపం కిరీటినా, వధ్యమానమ్స్‌ సింధురాజమ్స్‌ కథమ్‌, ఉపేకేత, 


అర్థము ౯ ఏవమ్‌ = నీవు చెప్పినమే న చేత్‌ = కాకపోయినచో, 
అన్యథా = వ! అతిరథః=అతిరథుడై నృ సః=ఆ అభయమ్‌ దత్న్వా= 
అభయమునిచ్చియు, కిరీటినా = అర్జునునిచ్చే వధ్యమానమ్‌ = చంపబడుచున్న 
సింధురాజమ్‌ = సింధురాజగు జయ్మదథున్ని కథమ్‌ = ఎట్టు, ఉపేకేత=ఉ పేకీంచి 
యూరకుండును! ఉ'పేకించెను కావున సీవన్నది నిజమే అనుట. 


సంధులు $= దత్స్వా+అభయమ్‌_సవర్ణదీర్ణ .  సః+-అతిరథః-సో+- 
అతిరథః-పూర్వ్ణరూపస్వరసంధి. న--ఎవమ్‌-వృద్దిసంధి, (పథ్యావక్త0మ్సు 


క్రియ := ఈక్షజ్‌ దర్శనే-ఆత్మన్సే విధిలిజ్‌ [పథమ 
ఉప+ఈ కేత--ఈ కేయాతామ్‌-ఈ కేరన్‌. 


వత్సేతి :-_ (విలోక్య=చూచ్చి వత్సా! ఏషః =ఇతడే దుర్యోధనః = 
సుయోధనుడు సూతప్పశ్రేణ సహ = రాధేయునితో కలిసి, అస్యామ్‌ = ఈ 
న్య(గోధచ్భాయాయామ్‌ వ్‌ మృరిచెట్టు నీడలో ఉపవిష్టః తిష్టతి=కూర్చున్నాడు., 
లర్‌ ఉపసర్పావః=సమీపింతుముగాక | హి * 


(తథా=అట్టు కృత్వావచేస్కి సమీపించి అనుట) 


212 వేశీసంహారమ్‌ 


ఉభౌ ' $; వీజయతాం కౌర వేశ్యరః, 

దుర్యోధనః : (దృష్ట్వా) అయే కథం కృపో౭శ్యన్టైామూం (అసనాద 
వతీర్య కృపం (ప్రతి) గో అభి వాద యే, (అశ్య 
ధు చూనముద్దిశ్య) అచార్యవ్యుత! 


ఏవ్యాస్మ్మదగ్థ హత తాత పరివంజస 
ఫీశథి ఏ 

కాం తై కదం నమువు నిరంతరమంగనుంగా ౪ 

స్పర్శ స్తవైవ భుజయోః సదృశః పితుస్పే 

శోశీ౭పి యో మవాతి నిర్భృతిమాద థాతి॥ 29 - 
Secs cc ses ec ll Teme 


విజయతామితి :. కౌరవేశ్వరః = దుర్యోధనుడు నిజయతామ్‌ = 
జయించుగాక! 


ఆఅయేఇతి :- (దృష్ట్వా అ చూచ్చి, అయే కథమ్‌ =అహో! ఎట్లూ! 
కృ పః=కృపాచార్యుడునుు అశ్వ క్థామా= అశ్వ త్ఞామయునా! (ఆసనాత్‌ =కూ రన్న 
చోటినుండి, ఉత్థాయ = గొరవసూచకముగా లేచి, కృపం (పతి జ కృపాచార్యు 
నుద్దేశించి.) గురో = ఆచార్యా! అభివాదయే = నమస్క_రించుచున్నాను. 
(అళ్వక్టామానమ్‌ ఉ ద్దిశ్య=(దౌణి నుద్దేశించి) ఆచార్యప్ప తా! 


ఏహితి :- హే అస్మదర్ధహత తాత! ఏహి, కాంతైః, అంగైః 
మమ్మ అంగమ్క్‌ నిరంతరమ్‌, పరిస్వజస్వ, తవు భుజయోః, ఏషః, స్పర్శః్క 
తే పితుః సద్భృృుశఃక్క యజ మహతి కేకే అప్పి, నిర్వ్యృతిమ్స్హ్‌ ఆదధాతి. (నః 
శోక్కే అప్పి తనూరుహేష్కు వికృతిమ్‌ ఏతి భేశేంపి నో వికృతిమేతి తనూ 
రు హెమ, 


ఆర్హము =  అస్మదర్థ హత తాఠ = మాకొరకునై చనిపోయిన తండి 
కలవాడా! ఏహి = రమ్ము, క్లాంతై ౪=అలిసిపోయిన అంగై ః=నీ బాహువులతో 
(అంగములతో) మమ = సాయొక్క ఆంగమ్‌ == శరీరమును నిరంతరమ్‌= 
గాఢముగ్యా పరిష్వజస్య క కౌ గిలించుకొమ్ము. లవ = నీయొక్క, భుజయో $= 


తృ తీయ్కాజః 213 


(ఆలింగ్య పార్శ్య ఉపవేశయతి, అశ్వేక్ఞామా బాప 
ముత్స్భృజతి) 


కర్ణః * | చదొణాయన్న అల మత్యేర్థ చాత నం నోశాన బే 


(పత్నీపష్య, 








బాహులయొర్క, ఏషః=ఈ, సృర్శః=స్పర్శ, తే=నీయొక్క, పీతుః=తం (డీ 
యొక్క స్పర్శతో, సదృశః=సమానము. యః=ఆయిీ స్పర్శ, మహతి= 
గొప్పదయిన్స ళోశే అపి = దుఃఖమునందుకూడు నిర్భృతిమ్‌ = మనశ్శాంతిని 
ఆదధాతి = కలిగించును. (నః = మాకు ళోకే అపి=దుఃఖసమయమున౦ందున్వు 
తనూర వాషు=రోమ(గంధులయందు విక్ళ్శతిమ్‌ఐ పులకింతన్కు ఏతి=పొందును... 
శోళమునందును సీస్పర్శ రోమాంచమును కలిగించుననుట- ఇది పాఠాంతరము 
(వసంతతఠిలక్ర 


నామాసముూులు :-- మమ ఇదమ్‌--అస్మ వర్ధం హ తః--అస్మదర్ధహ తః 


తాతః యస: సః--అస్మదరహత లాతః--తత్చంబుడ్దా. 
న థి ధి 


CUI తజ ఏహి-+-అస్మత్‌ -యణాదేశ. క్రాంతై ౪ +ఇదమ్‌--రెఫా దేశ 
విసర్ల. స్పర్శఃతవ్క పితుః--కే-సాదేశవిసర్ల, తవ+ఏషంవృద్ది. కోకే+ 
a ౧ థ 
అపి-పూర్వరూపస్వరసంధి. 


క్రియలు :_ ఇద్‌ గల్కొ పరస్మై లోట్స్‌ మధ్యమ. 
3 జజ్‌. పరిష్వంగే-ఆత్మన్కే లోట్‌, మధ్యమ 
రి సష్వజస్వ--పరిష్వ జేధామ్‌--పరి ష్వజధ్వమ్‌ 


న 


AN 


(ఆరి- గ్య=శౌ గిలించుకొని, పార్భ్వే=[పక్కన్క ఉపవేశయతి=కూర్చోండ 
gan మరి అర్య అన యాయి అ a శ దం వి Rn 
బెట్టుకొనుసు, అశ్వత్థామ, దాష్పమ్‌ ఉత్స్భ జతీ కంట తడి పెట్టును 


దొాతాయ నేతి =. 1రాతాయన్య దో అనందినా 0 ఆళ్యాన కానిన్యు 
([ 


214  వేజ్రీసంహారమ్‌ 


దుర్యోధనః - అజార్యవుత్ర; కో విశేవ ఆవ రొరారస్మిన్‌ వ్యసన 
"మహోర వే. పశ్య ా 
af a 


తాత స్తవ (పణయవాన్‌ స పితుస్సఖా మే 

భే సే) యథా తవ గురుః స తథా మమాపి! 

కిం తస్య డేహనిధశే కథయామి దుఃఖం 
జాసీహు తెత్‌ గురుకువా మనసా త్వ మేవ॥ 80 








నీవు శోకానలే=దుఃఖాగ్ని యందు అత్యర్థమ్‌=అత్యంకమ్ము (పకిప్య =ముంచు 
కొనుట్క అలమ్‌=చాలు, దుఃథాగ్నిలో మునుగవద్దనుట. 


జచార్యపు(తేతి : = గురుసుతా! అస్మిన్‌ = ఈ వ్యసనమహాోర్ణ వే= 
దుఃఖసము[దమునందుు ఆవయోః = మన ఇరువురి గడుమ్క కః వి శేషః =విశేష 
పక పశ్యవ=చూడుల 


తాతలతి :- తవు (పణజయవాన్స్‌, సః, తాతకు మే పితు, సఖా, 
స్తే9, యశ్వా తవ్క తథా మమృ అపి, సజ, గురుః, తస్య దేహా నిధనే, 
= కిమ్హ్‌ కథయామ్మి తత్‌ గురుఖుచ్చా మనస్కా త్వమేవ జానీహి. 


అర్థము :.  తవ=నీయొక్కు (పణయవాన్‌ =ప్వుత పేంమకలవాడై న, 
సః=ఆ జగ త్స సిద్దుడెన, తాతః=తం(డ్రి మే=నాయొక్కు పీతుః=తం(డికి, 
సభా=చెలికాడు,. శమ 9=శస్ర విద్భయందు, యథా=ఎట్లు, తవ=నీకో, తథా: 
అట్టు, మమ అపి=నాకునుు, సః=ఆ మహానుభావుడు, గురుః=గురువు. తస్య = 
అటువంటివానియొక్క, దేహనిధనే=మృతిపట్ట్ర దుఃఖమ్‌=దుఃఖమునుగూర్చి, 
కిమ్‌ కథయామి=ఏమి చెప్పను. తత్‌=దానిని గురుశుచా=ఆత్యంత దుఃఖముతో 
కూడిన మనసా = మనస్సుతో త్వమ్‌ ఏవ = నీవే జానీహి=తెలిసికొనుము, 
దుఃఖ విషయమున మునకు హెచ్చుతగ్గులు లేవనుట. (వసంతతిలక) 


వమా నా ఫి "ర న గుర్వీచ సాశుక చ 
గురుకుక _తయా, 


త్‌ త్రీయోజ్కః 213 


కృపః $ వత్స, యథాహా కురుపతి స్తభావై తత్‌ స్ట 
అశ్వన్టైామా ౩ రాజన్‌, వీవం పతపాతిని త్వయి. యుక్తమేవ శోక 
భారం లఘూకర్వుమ్‌. కిన్తు_. 


మయి జీవతి మత్రాతః శేశగహమవాప వాన్‌। 
కథ మన్యే కరిహ్యస్ప్‌ పులేభ్యః పు(త్రిణః స్ఫృహోమ్‌॥ 
వ! 


క్రియ = కథ వాక్య (పబం ధే+స్వార్థ ణిచ్‌-పరసై్మ-లట్‌-ఉత మ 
కథయామి--కథయావః--కథయా మః 
జ్ఞా అవటబోధనే-పరసె --లో ట్‌ మధ్యమ 
జానీపహి/జాసీతాత్‌...జా నీతమ్‌-జా నీత 


క్‌ త్సేతి -  వత్సడబిడ్డాక, కురుపతిః=ఈ దుర్యోధనుడు యథా ఆహ= 
ఎట్టు చెప్పెనో ఏతత్‌ = ఇది తథా ఏవ = అశ్షే, నీ అంతగా మహారాజును 
దుఃభించుచున్నాడనుట, 


రాజన్నితి $= రాజన్‌ =మహారాజా! ఏవమ్‌= ఇట్లు, పక్షపాతిని=నాపట్ల 
ఆదరముకలవాడవై నృ త్వయి=నీవ్కు శోకభారమ్‌=నా దుఃఖాతిశయమున్కు లఘూ 
కర్తు మ్‌=తగ్గించుట (పాలుపంచుకొనుటతో) యుక్త మేవ=అర్హ మెనదే. కిన్తు = 
కాని. 


మయోీతి = మయి జీవతి మతా తః కేశ గహమ్క్‌ అవాప వాన్‌; 
ప్పతిణక అన్యే ప శేభ్యఃక, స్పృహామ్క్‌ కథమ్స్‌ కరిష్యన్ని 


జరము :-- మయి=నేన్కు జీవతి=జీవించియుండగ్యా మత్తాతః=నా 
తండి శేష గహ మ్‌=కచ్యగహణమును, అవాప్కవాన్‌=పొందినాడు ప్కుతిణః = 
ప్యతసంతానపంతులై న్వ అన్యే = ఇతరులు పు తేభ్యః = సుతులకొ అక్కు 
స్పృహామ్‌జకోరిరోసు లేక అభిలాషన్వు కథమ్‌=ఎట్లు కరిష్యన్ని =వొనరింతురు! 
స్వత ప్రేనుకు నిక (పయోజనమేమనుట, 


216 వేణశీనంహారమ్‌ 


కరః : డ్రాణాయన్క కిముత [కియలే యదా తేనైవ సర్య 
పరిభవతాణ హేతునా శస్త్ర ముక్సృజతా 
తొద 
బలీ మవస్తా మాళ్ళా పత్ర, 


అక్ష భామా: అంగ రాజ కిమూహ భవాన్‌, కివుత [కేయత ఇతి 
య,క్కీ-య లే--- 


యో యక్ష స్తం బిభర్తి స్వభు జ గరు మదః పాండవీనారి 
చమూనాం 

యో యః సాంచాలగో(తే శిశు రధికవయా 
గర్భశయ్య్యాం గతో వా! 


సమాసములు మము తాతః-మతా తః. కేశానాం (గహః--తమ్‌, 
(పథ్యావక్త ౦0 ఛందః, 

[క్రియ ఫల డు కృజ్‌ కరణే-వరసె్మ, లృట్‌=| పథమ 

కరిష్యతి.__కరిష్యతః--కరిష్యన్ని , 


(దౌణాయనేతి ఫలా (దొణాయన = [(దోణనందనా! సర్వ పరిభవ = 
అందరిని అనమానములనుండి (తాణ=రకీంచుటక్కు హేతునా=కారణభూతు డై, 
శస్త్ర మ్‌=ఆయుధమున్తు ఉత్సృజతా=విడిచినవాడగుటచ్చే తేన ఏవ=[దో ణునిచేతనే, 
తాద్భ శీమ్‌=అటువంటిదై న, అవస్థామ్‌=దుఃస్థితిని ఆత్మా=తనకుతాన్సు నీతః= 
పొందింపబడగా (పొందించుకొనగాా, అ్మత=ఈ విషయమున కిమ్‌ (కియతే= 
ఏమి చేయబడును. అవమానమునాతడు కోరి తెచ్చుకొనగా మనమేమి చేయగల 
మనుట. 


అంగరాజేతి :- అంగరాజ = కర్ణాకీ భవాన్‌ = నీవ్వు కిమ్‌ ఆహ 
ఏమంటివి....కిమ( త (క్రియతే ఇతి=ఏమి చేయబడుననియా!--ఈ విషయమున మన 
మేమి చేయగలమనియా!. యత్‌=ఏద్హి (కియతే=చేయబడున్నో [శూయకామ్‌= 
విందువుగాక!--విను మనుట. 


యఇతి :- _ పాంజవీనామ్స్‌ చమూనామ్స్‌ స్వభుజగురుమదః, యః, 


26) తృతీయాబ్క 311 


యో యస్సత్క-ర్శసాతీ చరతి మయి రణే యశ్చ 
యశ్చ (పతీపః 

(కోధాంధస్త స్య తస్య స మపి జగతా మంతక 
స్యాంతకో ౭హమ్‌॥ వం 


న. జాలు. వ ఆకా కాజు వరాం. ల 





ల అయం లాడ 3 నా స సకలా గానా య. జాలా తాల లు 





యజ శస్రమ్క్‌ విభర్శి; పోపచాతిగో (కే. 4 యః యక, శికుః వ్యా అధికవయా 
వా, గర్భశయ్యామ్స్‌ గత$ృ వా యజ యః, తత్‌ కర్మసాక్షీ; రణ్క మయ్య చరతి 
యక యః, (పతీపః, తస్య, తస్య అప్కి స్వయమ్‌ జగతామ్స్‌ అంతకస్యు 
[కోధాంధః, అహామ్క్‌ అంతకః. 


అర్థము ఫా పాండపీనామ్‌=పాండవులకు సంబంధించిన చమూనామ్‌= 
్యముల్‌లో శ స్వభుజ గురు మదః = తన బాహువులయందు గొప్పు మదము 
కలవాడై, యః యః=ఎవడెవడ్డు శస్త్రమ్‌=ఆయుధమును, బిభర్తి =ధరించునో; 
పాంచాలగోతే=పాంచాలవంశమునంద్కు యః యః=ఎవడెవడ్కు శిశుః వా=శిశువు 
గాసి, గర్భశయ్యామ్‌=మాతృ గర్భాశయమను శయ్యను, గతః వా=పొందినవాడు 
గాని కలడో తత్కర్మ సొక్షీ=(దోణునికి జరిగిన అవమానమునకు సాకియైన 
వొడుస్కు చ=మరియు, రణే =యుద్దమునందు మయి=నేన్కు చరతి సతి=సంచరించు 
చుండగా యః యః=ఎవడెవడు, (పతీవః=వ్యతిరెకించువాడు/లేక/ ఎదిరించువాడు 
అగునో ఇహ=ఈ రణభూమియందు, (కోధాంధః=అత్యంత కోపావిమ్షుడనై స్క 
అహమ్‌=నేన్కు తస్య తస్యవావానికి వానికిని అపిడామరియ్కు స్వయమ్‌= 
స్వయముగా జగతామ్‌ = లోకములకన్ని ంటికిని అంతకస్య = వినాశకుడై న 
యమఘమునికిని అంతరఃజ= అంఠతకుడ ను-అయ్యదననుట,. 


ఇ 
ప 
ర 


ee క గురు చేదం మదం చస్వభుజయో 8 గురుమదం 
+ పాంచొాలానాటుదం గోత్రం పాంచాలగో(తమ్‌-ళస్మిన్‌. అదికం 
త స--అధికవయా 8, గర్భ మేవ శయ్యా--తా మ్‌, తత్‌ చ కర్మ చం 
టై. సతీ, (కో ధేన అంధఫః, (బ్రర్జరావృత్తమ్యు 
సంధులు ఫా యః--యః, గత్ర&--వాాఉత్సా్వదేశవిసర్ష, Day oe 
'రేఫా దేశపసర్ల. నయాః :గర్భ--వినర్ష లోప, యః! తత్స అంధః-+ తన్య--సా బశ 
ణే 


218 వేణీసం హారమ్‌ 
అపి చృ. భో జామదగ్న్యశివ్య కర a 


జేకస్పో౭ యమరాలికోణితజునై ఖై ర్యన్మిన్‌ [వాదాః పూరితాః 
_ త(తాదేవ తథావిథః పరిభవ సాతస స్వ శేశ వాః 
తా న్యేవాహాత శన వ్ర ఘస్మృరగురూణ్యస్తాణి భాస్వన్ని మే 
య|దామేణ కృతం తదేవ కురుతే చౌణాయనిః కో9భనః॥ 88 
విసర్గ, యః+-చశాదేళవినర్గ , (కోధ+అంధః, అం తకస్య+అంతకః-సవర్ష 
దీర. అంతర: +- అతనన. క్యా దేశ విసర్ల__అంతకో+ అహమ్‌-పూర్వ రూప, 


క్రయ = డుభృజ్‌ ధారణపోషణయోః._పరనై శాలట్‌ పథమ, 
బీభర్ని--బిభృ తః--బిభతి. 


ఆఅపిచేతి ౩. అపి చ=మరియు, భో జామదగ్న్య శిష్య= =పరశురాముని 
శిమ్యడా, కర్ణ =ఓయీ కర్ణుడా! 


దేశఇతి = యస్మిన్‌ (హదాః అరాతిశోణితజలె లైః, పూరితాక 
అయమ్‌్స్‌ దేశఖ సజ తాతస్య, కేళ గహ క్షతాత్‌, ఏవ; తథావిధః) పరిభవః; 
అహిత శస్త్ర ఘస్మర గురూణి, భాస్వన్ని, యే . అస్తాణ్కి తాన్మి ఏవ; రామేణ, 
యక్‌, కృతమ్‌ (కోధనః, (దౌణాయనిక, తత్కొ ఏవ్క కురుతే. 


అర్థము : యస్మిన్‌ = ఏ (పదేశమునంద్యు (హదాః = చెరువులు, 
అరాతి= క శోణిత=రక్త మనునట్టి జలై ః=నీరములతో, పూరితాః=నింప 
బడీనవ్కో అయమ్‌ = ఈ దేశః తభూభో గమ సః= య రము శతు 
సంహారము చేసినది ఈ దేశమందే అనుట; తాతస్య = తం డికి, కేళ| గహ = 
కేళ గహణమ్బ్ము క్షతాక్‌ ఎవ ౫ త్ల తియనివల్ల నే జుట్లుపట్టుకొన్న వాడు 
pee అనుట; పరిభవః=అవమాన కమ్ము తథా విధః= సర్వాత్మనా అట్టి దే-- 
భృగుమహ హరికి జరిగిన అవమానము వంటిదే అనుజ; అధహిత= apes 
శస్త్ర = ఆయుధములను, ఘస్మర = న గురూణి = గొప్ప వియు 
భాస్వన్ని =(పకాశించు" వియునైన్వ. మె=నాయొక్కు. అస్తాాణి=అ ప్రములు తాని 


తృ తీయాజ్బ_ 8 219 


దుర్యోధనః : ఆచార్యను తే, తస్య తథావిధ స్వ అనన్యసాధారణస్య 
తే ఏరభావస్య కిమన్యత్‌ సద్భశమ్‌, 


కృపః ఏ రాజన్‌, సుమవోన్‌ ఖలు [దోణవ్వుకేణ వోఢు 
మధ్యవసితేః సవరభారః తదహామేవం మన్యే భవ శ్రా 
కృత పరికరో౭ యము చ్చేత్తుం లోక తయమపీ సమర్థః 


లాల లల పాను. మకా జాలా! గాల Mae 





ఏవ=అట్టివే-పరజరాముని అస్ర్రములవంటివే అనుట; రామేణ=పరశురాముని 
చేత యక్‌ = ఏద్వి కృతమ్‌ = అలనాడు చేయబడినదో, (కోధనః=కోపనుడై న్వ 
(దౌణాయనిః = అశ్వ నామ తత్‌ ఏవజ=దాని నే--అట్టి క్ష(తియసంహారమునే అనుట్వ 
కురుతే = చేయుచున్నాడు. (సమీప భవిష్యత్తున వర్త మానరూపము) 
(7 రూలము) 


సమాసములు :-- అరాతీనాం ళో ణితాని--అరాతిళోణ్‌తా న్యేవ జలాని-- 
తైః. అహితానాం శస్తాంణి..._.అహితశ సాంణాం ఘస్మరాణి.__అహితశస్త్ర 
ఘస్మరాణి చ తాని గురూణి చ-అహితళ్త ఘ స్మరగురూణి. 


సంధులు :-- సః+ఆయమ్‌--సో-+-అయమ్‌--ఉ త్మ్వా దేశ విసర్ష__పూర్వ 
స్వర.  జలై ౭! యస్మిన్‌-రేఫాదేశవిసర్ష. _ పరిభవః+తాతస్య--సా దేశ 
విసర్గ. తాని+ఏవ్క గురూణి--అస్తారిణి-యణా దేశ. ఏవ--అహిత_సవర్గదీర్ణ. 


ఆచార్న్వపు లేపి ap ఆచార్య ప్ఫుత=గురుప్ప తా! అశ్వత్థామా! తథా 
విధస్యజఅఆట్టి దే అయినదియు అనన్యసాధా రణస్య=అన్యులయందు సాధారణముగా 
కన్చించనివియునై నృ లేజనీయొక్క, తస్య=ఆ జగద్విదిత మైన ఏరభావస్యజ 
వీరత్వమునక్క అన్యత్‌ =నీవన్నట్లు చేయుట కాక వేరొకటి కిమ్‌ సదృశమ్‌= 
తగిన పని యేమున్నది? 


రాజన్నితి “= మహారాజా, దోణప్ప కేణ=అళ్వత్థా మచ్చే వోఢుమ్‌== 

వహించుటక్కు అధ్యవసితః =నిశ్చుయింపబడిన దై న్వ సమరభారః=యుద్దభారమ్మా 

సుమహోగ ఖలు=చాల పెదదిగదా!. తథ్‌=అందుచ్చే అహహమ్‌=నేన్కు ఏవమ్‌ 
7 


220. వేణీసం హారమ్‌ 


కిం మ లక అతో ౭భిపిచ్య శాం 
వైనాపల్యే. 


దుర్యోధనః 2 * సుష్టు యుజ్యమానమభిహీ తం యుష్మాభిః:. కింతు 
కర గ మర్థి*౭ం౫ రాజస్య. 


కృపః * రాజన్‌, అసదృశ స ne నిమజ్జంత మేన 
_మంగళాజస్యాన్టే దైవోశజేశీతుం యుక్షమ్‌, స ! 
త చేవారికులమను శాససీ యమ్‌. ఆజాత్ర కిమస్య క పడా 

న భవిమ్యతి. 
న స 
ఇట్లు మన్యే = భావించుచ్చున్నాను--భవతా= నీచేత, కృ తపరికరః=సబ్దీకృతుడై , 
అరక అశ్వక్థామ లోక కతయమ్‌ అపి=ముల్లోకములనుగూడ్క ఉచ్చేతు మ్‌= 
తుత్తునియలు చేయటకు సమర్థః =చాలి నవాడ్డు కీమ్‌ పునః యుధిష్టిరబలమ్‌=ఇంక 
పాండవనై న్యము మాట ఏమి! అతః=అందుచ్చ్వే వై నావత్యేచసేనావతిత్వను 
నందు, 'అలిషిచ్యకామ్‌=బతడు అభిేే ఇకింపబడుగాక! సేనావతిని చేయుమనుట. 





నుమ్హజత్లి ': అ ముష్మాఫి=షరుతేక, యజ్యమానమ=యుకి యుక్త 
మైనది సుష అభిపా తమ=బాగుగా చెప్పబడినది. MS =కాస్కి అయమ్‌=-ఈ 
లర్థః=పదవి అంగరాజస్య = అంగరాజయిన క “తొక్‌ (పతిపన్న ః= 
ముందే నిశ్చయింపబడినది. 


శరాజపసాతి :- మహారాజా! అసవృళ= సాటిలేని పరిభవ।=అవమాన 
మనునట్టి శోకసాగరే= =దుఃఖసము[దమునందు, నిమజ్జన మ్‌= =మునిగిపోవుచున్న, 
ఏనమ్‌ శు అశ్వత్థామను, అంగరాజస్య అర్థే=కర్దని కొరకునై, ఉ పేకితుమ్‌= 
నిరత ముచేయుట్క న యుక క మ్‌= ఉచితము కాదు. _ అస్య అపి= ఈతనికికూడ్క 
తత్‌ ఏవ=అద్వే అరికులమ్‌=క| తుసమూహము, అనుశానసనీయమ్‌=స ౦హరింప 
దగిన్లది.. అత్తక= అందుచేత _అస్య= ఈ తనికి పీడా= మనః ఖేదమ్ము న భవిష్యతి 
కిమ్‌ = = క్షలుగదా?. న సంహృరింపవలసిన శ్యతువు కర ర్ల నాయకత్వమఘున 
నంవూర్షంవనిడ్థు శిక్ష ga కు భేదక్తారక వ సును, ) 


wit 


తృ తీయాజ్బు-8 221 


అశ్యన్రైమా : రాజన్‌, కార వేశ్వర, కిమద్యాపి యుక్తా ముక్త 
వివారణయా, 


(ప్రయశ్న పకిబోధితః స్తు తిభిరద్య శేశే నిశా 
మశేశర మపాండవం భువనమద్య నిస్సోమకమ్‌। 
ఇయం పరిసమాప్మ తై రణకథాద్య దోశ్శాలినా 
మవైతు నృపకాననాతిగురుర ద్వ ఛారో భువః॥ 84 


రాజన్నితి :. రాజన్‌=మహారాజా! కొర వేశ్వర=కొరవ[ ప్రభూ! అద్య 
= ఈ క్షణమునందుకూడ్క యుకాయుక్క విచారణయా కిమ్‌ = ఉచితానుచిత 
విచారణ మేల! 


(పయత్నేతి హా. స్తుతిభిః, (ప్రయత్న పరిబోధిత, (యథా భవిష్యసి 
తథా అద్య, నిశామ్స్‌ శేషే, అద్య భువనమ్మ్‌ అకేశవమ్‌, అపాండవమ్స్‌ 
నిస్సోమకమ్‌. అద్య, దోళ్ళాలినామ్స్‌ ఇయమ్‌ రణకథా పరిసమాప్యశే; 
నృపకాననాతి గురు భార్య భువ, అద్య, అపైతు. (వృధథిపీఛందము) 


అర్ధము ॥| స్తుతిభిః = సౌఖళాయనికుల సో|తములత్యో, (పయత్న 
పరిబో ధిత[=అతి (వయత్నముమీద మెల్కౌల్చ బడువాడవగునట్లు, అద్య =నేడుు 
నిశామ=రా( తిని శ శ ఇ=ని(దింతువు, నిశ్చింతగా గాఢముగా ని| దింపుమనుట. 
అద్య=నేడ్కు భువనమ్‌=లోకముు అ కేశవమ్‌=కృష్ణరహితము, అపాండవమ్‌= 
పొండవరహితమ్ము నిస్ఫ్సోమకమ్‌=సోమకవంశరహితమును అగును. అద్యజ= 
ఈనాడు దోశ్ళాలినామ్‌=భుజవరా| క్రమముకలవారిక్కి ఇయమ్‌=ఈ్క రణ కథా= 
యుద్ద వృతా ౦తము--రణమను మాట-- పరిసమాప్య'తే=ము ముగింప జేయబడుచుక్న ది 
నృప = రాజులనునట్టి _కానన=అరణ్యములతోనైన్క్య అతి గురుఃమిక్కిలి 
గొప్పదైన్క భారః=బరువు, భువః =భూమిక్సి అద్య=నేడ్పు అపై తు=తొలగుగాక! 


నమాసములు హా (ప్రయత్నేన పరిబోధితః-|వపయత్నపరిబో ధితః, 
న విద్భంశే కేశవః యస్మిన్‌. న విద్యంతే పాండవాః యస్మిన్‌. నిర్షలః సోమక 


222 వేశీసంహారమ్‌ 


కర్ణః : (వివాస్య) వక్కుం సుకరవిదం దుమ్య-రమధ్యవసితుమ్‌. 
బవానః కౌరవబలే౭స్య కర్మణః ఫ్‌ కా: 


అశ్వన్ఞామా : అ:గరాజ్కు వవమిదమ్‌, బవావః కౌరవబళే౭త 
శరా, కిం తు దుఃఖోపపహాత;ః శోశ్రావేగవ తాల్‌ 
(బఏమి న వ్రనర్వీరజనాధితే చేణ, 








దోళ్ళాలినః--శేషామ్‌. నృపాః ఏవ కాగనాని-నృపకాసనై & అతిగు ౫ 
సంధులు -  స్తుతిధిః-అద్య్క అతిగుకః+అద్యారేఫా దేశ విసర్గ, 
కథా+అద-, కానన-అఆతిగురు.సవరదీ ర. భారః-+భువః-ఉత్సాా దేశ విసర్గసంధి, 
Ww g ఖు 0 nN 
[క్రియ = శీజ్‌ స్వప్నే, ఆత్మన్సే లట్‌ మధ్యము 
శేషే_శయారే_శేద్వే 


ఆప లంభన్నే కర్మణ్కి ఆత్మనే లట్క్‌ (పథమ 
లా 


సంకు లై ఎ | 

అల్లో అటా, జ ఈది, . 
కష్టము, కౌొరవబలే=కౌరవసె న్యమునంద్యు అస = ఈ, కర్మణ 8=పనిక్కి 
శరా క=చాలినవారు-సమర్ధుల్కు బహవః=చాలమంది ఉన్నారు. 


కర్ణః ఏ; మూఢ, దుఃఖత స్యా శుపాతీః కుపీతస్య చాయుధ 
ద్వితీయస్య SEs gs, నె వం విధాః 
(పలా పషాః. 
అశ్వ సైమా క (సకోగధమ్‌) అశేశే రాధాగర్భ భారభూత, సూతాప 
సద, మమాపి నామాశ్య శ్రా మ్న్నూ ప 
పత కియాముపదిశని న ఎస స్త్రేణ పశ్య-__ 
నిర్వీర్యం గుకుశాపభాపి.తవశాత్కిం మే తచేవాయుధం 
సంప కేవ భయాద్విహాయ సమరం (పాప్పో౭స్ని కిం 
త్యం యథా! 








వళాఠ్‌=ళేకముయొక్క తీ వతవలన్క (బవీమి=పల్కి తినేకాని, వీరజనాధికేపేణ= 
కురుపరులపట్ల ధిక రముతో,. న పునః=కాదు సుమా! 


మూడేచణి ;-- sess దుఃఖితస్య=కో కా(కాంతునక్కు అ(జపాతః= 
కన్నీరు చ చ్ర=మరియ్యు కుపితస్య=కో పా ఏష్షుడె, ఆయుధ ద్వి తీయస్య=శ స్ర్రము 
సహాయము గాక ల్లినవానికి, సం[గ్రామావతరణమ్‌=యుద్ధభూమికి ఉరుకుట్క ఉచిత మకా 
అర్హమ్ము ఏవం విధాః=ఇటువంట్కి (పలాపాః=డంబముల్కు =ఉచితముకాదు, 


అరేరేఇతి ?-- (స్మకోధమ్‌= [కో ధముతో) అరేరే=ఓరో రీ! రాధాగర్భ 
భారభూత=రాధాదేవి గర్భాశయమునకు బరువుచేచయినవాడా! నూతావపసద=నీచ 
రథకారా! దుఃఖితస్య =దుఃఖితుడనై న, అశ్వత్థామ *=అశ్వ త్ఞామన్సు మమ అపి, 
నామ = నాకుగూడ్క అ(కుభిః = కన్నీటితో (ప్రతి కియామ్‌ = (పతీకారమున్వు. 
(దుఃఖోపళమనమున్సు  ఉపదిళసి = ఉపదేశించుచున్నావ్కు న శసే స్పే9ణ = 
ఆయుధముతొ కాదనుచున్నా వు_ఆయుధము ధరించి [ప్రతీకారము భఖ స. 
సీవు సమర్థుడవు కావనుచున్నా వు. న 7 చూడు 


నిర్వీర్యమితి ము స Re తవ్వ ఇవ్వ గురుశావభాషి తవళాత్‌, 
నిర్వీర్యమ్స్‌ కిమ్‌? . త్వమ్స్‌ యథా సంప్రత్వి ఎవ్క 'భయాత్స్‌ సమరమ్స్‌ విహాయ్య 


224 వేశీసంహారమ్‌ 
జాతో౭హం స్పుతివంశకీవ నవిదాం కిం సారధీనాం కులే 
తదాఠాతికృ తా పియం (పతికరో మ్య సే)ణ నాస్తీ్ర్రణ 
యత్‌ ॥ 85 





(పాప్పః, అస్మి, కిమ్‌? స్తుతివంశకీర నవిదామ్స్క్‌ సారథీనామ్స్క్‌ కుల్కే అహమ్‌ 
జాతః కిమ్‌, క్షదారాతికృతా[పియమ్స్‌ అసె9ణ (పతికరోమ్మి నృ అస్తే9ఆ 
యత్‌. 


౨ 


అర్థము $— మే=నాయొక్క, ఆయుధమ్‌=శ స్త్ర ముు తవ ఇవ=నీ 
యొక్క ఆయుధమువల్మె గురుళాప భాషిత వశాతీ=గురువుయొక్క. శాపోకుల 
వలన్క నిర్వీర్యమ్‌ కిమ్‌డశకి రహితము అయినదా?5 త్వమ్‌ యథా=నీవల్కె 
సం(పతి ఏవ=ఇప్పుడ్కే భయాతీ=భయమువలన్క సమరమ్‌ విహాయ=యుద్దము 
వీడి [పాప్తః=వచ్చినవాడన్సు అస్మి కిమ్‌=అయితినా?, స్తుతి=పొ గడుటలకు, 
వంశకీర్త న=కులస్తుతులక్కు విదామ్‌=వేత్తలయిన--సో[తపాఠములకు నేర్చరులైన్వ 
సారధీనామ్‌=సూతులయొక్క, కులే=పంశమున్న అహమ్‌=నేన్కు జాతః కిమ్‌= 
పుట్టినవాడనా? _క్షుద=నీచులైన్న  అరాతి=శతుపులచ్చే కృత=చేయబడిన 
అ[పియమ= అనిష్టమున్కు అసేంణ=కన్నీటితో, (పతికరో మి=పతికరింతును, 
న అస్తే9ణ యత్‌ =ఆయుధముతో కాదు అనుటకు-అని వెనుకకు అన్వయము, 
(శార్దూలము 


నమాసములు = శెపరూపమ్‌ భాషితమ్‌_.శాపభాషితమ్‌, గురోః 
శాపభాషితమ్‌--గురుశాపభాషితస్య వకశాత్‌, వంశస్య కీర్త నమ్‌--స్తుతయళ్ళ్చ 
వంశకీర్త నాని చ-స్తుతివంశకీర నాని వేత్తి--తేషామ్‌. కుదశ్చాసొ అరాతిళ్చం, 
కుదారాతినా కృతమ్‌--కు దారాతికృతం చ తద(పియం చం 


నంధుబు :- తవాఇఖవాగుణనంధి. తవేవ+ఆయుధమ్‌్‌ వద 
అరాత్కి కృత+అ్మపియమ్స్‌ న+అస్తె 9 ణ-సవర్డ దీర + సం(పతి+ఏవ్క కరోమి+- 
అసేరిజణ-యణాదేశ.  [పాపృః+అస్మి-ఉతా వై చేశాపాప్తో+అస్మి-_పూర్వరూ ప 
సంధి, జాతః ఆహమ్‌-జాతో +అహమ్‌_ఉళ్ళ్వా దేశ పూర్వరూప. 


29) తృ తీయాజ్కు 225 


కరః : (సకో9ధమ్స్‌ అశేరే వాచాట, వృథా శస్త్ర గహణ 
దుర్యిదగ్ధ వటో! 
నం 
నిర్వీర్యం నా సఏర్యం వొ జుయా నోత్సృష్ట 
నూయుధం। 
యథా పాంచాలభీ తేన పితా తే బాహుశాలినా॥ కిక్‌ 
అవీచ --- | 
సూతో వా సూతవ్యుతో వా యా వా కోవా 
భవామ్యహామ్‌! 
జె వాయత్తం కు తే జన్మ మదాయత ౦ తు పౌరువషమ్‌॥ 
ప్‌ 





ఇ «* క్ర అగ డిన్‌ Caw "వ అపు గె, జ రు... a వ ~ జస 
[క్రియలు ఉకార అం భుల్క అట 9 tas ఉల్హయి అం రా జై 


య్‌ “అ” 
డుకృజ్‌ కరణే-పర'స్యై, లట్‌, ఉతృమం--కరో మి-కుర్వః-కుర్మః. 


వ్యర్థముగా, శస్ర(గహణ=ఆయుధముపట్ట్‌, దుర్విదగ్గ =మిడిసిపడుచుస్య , చటొో= 
(బహ్మచారి! 
విద్‌ ర్యమితి ఫా పాంచాలఫ్రీతెన్క బాహుళాలినా, త్త పితా, యథా, 


ఉత్సృష్టమ్క్‌ తథా, మయ్య, నిర్వీర్యం, వా, సవీర్యమ్స్‌ వ్యా ఆయుధమ్స్‌ స్క 
అలో ॥ = 3 
ఉత్సృ షమి. 
ఆరము =  పాంచాలభీతేన = (దుపదప్పుతునికీ భయపడిగవాడు ను 
థి 5 ॥ 
బాహుళా లినా =భుజపరా కమముకలవాడు నై", తే=సీయొక్క, సితా=తం (డిచేత్వ 
యథా=ఏ విధముగా ఆయుధ మ్‌=ఆయుధము, ఉత్సృప్టమ్‌ = విడువబడినదో, తథా= 
ఆవిధముగా, మయా=నొచేత, నిర్వీర్యమ్‌ వా=బలహీ నమో సఫీర్యమ్‌ వా=బల 
సహిత మూ ఆయుధమ్‌ = ఆయుధము, న ఉత్సృష్టమ్‌=విడువబడలేదు. 
అపి చ=మరియు... 


నూతణోవేతి :- అహహమ్‌=నేన్వు సూతః వా=సూతుడనో, సూతప్పుతః, 


226 వేజీనంహారమ్‌ 


అకక మా: (సకోధమ్‌) అరేశే రథశారకులకలంక, రాధాగర్భ 
భారభూత్య అరే ఆయుధానభిజ్ఞ, తాతమప్య ధి కీ పని. 


అథ వా-- 


స భీరుః శూరో వా (పథితభుజసార స్ర్రీభువ నే। 

కృతం యశ్తేనాజౌ (పతిదినవియం వేతి వసుధా। 

పరిత్యక్ష_ం శస్త్రం కథ్గమితి స సత్య వ్రతభరః | 

పృథాసూనుః సాథీ త్వమసి రణభీకో క్య ను తదా! 
తీరి 





వా=సూతప్పుతుడనో, యః వా కః వా=ఎవడో ఒకడన్కు భవామి=అగుదును. 
కులే=ఒక కులమునందుు జన్మ=పుట్టుక్క దైవాయత మ్‌=దై వాధీనము. తు=కాని, 
పౌరషమ్‌=శార్యముమా (తము మదాయత్తమ్‌=నా అధీనములోనిదే. 


ఆరేరేీఇతి := (సకో9ధమ్‌ =కోపముతో) అరేరే=ఓరోరీక, రథకారకుల. 
కలంక=సూతవంశమునకు మాయని మచ్చవంటివాడా!, రాఢాగర్భ భారభూతుడా!. 
ఓరీ!, ఆయుధాన భిజ్ఞ=శ స్త్ర పయోగమునెరుగని అజ్ఞుడా!, తాతమ్‌ అపి= 
తం(డినికూడ్క అధికీపసి=దెప్పుచున్నావా! అథవా=కానిమ్ము-_ 


స భీరురితి :- (్రిభువన్కే (పధిత భుజసారకి సఖ భీరుః వొ, 
శూరః వా; తేన (ప్రతిదినమ్స్‌ ఆజా యత్కొ కృతమ్‌ ఇయమ్క్‌ వసుధ్యా వేత్తి; 
శస్త్రమ్స్‌ కథమ్స్‌ పరిత్యక్షృమ్మ్‌ ఇత్కి సత్య(వతధరః, సక, పృథాసూను,, సాక్షీ; 
రణభీరో త్వమ్స్‌ తదా క్వను అపి? (*ఖరిణీ) 


ణి =ములోకవ వ వదిన, నకి 
అర్థము కు (తిభువనే=ముల్లోకములందున్ను (పథిత= (పసిద్ధి కెక్కిన 
భుజసారః=బాహుబలముకలవాడై గృ సః=ఆ (ద్రోణుడు భీరుః వా=పిరికివాడో, 
జాతః వా=శూరుడో!..అవి అట్లుండనిమ్ము-తేనవానిచేత్క, (పళిదినమ్‌=(ఇన్ని 
ర జూలుగ్భా నిత్యమును అజొ=రణరంగమున్న యక్‌ కృతమ్‌ =ఏది ఆచరింప 
బడి”దో దానిని ఇయమ్‌=ఈ, వసుధా=భూమి్మి వేతి =ఎరుగును; శస్త్ర మొడా 


కర్ణః : (వివాస్య) ఏవం భీరురహామ్‌. తం ప్రవర [క మైక రసం 
౨ wa వ్ర పః 
పిత రమనుస్నృత్య కిం కరిహ్యనతి మహో న్నే సంక సో 
జాతేః. అకిచ రే మూఢ 


యది క్ష స్త్రముణ్జి త మశ స్త్రపాణయో 

శ నివారయన్ని కివురీ నుదాయుధాన్‌ | 
య దనేన మౌళిదళ శే౭వ్వు డాసిత ౨ 
సుచిరం స్రీ యేవ నృపచ్శకసన్నిధా॥ 89 





ఆయుధమ్ము కథమ్‌ =ఎట్లు, పరిత్యక్షృమ్‌ ఇతి=విడువబడినదో అనుటక్కు సత్య 
(వత ధరః=నత్యవాక్యపరిపాలకుడై న, సః=ఆ, పృథాసూనుః=కౌం కేయుడు, 
సాక్షీజ్ఞపత్యక (దష్ట. రణభీరో=ఆజికి భయపడువాడా!, త్వమ్‌=నీవు, తదా= 
ఆ సమయమునందు క్వ ను ఆసి=ఎచ్చటనుంటివో! 


నమానములు :- భుజయోః సారమ్‌.[పథితం భుజసారం యస్య 
సః, (తయాణాం భువనానాం సమాహారః__ తిభువనమ్‌_తస్మిన్‌ , దినే దినే. 
(పతిడినమ్‌. సత్యమెన (వతమీ-సత్య(వతస్య ధరః (ధరతీతి ధరః. ల! 
సూనుః, రణాత్‌ భీరుః--రణఖీ స।--తత్చంబిడ్దె. 


ఏవమితి :- (విహస్య=వెటకారముగా నవ్వి) ఏవమ్‌=ఇట్టు అహా మ్‌= 
నేను, భీరుః=పిరికివాడనే_నిజమే. త్వమ్‌ పునః =నీవుమా (తము, విక మెక 
రసమ్‌=పరా[కనుమున ఆనందించువాడై స్క పితరమ్‌=తం డిని, అనుస్మృత = 
తలచుకొని కిం కరిష్యసి=ఏమి చేయబోవుచున్నావ్కు ఇతి=అన్సి మే=నాక్కు 
మహాన్‌=గొప్ప్క, సంశయః=సంశయమ్ము జాతః=కలిగినది, అపిచ=మరియు 
రే=ాఓరీ మూఢ=మూ గ్టుడా! 


యదీతి - శస్రమ్‌, ఉట్టి తమ్‌ యది అశస్రపాణయః, ఉదాయుధాన్స్‌ 
అరీన్‌ నృ నివారయని_, కిమ్‌? సృపచ(కసన్ని దౌ, ప్రియా ఇవు ఆసన, మౌళి 
దళన్వే అప్కి సుచిరమ్మ్‌ ఉదాసిథమ్‌్‌, 


228 వేణీసంహారమ్‌ 
అశ్వ కామా ప (స కో9ిధం సకంపం చ చ దురాత్మన్‌, రాజవల్ల భ్‌, 


[ప పగల్బ, సూతాపసద. అనం. పలావీన్‌ , 








ఆరము :- శస్త్రమ్‌ = ఆయుధము, ఉబ్బి తమ్‌ యది=నిడువబడిన చో, 
ఆశస్తపాణయః = చేతిలో నాయుధములేని మహావీరులు, ఉదాయు ధాన్‌ = ఎత్సిపట్టిన 
ఆయుధములు కలవారయిన్మ్న  అరీన్‌ = శ్మతువులన్ను న సివారయన్ని కిమ్‌ = 
ఎదుర్కొని మళ్ళించుటలేదా? 4 నృపా ( కసన్ని ధౌ=రాజసమూహముయొక_ ఎట్ట 
యెదుట శ్రియా ఇవ=ఆడుదాని చేళవ 3 అ అనేన=నీ తం|డిచేత్క మౌళిదళనే అపి= 
శిర శ్చేదముపట్టగూడ, సుచిరమ్‌=పూరి యగునంతవ రక్కు ఉదాసితమ్‌=ఉ పేక 
హింపబడినది.. నీ తండి ఆడుదానివప నూరకుండెనే తప్ప తిరుగబడుటకు 
(పయ యత్న మే చేయలే దనుఓఏ, 


క 


సమాసములు ఏ. నే విద్యతే శస్రం పాణా యస్య సః--అశ స్త పాణీ! 
నృవాణాం చ్మకస్య సన్నుతో అ 


మ్మ్‌ 


సంధులు :. _ పాణజయః+గే_ఉక్సా్యాదేశవిసర్గ్ష, దలనే+అపి-పూర్వ 
ప్రియా ఇవ-గుణసంధి, 


5 
IN 
లే 
ర 
వ 
( 
ణ్‌ 
ఆ 
ఠా 
2 
2 
Ga 
a) 
] 
ర 
ట్ర 
లః 


[కియ ఆ. వృజ్‌ ఆవరణే--ణిజ్వా-పరసె నె అట్‌ (పథమ 
(ని వారయతి..వారయక ౩--వారయని, , 


ఛఏదస్సు వా మంజువాషి జీన్సు తృము-నజసా జగొ చ యది మంజు 


స జి “స జ గ 
10 HU 110 1౮|| ర 
సుచిరం స్రీయవ నృపచ (కసన్ని ర్‌ 
we సట వ్‌ ప = కోపముతోన్తు చ = మరియు, 
ళా శి J 
సకంపమ్‌ = కంవముతోన్సు దురాత్మన్‌ = దుర్వారుడా! రాజవల భ=రాజున 
a తిన చ 5 


క లు జ పలు) హా ద ra _ శ = 
(పియోక్తులు పలు)_వాడా!, (పగళ్మ = కోతలరాయడా! సూతాపసద = నీచ 
శ్‌ 
నే 


లోడ 
ట్‌ 
సూతుడాకీ అసంబిడ్ష (పలాపిన్‌=నో టికి వచి కటు | పేలవాడా 
(a ర్ట. ౧ (| 


కథమపి న నిషిద్ధో దుఃఖనా భీరుకా వా 
[దుపదతనయపాణి శే స్పీన పిత్రా మమాద్య! 
తవ భుజబల ద ర్పాధ్శాయమా నస్య వామః 
విరసి చరణ వవ. న్యస్య లే వారమైనమ్‌॥ 40 


కథమితి - దుఃఖినా వ్యా ఫీరుణా వా కథమప్వి కేన మమ, పిత్వా 
Ce అద్య న నిషిద్దః; భుజబలదర్చాధ్మాయమాన స్య, తవ్వ 
శిరసి ఎషక్కి వ వోమః, చరణక్క నరస స ఏనమ్‌, వారయ, 


న్స్‌ 


ఆరము వా దుఃఖినా వాా=దుఃఫితుడగుటచేకనోో భీరుణా వా=పిరికి 
(ఎ 
వాడగుటఏచేతనోో కథమపి=ఏవిధముగానై నను, తేన=ఆ్క మమ=నాయొక్క 
పీతా=తండిచేత్క దుపదతనయపాణిః=ధృష్టదుమ్ను ని చేయ్యి అద్య=నేడ్కు 
న నిషిద్దః = వారింపబడ లేదుః; న న దర్ప =గర్వముత్తో 
అహా. నస్య = పిక్కటిల్లుచుగ్న తవ = నీయొక్క శిరసి=శరస్సునందు 
(తలపై ననుట్సు ఎష 


షః=ఇ దే వామః త... 'న్యస్యతే=ఉంచబడు 
చున్నది ఏనమ్‌=దీనిన్సి వారయ=వారించుము--తప్పించుకొమ్మునుట. 


gn 


వమాసముబణు ఫా (దుషదస్య తనయః_([దుపదతనయస్య పాణిః, 
భుజయో 8 బలమ్‌-_భుజబలస్య దర్ప 8-భుజబలదర్చె ణ ఆధ్యాయమానకః-తస్య, 
నంధులు :-- నిషిద్ధః +దుఃఖి నా--క త్న్వా దేశ విసర్గ. పాణిః+తేన- 
సాదేశవిసక్ష, మమ+అద్య, వర్చ+ఆధ్మాయమాన--సవరదీర. చరణః+ 
౧ జా రం యి 
. ఏషః -న్యస్య కే-విసర్షలోపసందధి. వారయ- ఏనమ్‌-_వృద్దిసంధి. 
ఇ ల ౧ ధి | 
కియ waa నృ ఆవరణే--ణిజ్వా _లోట్‌_పరస్మై-మభ్యమ, 
వారయ/వారయతాత్‌ _వారయత మ్‌-వారయత 
ఛందస్సు :- మాలినీవృతృ ము-న_న.మ.య-య యుకేయం మాలినీ 
భోనిలోక్రై క్ట 


న న మ య య 


111 111 ల౮౮ 10౮౮ 1౮౮ 
శిరసి చరణ ఏషన్య స్యతేవా రయైనమ్‌ 


230 వేణీసంహారమ్‌ 


(ఇతి తథా కర్తుముక్తి వతి) 
కృపదుర్యోధనె : గురువు! తే, నుర్చయ మర్ణ్వయ: (ఇతి నివారయతః) 
(అశ "తావో చరణ పవోరం నాటయతి 
ఏథి 


కర్ణః i: (సకో9) భముళక్టాయ ఖడ్లమాకృషహ్య) అనే 
దురాత్మన్‌, వాచాల, (బహ్మబంధో, ఆత్మ 
నా 


జాత్యా శామమవధ్యో౭సి చరణం త్విదముద్ధృతమ్‌! 
అనేన లూనం ఖడ్లేన పతితం దత్యుసి నీత! 41 








(ఇతి=అన్కి తథా=ాఅట్లు కర్తుమ్‌ =చేయుటక్కు ఉతి షతి=లేచును) 
ఎటో అలాల (స్ట 


గురుపుత్రేతి = గురుప్మృశా! మర్షయ మక్షయ = తాసము తాళుము. 
(ఇతి=అన్కి నివరయతః=వారింతురు). 


(అళ్వత్షైామ, చరణ(ప్రహారమ్‌ = పాదతాడనమున్తు నాటయతి = అభిస 
యించున్ఫు 


అరేఇతి :-- (సకో 9ధమ్‌=కోపముతో, ఉత్హాయవ=లేచ్చి ఖడ్గమ్‌=క తిన, 
ఆకృష్య=దూసి) ఆరే దురాత్మన్‌=ఓరీ దురాత్మా! వాచాల=వదరు టోతా! (బ్రహ్మ 
ది*ధో=(బాహ్మణాథమ! ఆత్మళ్లామ=ఆత్మస్తు తిపరాయణా! 


జాతేర్ణితి :- జాతా కామమ్స్‌ అవధ్యః, అస్కి తు, ఉద్భృతమ్‌, 
ఇదమ్‌ చరణము అనేన, ఖడేన్క లూనమ్స్‌ కత పతితమ్స్‌ (దక్ష్యసి. 


ఆర్ధము ఫా జాత్యా=పుట్టుకతో, కామమ్‌=మిక్కిల్హి అవధ్యః అసి= 
చంపదగనివాడవై తివి-(ఏమి చేసినను నీవవధ్యుడవనుట-కామమ్‌. తు=కాన్ని 
ఉద్ధ్భృతమ్‌=నాపై కెత్తబడిన్వ ఇదమ్‌=ఈ, చరణమ్‌=పాదమ్ము అనేన=ఈ, ఖడ్లేన= 
కత్తితో లూనమ్‌=ఖండింపబకినదై, క్షితౌ=ానేలపై, పతితమ్‌=పడి పోయినదిగ్యా 
(దక్ష్యుసీ=చూతువు, 


తృ తీయ్యా-జః 431 


అశ్వశ్థామా : అరేమూథ! కిం నామ జాత్యా శామమవధ్యో౭ హమ్‌ 
ఇయం సా జాలిః పరిత్యక్రా. (ఇతి యజ్ఞోపవీతం 
ఇినతి,. ఫునస్పకో )ధమ్‌) 


అద్య మిథ్యా (పతిజ్ఞో౭పౌ కిరీటీ [కియ'తే మయా! 
శస్త్రం గృహాణ వా త్యక్త్యా మూలా వా 
రచయాంజలిమ్‌॥ 42 


(ఉభావపి ఖడ్గమాకృష్యు అన్యోన్యం (ప్రహర్తుముద్యతె. 
కృపదురొ్యధన్‌ " వారయతః). 


అరే మూఢేతి := అరే మూఢ=టఓరీ మూఢుడా! కిమ్‌ నామ=ఏమదిశ 
అహమ్‌=నేను జాతా్య=పుట్టుక చేత, కామమ్‌ అవధ్యః=ఏమెనను చంపదగని 
వాడనా! ఇయమ్‌=ఇదిగో సా=ఆ్క జాతీః8=[ బాహ్మణత్వముు పరిత్యకా =విడువ 
బడినది. _(ఇతి=అని, యజ్ఞోపవీ తమ్‌=జం దెమును ఛినత్సి =( తెంచి వేయును, 


పునళ్ళ్చ కాతిరిగ్కి సకో9ధమ్‌=రో షముతొ 


అద్వేతి :- అద్య మయా అస్కా కిరీటీ మిథ్యాపతిజ్ఞ ఓ (క్రియతే; 
ఇస్ర మ్‌, గృహాణ వొ త్యక్స్యా, మౌళొ, అంజలిమ్మ్‌ రచయ. 


అర్ధము : *_ అఆద్యకనేడ్కు మయా=నాచేత్వ అసౌ=ఆ్క కిరీటీ= (డీడి, 
మిథ్యా వతీజై *=అసత్య మైన (ప్రతిజ్ఞ కలవాడుగా  (క్రియతే= చేయబడుచున్నాడు. 
(కర్ణుని సంహరింతునన్న కిరీటి (ప్రతిజ్ఞ వ్యర్థమగుననుట. శట్రమ్‌= 
ఆయుధమును గృహాణ=చేపట్టుముు వా=లేద్యా త్యక్స్వా౭ఆయుధము విడిచి 
మౌళొ=శిరనునందు అంజలిమ్‌=నమస్క్మృతినీ రచయ=వహింపుము-శరణు 
వేడు మనుట. 

(ఉభౌ అపి=ఇరువురును ఖడ్గమ్‌ ఆకృష్య=కతి,దూస్కి ఆన్యోన్యమ్‌= 
ఒకరినొకరు (పహర్తుమ్‌=చంపుకొ నుటక్కు ఉద్యతా =ఉద్యుక్నులెరి, కృప 
దురో్యధనులుు వారయతః=వారింతురు), 


232 వేళీసంహారమీ 

దుర్యోధనః : పటే, ఆచార్యపు త, శస్త్ర [గహశేనాలమ్‌, 
కృషః: వత్స సూతవు్యత, శ్యస్త్మగ హణేనాలమ్‌. 
అశ్వశ్రామా : మాతుల, మాతుల్క కిం నివారయని. అయమవీ 


తాతనిందా[(పగ ల్భః సూతాపసదో ధ ఎ్రప్టద్యుమ్న 
పతపాల్యేన 3 


కరః ఏ రాజన్‌, న ఖల్యవాం నివారయితవ్యః__- 


ఉపేనీ తానాం మంజానాం ధీరస్తతరవజ్ఞ యా! 
అ(తానితానాం కోంధాం థై గృవ త్యేపా వికళ్చేనా। 48 
tsetse ST LD. 
సఖేఇతి ౨. _ సభే=ఓ మి(తుడా!, ఆచార్యప్పుత=ఓ ఆచార్యవ్పుతుడా! 
శస్త్ర గహణేనకతి దూయుబతో, అలమ్‌=చాలు--కత్సి దూయవద్దనుట, 





వతే+తి 2 వత్స=నాయనా! అశ్వత్థామా. సూతప్ప త=ఓ కర్షుడా% 
హణన అలమ్‌=కతి దూయుట చాలు చాలు, 
యూకీ 


మాతులేెత్తి :. మాతుల మాతుల=మామా! మామా! నివోరయసి కిమ్‌= 
నివారింతువేమి! తాతనిందా (పగల్శః క తం డిని నిందించుచున్న వాచాలుడు, 
సూతాపసదః=నీద సూతుడు అయమ్‌ అపి=వీడుకూడ్క, ధృష్టద్యుమ్నపక్షపాతీ 
వవ=ధృ ష్టద్యుమ్నుని సాటివాడే. 


Cy 


రాజ్య్బుటి *- రాజన్‌=రారాజాకీ అహమ్‌=నేను నివారయితవ్యః 
కో . 


స్‌ 
న ఖలు=-ఆపదగినవాడనుకాదు సుమా!-నన్ను కాదు ఆపవలసిన దనుద. 


ఉ'పెక్షితానామితి :- ధీరసతై ౪౯ అవజ్ఞయ్యా ఉపేకితానామ్మ్‌ 
కోరిధాంధై ౪ అ(తాసితానామ్స్‌ మందానామ్స్‌ ఏషా వికళ్టన్హా భవతి, 


ఆరము హా ధిరసతై్యః=గంభీరస్వభావులచే-ధీరులై న బలవంతులచే 
అవజ్జయా = అవజ్ఞతో (వీనిని చంపుట వీరోచితముకాదను భావముతో. 


కర. ౧... తృతీయాజ్క! 233: 


అక్యశ్థామా : రాజన్‌, ముంఛ ము౦వైనమ్‌. ఆసాదయతు 
మద్భుజాంతర _నిపష్పేప సులభ మసూనా మవ 

సాదనమ్‌. , అన్యచ్చ, రాజన్‌, న్నే హన కార్యేణ వా 

యతీ్యమేనం శాతాధిశేపకారిణం దురాత్మానం 

మత్తః పరిరశ్నీతు మిచ్చసి తేదుభయమపి వృథైవ. 


పశ్నే____ 


పాషవీయస్తవ కథం గణినః సఖాయం 

సూతాన్గయః శశధ రాన్వయసంభ వస్య! 
ఉపేకితానామ్‌ = ఉ పేకీంపబడినవారికిని (కోధాంధై 8 క తీ వకోపావిష్ణులచేత, 
అ|తాసితానామి=భయపెట్టబ డని వారికిని మందానామ్‌=మూర్థులకును, ఏషా= 
ఇటువంటి వికత్సనా=ఆత్మస్తు తిపరా యణత్వమ్ము భవతి=సంభవించుచుండును 
(అనుష్టుప్‌. 


రాజన్‌ ముంచేతి :- రాజన్‌ = రారాజా! ఏనమ్‌ = వీనిని ముంచ 
ముంచ=విడువుము విడువుము, మతొ=నాయొక్క_, భుజాంతర=బాహువుల నడిమి 
భాగమున, నిష్పేష=నులిమివేయబడుటతోో సులభమ్‌=లెలికగా లభించునదై న్వ 
అసూనామ్‌ అవసాదనమ్‌ = (పాణముల పరిసమాప్తిని - (పాణత్యాగముననుట్క 
ఆసాదయతు = పొందునుగాక. అన్యత్‌ చ = అంతేకొక్క రాజన్‌ =రాజాస్‌, 
'స్నేహేన వా = మెతితోగాన్సి కార్యేణవా = పనితోగాన్మి (|ప్రయోజనముతో 
గాని త్వమ్‌ = నీవు _ తాతాధిక్షేపకారిజమ్‌ = తండినీ నిందించువాడున్ను 
దురాత్మానమ్‌=దుష్షుడునై న, ఏనమ్‌=ఈ కర్ణుని మత్తః=నానుండి పరిరక్షితుమ్‌= 
కాపాడుటక్కు యత్‌ ఇచ్చసి=కో రుచుంటి వేని కత్‌ ఉభయమ్‌ అపి=అవి రెండును 
వృధా ఏవ=వ్యర్థమే. పళ్య=చూడు-(ఎల్లో చెప్పుచున్నాడు 


పాపేతి :- హే నృప శశధతాన్వయ సంభవస్యః గుణినక్క తవ, 
పాప[పియః, సూతాన్వయః, అయమ్‌, కథమ్క్‌ సభా? అహమహ్‌్స్‌ కిరీటినమ్‌, 
పం 


అల్లో జహా. షే ఇ rf ra నైటీ (com a - 
హంత్కా ముంచ్క అద్య, డోధాత్స్‌ లొకమ్మ్య అకర్షమ్మ్‌ అప్ఫఖె త్మజహ్స్‌ కుర్యామి, 


254 వేజీసంహారమీ 


వాంశా కిరీటినమవాం నృప ముంచ కుర్యాం 
కోగధాదకర్ణ మపృథాత్మజమద్య లోకమ్‌॥ 44 


(తరి: పహ మొదతి 


అర్ధము :- సూ నృప=ఓ రాజా}, శశధరాన్వయసంభవస్య=చం[ద 
వంశమునందు పుట్టినవాడవును గుణినః=గుణవంతుడవును అయిన్న తవవ=నీకు 
పాపప్రియః=పాపకా ర్యములకిస్పపడువాడును సూతాన్వ్యయః=రథకారవంశమునకు 
చెందినవాడును ఆయిన; అయమ్‌=ఈ కర్ప్షుడ్కు కథమ్‌ =ఎట్లు, సథా=చెలికాడు? 
ఏవిధముగను సీ చెలిమికి తగడనుట. అహమ్‌=నేన్కు కిరీటినమ్‌=అర్హునుని, 
హం౦తా = చంపబోవుచున్నా ను. దీని కోసమై కర్ణుని రక్షింపవలసిన తక 
లేదనుబ. (అతః=అందుచ్చే ముంచ= వీనిని వదులుము. అద్య== ఈరోజు, 
కోం9ద్రాత్‌ = రో షమువలన (తో లోకమ్‌ = (ప్రపంచమును అకర్షమ్‌ =కర్ష 
రహితమున్సు అప్ఫ థాత్మజమ్‌= అన్టునరహితమున్సు కుర్యామ్‌=తప్ప క చేయుదును, 
(వసంతతిలకానృత్త ము). 


సమాసములు :- పాపాని (పాపకృత్యాన్సి ఏవ (పియాణి యస్య 
సః, ధరతీతి ధరజశశస్యధరకాశశధరస్య అన్వయః__ళశధరాన్వయె సంభవః 
(యస్య సః-శశధరాన్వయ సంభవః_తస్యం న విద్యతే కర్షః యస్మిన్‌ సః 
తు ప ఈ 
ఆకరః--తమ్‌. పృథాయాః ఆత్మజః-న విద్యతే పృథాత్మజః యస్మిన్‌ తమ్‌. 
ఈ. ఆ 


సంధులు := (పియః+తవ--సా దేశవిసర్ష, సఖా+ఆయమ్మ్‌ నూత+ 
వద < నా _ 
అన్వయః, శశధర- అన్వయ అపృధథధా=ఆత్మజ సవర్ణదీర్థ. 


కియ ఓ. హన హింసా గతో్యక వర స్కై, లుట్‌, (పథమ 
పహంకా--హంతారా-హంతార। 
డు కణ కరణే-పరసె న స... హు 
కురా గమ్‌-కరా సవాకురా మ 


(ఇతి=అనస్కి (పహర్తుమ్‌=చం పుటక్కు ఇచ్చ తి=సిద్దపడున్సు 


త్‌ ఫే తీయాజ రాశీ 235 


కరక ఏ: (ఖడ్లముద్యమ్యు అనే వాశాట, (కావ్మ్మాణాథమ, 
అం న భవసి. రాజన్‌, ముంచ ముంచ న ఖల్వహం 
వారయితేవ్యః. (వాన్తుమిచ్చతి) 
(దుర్యోధన కృపా నివారయతేః) 


దుర్యోధనః వ కర్ణ గురుపుత, కో ౭ యనుద్య యువయో 
రార మోహః, 


కృపః : వత్ప, అన్య'చే వ (పస్తుతమన్న | తౌ వేగ ఇతి కో౭యం 

వ్యా మెోాహాః స్యబల వ్యసనం చేదమస్మిన్‌ కాలే 
రాజకుల స్యా స్య యుమ్మత్య వవ భవతీతి వామః। 
పంథా! 


అరేవాచాటేతి :-- (ఖడ్షమ్‌ = కత్తిని ఉద్యమ్య = పై కెత్తి ఓరీ 
వదరుదోతాక, |బాహ్మణాథముడాకీ అయమ్‌=ఇద్కే న భవసి=నీవు లేనివాడవగు 
చున్నావు (చనిపోవుచున్నావనుట) రాజన్‌=రారాజాక, ముంచ ముంచ=వదలుము 
వదలుము అహమ్‌=నేన్కు వారయితవ్యః న ఖలు=వారింపబడవలసినవాడను కాదు 
సుమా! (హన్తుమ=చంపుటక్కు ఇచ్చతి=సిద్ధపడున్సు. 

(దుర్యోధన కృపౌ=దుర్యోధనుడును కృపాచార్యుడున్కు _వారయతః= 
వారింతుర్చు 


కర్ణెతి '-  కర్గకకర్షుడ్కా గురుప్పుత=ఓ అశ్వర్థామా!ీ అద్య = నేడు, 
యువయోః=మీ ఇరుపురియొక్క; అయమ్‌=ఈ్వ, వ్యామోహాః కకి=బుద్ది వినాళ 
మేమి! 


వత్సేతి :-- వత్చ =బిడ్డా!, (పస్తుతమ్‌=ఇప్పుడు చేయవలసినది అన్యత్‌ 
ఏవ=వేరొకటి, ఆ వేగః=కో 9ధావేశన్వు అన్య(త=మరొకచోట (చూప్పచుంటిమి 
ఇతి=ఇద్కి వ్యామోహః అయమ్‌ కః=ఈ బుద్దివిభమమేమి!, అస్య=శఈక్కి రాజ 
కులస్య=రాజనంశమునకు, స్వబల వ్యసనమ్‌ ఇదమ్‌ =స్యపక్ష వినాశమనునియ్యద్ని 


236 వేణీసంహారమ్‌ 

అశ్వ స్టామా ఏ మాతుల న లభ్య త౭స్య కటు పలాపినో రథ కార 
కుల క లంక స్య దర్పః శాతయితుమ్‌. 

క్పృపః : వత్స, అశాలః ఖలు స్యబల్మపధాన విరోధస్య. 

అశ .-తొమా ; మాతుల, య ద్యేవమ్‌-. 


అయం పాపో యావన్న నిధనముపే మాదరిశరై ౪ 
పిత్యక్షం తావత్‌ (పేయమవీ మయా స్త్రం రణము! 





అస్మిన్‌ కాలే= ఈ తపయణమందు, యుష్మత్తః ఏవ=నీవలనన్వే భవతి ఇతి=అగుట 
యనునిద్కి వామః షంథాః=నింద్య పద్దతి. 


మాతులేతి :_. మాతుల = మామయ్యా], కటుపలాపినః=కటువుగా 
మాటలాడువాడున్తు రథకారకుల కలంకస్యవ=సూత వంశమునకు మాయని మచ్చ 
వంటివాడునై గ్య అస్యవ=ఈ కర్టునియొక్క, దర్బః=గర్వము శాతయితుమ్‌= 
అణచి వేయుటకు, న లభ్య లే=(పీలు దొరుకకున్నది, 


వత్పేతి ఫా బిడ్డా!, స్వబల = స్యసేనయందుు (ప్రధాన = ముఖ్యమైన 
వానితో విరోధస్య=విరోధమునక్కు అకాలః ఖలు=ఇది నసమయముకాదు సుమా! 


మాతులేత్రి :-- మాతుల=మామా!, ఏవమ్‌ యది=అహే అయినచోరా 


అయమితి :-- అయమ్క్‌ పాప ఆరిశరెః, నిధనమ్క్‌ యావత్‌, స్మ 
ఉ పేయాత్స్‌ తావక్క్‌ మయా రణముఫ్కే (పియమ్క్‌ అప్కి అస్రమ్స్‌ పరిత్యక్కమ్‌ః 
అస్మిన్‌ బలానామ్స్‌ నాథ [సతి]; సమర పరికుపితభీ మా రునభయే, 
సముత్సన్నే [సతి], రాజ్ఞా పియసఖబలమ్స్‌ వేత్తు. 


అర్థము ' = అయమ్‌=ఈ , పాపః =దుష్పుడు, అరిశ రె రై ః=శతుబా ణములచే, 
నిధనమ్‌=చావును, యావత్‌ న ఉ పేయాక్‌= -ఎంతీవరకు పొందడో, తావత్‌=అంత 
నరక్కు ముయా = నాచేత్క రణముఖే =యుద్ధరం గమునందు (ప్రియమ్‌ అపి = 


తృ తీయాజ్క్మః 237 
బలానాం నాఖే౭స్మిన్‌ పరికుపిత భీమార్జునభ యే 
సముతృ్సశన్నే రాజూ |పియసఖబలం వేత్తు సమౌరే॥ 45 

(౩కి ఖక్షమార్చుజలి) 


కర్ణః ; (వివాస్య) కుల! క్రమాగత మే వె తద్భ వాదృశాం 
యద స్త్ర పరిత్యాగో నామ. 








ఇష్టమైనదే అయినప్పటికిని అస్త్రమ్‌=ఆయు ధము, పరిత్యక్నమ్‌= విడువబడిన దే-- 
విడి 2 ఎ వేసీ తినను ఏ. అస్మిన్‌= =వీడ్సు బలానామ్‌=సై న్యములకు, నాథే సతి= 

నాయకుడై యుండగా సమరే= డయుద్దమునంద్యు పరికుపిత=మికి_లి కోపావిష్లులెన్క 
ఫీమార్దున= ఏమార్జునులవల్ల , భయే= నీత్కి సముత్పన్నే [సతి]=కలుగగ్కా "ప్రయ 
క్షి బలమ్‌= పేముపా[తుడై న చెలికాని శక్తిని రాజా=రారాజు వేత్తు=తెలిసి 
నునుగాక!  [శిఖరిణీవృత్త ము 


పైన్‌ 


“3 


సమాసములు = అరీణాం శరాః షై 8. రణస స్య ముఖః--తస్మిన్‌ 
భీమళ్ళ్చ అర్జునళ్చ-పరికుపితౌ చ తౌ ఫీమార్డునా. చ-పరికుపిత భీమార్గునాభ్యాం 
భయమ్‌--తస్మిన్‌. (పియళ్నాసా సఖా చ| పియనఖన్య బలమ్‌. 


సంధులు :- పాపః యావత్‌ -ఉత్స్వాదేశవిసర్గ, యావత్‌-న- 
అనునాశికాదేశ.  మయా+అస్తమ్‌, ఖీమళ+ అర్జున-సవర్డ దీర్హ . నాధేశ+అస్మిన్‌- 
పూర్వరూప. 
కియ 1 :. ఇజ్‌ గతొ-పరన్మై--విధిలిజ్‌- పథమ. 
ఉప--ఇయాత్‌ొ--ఇయాతా మ్‌--ఇయుః 
విద జ్ఞానే-పరసై శ్రాలోట్‌ (పథమ 
వేత్తు/ఏతా త్‌_విత్తామ్‌-విదన్సు 
[ఇతి=అన్సి ఖడ్లమ్‌=కత్సి ని ఉత్సృజతి=వదలి వేయును] 


రులేతి : [విహస్య= బిగ్గరగా నవ్వి] అస్త్రపరితా్యగః నామాఅస్ర్ర 
సన్నా సము న యక్‌=ఏదయిశే కలదో ఏతత్‌ =ఆయియ్యడి 
3 


2386 | వేణీసంహారమ్‌ 


అశ్వ న్టామా : చనులే, అపరిత్యక్ష మవి భవాదృ శై రాయుధం చిర. 
పరిత్యక్ష మేన నివృలత్యాత్‌. న్‌ 


కర్ణః ; అరే మూఢ! 


ధృతాయుథో యావదహం తావదన్వైః కిమాయు ఖై 
జడా న సిద్ధమస్తే్రణ మమ తళ్కేాన సేత్స్యతి॥ 46 


(నేపళే) 





భవాదృశామ్‌=మీవం టివారిక్కి కుల| కమా గతమ్‌ ఏవ=వంశాచారముగా వచ్చుచున్న దే 
కదా! 


నన్వితి ఫా ననురే=టరొరీ! భవాదృై *=నీవంటి వారిచ్చే శ స్త్రమ్‌= 
ఖడ్గము అపరిత్యక మ్‌ అపి=విడువబడని దై నను, నిష్ఫలత్వాత్‌ =(ప్రయోజన 
రహీతమగుటవలన, చిరపరిత్యక్త మ్‌ ఏవ=ఏనాడో విడువబడినదే. నేను విడుచుట 
నీవు విడువకుండుట సమాన మేయనుట. 


అరేఇతి :. అరే మూఢ=ఓరీ మూర్ధుడా? 


ధృతేతి ఫా. అహహ్‌్హ్‌ యావత్తా ధృతాయుధఃక, తావత్స్‌ అనై క, 
ఆయుధై క, కిమ్‌? మమ, అసె 9ణ, యత్‌ న్య సిద్ధమ్స్‌ తక్కొ కేన్వ సేత్స్యతి, 


అర్థము : అహామ్‌=నేన్కు యావత్‌ =ఎంతవరక్కు ధృతాయుధః= 
ఆయుధము ధరించియుందున్నో కావత్‌=అంతవరకు అనె నై్యైళ=ఇతరములై న్య 
ఆయు రై $=ఆయుధములత కిమ్‌=ఏమి పని? మమ= =నాయొక్కు, అస్తే9ణ= 
ఆయుధముతో, యత్‌=ఏది, న సిద్ధమ్‌సిద్దింపదో తతొ్‌=అద్కి కేన=ఎవనిచేత 
లేక దేనిచేత "ే సత్స రతి కడం పకన 7 దేనిచేతను సంపాదింపబడదనుట, 
[ అనుష్తుష్పు ] 


[నేపథ్య =తెరలో] 


త్ర ఫ్ర తీయాజ్బు_ 239 


ఆః దుఠాత్శన్‌, చాపదీ శేశాంబరాకర్ష ణ మహోపాతకిన్‌ ధార, 
రాష్ట్రాపసద, చిరస్య ఖలు శాలస్య మత్సమ్ముఖనూగతో౭ని, 
క దపశో, శ్వేదాసీం గమ్యుశతే. అపి చ భోభో రాభేయ దుర్యోధన 
సౌాబల (పభృతయః పాండవవి చ్వేపిణ శ్వాపపాణయో మానధనాః 
es భవన ౩ 


స్పృస్టా యేన శినోరు హే నృపశునా పారచాలరాజాత జా 

యేనాస్యాః పరిధానమప్యపహృతం రాజ్ఞాం ఇరూణాం పురః! 

యస్యోరఃస్థల శోణితాసవమహం పాతుం పతిజ్ఞాత వాన్‌ 

సోడియం మద్భుజపంజ రే సిపతిత; సంరశ్య తాం కారవాః॥ 47 

ఆః దురాత్మన్‌=ఓరీ దుర్మార్గుడా!, (దౌపదీ=[దొవదియొక్క, _ కేళ= 
'కేశపాళమున్తు అందర=వస్రమునుు ఆకర్షణ =లాగు బచ్చే మహాపాతకిన్‌=మహో 
పాపము చేసినవాడా! ధార్హరాష్ట్ర)-అపసద=నీచ కొరవుడా!, చిరస్య కాలస్య= 
చిరకాలమునక్కు మత్సమ్ముఖమ్‌=నా ఏదుటిక్కి ఆగతః=వచ్చినవాడవ్వు అసి ఖలు= 
అయితివిగదా! కు దపళో=నీచ పశువా! [ఓరీ పంది అనుట], ఇదానీమ్‌= 
ఇప్పుడ్కు క్వ గమ్యతే=ఎచటికి పోదువు! అపి చజమరియ్యు భోభో=టరో రీ 
రాధేయ == కర్ణ, దురో్యధన్య్క సౌబల = శకుని (పభృతయః=[పభృతులారా!, 
పాండవ విద్వేషి ణః= పాండవ శ తువులారా!ీ చాపపాణయః=ధనుష్పా ణులారా!, 
మానధనాః=అఆభిపహాసధనులారా!, భవన, ః=మీర్కు శృణ్వన్తు=వినుడీ-- 
స్ఫృషేతి క యేన నృపకున్కా పాంచాలరాజాత్మజా. శిరోరుహే 
స్పృష్టాః యేన, అస్యాః, పరిధానమ్క్‌ అప్పి రాజ్ఞామ్స్‌ గురూణామ్స్హ్‌ పురః, 
అపహృృతమ్స్‌ యస్య ఉరఃస్థల శోణితా సవమ్మ్‌ పాతుమ్స్క్‌ అహమ్‌ (పతిజ్ఞాతవాన్స్‌ 
సజ అయమ్క్‌ మద్భుజపం జర్కే నిషతితః, కొరవోక, సంరక్ష్యతామ్‌. 
ఆరము :- యేన=ప్కీ నృషపజినా=నరరూపజంతువుచేత్క పాంచాల 

రొజాత్యజావ[దౌపర్కు.. శిరోయిహే=కేళపాశమునందు. స్పృష్టా=తాకబడినదో, 
యేన=ఎవనిచ్చే. అస్యాఃజదౌపదియొక్క,  పరిధానమ్‌ అపి=వప్త్రముకూడ్వ 


240 వేజీసంహారమే 
(సర్వే ఆకర్ష యని) 
అశ నమూః ; (సో కసమ్‌) అంగరాజు చేనాపకే జామద న్న 
శిష్య, (దోణోపహోసి నిన్‌, భుజబలపరిరశీ తసకలలోక, 
(ధృతాయుధః బతి ప పితా) ఇదం తదాసన్న తర మేవ 
సంవృత్సమ్‌, రతైనం సాం|ప్రతం భీమాత్‌ 
దుశ్నాసనమ్‌. 





రాజ్ఞామ్‌=రాజులయొక్క, గురూణామ్‌=పెద్దలయొక్క పురః=ఎట్ట యెదుట 
అపహృతమ్‌= =లా గివేయబడినదో,  యస్య=ఎవనియొక్క, ఉరఃస్టల= ఎవత్షస్సీమ 
యందలి, కోణిత- ఆసవమ్‌=రక మనునట్టి మద్యమున్సు పాతుమ్‌=|కాగుటక్కు, 
ఆహమ్‌=నేను (పతిజ్ఞాతవాన్‌= (పకిజ్ఞచేసి(న) యుంటినో[వాడనో 7]; సక=ఆ్క 
అయమ్‌=ఈ దుశ్శాసనుడు మత్‌భుజపంజరే=నా బాహు మధ్యమున్క నిపతితః= 
చిక్కుకొన్నాడు, హే కౌర్రవాః=ఓీ కౌరవులారా! సంరక్ష్యతా మ్‌=కాపాడబడుగాక! 
(శల. 
సమాసములు :- శిరసి రుహః___తస్మిన్‌, నా పశురివ___తేన, 


పాంచాలానాం రాజా--పాంచాలరాజస్య ఆత్మజా. ఉర 8స్థలస్య శోణీతమ్‌--ఉ రః స్థల 
శోణితమేవ ఆసవమ్‌. మమ భుజొ-ాముద్భుజొ ఏవ పంజరమ్‌--తస్మిన్‌, 


సంధులు - _4రస్‌+రుహ_ఉత్స్వాదేశ విసర్గ, రాజ? ఆత్మజ్యా యేన+ 
అస్యాః, శోణిత! ఆసవ-సవర్ణదీ ర్ల. అపి అపహృతమ్‌-యణాదేశ, యస్య? 
ఉరః-గుణసంధి, సశ అఆయమ్‌...ఉ తా దేశ..సో + అయమ్‌-పూర్వ రూవ. 
క్రయ ఫా రక పాలనే-కర్మణి [యత్‌ ]--ఆత్మ నే-లోట్‌ పథమ. 
- [సం] రత్ష్యతామ్‌--రక్ష్యేతామ్‌-రక్ష్యంతామ్‌. 


[సర్వే=అందరున్కు ఆకర్షయన్ని =విందురు] 


ఆంగరావేతి :- [సోత్చాసమ్‌ = ఎగతాళిగా] అంగరాజా! సేనాపతీ! 
భాళ్ల్షవరాముని శిమ్యుడా! (దోజోపహాసిన్‌=(దోణాచార్యుని పరిహసించువాడా!,.. 


a 


31 తృ తీయాజ్య_ 241 


క్రర్దః : ఈ కార్లే _క్తిర్భృకోదరస స మయి జీవతి దుశ్నాసనస్య 
ఛాథాటమప్యా[క మితుమ్‌. యువరాజ్య న భేతవ్యం 
న భత వ్యమ్‌. ఆయమహా౭_మాగ తో సి, (ఇతి 
ని ప్కా-౦తః) 

అశ్యకామా : రాజన్‌. కౌరననాథ, అభీమ్మ|ద్రోణం సం|పతి కౌరవ 
బలమా లోడ యంత" భీమార్జున రాఛే యేనై వం 
విధేనాశ్యేన వా న శశ్వేతే నివారయితుమ్‌. అతః 
స్వయ మేవ |థ్రాతుః | పతీకారపకో భవ, 





భుజ=బాహువులయొక్కు, బల=కకి తో పరిరకీత=బాగుగా కాపాడబడిన్న 
సకలలోక = సమస్తలోకములు కలవాడా! (ధృతాయధః--ఇత్యాది శ్లోకమును, 
పఠిత్వా= చదివి ఇదమ్‌=ఇదిగో, తతొ=ఆ సమయము లేక అవసరము, ఆసన్న 
తరమ్‌ ఏవ=మికిి_లి సమీపించిన ద్వే సంవృత్త మ్‌=అయినడి, సాం[ప్రతమ్‌= 
(పస్తుతమ్ము భీమాత్‌= =ఎవృకోదరునిను ుండ్కి ఏనమ్‌=ఈ, దుశ్శాససమి=దుళ్శాసనున్వి 
రక్ష=రక్షింపుము. 


ఆః కెటి ఆః=అహో!, మయి=నేను, జీవతి=జీవిం చియుండగ్వా 
దుశ్ళా సనస్య=దుళ్ళాసనునియొక్క, _ ఛాయామ్‌ అపి=నీడనేన్మి ఆ[కమితుమ్‌= 
లోబరచుకొనుటక్కు వృకోదరస్య=భీమునక్కు కా శక్షిః=బల మెక్కడిది! యువ 
 రాజా!ీ న భేతవ్యమ్‌ న భేతవ్యమ్‌=భయపడనలదు భయపడవలదు. అయమ్‌= 
ఇద్కే ఆహమ్‌=నేన్కు ఆగతః అస్మి=వచ్చి నవాడనగుచున్నా ను-ఇదే వచ్చుచున్నా 
ననుట, (ఇతి=లఅన్వి నిష్కాంతః=నిష్క్టమించును), 


రాజన్నితి *- రాజన్‌ = రారాజా!, కౌెరవనాథ = కురువంశజులకు 
(ప్రభువా! సం[పతి= టై ఆః ఫీష్మ[దోణమ్‌= ఫీష్మ దోణరహిత మైన్క కట 
బలమ్‌ =కౌరవనై న్యమున్కు ఆలోడయనౌ=కలగుండువరచుచున్న, భీమార్దునౌ= 
భీమారునులు Sy = ఇట్టివాడైన ((ప్రగల్భములు పల్కువాడనుట) 
జ శ ట = ( ఖ గా 
రాధేయేన = కర్లునిచేగాని అనేన వా = వేరొకనిచేగాన్సి నివారయితుమ్‌ = 


242 వేణీసంహారపీ 


దుర్యోధనః : ఆః కా శక్షి రస్కి దురాత్మనః పవనతేనయ స్యాన్యస్య 
వా మయి జీవతి శస్త్రృపాణొ వత్సస్య ఛాయా 
మప్యా(క్రమితుమ్‌. వత్స, న భత వ్యం న భేతవ్యమ్‌, 
క్ర కో౭త భోః రకథముపనయ (ఇతి నిప్యా-0తేః) 


(నేపథ్య కలకల?) 
అశ్వన్ఞామా : (అ(గ్రతో౭వలోక్య) మాతుల, హో ధిక్క-ష్ట్రమ్‌. ఏవ 
ఖలు (భాతుః _పతిజ్ఞాభంగ భీరుః కిరీటీ సమం 
దుర్యోధన రాభేయా స ర్టుర్యారై రోభి'దవతి, 





నివారించుటక్కు న శక్వ్యేతే=ఆ ఇరువురును సొధ్యులుకారు-నివారింపబడువారు 
కారనుట. అతః=అందుచ్చే స్వయమ్‌ ఏవ=స్వయముగన్నే భాాతుః=సోద నికి 
(పతీకారపరః=పగచెల్లి ంచుకొను వాడవు భవ=కమ్ము. 


es 


తరి 


కేత = ఆః=అహో$ మయి=నేన్కు శస్రపాణౌ=ఆయుధము 
పట్టినవాడనై, జీవతి=జీవించియు9డగ్యా వత్సస్య=సోదరునియొక్క, ఛాయామ్‌ 
అపి=నీడనేన్వి ఆ[కమితుమ్‌=లోబరచుకొనుటక్కు దురాత్మనః =దుష్పుడెన, పవన 
తనయస్య వా=భీమునికిగాన్సి అన్యస్య వా=వేరొకనికిగాన్సి కా శక్తిః అస్తి =శక్సీ 
యెక్క_డిది! వత్సజబిడ్డాశే న భేతవ్యమ్‌ న భేతవ్యమ్‌=భయపడవలదు భయసడ 
వలదు. కః కో౭త భోః=ఓరీ ఎవరక్క_డ!, రథమ్‌=అరదమున్తు ఉపనయ= 
తెమ్ము. (ఇతి=అన్సీ ని్మష్కాంతః=చెడలును) 


(నేవథే్య=తెరయందు, కలకలక=కో లా హలము) 


మాతులేతి :. (ఆగతః అవలోక్య = ఎదుటికి చూచి మామా, 
హా=అయ్యోకీ ధిక్‌ కష్టమ్‌=కష్టము! కష్టము! ఏషః ==వీడే, కిరీటీ= అర్జునుడు 
(థాతుః=సో నరుడైన ఖీమునియొక్క, (ప్రతిజ్ఞా భంగ భీరుః=ా పతిజ్ఞాభం గముపట్ల 
భయపడినవాడై, దుర్యోధన రాథయౌ సమమ్‌ = దుర్యోధన కర్ణుల నిరువురి 


సర్యథా వీతం దుశ్శాసనస్య నోణికం భీమేన. న ఖలు 
వివ పౌ దుఠ్యోధ నానుజన్యైనాం విపతి మవలోక్ష 
యితుమ్‌, ఆనృతమనుముతేం నామ. మాతుల, 
శస్త్రం శ స్త్రమ్‌. 


సత్యాదప్వనృతం [శేయో ధిక్‌ స్యర్ల 9 నరకో౭స్తు మే! 
భీమాత్‌ దుశ్శాసనం (శ్రాతుం త్యకృమత్యక్ష 
మాయుధమ్‌॥ 45 


నొకేసార్కి దుర్వార ౩=వారింపనలవిగాని, శరవరరెః=బాజధారలతో, అభి(దవతి 


ఖలు=పార[ దోలుచున్నాడు సుమా! భఖీమేన=ఖీమునిచ్చే దుశ్శాసన శోణితమ్‌= 
దుశ్శాసనుని రక్తృమ్యు సర్వథా=నిరాతంకముగ్కా పీతమ్‌=(కాగివేయబడిన ప్లే. 
దుర్వ్యోధనానుజస్య = రారాజు సోవరునికి జరిగిన ఏనామ్‌=ఈ, విపత్సిమ్‌= 
ఆపదను అవలోకయితుమ్‌=-చూచుటక్కు న విషహే ఖలు=సహింపజాలనుగదా! 
చూచి మిన్న కుండలేననుట. అనృతమ్‌=అసత్యము అనుమతమ్‌ నామ=అంగీక 
రింపబడినదే-- అసత్యమునకు తెలిసి తెలిసి పాల్పడుచున్నాననుట. మాతుల= 
మామా!, శస్ర్రమ్‌ శస్త్రమ్‌=ఆయుధముు ఆయుధము-ఇమ్మనుట. 


సత్యాదితి వ సత్యాత్స్‌ అప్పి అనృతమ్‌, (శ్రేయః, స్వర్గ్షమ్క్‌ ధిక్‌ 
నేరకః, మే అస్తు. భీమాత్క్‌ దుళ్ళాసనమ్స్‌ (తాతుమ్స్‌ త్యక్కమ్స్‌ ఆయుధమ్స్‌ 
అత్యక్తృమ్‌, 


ఇరము : సత్యాత్‌ ఆపి=సత్యముకం పెన్సు అన్ఫుత మ్‌=అసత్యము, 
(శేయః= | శేయోదాయకము--(పస్తుతమట్లున్న దనుట. స్వర్షమ్‌=స్వర్షమ్ము ధిక్‌= 
తిరస్క_రించుచున్నాను. నరకః =నరక మ్మే మే=నాక్కు అస్తు=అగుగాక! భీమాత్‌= 
ఖీమునినుండ్కి దుళ్ళాసనమ్‌ = దుశ్ళాసనున్కి (తాతుమ్‌ = రకించుటకుగాన్సు 
త్యక్తమ్‌ = ఇంతకుముందే విడువబడినదై న్న ఆయుధమ్‌ = ఖడ్గము (శత్రము 
అత్యక్షృమ్‌=వదిలి చేయబడని దా-ఆయుధమును మరల చేపకైదననుట, 


244 వేశీసంహారమ్‌ 


త్రి 
(ఇతి ఖడ్డం (గహీతుమి చృత్మి 
(నేప 

మహాత్నన్‌ భారచారజసూనో, న ఖలు సత్య వచన 

నునుల్లంఘిత పూక ముల్లంఘయితు మర్హసి. 
కష? ; వత్స అకరీిణీ భారతీ భవంతవున్భతా డభిరతుతి. 
అశ్య్వక్లామా : కథమియమమానుపీ వాగ్నానునునుతే సం|గామావ 
తగణం మమ. భోః కష్టమ్‌. ఆః పతపాతినో దేవా 

ఆపి పాండవానామ్‌ం సరంథా వీతం దుశ్శాసన 

శోణితం భీమేన, భోః క్షం కమ్‌ ం . 








(ఇ అతను ఖడ్గమి=కతి ని (గహీతుమ్‌=స్వీకరించుటక్కు ఇచ్చ తీ= 


మహాత్మన్‌ =మహానుభావా! భారద్వాజసూనో=[దోణప్ముతా! అనుల్ల౦ఘిత 
పూర్వము = ఇంతకుముం డిన్నడును ఉల్లి ంఘమింపదిడనిదై న సత్యవచనమి = 
సత్యవాక్సాలనము, ఉల్లి ంఘయితుమ్‌ =అత్మికమించుటకు, న అర్హసి ఖలు 
అరు డవుకావు సుమా!_ఉల్ల ంఘింపవల దనుట. 

వక్సేతి వ్‌ వత్స=దిడ్డా!, అశరీరిణీ థారతీ=అశరీరవాణి, భవన మ్‌= 
నిన్ను, అన్నతాత్‌= అసత్కమునుండి అభిరక్షతి=కాపాతుచున్నది. 

కథమితవ్‌ి = కథమ్‌ =ఎట్టూ! ఇయమ్‌=ఈ,ు అమానుషీ వొక్‌ = దై వ 
వాక్కు, మన = నాయొక్క, సంగామావతరణమ్‌ = యుద్దము నశేగుటను 
న అనుమనుతే=అంగీకరించుబలేమ. ఖోః=అయోక్ట కష్టమ్‌=కష్టము.  ఆః=. 
అహో, దేవాః అపి=దేవతలుకూడ్క పొండవానామ్‌= పాండవులకు, పక్షపాతినః= 
పక్షపాతముకలవారు. దుశ్శాసన శోణితమ్‌=దుఃశానన కక్తమ్యు భీమేనజ=భీమునిచ్చే 
సర్యథ ఆ పేత్రమ్‌= (కా, ఎపయబడినది, భ్‌ భోః అయో్యో, కష్టమ్స్‌ 
కషమ్‌=కషమ్ము కషము. 
బి ణ ఖ 


కృ తీయాజ్క! 245 

దుశ్ళాసనస్య రుధిలే పీయుమానే౭ పు డాసికమ్‌। 
దుర్యోధనస్య క రాన్ని కిమన్యల్‌ (పీచువూవా వే! 49 
మాతుల, రాధేయకో ధవ శాదనార్య ణో సస్మాభీ రాచరి 
తమ్‌. అతస్త్యమవి తావదస్య రాజ్ఞః పార్శ్యవర్షీభ వం 
కృషః . గ చ్భామ్యహమ్మత (పతివిభాతుమ్‌ భచానపి శిబిర 
సన్ని చేశ మేవ (పతిస్ట తామ్‌, (పరిక మ్య ని, పోూ్య-ం౦తే' ) 

ఆర ఇతి తృతీయో౭జ్క-ః ఫా 








దుశ్శాసన స్యేతి - దుళశ్ళాసనన్య, రుధిర్కే పీయమాన్కే అప్పి, 
(మయా ఉదాసితమ్‌; ఆహవ్మే దుర్యోధనస్య అన్యత్‌ [పియమ్స్‌ కిమ్స్‌ కర్తా, 
అస్మి, 

అర్ధము :- దుళ్ళాసనస్య = దుళ్ళాసనునియొక్క, రుధిరే=రక్తము 
పీయమానే అపి=(త్రాగి వేయబిడుచున్నవ్ప టికి, దుయాజానాచి చేత్క కతా లజ 
ఉ పేకీంపబడినది_చూచుచూరకుంటిననుట్క, ఆహవే = యుద్దమునందు దురో 
ధనస్య = రారాజునక్కు అన్యత్‌ = వేరొక్క (పియమ్‌=ఇషమున్కు కిమ్‌= దేనిని, 
కర్తా =చేయువాడనుు అస్మి=అవుదును-ఇ౦క ఎప్పుడు pee చేయగల 
ననుట, (అనుష్లప్పు 

మాతులేత్రి :- మామా! రాధేయ కో9ధవళాత్‌ =క ర్లునిమీది కోపము 
వలన, అస్మాభిః=మన చేత్త అనార్యమ్‌ = అనుచితము, ఆచరితమ్‌= ఆచరింప 
బడినది. అతః=అందుచ్చే త్వమపి=నీవుకూడ్క అస్య=శఈ రాజ్ఞ ః8=రాజునక్కు 
పార్శ్వ్వవర్తీ =సహ చరుడవు, భవ =కమ్ము. సహకరింప్తమనుట,. 


గచ్చామాతి ఫా అహమ్‌=నేను అ(త= ఈ విషయమునంద్యు (ప్రతి 
విభాతుమ్‌=[పతీకా రము చేయుటక్కు గచ్చామి=పోవుచున్నాను. భవాన్‌ అపి= 


సీవుకూడ్క శిబిరసన్ని వేశమ్‌ ఏవ=శిబిరసమీపమునకే ప్రతిష్టకార్‌ తామ్‌ = నడువుము. 
(పర్మికమ్య = ముందునకు నడిచి స్నిష్కాంతౌ=ఇరువై పులకు నిష్క. 
మించిరి.) 
--ఫ ఇది మూడవ అంకము ;$- 


చతు రా జః 


(తతః (పవిశతి (పహారమూార్శితం రథస్థం దుళ్య్వో ధనమపహరన్‌ 
సూతళ్ళ 


(సూతః ససంభమం పరి|_కామతి) 
(శేపథ్యే) 
భోభో చాహుబలానలేప |పవరిత మపహోసమరదోవాదాః, కౌరవ 
పశతపాత పణీకృత (పాణ |దవిణ సంచయా నరపతయః, సంస్త భ్యంతాం 
సంస్త భ్యంతాం నిహత దుశ్శాసన పీతావశేష శోణిత స్నపిత భీభత్స 


వేపు వృకోదర దర్శన భయ పరిస్థలత్‌. వహరణాని రణాత్‌ 
(ష్మృదవంతి జలానిం 





(తకః = అటుపిమ్మట (పహార మూర్భి తమ్‌= దెబ్బతిని మూర్భపోయిన 
వాడును, రథస్థమ్‌ =రథముపై పడిఉన్నవాడునై న్న దురోధనమ్‌ రారాజున్సు 
అపహరన్‌=రజరం గమునుండి తస్పించుచ్చు సూతః=రథచోదకుడు, (పవిశతి= 
(పవేశించును. 


(సూతః=సూతుడ్కు ససం (భమమీ=హడావిడిగా, పరి కామతీ=అటునిటు 
తిరుగుచుండును) 


( నేపథ్యే = తెరలో 


భోభోః=ఓరోరీ!, బాహుబల=భుజళక్షి వల్లనై న్న అవలేప=గర్వముతో, 
(పవర్శిత = (పారంభింపబడిన్క మహాసమరదోహదాః = ఘోరయుద్దముయొక్క. 
ఆకాంక్షకల వ్యక్షులారా! ,దోహదమిచ్చాకాం క్షా-అమరళ) కౌరవపక్షపాత= 
కౌరవపక్షమును అవలంవించుటత్తో పణీకృత=పణముగాచేయబడిన, (పాణ= 
(పాణములనునట్టి [దవణ సంచయాః=ధనరాళులుకల్షిన వ్యక్కులారా! నరపతయః = 
ఓ రాజులారాశ్‌ నిహత=చంపివేయబడిన్క దుళ్ళాసన=దుళ్ళా సనునినుండి, పీత 


చతు ర్జాజి 3 కీ | 247 


ra 


సూతః : (విలోక్య) కథభమేవ ధవళ చపల చామర చుంబిత కనక 
కముండలునా శిఖ రాబద్ద వె జయస్సి సూచిలేన హత గజ 
వాజి నర కలేబర సహవాస సమ్మార్చ విప మోహ్హాత కృత 
కలకల కింకిణీ జాలమాలినా రథేన శరవర్ష సృంభిత పరబల 
పరాక్రమ ప్రసరః (ప్యద్రుతమాత్మబలమాశ్యాసయన్‌ కృప? 
కిరీటినాఖియుక్తు మంగరాజ మనుసరతి. హంత జాత 
మస్మద్బలానా మవలంబనమ్‌. 





(తాగగ్కా అవగేష=మిగిలిన్స కోణిత=రక్తృముచ్చే స్నపిత=స్నా నమాడుటవలన్క 
(వులుముకొనబడుటచే వీభత్స =భయంకర మైన చేష=ఆకారముగల్క వృకోదర= 
భీమునియొక్క, దర్శన=దర్శనమువలన్క భయ=భీతితో, పరిస్థలత్‌= జారిపోవు 
చున్న [(పహరజణాని=ఆయుధములుకల వ్రై బలాని=సై న్యముల్వు రణాత్‌ =యుద్ధము 
నుండి (ష్మదవంతి=పారిపోవుచున్న వి సంస్తభ్యంతామ్‌ సంస్త భ్యంతామ్‌= 
నిలువరింపబడుగాక నిలువరింపబడుగాక! 


కథమికి :- (విలోక్య = శేరిపారజూచి) కథమ్‌ = ఎట్టూ! ధవళ= 
తెల్లనివియ్యు చపల = రెప రెపలాడుచున్నవియునై న్వ చామర పకీర్ణకములతో 
((పకీర్ణకం తు చామరమ్‌_అమరః చుంబిత=తాకబడుచున్న, కనక=బంగారముతో 
చేయబడిన్న కముండలునా =కలశములు కలదియు శిఖరడాఅ! గభాగమునందు 
అవబద్ద =బిగింపబడిన్వ వై జయంతీ=పతాకత్యో సూచితేన=((ఇది కృషపునిదవి) 
సూచింపబడునదియు హత=చంపబడిస్క గజాఏనుగులయొక్కయు, కలేజర 
సహా (స=వేల వేల కశేబర ములయొక్కయు్య సమ్మర్ద=[పోవులతో నైన విషమ _ 
ఉత్పాత=ఎత్తు పల్ల ముల ఎదురుగొప్పులతో, కృత=కల్చి ౦ంవబడీన్క కలకల= 
'యోగుటలుగల్వ ' కింకిణీజాల మాలినా = చిరుమువ్వలవరుసలు కలదియునై నృ 
రఢేన=అరదముతో, కృహపః=కృపాచార్యుడ్కు అయమ్‌=ఇదిగో!, శరవర్ష=దాణ 
ధారలతో, సృంభఖిత=స్సంభింపజేయబడిన్క పరబలశ్ళతు సై న్యముయొక్క_, 
పరా[కమ (వసరః =వి(క్రమ్మకమముకలవాడై, 1పద్రుతమ్‌=పారిపోయిన ఆత్మ 
'బలమ్‌=స్వ సె న్యమున్కు ఆశ్వాసయన్‌ =(ధైర్యవ చనములతో), కలత దేర్చుచున్న 


248 వేశీసంహారమ్‌ 
(నేపథ్యే క లకలానంతరమ్‌) 


భోభోః అస్బృద్దర్శన భయ ల కార్ముక కషాణ 
తోమర శక్కయః కౌరవచమూ భటాక పాండవ 
పవపాతినశ్చ యోధా న భేతవ్యం న భత్రవ్యమ్‌. 
అయవుపహం నివాత దుశ్శాసన పీవరోరఃస్థల తుతజాూసవ 
పాన మదోద్ధతో రభ సగామో స్తో కావ శిష్ట (పతిజ్ఞా 
మహోత్సవః, కౌరవ రాజస్య ద్య్యూతనిర్జి త" జాసః Ga” 
మధ్యమా భీకుశేనః సర్వాన్‌ భవతః సాథ్నీకరోమిః 
(తూయ తామ్‌ 





వాడునె , కిరీటినా౭అరునునితోో _ అభియుక మ్‌=ముటడింపబడిన్స అంగ 
al రు 
ని la 


, అనుసరతి=సమీపించుచున్నాడు. హంత=హమ్మయ్య, అస్మత్‌ 
బలానామ్‌=మా సేనలక్కు అవలంబనమ్‌=ఆధారమ్ము జాతమ్‌= దొరికినది. 


శ 
శే CE) 


,నేపథ్యే= తెరలో కలకలానంతరమ్‌=కలకలము తరువాత) 
భోధో =ఓరోరీ!క, అస్మ్నదరు న=నను వీటతొ కలిగిన =ాఖ్రీతితో 
భావాల రి! అస్మద్దర్శన=నన్ను చూచుటతొ కలిగిన భయ 3 
3 చున్న, కార్ముక =ధనుస్సుల్కు కృపాణ =ఖడ్గములు, కోమర= 
కో మరముల్కా శళ్తయః=ో*శక్రి” ఆయుధములుకల వ్యక్షులారాక కౌరవ చమూ 
వక సం నికులారా!, చ=మరియు, కొరవపక్షపాతిన$==కౌ రవపక్షము 
బించినవారైన్న యోధాః = వీరులారా! న భేతవ్యమ్‌=భయపడవ లదు, 
న భేతవ్యమ్‌=భయపడవలదు. నిహత=చంపివేయబడిన్న దుళ్ళా సన=దుశ్ళా సనుని 
యొక్క ఉరఃస్థల=వక్షః[ప్రదేశమునందలి, క్షతజడరక్కమనునట్టి, ఆసవ= 
మద్యమున్సు పానజాతాగుటత్యో మదోద్ధతః=మిక్కిలి మతి ల్లినవాడును రభస 
గామీ=వేగముగా నడచుచున్న వాడును సోక=కొం చెముగ్యా అవశిష=మిగిలిపోయిన 
షాని అ 
షతిజామహో త్ర వః=(పతినచెల్సి ౧చిన సంబరముకలవాడును..ఆటి సంబరమునకు 
కా ఖ ద టి 
ఒక్కింత కొదువయున్నదనుట; కౌరవరాజస్య=దురో్యధనునక్కు ద్యూతనిర్లి తః = 
జ 
జూదమున గలుచుకొన్న, దాసః= సేవకుడున్ను పార్థమధ్యమః=పృథానందనులలో 


32) చతుర్ధాజ్బ_8 249 


రాజ్ఞో వానధనస్య్ట కార్ముక భృ ణో దురోధ నస్వా! గ “త 

(ప్రత్య తం కురుఖూ. ధవస్వ మృపత:ః కర్లస స శల్య సల్ల చ! 

పీతం తస్య మయాద్య పాండవ వధూ శేశాంబరాకర్షి ణః 
కోప్తం జీవత ఏవ తీక్ష కవజ కంక దసృ గ్వతుసః॥ 1 


రబా తాజా దారాలారా నాయనా రానానా దాటు. 





నడిమివాడును ఆయిన భీమసేనః=భీముడుఅన్కు (ఆయమ్‌=ఈ, అహామ్‌=నేను 
అయమ్‌=ఇద్కే భవతః సర్వాన్‌=మీమ్మందరిని సాక్షీకరోమి = సాక్షులను 
చేయుచున్నాను, (కశూయతామ్‌=వినుడు! 


రాజ్ఞఇతి : క్‌ నధనస్య కార్క్ముకభృతః, రాజ్ఞః దురోోధనస్య, 
అ(గతః; కురుబాంధవస్య, మృషతః, కర్ణస. చ శల్యస్య "వక్య తమ్ము అద్య, 
మయ్య పొండవవధూ కేశాంబరాకర్షిణః, జీవత, ఏవ, తస్య, తీళ్షక ర జకుణ్జాత్‌్‌ 
కోష్టమ్‌, అస్కక్స్‌ పీతమ్‌. 


అర్థము ఫ్‌ మానధనస్య= అఖీసూ సమే ర కలవాడును, కార్ముక 
భృతః=ధనుస్సును ధరించియున్న వాడును, రాజ్ఞః _రారాజునైన్వ దుర్యోధనస్య = 
దురో్యధనునియొక్క, అ(గతః= ఎట్టయెదుట్క “కఒదాంధవస్యడకురు వంశమునకు 
గూర్చు వాడును మృషతః=(ఏమియును చెయలేక ఓర్చి యూరకున్నవాడునై న్క 
కర్ణస్య=కర్టునియొక్క, (పత్యక్షమ్‌ = కన్నుల ఎదుట్క చ = మరియు, శల్యస్య 
(పత్యత్షమ్‌=ళల్యునియొక్క ఎదుట అద్య =నేడు, మయా=నాచేత-- పాండవ 
వధూ = (దౌపదియొక్క_, కేళాంబరాకర్షి ణః = కేశాంబరముల నూడలాగినవాడును, 
జీవత: ఏవ=జీవించియేయున్న వాడునై న త తస్య=దుళ్ళా: సనునియొక్కు తీత్ల కరజు 
క్షుజ్రాత్‌-తీక్ష = వాడియైన్న కరజ = గోటలతో, కుణ్లాత్‌ = చీల్చి వేయబడినదై న్య 
వక్షసః=ఉరఃస్టలమునుండ్కి కోష్తమ్‌=గోరువెచ్చన్వి అస్ఫక్‌ =రక ము పీతమ్‌= 
థి రా న! 
(తాగివేయబడినది. (శార్దూలము) 
సమాసములు :- మానమేవ ధనం యస్య సః-తస్య. కార్ముకం 


బీభర్త్హి ఇతి--కా య్మకభృ త్‌-తస్య. కురూకాం బాంధవః--త స్య, పొండవానాం 
వధూః-- కేశాశ్ళాంబరం చ--కేశాంబరాణి-పాండవ వధ్యోః కేశాంబరాణి-పాండవ 


350 చేజీసం హారమీ 


అరు 


సూతః : ((శుత్వా సభయమ్‌) అయే ఆసన్న పవ దురాత్మా కౌరవ 
రాజవు[త మపహావనోత్భాతమారుతో  మారుతిః, 
అనుపలబ్ణి సంజ్దశ్చ ఆతావదత మహారాజః, భవతుం 
సుదూరమపహరామి స్యందనమ్‌  కచాచిత్‌ దుక్నాసన 
ఇవాస్తి గన్న హ్యయమనార్యో౭ నార్యమాచరివ్యతి. (త్వరిత 
తరం పరిక్రమ్యానలోక్య చ) అయే అయమపౌ సరసీ 
సరోజ విలోలన సురభి శీతలమాతరిశ్య సంబాహీత సార్మద 
కిసలయో న్య(గోధ పాదపః. ఉచితా వి శామభూ రియం 





వధూ కేశాంబరాణామ్‌ ఆకరీ.తన.. తీక్షాశ్చ త్తే కరజాశ్చ-కీక్షకరజె ః కుణమ్‌-- 
త్న (39) దం ముం (= 


సంధులు :- _ రాజ్జః+మాన్క భృతః+-దురో్య__ఉత్స్వాదేశవిసర్గ. 
దురో్యధనస్య+అ| గతః, మయా+అద్యు కేశ+-అంబర+- ఆకరి ఇ8-సవర దీర. 
లీ య ణు 

(వతి+అక్షమ్‌_యణాదేశ, క ఉష్పమ్‌-గుణసంధి. జీవతః+ఏవ--విసర్లలోప. 


అయేఇతి :- ((వత్వా=విన్సి సభయమ్‌=భయపడుచ్చు అయే=అరేరే! 
కౌరవ రాజపుత=ధృ తరాషు్రని కుమారులనునట్టి, మహావన=పెద్ద వనమునక్కు 
ఉత్పాత అ ఉపష్మదవరూప మైన మారుతః = పెనుగాలివంటివాడె న్క దురాతా= 
దుష్పుడ్కు మారుతిః=ఖీముడు_వాయునందనుడనుట్క ఆసన్న 8 ఏవ=సమీపించనే 
సమీపించెను-రానేవచ్చెననుట, ఆ(త్ర=ఇక్కడ్య మహారాజః=రారాజ్తు అనుపలద్ధి 
సంజ్ఞకః=మూర్భ నుండి తేరుకొన్న వాడుకా లేదు భవతు=కానిమ్ము. స్యందనమ్‌= 
రథమును సుదూరమి=మిక్‌_లి దూరము అపహరామీ=తప్పి౦తును. కదాచిత్‌: 
ఒకప్పుడు అయమ్‌ = శ అనార్యః =దుష్టుడు భీముడు, దుశ్ళాసనే ఇవ= 
దుళ్ళా సనునిపట్లవ లె అస్మిన్‌ అపి=ఈ రారాజు వీషయమునందునుు అనార్యమ్‌= 
ఆకృత్యమున్ను ఆచరిష్యతి = ఆచరింపగలడు. 
త్వరగా పర్మికమ 

అహో? సరసీ=స 


(త్వరిత త్వరమ్‌= మిక్కిలి 
క=ముందునకు సాగ్శి అవలోక్య చవ=గమనించిి అయే= 
సరస్సు నందలి సరో జ=పద్మములన్ను విలోల న=కొధల్సు టతో 


చ్‌ తుర్దాజ్కః 251 


సమర వ్యాపార న్విన్న స్య వీరజనస్వ. అ|త స్థిత శ్చాయాచిత 
తాలవృంశేన హారిచందనచ్చటా  శ్రీతలేన అ|పయత్న 
సురభిణా దశాపరిణామ యోగేన సరసీ సమిరణేనామునా 
౫తేక్ష మో భ వివ్యతి మహో రాజః, లూన కేతు శ్చాయం 
రథో౭నివారిత వవ | పవేక్యుతకి చాయామ్‌. (ఇతి [ప్రవేశం 
రూసయిత్యా) కః కో౭ెత్ర భోః! (సమ.జాద వలోక్య) 
కథం న కక్స్చిద!త పరిజనః నూనం తథావిఫస్య 
వృళోడరస్య దర్శనా బేనం విఫస్య చ స్వామినస్తాా సేన 
శిబికసన్ని వేశమేన [పనిష్షః. కష్టం భోః కష్టమ్‌. 


సురభి = సుగంధితమున్సు శీతల = శీతలమునై న మాతరిశ్వ = వాయవుచే, 
సంవాహిత=కదల్న బడీన్వ సాం (ద=దబ్దమెన, కిసలయః =చిగురాకులు కలదై న్మ 
న్య(గోధ పాదపః=మ్మరి చెట్టు అయమ్‌ అసౌ=ఇదిగో ఇదే. సమరవ్యాపార= 
యుద్ధకృ త్యముతో, స్విన్న స్య=అలసిపోయిన్క వీరజన స్య=శూ రజనమునక్కు 
ఇయమ=ఇది, ఉ చితా =అర్హ మెన్క విశామభూః =విశాంతిస్థలము. అ త= 
ఇక్క_డ్క స్థితః=విశమించినవాడై , మహారాజః=రారాజ్యు అయాచిత=కోరకయే 
లభించిన తాళవృం తేనవ=ావీవనలు కలదియు, హరిచందనచ్చటా=మంచి గంధపు 
రాశివల్కె శీతలేన=చల్లనై నదియు, అ(పయత్న సురభిణా=[పయత్నము లేకయే 
అభించిన-సహ జసిద్ద మైన అనుట--సుగం ధముకలదియు, దళా=ఉన్న స్థితియొక్క, 
పరిణామ=మార్పునకు_ అలసటను తొలగించుబకను బ--యో గ్యేన=సమర్థ మైనడియు 
నైన, అమునా= ఈ సరసీ సమీరణేన=సరోవరమునుండి వీతెంచుచున్న 
వాయువుచేత్స  గతక్ష మః= పోగొట్లబడిచ (శమ కలవాడు భవిష్యతి= అగును. 
లూన=విరి గి పోయిన, కేతుః=టెక్కె_ముకలదై న ఆయమ్‌=ఈ, రథః=వాహనముు 
అనివారితః ఏవ=ఆపబడనిదే అగుచు_కనంత తాననుబ-- ఛాయామ్‌ = నీడన్వు 
(పవేక్యతి= ప్రవేశించును. (ఇతి=అని, (ప వేశమ్‌=(పవేశించుటను రూపయిత్వా= 
అభినయించి) క్‌ కో౭(తభోః =ఎవరక్కడ! (సమంతాతి అవలోక్య=అన్ని 
వైపులకు చూచ్చి కథమ్‌=ఎట్టూ!. అ(త=ఇచ్చట్క పరిజగః=సేవకుడ్కు కశ్చిత్‌ 
న = ఒక్కడును తేడ! (నూనమ్స్‌ = సమంజన మే). తథానిధస్య వే అట్లు 


252 వేణీసంహారమ్‌ 


దక [దోశేన పార్థాదభయముపి న సంరశీత స్పీంధురాజః 
[కూరం చనా ననే. నన్‌ హరిణ ఇన కృతం భీమసేనేన కర్మ! 
దు స్పాథాముప్య ర్రీణాం లఘుమిప సమే పూరయిక్యా (ప్రతిజ్ఞాం 


నాహాం మన్యే సకామం కరుక్రులవిముఖం చెనమేతావతాపి॥ 9 
Messe TR re: 





భయంకరుడై నృ వృకోదరన్య=భీమునియొక్క, దర్శ నాత్‌=దర్శ్భనమువల్ల ను, 
చ = మరియు. ఏవం విధస్య=ఇటువంటిదై న (మూర్చపోవుటి స్వామినః= 
(ప్రభువుయొక్క (తాసేన= జ. శిబిరసన్ని వేశమ్‌ ఏవ=శిబిరములోని శక్తే 
నూనమ్‌= తప్పక, (పవిష్టః=( ప్రతిసేవకుడును)] | పవేశించియుండును. కష్టమ్‌ 
భో; కష్టమ్‌= కష్టము వాటో కష్టము! 


దత్త్వేతి :- ద్రోజేన్క పార్టాక్స్‌ అభయమ్స్‌ దత్త్వా అప్పి సింధు 
రాజక న్క సంరక్షిత; భీమసేనేన్స అస్మిన్‌ దుళ్ళాసన్సే హరిణ్కే ఇవ, 
'ఈూరమ్స్‌ కర్మ కృతమ్‌; కురుకుల విముఖమ్క్‌ వైవమ్స్‌ సమర్కే ఆరీణామ్‌, 
(పకిక్షామ్హ్‌ దుస్వాధ్యామ్మ్‌ అప్కి లఘుమ్క్‌ ఇవు పూరయిత్వా, ఏతావతా, అప్పి 
సకామమహ్‌్స్‌ న్మ అహమ్‌, మన్నే, 


ఇర్హము : (దోజేన=(దోణాచార్యు ఇనిచేత, పార్థాత్‌=అర్హునుని నుండీ, 
తత వతు దత్వా క పంటు 
జయ[దథుడ్కు న సంరక్షితః = రక్షింపబడలేకపోయినాడు; భీమసేనేన = 
వృకోదరునిచ్కే అస్మిన్‌=ఈ, దుళ్ళాసనే=దుశ్ళాసనుని విషయమున హరిజే 
ఇవజలేడిపట్టవలె._[ప్రతిఘటన లేకుండ ననుట-- (కూరమ్‌= నిర్ణయమైన , కర్మా 
పన్ని కృతమ్‌ = ఆచరింపబడినది; కురుకుల విముఖమ్‌ = తమన 
పరాజ్మాఖమైన్స దై వమ్‌=దై వము, సమరే=యుద్ధమునందు, అరీణామ్‌=శతువుల 
యొక్క వకిజ్ఞామ్‌జప్రతినను, దుస్సాధామ్‌ అపి=కష్షసాధ ధ్యమునే అయిన ప్పటి 
కిని లఘుమ్‌ ఇవ=సులభసాధ్యమునువల్వె పూరయిత్వా=నెరవేర్చి ఏతావతా 
అపి=ఇంతటితో నై నను సకామమ్‌=కోరిక తీరినదై నట్లు | దైవము; అహమ్‌= 
నేను న మన్యే=భానింపకున్నాను. ఇప్పటికిం ంకను చె దై వమన కు కోరిక తీరినట్టు 


8 


చతుర్ధాజ్కః 253 


(రాజానమవలోక్య) కథమద్యాపి న చేకనాం లభతే వమవోరాజః, 


ba 


భోః కష్టమ్‌! (నిఃశ్వస్య) 


మదకలిత కశేణు భజ్యమానే విపిన ఇవ |పక్రశై కశాలేేచే.! 
హత సకల కుమూర శే కు లే౭స్మింస్త్యమపి విభేరవలోకితః కెటామేః॥ లీ 


లేదనుట. (సకామమ్‌ న ఇతి=కోరిక తీర్చుకొన్నది కాలేదని అహమ్‌ మన్యే= 
నేను భావించుచున్నా ను-అనియు అన్వయింపవచ్చున్సు. (సగ్గరావృత్తము. 


సమాసములు *- దుఃఖేన సాధయితుం యోగ్యా-దుస్సా ధా-తామ్‌, 
(దుస్సాధ్యామ్‌ అనియు పాఠము. కామేన గహితమ్‌. కురూణాం కులమ్‌-కురు 
కులస్య విముఖమ్‌. కురుకులా డా. 
నంధులు := దుశ్శాసనే+అస్మిన్‌-పూర్వరూపసంధి. హరిణే+ఇవ-- 
హరిణయ్‌+ఇవ-అయవాదేశసంధి _ హరిణ ఇవ-యవలోపసంధి, అపి 
అరీణామ్‌-.యణా దేశ. న+ఆహమ్‌-__సవ ర్లదీర్హ -ఎతావతా+అపి, 


[క్రియ :- మనజ్‌ జ్ఞానే (దివాదిః) ఆత్మనే లట్క్‌ ఉత్తమ 
మన్యే-మన్యావహే-మన్వ్యామహే = 


కథమితొ :- (రాజానమ్‌ = దుర్యోధనుని, అవలోక్య=పరిశీలించి 
కథమ్‌=ఎట్ట్లూ! మహారాజః=మహారాజ్తు అద్య అపి=ఇప్పటికిని, చేతనామ్‌= 


స్ఫృహన్సు న లభతే = పొందకున్నాడు. భోః కష్టమ్‌ = అయ్యో కష్టము! 
[స] 


మదకలితేతి :. మదకలిత కరేణు భజ్యమాన్నే. (పక టైకళాలశే స్వే 
విపిన్కే ఇవు హతసకలకుమారక్కే అస్మిన్‌ కులే, త్వబ్కు అపి విరేక్కి 
కటాక్ష ౬ అవలోకితః? [ పుష్పితాగావృత్న ము]. 


జఅరము :- మద=మదముతో, కలిత=ఒప్పుచున్న , కరేణు=ఏనుగులతో, 
భజ్యమా నే=సేవింపబడుచున్నదియ్యు (పకట=(పస్ఫుటమై, ఏక=ఒంటరిదై న్య 


254 వేణీసంహారమ్‌ 
నను భో హూతవిభ! భరతకుల విముఖ! 


అశుతస్య దాపాకే రనారూఢస్య సంశయమ్‌! 
గ 2 అష 5 a వ ఆ జ 4 
ఏషపాపి భీమ సనస్య అ పూర్యకతే తయా 





శాల = “శాల” వృత్తము శే షేజమిగిలియున్న దియు--[శాలళ్ళం కుత రుర్మ తః] 

ఒక్కటే మిగిలియుండుటచే కొటవచ్చినట్లు [పకట] కనబడుచున్నదనుట, 
టి య 

అయిన విపినే ఇవ=అరణ్యమునందువల్కె హత సకల కుమారక్కే హతజచంపి 

వేయబడిన, సకలకుమార కే=జసమస్త ప్పుతులు కల్గిన అస్మిన్‌ =ఈ% కులే=వంశము 

నందు త్వమ్‌ అపిజనీవుకూడ, వి ధః= దై వముయొక్క, కటాక్ష $=అను( గహ 

దృక్కులతో, అవలోకితః [అసి]?=వీకింవబడి తివా? 


సమాసములు :-- మదేన కలితాః--మవకలితాశ్చ శ్రే కరేణవశ్చ--మద 
కలిత కరేణుఖిః భజ్యమానమ్‌--తస్మిన్‌. (పకటళ్ళాసౌ ఏకళశ్చ--(పక టెకళ్ళ అసౌ 
శాలశ్చడా(పక'టెక శాలః శేషః యస్మిన్‌ _తస్మిన్‌. హతాశ్చ శ్రే సకలాశ్చ-హత 
సకలాశ్చ వే కుమారకాశ్చ యస్మిన్‌ _తస్మిన్‌. 


సంధులు = విపినే+-ఇవ._అయవాదేశ--వి పినయ్‌+ ఇవ--యవలోపసంధి, 
(పకట+ఏక--వృద్ది. కులే+అస్మిన్‌-పూర్వరూప. అస్మిన్‌ +త్వమ్‌.__కాంస్తాన్‌ 
సంధి-అస్మింస్వమ్‌. వి ధేః+అవలోకితః--రేపా దేశ, 


నన్వితీ = నను భో హతవిధే=ఓయీ దుష్టవిధీ! భరతకుల వనిముఖి= 
భరతవంశమునకు (కురుపాండవులు) విరోదీ! 


ఆక్షతసే్యేతి = గదాపాణేక, అక్షతస్థా సంశయమ్క్‌ ఆనారూఢస్య, 
భీమసేనస్య, ఏషా అప్పి (పతిజ్ఞా త్వయా పూర్యశే. 


అర్థము *_ గదాపాణేః = గదను చేపట్టియన్న వాడును, అక్షతస్య= 
(ఇన్ని రోజుల యుద్దములలో ఇప్పటికిని దెబ్బతిననివాడున్కు సంశయమ్‌ = 
జయము లభించునా త ఆను సందేశమును ఆనారూఢస్య=పొందనివాడునుు 


చతుర్ధోజ్క! 255 


దుర్యోధనః _ (శనై రుపలబ్ధసంజ్ఞ ః) ఆక శా శకి రసి దురాత్మనో 
వృకోదర హతకస్య మయి జీవతి దురోధచే [ప్రతిజ్ఞాం 
పూరయితుమ్‌! వత్స దుశ్శాసన న భేతవ్యం న 
భీతవ్యమ్‌. అయకువా మూగ తో౭న్సి, నను సూత, 
[పాపయ రథం తమేవోట్రేశం యత వత మే 
దుళ్ళాపనః, 





అయిన భీమసేనస్య=వృకోదరునియొక్క., ఏషా=ఈ్క, (పతిజ్ఞా అపి=(పతిన 
కూడ (దుశ్ళాసనునిపబ్ల చేసిన (వతిజ్ఞ తీరినద్కి ఇక తొడలు విరుగగొ నైదనను 
దురో్యధనునిపట్ల (ప్రతిజ్ఞ): త్వయా౭నీచేత (విధీ, పూర్యలే=పూరింపబడు 
చున్న దా!- (పతిజ్ఞాశేషమును పూరింవ సహకరించుచున్నావా! హ తవిధీ!._అనుట. 
(అనుష్షుప్‌ఛందము). 


సమాసములు :- న కతఃతస్య. గదా పాణా యస్య సః-తస్య. 
స ఆరూఢః-తస్య, 


సంధులు  పాణేః+ అనారూఢస్య-రేఫాదేశ విసర్గ, ఏషా+-అపి- 
సవరదీర , 
ణ యు 


[క్రియ ఫ- పూ పాలన పూరణయోః_కర్మణీ--ఆత్మనే-- పథమ 
పూర్యతే-పూరే $ తే-పూర్యన్నే. 


జ ఇసి — (శనై ః=నెమ్మదిగ్యా ఉపలబ్దసంజ్ఞ $=మూర్భ నుండి శెలివఏి 
పొందినవాడై) ఆః=అహోక్కీ దురాత్మన।=దుష్లుడెన్స వృకోదరహతకస్యవ= 
సీచుడై న భీమునక్కు దురో్యోధనే=దుర్యోధనుడనగుు మయి=నేన్కు జీవతి=జీవించి 
యుండగా, (పకిజ్ఞామ్‌=(పతినను, పూరయితుమి=చెల్లి ంచుకొనుటక్కు కా శక్తిః 
అస్తి=ఏమి శకియున్నది-బల మెక్కడిది!-ఆనుట. ఆయమ్‌=ఇద్కే ఆహమ్‌= 
నేను, ఆగతః అస్మి మో వచ్చుచున్నాను. నను సూత=ఓయీో సారధీ! మేడ 
నాయొక్క, వత్సకః=సోదరుడు దుళ్శా సనః=దుశ్శాసనుడు, య్శత=ఎటనున్నా డో 


256 వేణీసంహారమీ 
సూత; 2 ఆయుమ్మన్‌, అతమాా:ః సం|పతి వాహోస్పే రథ 
ముద్యోఢుమ్‌. (అపవార్య మనోరథం చ, 
దుర్యోధనః : (రథాదవతీర్య సగర్యం సాకూతం చ) కృతం స్యందన 
గమన కాలాతిపా తేన. 
సూత; ఏ (సవైలత్యుం సకగుణం చ) మర యతు మరయ 
చె లి అమి యె 
ప { 
తా్యాయుహ్మోన్‌ ! 
దుర్యోధనః : ధిక్‌ సూతం కిం రథేన శేవలమరాతి విమర్ష సంఘట్ట 
సంచారీ దుర్యోధనః ఖల్యహమ్‌. తద్దదాన్యూత 
సవోయః సమరభున మవతరామి 





తమ్‌ = ఆ ఉద్రేశమ్‌ ఏవ = (ప్రదేశమున్వే రథమ్‌ = రథమును [పాపయ = 
పొందింపుము=అచటికే రథమును ఫోనిమ్మనుట. 


ఆయుమ్మన్నితి ఫా ఆయుష్మంతుడాసీ సంప్రతి=ఇప్పుడు వాహోక= 
అశ్వములు తే=నీయొక్క - రథమ్‌=అరదమున్తు ఉద్యోఢుమ్‌=వహాంచుటక్కు 
అక్షమాః=సమర్గములు కావు, (అపవార్య=దుర్యోధనునికి వినబడనట్లు) మనో 
రథమ్‌ చ=మనో రథమునుకూడ--వహంపజాలవనుట. నీ కోరిక తీరదనుట. 


కృతమితి క్‌ (రథాత్‌=రథమునుండి, అవతీర్య=దిగి, సగర్వమ్‌= 
దర్చముతోన్ను చ=మరియ్క సాకూతమ్‌=సాభ్మిపాయముగను) స్యందన= 
రథముతో (ప్రై, గమన=వెడలుటవల్ల నగు కాలాతిపాతేన=కాలహరణముతో, 
కృతమ్‌=చాలును. రథముతోకన్న నడిచియే వేగముగా పోదుననుట. 


మర్హయత్తితి :-  ఆయుష్మావ్‌=చిరంజీవి ముర్గయతు మర్షయతు= 
మన్నించుగాక్క మన్నీంచుగాక! 


ధిగితి :. సూతమ్‌=సారధివిి ధిక్‌ =తిరస్క_రించుచున్నా ను.సూతునితో 
పనియేమి అనుట, రథేన కిమ్‌ = రథముతో (పని ఏమి!, అహమ్‌ = నేను 


33 "చతుర్ధాజ్క_ః 257 


సూతః i ఆయుమ్మకన్‌ , ఏవమేకత్‌ . కః సంజేహః? 
దుర్యోధనః గ య బ్యేవం కిమేవం భావనే, పళ్య___ 
కాలస్య క (పకృతి మర్ల లితప్వు పాపః 
పం వ్యవస్యతి సమ:కముదాయుధో౭సౌా। 
అన్నిన్ని నారయసి కం వ్యవసాయిసం మాం 
వోంధో న నామ కరుణా న చ శే౭సి, లజ్ఞా॥ స్ట్‌ 








కేవలమ్‌ = కేవలము, అరాతి= =ళ (తువులయొక్క్ల 3 ఏమర్త=గుంపుతోనై న్వ సం ఘట్ట= 
సంఘర్షణతో ౩ సంచారీ=చరించు స్వభావముగల, దుర్యొధనః ఖలు=దురో్యోధను 
డనుగదా! తత్‌ =అందుచ్చే గదామా[త సహాోయః= =గదమా(త తమే సహాయముగా 
గలవాడనై , సమరభువమ్‌=యుద్దరంగమున్తు అవతరామి=(ప్రవేశింతును. 


ఆయుష్నన్నితి :- ఆయుష్మన్‌ = చిరంజీవీ! ఏతతొ ఏవమ్‌ = ఇది 


యదీతి :- ఏవమ్‌ యది=అటే అయినచో ఏవమ్‌=ఇట్ము కిమ్‌ 
[ఇ ౧ ౧ 


కూల స్వెతి = ఉదాయుధఃకణ, పాప అహ మె సమక్షమ్‌, (పకృతి 
దుర్గ లితస [9 వాలస్యృ పాపము వ్యవస్యతి; అస్మిన్‌ వ్యవసాయినమ్మ మామ్స్‌ 
కిమ్క్‌ నివారయసి? శే కో9ిధక్క నృ నామ; నృ కరుణా చ లజ్జా న్య అస్తి? 


అర్హము “= ఉదాయుధః=ఏ మనవ న్ను క 
పాపః =పాపకృత్యములు చేయువాడునై న , అసె౭ఈ భీముడు మే= నాయొక్క 
సమక్షమ్‌ = ఎట్టయెదుట్క్య (పకృతి దుర్గ లితస్యడాస్వభావసిద్ధముగా కోమలుడై న్వ 
బాలస్య = బాలునికి [దుళ్ళాసనునికి] యుద్దమునలదు అ(పౌఢుడనుట్క పాపమ్‌= 
అపకృతిన్హి వ్యవస్యతి=చేయబో వుచున్నాడ్సు అస్మిన్‌=ఈ విషయమునందు లేక 
ఫీమునిపట్ట్ర వ్యవసాయినమ్‌ = నివారించుటకు పూనుకొన్న, మామ్‌ = నన్ను, 
నివారయసి కిమ్‌=వారించితివేమి ? [రణభూమినుండి ఏల తప్పించితివనుట_ సమీప 


258 వేజీసంహారమ్‌ 


సూతః : (సక రుణం పాద యోర్ని పత్వ) ఏతదిజ్ఞాసయా మి. 
ఆయుహ్మన్‌, సంపూర్ణ (పతిజ్లే న నివృత్తేన భవితవ్య 
మిడాసీం నురాతే నొ వృఫోదరవాత శేన- అత ఏవం 
[బవ్‌మి, 





భూతమున ల(డూపము7; తే = నీకు కో9ధః = కోపము న నామ = లేదన్న 
మాచేనా? కరుణా న?=[చనిపోబోవుచున్న దుశ్ళాసనునిపట్ట] దయలేదా? చ= 
మరియు, లజ్ఞా=[స్వపక్షమిట్లయినదే అని] సిగ్గు న అస్పి=లేదా? [వసంత 
తిలక]. 


వమానములు := (పకృత్యా దుర్గ లితః--తస్య. ఉద్దృతమ్‌ ఆయుధం 
యేన సః. 


సంధులు - ఆయుధః+అసౌ-ఉత్స్వాదేశ విసర్గ... ఆయుధో అసి... 
పూర్వారూవసంధి. కో9ిధః+న..ఉత్స్వాదేశవిసర్గ, తే+ అసి -పూర్వరూపసంధి, 


[క్రియ :- 1. విశఅవ+ షో అంతకర్మణి దివాది 3 పరసప్కైల్భట్‌, (పథమ 
వ్యవస్యతి--వ్యవస్యతః--వ్యవస్యన్ని 
2, వృజ్‌ ఆవరణే (జణిచ్‌) పరసైై లట్‌, మధ్యమ 
వారయసి.. వారయథః--వారయథ | 
3. అస భువ్వి పరప్మై, లట్క్‌ (ప్రథమ 


అసి స $-నని 
అబన లీ penn.) 


ఏతచితి :. (సకరుణమ్‌ = దయనీయముగ్కా పాదయోః నిప పతక = 

పాదములపై బడి) ఏతత్‌ = =(నివారించుటకుగల కారణము) దీనిని విజ్ఞాపయామి= 
విన్న వించుచున్నాను. ఆయుష్మన్‌=చిరంజీ వీసీ దురాత్మనా=దుష్షుదెన, వృకోదర. 
హత కేన=నీచ ఖీమునిచ్చే ఇదా నీమి=ఈ పాటికి, సంపూర్ణ వతిజ్రేన-చేసిన (పటన 
పూర్తిగా చెల్లి ంచుకొన్న వాడై, నివృత్తేన = సమరభూమినుండి మరలినవాని'కే 
భవితవ్యమ్‌ = అయియుండవలె. దుళ్ళాసన సంహారమును పూర్తిచేసి ఈపాటికి 
మరలియుండుననుట. ఆతః=ఆందుచ్చే ఏవమ్‌=ఇట్టు, (దివీమి=షలుకుచున్నా ను, 


చతుర్ధాజ్కి॥ 256 
దుక్య్వేధనః వ (సహసా భూమౌ పతేస్‌ ) హో వత్స, కుళ్ళాసన, హో 
దుదాజ్జావికోధిత పాండవ, హో విక్రమైకరస్క హో 
మదంక దుర లిత, పో అరాతివల గజఘటా 
మృ?ంద, హో యువ రాజ్య క్యానీ' [ప్రయచ్చ మే 
(పతివ చనమ్‌, (ఇతి నిఃశ్యస్య మోవహాముపగతః). 
సూత; ఏ రాజన్‌, సమాశ్వసిహి సమాశ్వసిహీ- 
దు వి (సంగా ని నారు 
రో్టో ధనః ( ౦గ్ఞాం లక్షా నిశ్శ్వస్య) 
యుకో యభేష్టముపభోగ సుఖేన నైవ 
త్యం లాలితో౭కి హీ మయా న వృథ్మాగజేన। 





హేతి :.. (సహసా=ఉన్న పాటున, భూమౌ పతన్‌=నేలపై పడినవాడై) 
హా వత్స!=అయ్యో బిడ్డా! దుళ్ళాసనా! హా=అయ్యో!, మదాజ్ఞా=నా ఆనతిచ్వే 
(ఆచరించుబచే విరోధిత=శ|తువులుగా చేసికోబడిన్క పాండవ = పాండవులు 
కలవాడాకీ హా = అయో స్మికమైకరస = పర్మాక్రమమునందే ఆనందించువాడా! 
(పరాకమమొక్క పే ఆనందముగా కలవాడా! , మదంక దుర్గ లిత = నా ఒడిలో 
సుకుమారుడా?, హి=అయో్యో, అరాతికుల=శ|తుసమూహమనునట్ట్‌, గజఘటా 9 
ఏనుగుల సమూహమునక్కు మృగేందద=సింహమా! యువరాజా! క్వ+ ఆసి= 
ఎచ్చటనుంటివి! మే=నాక్కు (పకివచనమ్‌ =సమాధానమును, (పయచ్భ =ఇ మమ్ము... 
బదులుపల్కుమనుట. (ఇతి=అన్సి నిఃశ్వస్య=నిట్లూర్చి, మోహమ్‌ ఉపగతః= 
మూర్శ్చిల్లును, 


రాజన్నితి ఫా రాజన్‌ = మహారాజా! సమాశ్వసిహి సమాశ్వసిహి= 
ఊరడీల్లుము ఊరడిల్లుము. 


యుక్త ఇతి $— (సంజ్ఞామ్‌=స్పృ హస్సు లబ్ద్వా=పొంది, నిశ్ళ్టస్య= 
నిట్టూర్చి) హౌ వళ్ళ, త్వమ్‌ ఉపభోగ సుఖేషు, యశేష్టమ్‌, న్స యుక్ష్యః ఏవ; 


260 చేశీసంహాం మ్‌ 
అస్నాస్తు వత్స తన హేతురవాం విపత్తే 
ర్య త్కారితో ౭స్యవినయం నచ రశీతో౭సి॥ 6 
(ఇతి పతతి) 
సూత; : ఆయువ్మన్‌ క సమౌాశ్యసిహ, సమాశ్యసిహి. 
దుగోగ్షధనః 1 ధిక్పూత, కిమనుష్టితం భవతా! 
రత శీ యేన సతతం ఇాలేనాజ్ఞానువర్తి నా। 
దుశ్శాసనేన భా శాహముపహాశేణ రశీతః॥ 7 





వృథా అ(గజేగ్య మయ్యా త్వమ్స్‌ నృ లాలికక, హి; తవ్క అస్యాః, విపత్తేః, 
హేతుళ అహమ్‌. యక్క అవినయమ్‌, కౌరితఃక్క అస్కిత్కు రక్షీతక, స్వ అన, 


C9 


అర్థము a వత్స = గ్ల రమ్ముడా!, త్వమ్‌ = నీవు, ఉపభోగసుఖేషు= 
ఆనందింపదగిన ఐశ్వర్యాది సుఖములయందు, యశేష్టమ్‌=ేే స్వచ్చగ్క్యా న యుక్తః 
ఏవ=నియుక్సుడవు కానేలేదు. వృథా గజేన=కొరగాని అన్ననై నృ మయా=నాచేత్క 
త్వమ్‌=సీవ్య్కు న లాలితః హి=లాలింపబడనేలేదుగదా! తవ=నీయొక్క, అస్యాః= 
ఈ విపత్తైః = ఆపదక్కు హేతుః = కారణము అహమ్‌=నేన్కు యతొ=ఏలన్క 
అవినయమ్‌ = దౌష్ట్యమ్ము కారితః = చేయుటకు ( పేరేసింపబడినవాడవు, అసి= 
అయితిప్కి తు=కాన్సి రకితః న అసీ=[|పమాదమునుండి] రకీంపబడినవాడవు 
కాకపోయితివి, 

[(ఇతి=అన్సి పత పడిపోవును] 


ఆయుష్మన్నితి = చిరంజీవీ, సమాశ్వసిహి సమాళ్వసిహి=డఊరోడిల్లు 
మూరడిల్లుము, 


ధిగిత్రి = ధిక్‌ సూత=ఛిఛీ సూతుడా!, భవతా=నీచేత్త కిమ్‌ అనుష్టి తమ్‌= 
ఏమి ఆచరింపబడినదయ్యా!-ఎంత నీచపు పని చేసితివయ్యా! అనుట. 


రక్షణీయేనేతి :- సతకమ్స్‌ రక్షణియేన, ఆజ్ఞానువర్శిన్కా కాలేన 
(ధాత్రా దుళ్ళాసనేన్న ఉ పహారేణ, అహము రక్షిత, 


చతుర్ధాజ్క8 261 
సూతః ఏ మహారాజు మర్మభేదిభి రిషు. తోనార శక్తి (పాస 
వ నైర్శహారథినామ్‌ అపహృ్మత చేతనత్యాత్‌ నిశ్చేష్టః 
కృతో మహారాజ ఇత్యపవ్భాతో మయా రథః 
దురోధనః : సూత్కే విరూపం కృతవానసి. 


త సై నవ పాండవపకోర నుజద్విపో మే 
మోశథై ర్రదాశని కృతైర్న విబోధితో౭న్ని! 





అర్ధము ;- _ సతతమ్‌=ఎల్ల వేళల్క ఆజ్ఞానువర్శి నా =ఆజ్ఞలో మెలగు 
వాడును, రక్షణీయేన=[నాచే] రక్షింపదగినవాడున్కు _ బాలేస=చిన్న వాడును, 
(భాతా=సోదరుడునై, దుళ్శాసనేన దుళ్ళాసనుడనున ట్టి ఉపహారేణ=బలితో, 
అహమ్‌=నేన్కు రక్షిత ః=రక్షి ంపబడితిని, దుశ్శాసనుని బలిపెట్టి నన్ను కాపొాడీితి 
వనుట. _ (అనుష్తుపష్పు] 


మహారాజేతి :- మహారాజా!, మహారధినామ్‌=పాండవపక్షమునందలి 
మహారథులకు సంబంధించినవై [వారు (పయోగించునవనుట] మర్మభఖిదిభిః = 
ఆయువుపట్టులను చీల్చునవైన్క ఇమ = బొణములయొక్కయు తోమర = 
తోమరములు అను ఆయుధములయొక్కయు శకి =గశకి ? అను పేరి శస్త్రముల 
యొక్కయు, (పాస=ఖడ్గములయొక్కయు, స (వృష్టిచ్చే, 
అపహృతచేతనత్వాత్‌ = కొల్లగొట్టిబడిన చై తన్యముకలవాడై , _ చేతనత్వమును 
కోల్పోయి అనుట్క  మహారాజః=రారాజు [నీవు], నిశ్చేష్టః =మూర్చి తుడు 
కృతః=కావింపబడినాడ్కు ఇతి=అన్సి మయా=నాచేత్క రథః=సీవధిష్టించిన 
రథము, అపహృతః=రణరంగమునుండి తప్పింపబడినది-తప్పి చితి ననుట. 


సూతేత్రి :- సూత = సారథీ! విరూపమ్‌ = అననురూపమైన పనిని, 
కృతవాన్‌ =చేసినవాడవ్కు అసి=అయితివి. 


తసేతి :- మ్మే అనుజద్విషళ, తస్య, పాండనపకళోః, గదాళనికృతై 1, 


262 వేజీసంహారక్‌ 


తామేవ నాధిశయితో రాధి రార్డ శతం 
జాశ్శాపనీ౨ యవవానూవు వృగోదరో వ'॥ రి 


ల. 





_కోభైలి ఏవ్క విబోధితణ న్మ అస్మి; దౌళ్ళాసనీమ్స్‌ తామ్‌ రుథిరార్ల) శయ్యామ్‌ 
ఏవ్క ఆశ్కు అహమ్‌ వ్వా వృకొదరః్క వ్వా నృ అధిశయితః, 


అర్దము :- మె =నాయొక్క, అనుజద్విషః =ఠతమ్ముని శతువైన, 
తస=ఆ్క పాండవపళోః =పళువువంటి పాండవునియుక్క [భీమునియొక్క_ 7], 
గదాళశనికృ తె 8=గదయనునట్టి పిడుగుచే కల్పింపబడిన్న కోభై 8 ఏవ =పీడలచేతనే 
[చెబ్బలచేతనే] విబోధితః=మూర్చ దేర్చ బడి నవాడన్సు న అస్మి=కాకపోయితిని; 
దౌళశ్శాసనీమ్‌=దుళ్ళాసనునికి సంబంధించినదై న్వ తామ=జఆ్క రుధిరార్హరిశయ్యాామ్‌... 
రుధిర=రక్కముచ్చే ఆరం =తడిసిపోయిన్మ శయ్యామ్‌ ఏవ=భూశయనమున్నే ఆశు= 
శీ ఘముగ్యా అహమ్‌ వా=నేనుగాన్హి వృకోదరః వా=భీముడుగాని న అధిశయితః = 
అధిశయించుట జరుగలేదు. నేను పడిపోవుటగాన్తి ఖీముని పడగొట్టుటగాని 
చేయవేకపోతిననుట. [వసంతతిలకావృత్త ము] 


ననూసములు * పాండవః పకు రివ-పాండవపశుః-తస్య. అనుజం 
ద్వేష్టి ఇతి..అను జద్వి ట్‌ [ద్వేస్ట్రతి..న్వెట్‌__.అనుజస్య ద్విట్‌ ] తస్య, గదా ఏవ 
అశని ః_గదాశనినా కృతాః_తై 8, రుధిరేణ ఆర్దా9=రుధిరార్దాా చ సా శయ్యా చా 
రుధిరార్షరిశయ్యా_తామ్‌. దుశ్శాసన స్యేయమ్‌--దౌళ్ళాసనీ--తామ్‌,. 


సంధులు :- తస్య+ఏవావృద్దిసంధి. పళేః+అనుజ్క క్షోభై:+ 
గదా కృతై వ +సలారెఫా దేశవిసర్ష. ద్విషః+మ్మే శయితః+రుధిర వృకోదరః + 
హా.__ఉతా ప్రదేశ విసర్గ. విబోధితః ఫఅస్మి--ఉతా 3 దేళవిసర్ష--విబో ధితో అస్మి... 
ఎవి a ఆవ a 
పూర్వరూప, న+అధిశయితఃక, గదా+అశని, రుధిర+ఆర్ష9--సవరదీ ర. 
ఏ ఢం ఖు 
కియ =. అన భువ్హి పరవ్మై లట్క్‌ ఉతమ 


చ —_ 
అస్మి-స్వః--స్మః 


చతుర్ధాద్కి+ 263 
(నిఃశ్వస్య నభో విలోక్య) నను భో వహూతవీభే, కృపా 
విరహీిత, భరతకుల విముఖ! 


అపి నామ భ వేన్మృత్యుర్న చ వహాంతా వృకోదరః। 


సూతః ; శాంతం పాపం శాంతం పాపమ్‌. మహారాజ, కిమిదమ్‌! 
దురోధనః శ ఘాతి తా శేషబంధో ర్నే క్షం రాజ్యేన జయీన వా॥ 9 





నన్వితి ఫై (నిఃశ్వస్య హా నిట్లూర్ని, నభః విలోక్య = మింటిదిక్కు 
మోమై నను థో హతవిధే=ఓరీ హతివిదీ! (దుష్షుడెన విధాతా!) కృపా 
విరహిత=దయావిహీనుడా! భరతకుల=భరత వంశమునకు విముఖ=ళ (తువైన 
వాడా! 


అపినామెతి : అప్పి మృత్యుః, భవేత్క నామా చ హాంత్క 
వృకోదరః, న, Gre ఘాతితాశేషబంధోఃక, మే రాజ్యేన్క కిమ్‌? జయేన్క 
వ్యా కిమ్‌? 


అరము :- అపి=ఏమీ! మృత్యుః=మరణముు భవేత్‌ నామ=అగుగాక! 
(థి 
ద=కాని హంతా =వినాశకుడ్కు వృకోదరః=భిముడ్కు న భవేత్‌ =కాకుండుగాక! 


శాంతమిసి :. శాంతము పొషమ్‌ = పాపము శాంతించుగాక్క పాపము 
శాంతించుగాకక మహారాజా! ఇదమ్‌ కీమ్‌=ఏమిది! 


ఆరము = ఘాతిత = చంపివేయబడిన్వ అశేష బంధోః = సమస 

థి ాజకీీ 

బంధువులు కలవాడనై స్క మే=నాక్కు రాజ్యేన=రాజ్యముత్నో కిమ్‌=పనియేమి?, 
జయేన వా౭జయముతోగాస్మి కిమ్‌=పనియేమి? [ అనుష్టుప్‌]. 


2ని 


మాసములు :- అశేషాశ్చ శ్రే నే బంధవశళ్చ--ఘాతితాః ఆశేషబంధవః 


అల్లో 


యస్య సలా ఘాతితా శషబంధుః- తస్య, 


సంధులు :- _ భవేత్‌ +మృతుyః-అఆనునాశికాదేశ.. మృత్యుః+న, 
బంధోః-మే--రేఫాదేశ విసర్గ, ఘాతిత- - అ శేష-సవర్షదీ ర్రసంధి, 


264 వేజీసంహారమ్‌ 


(తతః | పవికతి శర! సహార [వణ బద్ధ పట్టి కాల-కృత 
కాయ: సుండరకః) 


సుందరకః ఏ ఆర్యా అపి నామాసి న్నే కే సారథి దింతీయో 
దృష్టో యుహ్మాభిః మహారాజ దుర్యోధనో న వేతి, 
(నిరూప్య) కథం న కో౭పి మంత్రయశే - భవతు, 
వతేపాం బద్ద పికరాణాం ప్రరుపూణాం సమూహో 
దృశ్య తే. అ(త లగ _(పమ్యామ్‌ (పరి క్ర్షమ్యి విలోక § 
చ) కథమేలే ఖలు స్వస్యామివో గాఢ్యపహో రాహతస్య 
ఫఘున సన్నాహజాల దుళ్ళేద్యముఖై 8 కంకవదనై 8 
వహృదయాత్‌ శల్యాన్యుద్ధ రన్ని . తన్న ఖల్యేలే జానంతి. 


(అజ్ఞా అవిణామ ఇచున్సిం ఉదేసో సారహిదుఇఓ డిట్టో 
తుంహేహిం మహారాఅ దుజ్జోవాణో లె వేతి. క్‌వాం 
ణ కోని మంతేది. హోదు. ఏదాణం బద్ధపరిఅరాణం 
పుిసాణం సమూహో దీసి. ఏళ్భే గదుల ఫుచ్చిస్సమ్‌ం 
కవాం వచే క్ట స్వస్వామిణో గాఢప్పహారహదస్ప 
ఫఘణసర్తాహ జూల దుళ్ళేజ్ఞ ముహేహి౦ కంకవదశేహిం 
పాఅఆదో సల్లాఖం స్ట. తాణక్కుూ- వచే జూణంతి. 





(తతః = అంతట శర్మ్యపహార =బాణపుదెబ్బలచేనై న (వణ=గాయములక్కు 
బద్ధజకట్టబడిన్న పట్టికా=పట్లీలచేత్క అలంకృత=కూడుకొనిన్న కాయః =శరీరము 
గలవాడై , సుందరక £=సుందరకుడనువాడు (పవిశతి=[ పవేశించును 


ఆర్వాఇతి షు ఆర్యాః =పెద్దలారాశీ అస్మిన్‌ =ఈ్కి ఉ గ్ల శే=(పాంఠము 
నంద్కు సారథి ద్వితీయః=సూతుడే తోడుగా కల్లిన మహారాజ దురో్యోధనః= 
సుయోధనమహారాజు యుష్మాభిః = మీచేత్క అపినామదృష్టః = చూడబడినాడా? 
న వా ఇతి = లేదా ఆని. మీకెనవరికై న దుర్యోధనుడు కనిపించెనా? అనుట, 


కశ చతుర్దాజ్క॥ 265 
ns అన్యతో ప్‌ (అగతో౭వలోక్య 

ంచిత్‌ ప!క్రమ్య) త్తు ఖల్వపరే [ సభూతత రా; 
సంగ తె పేరమనుష్యా దృశ్యం, తేద్మత్ర గత్వా 


_పమ్యూమి. (ఉపగమ్య]) హంహో! జాసిథ యూయం 


(హోద్సు అల్లవో విచిణ ఇస్సమ్‌. వే వ అవ చే 
ప్పృహూజపదరా సంగదా వీఠమణుస్వా దీసని. ఆతా 
ఏత గదు వుచ్చిస్సమ్‌. హంహో జాణహ తుంహే 
కస్పిం ఉదేశే కుగుణాహో వట్టఇక్తి. కవాం వచే వి) 





న కొంచెమాగ్శి కథమి=ఎటూ, కః అపి=((ఒక్క_డు 
యా లు 
కూడ) ఎవడున్తు సే త పలుకకున్నాశు! భవతు=అగుగాక. 


బద్దపరికరాణామ్‌ = కవచాదికములు ధరించియున్న లేక సన్నద్దుళెయున్న, 
థి కా థం 

ఏతేషామ్‌=ఈ, పురుషాణామ్‌=భదులయొక్క, సమూహ౭ః=గుంప్కు దృశ్యతే= 
(ఇదిగో) కన్చించుచున్నది. ఆ(త్ర=సమీపమునక్కు గత్వా=పోయ్యి (పష్షామి= 


అడిగెదను.  (పర్మికమ్య౭దుందుకు “డచ్చి విలోక్య చ =చూద్ర. కథమ్‌= 
ఎట్టూ! ఏతేజదిర్కు గాఢ =తీ|వమైన్క (పహార=చెబ్బలబచె ఆహతస్య=కొ బ్రబడీన 
వాడైన స్వ స్వామినః=తమ నాయకునియొక్క, అంతారం నత శిస్థలము 
నుండి ఘన=ద్భృ ఢ మైన్య సన్నాహ=కవచిముఐయొక్కం, జ సతు తట తళ 
దుర్శ్భేద్య=భేడింపశక్యముగాన్కి ముఖై 8=అ గభాగములుగల్షిన్న కంకవదనై $= 
నారాయణపకీయొక్క్ల చంచువులతో (అవి [శావణములుగా ననుట్సు శల్యాని= 
శరశకలములన్సు ఉద్దరన్సి = (ఊడబెరకుచున్నారు) తీయుచున్నారు. తత్‌= 
అందుచేత, ఏశకే=వీరు, న జానంతి ఖలు=ఎరుగరగషమాటయేగదా!, భవతు 
కానిమ్ము. అన్యతః=నురొకవై పునుండి, విచేష్మామి=అన్వేషింతును. (ఆగతః 
ముందునక్కు అవలోక్య=చూచ్చి కించిత్‌ =కొంచెమ్ము పర్మిక్రమ్య=నడిచి) ఇమె= 
వ్‌రు, అపరే ఖలు = మరికొంద సుగదా! (పభూతతరాః=అధికసంఖ్యాకులై, 
సంగతాః=గుమికూడిి, పిరమనుష్యాః= =పీరపురుషులు దృశ్యన్వే=కనిపించు 


చున్నారు. తత్‌ అత = పివి సమీపమునకు గత్వా=పోయి, (ప్రష్యెమి_ 


266 వేణీసంహారజీ 


కన్నిన్ను ఫ్రై శ కురునా థో వర్శత ఇతి (దృష్ట్వా, 
కథమేత౭వీ మాం (పేమ్యూధికతరం రుదసి_. తన్న 
ఖల్వే లే౭పి జానని. హా అతీకరుణం ఖల! తే పర_ చే. 
వపా ఏరమాతా సమర వినిహతం ఫు తకం (శుత్యా 
రకాంశుక వివసనయా సమ్మగభూవణయా స 
సహామ్ముమియ సే,  (సశ్లాఘమ్‌) సాధు వీరమాతః, 


(మం చేక్టిఅ అహి అదరం రోఅన్గి. తా ణహు వచే వి 
జాణనిం. వో అదికరుణం స్ట పస వట్టఇం వసా 
వీలమా- దా సమలవెణీ వాదం ప్రత ఆం సుణేఅ రత సుఅ 
ణివసణావీ సమగ్గ భూసణాఏ  బహూఏ సవా అణు 


నురది, సాహా. ఏరమా చే సాహు ) 





అడిగెదను. (ఉపగమ్య=సమీపించి హంహో!=ఓయీ! కన్మిన్‌ ఉదేశే=ఏ 
(పదేశమునందు, కురునాథః=దురో $ధనుడ్కు వర్శతే ఇతి=ఉన్నాడో, యూయమ్‌= 
మీర్కు జానసీథ=ఎరుగుదురా? (దృష్ట్వా=విలోకించి కథమ్‌ =ఎట్టూ! ఏతే అపి= 
వీరుకూడ్క మామ్‌=నన్ను, (పేత్య=చూచ్చి అధికతరమ్‌=మికిల్కి రుదని_ = 
దుఃఖించుచున్నారు! తతి=అందుచత్క ఏతే అపి=వీరుకూడ్క న జానంతి ఖలు= 
ఎరుగరన్నసూజయే! హా=అయో ఆ(త=ఇచట్క ఆతికరుణిమ్‌=మిక్కిలి 
తయనీయముగ్యా వర్తతే ఖలు=ఉన్నదిగదా! ఏషా=ఇదిగో ఈ, వీరమాతా=వీర 
మాత్క సమర=యుద్ధముగంద్యు వినిహతమ్‌=చంపబడినాడన్సి ప్మతఠమ్‌=సుతుని 
గూర్చి, [శుక్వాజవిన్తి రకాంశుక నివసనయా=ఎట్జని వస్త్రములు ధరించినదియు, 
సమ్మగభూషజయి=సర్వాభరణములు దాల్చినదియునై న వధ్వా సహ=కోడలితో 
పాట్కు అన్ముమియశే=చనిపోవుచున్న ది-సహ గమనము చేయుచున్న వధువుతో 
పాటు తల్లియు చితినెక్కినదనుఏ. ; సక్రాఘమ్‌ = (పళశంసాపూర్వకముగా వీర 
మాతః=ఓ వరమాతా! సాధు సొధు=బాగు బాగు! అన్యన్మిన్‌=వేరొక మెక, 
జన్మాంతరే అపి= జన్నాంతిరమందె నన్ను అనీపహాత=రణరంగమున చంపబడని, 


పుతకా = కుమారుడు కలదానవు, భవిష్యస్‌ = కొగలవు, భవతు=కానిమ్ము. 


చతుర్ధాజ్కిః 267 


సాధు. అన్యస్మున్న పి జన్నా ఎత రే అవిహూత ప్రుతేకా 
భవిష్యసి. భవతుం అన్య తొ వి చేప్యూమి (అన్నతో 
విలోక్య) అయమపకో బహు ,పహార నిహత కాయోా౭ 
కృత [వణ బంధ ఏవ  యోధసమూహా ఇమం 
శూన్వాసన తురంగ ముసాలభ్య రోదితి. నూన 
మే లేపావుతై 9న స్వామ్‌ా వ్యాపాదితేః. తన్న ఖల్వే లే౭వి 
జూనస్ని. భవతు అన్యతో గత్యా ప్రక్యూమి, (సర్వతో 


(అల్జసిం వి జమ్మాన్న ₹ అణిహదపుత్తఆ హుపిస్పసి, 
హోదు. అణ్జదో విచిణబస్పమ్‌,. అఅం అవరో 
జహుప్పహారణిహద శకాఓ అశీనవ్వణప్పు క ఆరో వవ్య 
జోవనాసమాహో ఇముం సుక్ణాసణం తులంగవోశి 
ఉవాలహి రోలిది, ణూణ ఏదాణ౦ వత్త వ్‌వ్వ సామి 
వావాదిదో. ఆా ఇప వచే ని జాణన్ది. పోదు. అణ్లడో 
గదుఅ వుచిస్స్పమ్‌ం ౦ స ఏవ "తొ; 
దుఅ ఫు ేస్సబు కహం సనో ఏ [[ అనక ణు) 


ఆన్యతః=మరొకవై ప్కు _విచేష్యామి=వెదకెదను (కదలుదును!. (ఆన్యతః 
విలోక్య=మరొకవై పు చూచి బహ్ముప్రహార=పలు దెబ్బలచ్వే నిహతజజర్దరిక 
మెన్క కాయః=శరీరములు కలదియు, అకృత[ వణబంధః ఏవ=దెబ్బలకు కట్లు 
కట్టబడనిదియునయిన్క ఆయమ్‌ == ఈ యోధసమూహః = సై నికబ్బ ందమ్ము 
ఇమమ్‌=ఈ, శూన్యాసన=ళూన్యమైన ఆస్తరణముతో కూడిన (జీనుపై యోధుడు 
లేని అనుట తురం గమ్‌ = ఆశ్వమున్తు ఉపాలభ్య=నమీపించి (కౌగిలించుకొని 
రోదితి = దుఃఖించుచున్నేది. శేషామ్‌= వఏీరియొక్క, స్వామీ=నాయకుడు 
నూనమ్‌=తప్పక, అతై 9వ=ఇచ్చటనే, వ్యాపాదితః=చంపబడియుండును. తత్‌ = 
అందుచే ఏకే అపి=వీరుకూడు న జానంతి ఖలు=ఎరి గియుండరుగదాశ్క భవతు= 
కానిమ్ము. అన్యతః గత్వా=మరొక దిశకు ఏగ్కి |పక్షా్యమి=వాకబు చేయుదును. 
(సర్వతః=అన్ని వై పులక్కు విలోక్య=పరిశలనగా చూచ్చి, కథమ్‌=ఎట్టూ!, సర్వః 


268 వేణీసంహారమ్‌ 


విలోక్ష కథం సర్య ఏవావస్థానురూప వ్య్గసనమనుభ వన్‌ 
భాగ ధేయ విముఖతయా పర్యాకులో జనః తత్క-మత 
(పత్యూ మి కః వోపల వేం భవతు. సయ మేవా(్ర 

గేప్యూ మి, (పరిక్రమ్య) భవతు, చదైవమిచానీ 
ముపాజప్ప్యే. హహో! దైవ ఏ కాద కానా 
మక హిణీనాం నాథో జే ఖో భాతృశత స్య భరా 
గాంగేయ దోణాంగ రాజ శల్య క కృప కృతఠవర్మాశ్ళ తామ 


(రూప ర వ్యసణం అణుభవనో భాణధేఅ విముఖ చాప 
పా వహ శ్‌ ( ప్‌ కచ స 
జాఉలొ జణో శా కం ఏతే వుచ్చిస్పమ్‌ కం వా 


£ 


tt 


గో 
హోదు చేనంం డాణీం ఉవాలహీస్పమ్‌. వాంహోోే 
దేన్య ఏఆదసాణం క కా కీణం క్రాహ్మో చేట్టో భాదు 
సదస్సు భతా గంగేఅ నోణాంగరా 9 సల్ల కివ 
a య 
క్రవవమృ అస్పతామ ప క ౨చక్క్‌స 
౪ "వ ఖ్‌ చు పృమువాస రా చక స్ప 


వాలహిస్సృమ్‌. హోదు సజిం హ్‌. నిచిణఇస్పృమ్‌, 


అలీ ట్‌ అణు ane Ma ఒర్న అంప జా ౮ 

పర్శ్యాకులః ఏవ=వఐ కులపడుచున్న వాడే! తత్‌ =అందుచేత్త అ్యకంఇచట్క రము 

ఎవనిని (పకామి=అడుగుదును!, కమ్‌=ఎవనిన్ని ఉపాల లప్పే్య వా=నిందింతును! 
i అంతట నేనుగన్నే అ ఆక ఏఈ రణరంగము 

నే యము ఖననం హి నె 9 అట ఉక ళ్‌ 

అందు విచిమ్యాకు= అన్వేషింతును, (వరి కమర్‌ కొంత పః (శ్రమించి, తవతు= 


జా అల (గ్‌ ఇ 3 జ 
శ్రి ఇకినిప్పుడ్కు దె వమ్‌=చె వతమును, ఉపాలే బ్బ = 
గ య య అ ఇది చా ది గి ee డా 
నిందింతును. హాహా చె వ=పీయీ ద వమా! ఏకావకానామ౬వదకొ ండయిన్క 


చతుర్దాజ్క॥ 269 


(పముఖప్వు గాజు చ(కస్వ సకల పృధథ్విమ" 'డలె వై కనాథో 
మహారాజ దుర్యోధనో ౭ప్యన్విష్యు కే, తక 
మాణో౭పి న జాయతే కస్సీ న్ను డే శే చర్భత ఇతిం 
(విచింత్వ నిఃశ్యస్య చ). pe కమత దైవ 
ముపాలభే, తప ప ఖల్యిదం నిర్భర ఎత ష్‌ వచన 
బీజస్యా వధీకిత పితామహ హితోపదేశాంకురస్య శకుని 
(పోక్సావానాది విరూఢమూలస్య జతుగృృువా దూత 
విష శాఖనః సంభూత చిఠకాల సంబద్ద వై రాలవాలస్య 


(సఅల ప్పువహావీమండ లేక్క్య_కాహో వూహో రాజు దుజ్ఞో 
హూణో వి అక్లేసీఅది. అశేసీఅనో ఏ ఇ జాణీఅడి. క్‌స్సిం 
౯తె ని | 
ఉదేసే వట్లల తి.) 
టు ర ఆవి 





కర్పుడ్కు శల్యుడు, కృపుడు, కృతవర్మ, అశ్వత్హామ, న మొదలగు 


ఘు 


వారితో కూడిన రాజచ్మ కస్య కం=రాజసమూహామునక్కు భర్తా = =స్వామియు , సకల= 
సమస్త మెన్క పృథ్వీమండల=భూ Mas ఎకనాథః=చ।కవరి రియవైన, 
మహారాజ దురో; ధనః అపి=మహారాజు సుయోధనుడుకూడ్క అన్విస్య ర్థ'లేడా వెదుక 


బడుచున్నా డు.అంతటివానినికూడ అనే వైషించు దురవస్థ యనుట. అనీ ష్యమాణః 


అపి=వెదుకబడుచుండియు కస్మిన్‌ జే =ఏ పదేశము సందు వర్తతే ఇతి= 
ఉన్నాడో అనుట్క న జ్ఞాయతే= తెలియబడుటలేదు-వెదకినను కన్పించ ేదనుట 


(విచింత్య=ఆలోచించ్చి గ్‌ మరియు నిఃశ్వస్య=నిట్లూర్చి), అతవా=అయినన్సు 
అత = ఈ విషయమునందు దై నమ్‌ దై వతమున్సు కిమ్‌ ఉపాలభే=ఏమనీ 
నిందింతును, దైవమును నీందింప నన లేదనుట. నిర్భ ర్స్‌: జతిర బడి 

విదుర వచనజవిదురుని ఉపదేశము వీజస్యజవిత్తు గా కలదియు విదుర వచగమును 
తిరస్క_రించుకే వై రవృక్షమునకు వీజ మనుట్క అవధికిత=తిరస్క 
పితామహవజభీష్ముని యొక్క, హితోపదేశ=హితవచనము, అంక రస -=ఉమొులక గా 
కలదియు. శకుని=సౌబలునియొక్క (పోత్స హ న? ఆది = క... 


270 వేజీసంహారమే 


పాంచాలీ శేశ్షగ హణ కుసు సమస్య ఫలం పరిణమతి. 
(అన్యతో ఏిలోక్య). యథా తై 9వ ఏీవిధ రత్న్మపభా 
సంవలిత సూర్య కిరణ (వసూతీ వ్ర చాప సవాస 
సంపూరిత దశదిశాముఖో లూన శేతువంతో రథో 


(అహవా కీం పళ్ల ర్ల చేవ్యం వా: హామి, హు కు వదం 
ణిబ్బచ్చిఅ విఉరవఅణవీఆస్న జ వకీరెద మా 
కీ*వోవ చేసంకురస స్ప సఉణివ్పోచ్చాహణాది విరూఢ 
మూ౭స్ప జదుగేహ జూదవిస సాహిణో సంభూదచిర 
ఆబసంబద్ద వే రాల వాలస్స పంచాలీ కేస హణ కుసుముస్ప 
ఫజం పరిణనుది. జహా పల్లే ఏకో విసిహారరిణప్పహో 
సంవలిద సూరకిరణ ప సక్క-.చావ సహాస్స 
సంపూరిద దసదిపామ-హో లూణశేదునంసో రహో) 





వి రూఢమూల స్య=వేళ్లుపోసికొన్న (మాను కలదియు శకుని (పోత్సాహాదికముచే 
వై రవృక్షము వేళ్లూని బలముగా (మానువట్రినదనుఏ, జతుగృహ=లక్క_ ఇల్లు 
జ ag) ఠి ఛం 
దూత = జొదమ్ము విష=విషము అనునటి శాఖినః=కొమ్మలు కలదియు, 
యు 
సంభూత =ఉత్చ న్న మెగదియు చిరకాల=చిరకాలమునుండి సంబద్ధ=పరస్పరాను 
బద్ధమెనదియునై న వైర = శ(తుత్వమే ఆలవాలస్య = పాదుగా కలదియు 
పాంచాలీ = (దౌపదియొక్క కేళ్ళగహ ణ వ (కొమ్ముడినీడ్చుబ, కుసుమస్య= 
పుష్పముగా రలదియు--వై రతరువు ఆనా ౌడట్లు పుష్పించినదనుట్క తస్య=ఆ వైర 
వృక్షమునక్కు ఇదమ్‌ = ఇద్కి ఫలమ్‌ = ఫలముగా పరిణమతి ఖలు=రూపొందు 
చుక్నుది సుమా కావున దె వమును నిండింప బని లేదనుఏ. [అన్యతః=మరొక 


వె పునక్కు విలోక=చూచి న అ(త=ఇచ్చట్క ఏషః=జఇద్కే వివిధ=బహువిధము 


యా న్‌: 
లైన రత్న =రత్నములయొక్క న తులతో, సంవలిత=సమ్మిశితము 


వన్న నూర్యకిరణ=సూర్వ్య కీరణములచ్చే (ప్రస క=ఏర్పడిన్క శ|కచాప సహస 


వేయి ఇం(|దభనుస్సులచ్చే సంపూరిత =పిక్క టిల్సి ల్రిన్క దళ దిశా ముఖిక=సమస్స 


చతుర్ణాజ్బు.. 271 


దృశ్యతే తథాపహాం తర్క. యామ్యవశ్య మేలేన మహా రాజ 
దుర్యోధనస్య వి శామాదే శేన భవితవ్య మితి, 
యావన్ని రూపయామి. (ఉపగ మ్యూ దాం సిఃశ్వస్య 
చ కథ మేకాదశానా మమెహిణీనాం నాయకో 
భాత్యా మహారాజో దుర్యోధనః (ప్రాకృత పురువ 
ఇవా స్లాఘనీయాయాం భూమావుపవిష్టస్తి పతి. అథవా 
తస్వ ఖల్యిదం ఫాంచాలీ. కేశ గహ కుసుమస్వ ఫలం 
పరిణ మతి, 


(దీసఇ తా అహం తశ్కేమి అవస్పం వడిణా మహోరాణ 
దుజ్జోవాణస్స విస్సాముచైే జీరా హోదవ్యమ్‌, యావ 
నీరూపేమి. కహం వఆదహోణం అక్టోహీణీణం కాబో 
భపఅ వమహారాట దుజోవాణతో పల్తిద పురిసో విల 
అసలావాణీవ భూమివ ఉనవిట్టో చిట్టది. అధవా తేస్ప 
క్ష ఏదం పంచాలీశకేసగ్గహ కుసుమస్స ఫలం పరిణమది.) 
లి (౧ 


te 





దిశా గభాగములు కలినదియ్చు లూన=ఖ౦ండింపబడీన్య కేతువంశః = జెండాక్మర 
కలదియునె న్న రథః=ఆఅరదము, థా దృశ్యకే తథా=ఎటు కనబడుచున్న దో 
వూ శ ళల 
అట్లు..కనబడుబ కారణముగా ననుట్క ఏతేన=దీఏీతో ((వదేశమ్ఫు మహారాజ 
దురో్యోధనస్య=రారాజయిన సుయోధనునియొక్క  వ్మిశా మోద్దేశేన=విశాంతి 
(ల 
స్థలముత్యో, భవితవ్యమ్‌ ఇతి=కావలసియు“్నో దని-ఇడి తప్పక దుర్యోధనుడు 
విశమించుచున్న స్థల మెయుండునని..అహమ్‌=నేన్సు తర్కుయామి = భావించు 
చున్నాను. యావత్‌ నిరూపయామి=ఇంతలో సిశ్నయింతును.ఇప్పుడే కేల్చుకొందు 
అల —_ అన కం చ్‌ వ ఉల నం § 
ననుట. (ఉపగమ్య=సమిపించ్చి దృష్ట్వా=చూచి, నిశ్శ్వ్వస్య చ=నిట్లూర్చి). 
కథమ్‌=ఎట్టూ! ఎకాదళా నామ్‌ =పదునొకండై న, ఆక్షాహణీనామ్‌=ఆక్షహిణులక్పు 
నాయకః భూతా్యా=నె యకుడయియుండియ్ము మహోరా జః=రారాజయిన దురో్యధనుడ్కు 
(పాకృతవురుషః ఇవ=సామాన్యకూనవునివర్కె అక్హాఘనీయాయామ్‌ = ఆ[పశస్త' 
మైన్స్‌ భూమౌ=నేలపె, ఉపవిష్షః తిష్పతి=పడియున్నాడు! ఆథవా=అంకే 


న 


కం 
హైం 


చేజీసంహారమీ 
(ఉపసృత్య సూతం సంజ్ఞ యా పృచ్చతి) 


సూత; ఎ (దృష్టా) అయే. కథం సం గామా త్పుందరక; 
[| సొప్పః 

సుందరకః : (ఉపగమ్య) జయతు జయతు మహోరాజః,. (జఅదు 
జఅదు మహారాట్ళ 


దుర్యోధనః ; (విలోక్య అయీ సుందరక, సుందరక, కచ్చిత్కు- శల 
మంగ రాజస్య. 





పాంచాలి కేశ గహ కుసుమస్య=దౌపదీ కేశ్యగహము పువ్వుగా కల్లిను తస్య= 
ఆ వ్య క్షముసక్కు ఇదమ్‌ =ఇద్వి ఫలమ్‌ పరిణమతి ఖలు=ఫలముగా రూపొంచె 
సుమాశీ_బ్వవి దానికి ఫలమనుట (సమీప భూతమున వర్త మానము ) 


(ఉపసృృత్య=సమీపించి, సూతమ్‌=సారథిని సంజ్ఞ యా=చేసన్న లతో 
పృ్చ =అడుగున్ఫు 


జారుఇతి :- (దృష్ట్వా=చూచ్చి అఆయే=అహో$, కథమ్‌ =ఏట్టూ!, 
సం(గామాత్‌=రణరం గమునుండ్కి సుందరకః=సుందరకుడుు (పాపష్తః =వచ్చెనే! 


జయ జ న శ్రా మా (ఉపగమ్య=దగ్గరకు న నడచ్చి మహారాజః=మహారాజు, 
జయతు జయళు చ =జయించుగాక జయించుగాక!- జయము జయము మహారాజా! 
అనుట, 


ఆయెఇతి := (విలోక్య =అవలోకించ్వి) అయే=అహోకీ సుందరక= 
సుందరకా! సుందరక=ఓయీ సుందరకా[ అంగరాజస్య=క ర్లునిక్సి కచ్చిత్‌ 
౯ 
కుశలమ్‌=క్షేమమేనా? 


35) చతుర్థాజ్బ_ 8 273 


సుందరకః ౩ చేవ, కశలం శరీరమూ, తేణ (చేవ్క కుశలం సరీర 

మేశ్తేణ) 

దుర్యోధనః : (ససం|భ మమ్‌) సుందరక, కిరీటినా స్య సివాతా 
భాచేయా హతః నారథి ర్భగ్నో వా రథః! 


94 


సుంథధరకః 


చేవ, న భగ్నో రథ అస్య మనోరథో౭పి ( దేవ ణ 
భన్ష్లో రహో, సే మణోరహో వి) 


దుర్యోధనః ఏ (సరోవమ్‌) కిమవిస్పష్టళకథితై రాకులమపి పర్యాకుల 
యసి మే వృదయమ్‌.  తదశేవతో విస్పష్టం 
కథ్య తామ్‌ం 





వలనో రానాను నునా ననావానవుననో 


దేవేతి = దేవ=మహారాజాకే 'శరీరమా|కేణ = కేవల శరీరముతో, 
కుశలమ్‌= కే మము. 


నుందరకేతి *-- (ససం|భమమ్‌=సం|భమముతో) ఓయీ సుందరకా!, 
కిరీటినా=కీ9డిచేే అస్య=మన కర్దనియొక్క, ధౌరేయాః=అశ్యముల్కు నిహతాః= 
చంపబడిసవా? వా=లేక్క సారథిః=సూతుడుు హతః=చంపబడినాడా? వా=లేక్క 
రథః=రథముు భగ్న ః=వి వి ఏగణగొటబడినదాీ 
న 


దేవేతి :- దెవ=మహారాజాశక్రీ రథికకారథమ్ము న భగ్న ః=విరుగగొట 
రు 


బడలేదు. | ఆసక=కరు Ue మనో రథః=మనో రథము [కోరిక] 


DE 
భగ్న *=భంగము గావింపబడిస 
కియిటై 2 (సరోషమ్‌=ర్‌ రోషముతొ అవిస్సష కథితై $=అస్స ష్షమగు 
న! రుం డం 


తి 


వాక్కులతో, ఆకులష్‌ అపి=ఇప్పటిశే కలత చెందియు న్న మె=నాయొక్కు 
హృదయమ=ఎడందను, కిమ్‌ పర్వాకులయసి=మరింత కలత పెటుచున్నా వేల?. 
ఫ్రీ క 
— శ అవల్‌ నస ఇఒ స మ షమ్‌=స జ య వేదో. తే + 
తత్‌=ఆందుచ్చ అశేషతః=పూర్తిగా పీస్పష్టమి=స్పష్టముగా, కథ్యతావ్‌ 
చెప్పబడుగాక! 


274 వేతీసంహార ట్స్‌ 


సుందరకః : యేవ అజ్ఞాపయలి. అయే! "దేవస్య ముకుట మణీ 
| పభావేన అపసితా మే రణ|పహోర వేదనా. (ఇతి 
సాటోపం పకిక్రమ్య) శృణోతు డేవః. అసీీదానీం 
a బ్య అ) | 
కుమార దుత్శొసన వధ-(ఇత్యేర్ణ్‌ కౌ ముఖమాచ్చాద్య 
సంకాం నాటయతి). (జం "జీవో ఆణపేది. అవ 
'దేవస్ప వముఉడమణే స్పహా వేణ అవణీదా మే 
రణప్పహార వేఅణా, సుణకాడా జీవో. అట్టి చాణీం 
కుమాలదు స్పాసణవహ----) 

సూతః , సుందరక్క కథయ. కధితమేన చె వేన. 


దుర్యోధనః _ కథ్యళామ్‌. (శుతమస్మాభిః. 


యతి :- డేవః=మహారాజు యత్‌ ఆజ్ఞావయతి=ఆజ్ఞాపించిన స్తై. 
ఆయే=-అహోక చేవస్య=మహారా జుయొక్క. ముకుట=కి రీ బమునందలి, మణి = 
మణులయొక్క,  (ప్రభావేన=శక్షితోో మె=నాయొక్క, రణ[ప్రహార=యుద్ధము 
నందు తగిలిన దెబ్బలవలని వేదనా=బాధ, అపనీతా=తొలగింపబడినది. (కొన్నీ 
మణుల కౌంతులతో నొప్పులు త గ్గునట$్‌ (ఇతి = అన్కి సాటోపమ్‌ = 
సాధిమానముగా, పరి|క్రమ్య=కొంత పర్మిక్రమించ్చి దేవః=మహారాజ్యూ శృ ణోతు= 
వినుగాక.  ఇదానీమ్‌=ఇప్పుడు, అసి =ఉన్నృదిి కుమార దుళ్ళాసన=కుమార 
దుళ్ళాసనునియొక్క, వధ =మృతి._ ఇతి=అన్ని అర్జో క్షా = అ ర్ధోక్తియందు- 
సగము పలికి ఆగిపోవుట_ముఖమ్‌= మోమును ఆచ్భాద్థ=కప్పిక్‌సి, శంకామ్‌ 
నాటయతి=శంకనభినయించును.) 


చుందర కేతి :-- సుందరక=ఓ సుందరకుడా! కథయ = చెప్పుము. 
దై వేన=దై వముచె, కథితమ్‌ ఏవ=ఇది చెప్పబడిన విషయమే. దుశ్శాసన మరణ 
వార్త విన్నదే శంకింప బని లేదనుట. 


శథ్యతామితి a కథ్యతామ=చెప్ప బడుగాక. నిశ్శంకముగా చెప్పు 
మనుప. అస్మాభిః=మాచేత్త (శుతమ్‌=ధుళ్ళాసన మరణవార్త ఆలకింపబడీనది. 


చతుర్ధాజ్క॥ 275 


సుందరకః శృణోతు చజేవః. అద్య తావత్కు-మార డుఃశెసన 
వధామర్షి శేన సాగమినాంగరాచేన కృతే కుటిల 
భృకుటీభంగ భీషణ లలాటపక్షైన అవిజ్ఞాత సంధాన 
తీక్ష మోక్ష విలీముఖ సంఘాత వర్షిణా అభియుక 1 స స 
దురాఇాకో మధ్యమ పాండవః. (సుణాదు జీవో, 
ల దావ కుమాల దుస్పాసణ వహో నురిసిదేణ 
సామిణా అంగశావణ కిదకుడిలభి ఉడీ భంగభీసణ లికల 
వస్టుణ అపిణ్ణాద సండాణ తిక మోక సివీమువా 
సంఘాద వరిసిణా అభిజుత్తో సో దురాఆరో మజ్బమ 
పాండవో.) 

ఉభొ : తతస్తతః 

సుందరకః ఏ తతో చేవ ఉభయబల మిలద్దపష్యమాన కదితురగ 
పదాతి సముద్భూత ధూళి నిక శేణ పరకస్క గజఘటా 





శృణోత్వితి :- దెవః=మహారాజు, శృణోతు=వినుగాక! అద్య 
నేడు కుమార దుళ్ళాసన=కుమార దుళ్ళాసనునియొక్క వధ=మరణముత్యో 
అమర్షి తేన=కో పించినవాడున్సు కృత=సంధానింపబడిన్కే వ. 
లైన 'కనుబొమ్మలయొక్కు, భంగ=విరుపుత్కో భీషణ=భయముగొల్పునదై 
లలాటవ"పేన =ఫాలభాగముకలవాడును, . అవిజ్ఞాత= =గమనింపబడసనిి hs 
ఎక్కు పెట్టుటయు తీక్ష మోక్ష= వేగముగా విడిచిపెట్టు బయుగల్షిన, శిలీముఖ:= 
బాణములయొక్క, సంఘాత = సమూహమును వర్షి ణా=కురిపించువాడునుు 
గుర్తింపబడనంతటి వేగముగా ఎక్కు పెట్టుట విడుచుటలు జరిగినవనుట్న 
స్వామినా=సేనాపతియునై న్క అం గరా బేన=క ర్లుని చేత, సనః=ఆ్క దురాచారః= 
దుర్మార్షుడగు మధ్యమ పాండవః=పాండవ మధ్యముడగు భీముడు అభియుక్క = 
ఎదురో_బడినాడు. కర్టుడు భీముని డీకొనెననుట. 

తతబఇజి :- తతస్తతః =తరువాత తరువాత! 


తతోదఏఇతి * భతః=అటుపిమ్మట్క _దెవానుహోరాజా!, ఉభయ 


276 వేజీసంహారమ్‌ 


సంఘాతేన చ వినీ ర్య మాణోన అండ శా రేణాంధీ కృత 
ముభయబలమ్‌్‌ న ఖలు గగనతలం లత తే, 
(తదో చేవ ఉహ అ బల మిలంత దీప ఎంత కరి తురఆ 
పచాది సముబ్య్భూద ధూళి శిఅరేణ పల్ల పగల ఘుడా 
సంఘా బేణ అ విళ్ధరన్నే గ్రా అంధఅరేణ. అంధీకిద౦ 
ఉహలఅ బలమ్‌. ణ | గగనతల లక్షి వల) 

ఉభౌ ఏ తతస తేల 


సుందరకః ; తతో చేవ, దూరాకృష్ణ్ట _ ధనుర్దుణాచ్చోటన 
టంకాకణ గంభీర భీహణేన జ్ఞాయతే గర్జిత_ పళయ 
జలధ ేజేతి. (తదో చేవ, మా రాకట్టిఅ ధణుగ్గుణా 
చ్చోడణ టంకాశేణ గంభీరభిపణేణ జూణీ అది ౫జ్ఞదం 
పలఅ జలహా చే త్రి.) 


బల =కౌరవపాండవ సైన్యములకు చెందినవై, మిలత్‌=ఢీకొనుచున్న వై, దీప్య 
మాన = (ప్రకాశించుచున్న, కరి=ఏనుగులచేతను తురగ = అశ్వములచేతను, 
పదాతి = కాల్బలముచేతన్ను సముదూ త=ఏర్చడిన ధూళినిక రణ -దట్ట మైన 
దుమ్ముతోనుు వ! పర్యస్త =విస్సృతమెన్క గజఘటా సంఘాశేన= 


ది ఎ 
ఏనుగుల సమూహముకోను, విప్పే ర్యమాణేన= వ్యాపించుచున్ను, ఆం ధకా'రేణ= 
చీకటితో, ఉభయబలమ్‌=ఇరునై న; ౫మును, అం దీక్ర కత మ్‌=(గుడ్డిదిగా చేయబడీనది, 
గగనతలమి=ఆకాశమ్ము న లక్ష్యతే ఖలు= =కనబడుఐలేదు సుమా! (కనిపించ లేదు) 


తతలై ఇసి ఫా తతస తః =ఆటుపిహపు 


దూరాళ్ళషేతి ఫా తతః=అటుతరువాత్క దేవ మహారాజా గంభీర 

ఖీషణే=గంఫీర మెనవియు భయంకర మెనదియు, గూరాకృష్ష=కర్లప ర్యంతము 
రా చ 

స్త ఆచ్భో పన = వడుటేబవల్ల నె నా 

చిన్న | వళథయేజలధ'రేఐణ ఇతి = (పళయకా అ 


ణి 
ర. = అస్తి ఆహ తో ల్‌ ల 
మా అన్మి కాయతే= తెరిడుబడుచున ది, ధనుషంకారము 
"ig! వ! 
= చ 


చతుర్ధాజ్బు8 277 
దురోగదనః : తతసతః, 


సుందరకః ; తతో చేవ, ద్యయోరపి తయోరన్య్యోన్య సింహనాద 
గరి త పిశును వివిధ హాముక్క ,పవారణా వాత కవచ 
సంగలిత జ్యలన విద్యుచ్చటా భాసురం గంబీరస్తనిత 
వాస జలధరం (పసర చృరధారాసహ సవర్శి జాతం 
సమరదుర్గి నమ్‌. (తదో చేవ, దోహిణం ని తాణ 
అణ్త్‌ణ వీింవాగాద గజ్జిద పిసుణం విహిత పరినుక్క్‌ా 
పృపహారణా వాద కవఅ సంగలిద జలణ విజ్ఞచ్భడా 
భాసురం గంభీర త్టేశిక చాప జలహారం ప్పసరన్న 
సర ధారా సహాస్పవరిసం జూదం సవురదుర్దిణమ్‌. ) 


దుగోష్టధన; . తతస్తతః, 





తచలతి వం తతస్తతః=అటు త రువోత్‌, 


దంయోరితి :. తతః=ఆ పిమ్మట్క దేవ=మహారాజా!; తయోః=ఆ్క 
లీ 
ద్వయోః అసి=ఇచువురియుక్కయు అన్వ్యోన్య=పరస్పరములై నృ సింహనాద= 
సింహ నాదములనునట్టి గర్జిత = ఉరుములచ్చే పిశునమ్‌ = సూచింపబడినదియు 
వివిధ=బహువిధములై, పరిముక్త=విడువబడిన్న [పహరణ౭ఆయుధములచ్చ్వే 
ఆహ తవ=కొట్టబడిన కవచ=వర్మములనుండీ, సంగళిత=ఎగసిపడుచున్న 
జ్వలగ=నిప్పురవ్వలనునట్టి, విద్యుత్‌ ఛటా= మెరుపు గుంపులచ్కే భాసురమ్‌= 
(పకాశించునదియ్క గంభీర=సాం[దముగ్భా స్తనిత=ఉరుముచున్న, చాపజ= 
ధనుస్పనునట్టి జలధరమ్‌ = మేఘములు కలదియు (పసరత్‌ =అన్ని వై పులకు 
ఫోవృచున్న, శర=బాణములనునటి, ధారాసహ|స=వర్లసహసమున్కు వర్షి= 
అః టి శ ( స ఎ 
కురియుచున్న దియునై నృ సమర దుర్దినమ్‌ = యుద్ధమనునట్రి దుర్దినము కలది 
చ యు 
(సూర్యుడు కనబడకుండ వర్షించిన రోజు జాతమ్‌ =ఏర్బ్చుడెను, 


తతబఇకి :- తఠస్తతః=అటు తరువాత, 


278 వేణీసంహారమ్‌ 


సుందరకః ఏ తతశ్చ చేవ, ఏతస్మిన్నంత ₹ే చ్యేష్టస్య | భాతుః 
పళాభవశంకినా ధనంజయేన నజ నిర్జాత నిర్జ్వామ 
విషమ రసితధ్యజా(గ స్థిత మహావానరణ తురంగ 
సంవాహాన వ్యాపృత వాసుదేవ శంఖ చ కాసి గదా 
లాంభిత చతుర్చాను ద”డ దుర్శర్శనః; ఆపూరిత 
పాంచజన్య దేవదత్త తార రసిత [(పతిరవ భరిత దశ 
దిశా ముఖ కుహరో థావిత సృముదేశం రథవరఃం 
(తదో ఆ దేవ, పడస్పిం అంతరే జేట్టస్స భాదుణో 
పరాభవశంఖణా ధణంజపణ నె నిగ్గాద ణిన్హోన విసమ 
రసిద ఘఅగ్షట్టిద మవో వాణరో తురంగమ సంవావహాణ 
వాకీద వాసుదేవ సంఖ చక్యా-సి గడా లంచిద 
చఉబ్బాహు దండ దుద్దంసణో ఆపూరిఅ పం చజళ్లి 
చేఅదత తార రసిదప్పకిరవ భరిద దస దిసా మువా 
క్షవారో భావిదో తం ఉద్దేసం రహవరో.) 





ఎతస్మిన్సితి oa దేవ=మహోరాజ్క తతళ్చ=అటుపిమ్మట-ఐఎతస్మిన్‌ 
అంత రే=ఇం౦ంతల్నో జ్యేష్టస్య (భాతుః=ఆగజుడైన భీమునికి, పరాభవశంకిసనా= 
ఆవమానమును ఆశంకించువాడై న్మ ధనంజయేన=అర్జునునిచే, వ(జనిర్హాత=వ (జ 
పాతమువల్లనైై నృ నిర్హాష=ధ్వనివల్కె విషమ=భయంకరమైన్క రసిత= ఘోషతో 
కూడినదియుు ధ్వజా (గస్థిత = జెండాపై (ప్రకాశించుచున్న, మహావానరః = 
హనుమంతుడు కలదియు తురంగమ=గు[రములన్ను సంవాహన= (తోలుట 
యందు వ్యాపృత=నిమగ్ను డై న, వాసుదేవ = శ్రీకృష్ణునియొక్క, శంఖ: 
శంఖమ్ము చక = సుదర్శనము అసి = ఖడ్గము గదా = కౌ మోదకములతో, 
లాంఛిత = చిహ్ని తములై న్క చతుర్చాహుదండ = దండములవంటి నాల్గు 
భుజములతో దుర్దర్శనః=దుర్ని రీక్ష్య మెనదియు; ఆపూరిత=బాగుగా నూదబడిన, 
పాంచ జన్య=పాంచజన్యముయొక్కయు. దేవదత్త =దేవదత , ముయొక్క_య్సు 
తారరసిత=ఉచ్చెర్నా దముచేనై స్క (పతిరవ=(పతిధ్వనిత్కో భరిత=నిండిఫోయిన 


చతుర్థాజ్కః 279 


దుర్యోధనః ఏ తతస్తతః. 

సుందరకః : తతో భీమసేన ధనంజయాభ్యా మభియుక ౦ వీతరం 
_పేత్యు ససం భమం విగలిత మవధూయ రత్న శీర క 
మాకర్లాకృష్ల కఠిన కోదండ జీవః దశ్నీణ హస్తోర్టి ప్త 
శరవుంఖ _ వీఘట్టన త్య రాయితీ సారథిక సం చేశ 
ముపనతః కుమార వృవసేనః, (తదో భీమ సేణ 
దణంజవహీ అభిజుత ౦ పిదరం ేక్టి అ ససంభమం 
విఅలిఅం అవధూణిఅ రఅణ నీసఅం ఆకక్లాకటిద కఠి 
కోదండ జీఓ దాహీణవాత్యుక్టిత్స సరవుంఘ విఘట్టణ 
తువరాఇద సారహీట తం చేసం ఉవణదో కుమాల 
వీస సేణో.) 





దశదిశా=దశదిశలయొక్క_, ముఖ=అ[గభా గములనునట్టి, కుహరః= గహ్వ్యరములు 
కలదియునై నృ రథవరః=(శేష్టమైన రథము, తమ్‌=ఆ, ఉదేశమ్‌=[పదేశమును 
గూర్చి కరభీములు పోరుచున్న చోటి కనుట్క ధావితః=పముగుతీయింపబడినది, 


EE 


తతఇతి :. తతస్తతః=ల పిదష-- 


ఫభమమేనేతి :- తతః = ఆప్పుడు భీమసేన ధనం జయాభ్యామ్‌ వ 
ఖీమార్దునులచ్చే అభియుక్త మ=ఆ(కమింపబడిన్క పితరమ్‌=తం(డీస్సి (పేక్యు= 
చూచ్చి కుమారవృషసేనః=కుమార వృషసేనుడ్కు విగళితమ్‌=జారిపోవుచున్న, 
రత్న శీర్షకమ్‌=రత్న కిరీటమును  ససం[భమమ్‌=సం (భమముతో,  అవధూయ= 
పై కగ్మదోసికొన్సి ఆకర్షవ=చెవి వరక్కు ఆకృష్ట=లాగబడిన్క కఠిన=దృఢమైన్క 
కోదండ=ధనుస్సు యొక్క, బీవః=నారికలవాడును దక్షిణహస =కుడీ చేతితో, 
ఉత్‌ కీప్త =ఎత్తబడిన్వ శరపుంఖ=బాణపు పిడీచే లేక వెనుకభాగముచే, విఘట్టన= 
కొట్టుటత్యో, త్వరాయిత = తొందర పెట్టబడిన, సారధథికశ=సూతుడుకలవాడై, 
సారథిని త్వర పెట్టుచుననుట, తమ్‌= ఆ దేశమ్‌= (ప్ర దేశమును ఉపనతః= 
పొందెను. 


289 వణీసంహారమ్‌ 


దుర్యోధనః వ (నొఐబ్టం భ మ్‌) తతేస్సతః. 

సుందరకః వ తతశ్చ చేవ లేనాగచ్భతైవ కుమార వృహసేనేన 
విదళి తాసీలతొ శ్యామల స్నిగ్గప్రుంఖై ః కఠిన కొ౦క్ష 
పత్రే )ః కృష్టువ ైః కాణనిలా నిశిత శ్యామల శల్య 
బంధ ః కుసుమిత ఇవ తరుర్నుహూ రన విలీము ఫై 8 
(పచ్చాదితో ధనంజయస్య రథవరః. (తదోణ జేవ్క 
చేణ, ఆ అచ్చం లేణ పఏవ్వ కుమాల విసజీకేన సనిదలి 
దాసిలదా సామల  సిణిద్ద వుంమేపీం కఠిన 
కంకవ ల్తేహి కీసణ వర్లేహేం సాణసిలా ణిసివ సామల 
సల్లబంభేహిం కుసుమిదో విల తరూ ముహూాత వణ 
సిలిము హేహీం పచ్చాదిదో ధణంజఅస్స రవావ రో.) 

ఉభా శ (సహర్షమ్మ్‌ తతస్సతః, 


తతఇతి *- (సావష్టంభమ్‌=సగర్వముగా) తతస తకి=ఆ మదవ 


తేనెవ్ర *= దేవ=మహారాజా!, తతశ్చ=ఆ తరువాత; ఆసంచ్చుతా= 
వచ్చుచున్న వాడే అయిన్మ తేన=ఆ్క కుమార వృషసేనేన=కుమార వ్యృషసేనుని 
చేత విదళిత =ఖండింపబడిన్న అసిలతా=ఖడ్గలతవల్కె శా్యమల=నల్ల నీవియు, 
స్పి గృడాచిక్క_ని వియునై నృ పుంఖి 8=పిడులు కల్లినవియ్కు ng 


రంగు కలవియు కఠిన=దృఢమైన్క కంకపతై 9ః=కాకిరెక్క_.లు కలవియు్యు కాణ 
శిలా=నికషోపలముచే (ఆకురాతితో), నిశత=పదునెక్కింపబడుటచ్వే శా పిమల= 
నలుపెక్కిన్క శల్యబంధై ౩=శల్యబంధములు కల వియ-బాణా(గభా గముల నుట-- 
అయిన్క శిలీముఖై ః=బాణములతో, ధనంజయస్య=కిరీటియొక్క,  రథవరః:= 
రథము కుసుమితః=పూర్తిగా పుష్బించిన తరువరః ఇవ=వృక్షరా జము వల్వె 
(పచ్చాదితః=కప్పి వేయబడినది. 


తతఇతి :- (సహరక్షమ్‌_సానందముగ్భా తతస్తతః=ఆ పిదవ-- 


36) చతుర్ధాజ్క_8 281 


సుందరకః , తతో వేవ్క తీళ్ల వితీప్ప నిశితభల్ల చాణవర్షి ణా 
ధనంజయే శేష్‌ విహస్య భణితమ్‌-అశేరే వృష i 
కితురపీ తొవత్తే న యాక్‌. ౦ మమ కుపితేస్యాభిముఖం 
స్థాతుమ్‌. కిం వున పుజర్భవతో బాలస్యం తద్ద చ్చ. అపరైః 
కువూరైః సహ యుధ్యస్య - ఇతి ఏవం వాచం నిశమ్య 
నురుజనాధితేశ వేణ ఉద్దీపిత కోపోపరక్న ముఖమండల 
విదృ౧భిత ఛృకుటిభంగ భీవణేన చాపభారిణా కుమార 
వృనసే సేనేనాపి మర్చు భేద కై ః పరువపిష మె (శుతిసథ 
కృత పణయమొ ర్నిర్భర్ని నతో గాండీవీ కాక జో ర్న 
వునర్గుష్టవచ నై 8, (తదో చేవ, తిక్ట విక్టి త్స త ణిసిద 
భల్ల బాణ వరిసిణా ధణంజవణ ఈసి విహసిఅ భణిదమ్‌-- 
అశేశే విసశీణ వీదుణోవి దావచేణ జుత,౦ మహ 

_ కువిదస్స అభిమువాం శాదుమ్‌. కిం ఉణ భవదో 
బాలస్ప, తె గచ్చ. అవశేహిం కుమా రేహిం 
సహా ఆధేహితి.. వ్‌వ్యం వాఆం౦ం అణఅసమిఅ గురుతణా 
హీక్ట్ళ వేణ ఉద్దీవిఅ కోవేోపరత ముహమండల విఆంభఅ 
భిఉడీ భం౫ ఖీసకోణ బాన భారికా కునూల వీసవేణ వి 


మమ్మా భేద వహ: పగుసవిసమేహీం సుదివహ కీదప్పణ 
దీహీొ ణిబ్భ్బచ్చివో గండివీ  బాశోహూం  అడఉణ దుక 
వఅకోహి*౦.) 





ప్రిక్రతి - దేన=మహారాజ్యా తతః=లఆ తచబాత్క  తీత్ష= వేగముగా 


ఆమ 
ద >] 
వికిప =వెదజల బడిన, నిన్గిత్ర == నాడియెన్క భల్ల =ములుకులు కల్లిగ బాణ= 
ఆ ళం 


మందహానముచేసిి భణితమ్‌ = న క! సరేలే షసేన = ఓరీ 


న 
వృ షసేనుడా$, కుపితస్య=కో పించినవాడనై నృ మమ=నాయొ గృ అభిముఖమ్‌= 


262 చేజీసంహారమీ 


దుర్యోధనః : సాధు వృవసేన సాధు. సుందరక, తతస్తత;ః, 

సుందరకః ౩ తతో "దేవు నిశిత శరాభిఘాత వేదనోపజూత మన్యునా 
కిరీటినా చండ గాండీవ జీవాశబ్ద నిర్ణిత వ(జ నిర్ధాత 
ఫో పేణ బాణ నిపతన (ప్రతిషిద్ధ దర ఎన[పసరేణ 
| పస్తుతం రికొబలానురూపం కీమప్యాశ్చర్యమ్‌, 





ఎట్టయెదుట్క స్థాతుమ్‌=నిల్బుటక్కు తే=సీయొక్క పితుః అపి=తం (డికికూడ, 
న యుక్తమ్‌=తగనిది. బాలస్య=బాలుడవై నృ భవతః=నీకు అసలు తగదని కిమ్‌ 
పునకః=వె చేశే చెప్పవలెనా[; కత్‌=అందుచే గచ్చు= =పొమ్ము. అపర ర ;:=ఇంకనున్న, 
కుమారై ౩=బాలురతో నీ వయసువారితో ననుట్క యుధ్యస్వ =యుద్ధముచేసి కొమ్ము. 
ఇతి=ఆని కిరీటి పల్కెననుట, ఏవమ్‌=ఇట్టి, వాచమ్‌=వాక్కును, నిశమ్య =విన్ని 
గు రుజన = పెద్దవానియొక్క--తన తండికి చెందిన అధిక్షే పేణజ=నిందావాక్యముతో, 
ఉద్దీకితజా పజ్వలించిన, కోప=రోషముతో ఉపరక్త=ఎరుపెక్కిన్వ ముతమండల= 
మొతము ముఖమునందు, విజృ ౦భిత= విజృంభించిన న్క (భుకుటీభంగ=కనుబొమ్మల 
విరుపులతో, ఖీషణీన=భయముగొల్బు వాడును, చాపధారిణా=ధనుస్సును ధరించి 
యున్న వాడునై నృ కుమార వృషసేనేన=యువ వృషసేనునిచే; మర్మభేదకై 8= 
ఆయువుపట్టులను నొప్పించునవియు, పరుష విషమెః=పరుషములును విషమములు 
నై నవియు, (శుతిపథః౯(శో(తమార్షమునందు, కృత్మపణయైః=ఇష్టము కలవియు 
చెవులకు సోకునవియుననుట్క అయిన్న బాణై $=బాణములతోో గాండీవీ=కిరీట్సి 
నిర్భర్హ్సి తః=తిరస్కరింపబడినాడ్పు పునః=అంతేకాన్సీ దుష్టవచనై £ న=కటు 
చ న కానేకాదు. మాటలతో కాక ఈెలతో జాబు చెప్పెననుట, 
(పై విశేషణములు __ మర్మభేదకై 8 మొ॥నవి -- బాణములకును వచనములకు 
నన్వయించును. | 


సాధ్వితి = వృషసేన = వృషసేనుడాక) సాధు సాధు=బాగు బాగు. 
సుందరక =సుందరకుడ్క్యా తతస్తతః=ఆ పిమ్మట-- 


లై 


వ = దేవ=మహారాజాక, తతః=ఆ తరువాత్వ నిశిత =వాడియైన్క 
శరబాణములయొక్క, అభిఘాత=ధెబ్బలతో ఉపజాత=కల్లిన, మన్ఫునా= 


చతుర్ధాజ్కి॥ 283 


(తదో చేవ,  ణినివ సరాభిఘాద వేజణోపజూద 
మణుణా కీరీటినా చండగండీన జూఆ సద్ద ణిజ్జివ వజ్జి 
ణగ్టాద ఫఘో చీణ బాణణిపడన పకి డిసిద్ద దంసణప్పసనేణ 
ప్జుదం నలల కిం వి అచ్చరిఅమ్‌.) 


బురోథభనః : (సాకూతమ్‌) తతస్తతః, 


గుండరక్కః ; తతశ్చ చేవ, తతాదృ్భశం (పేత్యు శృ త్రో సమర 
వ్యాపార చతురత్వ మవిభావిక తూణీరమయుఖ ధనుద్దణ 
గమనాగమన శరసంధాన మోతు చటుల కరతలేన 
కుమారవృవ సేశేనాపీ సవిశేనం | పస్తుతం సమరకర్మ, 
(తదోఅ జీవు తం తాంసం జేక్షి అ సుత ణో సమర 
వ్యాపార చఉవత్తణం _అవిభావిల తూణీర ముఖి 
ఘణుగ్గుణ గమణాగమణ సరసంధాణ నట చడుల 
కరఅలేణ కుమూల విససేశేణ వి సవిశేసం పత్తుదం 
సమలకమ్మ.) 


కోపముకల వాడును చండ=భయంకరమైన్క గాండీవ= గాండివముయొక్క, జీవా= 
నూరినుండి పుట్టన్వ శబ్ద=ధ్వనిచెత, నిర్ణిత=జయింపబడిన్వ వజ నిర్దాత "'ఘోషేణ= 
వ (జా భూతము ధ్వని కలవాడును దాణ=బాణములయొక్క., నిపతనజవిడచుటల 
చేత, [పతిషిద్ధ = అడ్డగింపబడిన్వ దర్శన[ప్రసరేణ=చూపులు కలవాతును-లో కుల 
చూపులను కూణ (పసారముతో అడ్డగించువాడనుట్క అయిన్క కిరీటినాడ కీడిచే 
శి కాబల--అఆఅ నురూపమ్‌ = నేర్చిన విద్యకు బలమునకు ననుగుణమైన్వ కిమపి 
ఆశ్చ ర్యామ్‌ =ఏదో ఒక ఆశళ్చర్యజనకము, (పస్తుతమ్‌=ఆచరింపబడినది. 


తతఇతి - (సాకూతమ్‌=సాభిపాయముగా) తతస్తతః=ఆ పిమ్మట! 


తశకాదృశమితి :- తతళ్ళ=ఆ తరవాత, దేవ=మహారాజా!, శ త్రో ః= 
శ(తువుయొండ్యు తత్తాద్భృశమ్‌=అటువంటిదై నృ సమరవ్యాపార=యుద్ధ్యప్మకియ 


28 4 వేణీసంహారమ్‌ 
దుర్యోధనః ఏ; తతస్తత;ం 


సుందరకః ఏ తతొ చేవ, అ తాంతరే విముక్త సమర వ్యా పారో 
ముహూర్త విశ్రమిత _వైరొనుబ-ధొ ద్యయోరవి 
కు రురాజ పాండవ బలయోః “సాధు కుమార వృవ. 
సేన, సాధు” ఇతి కృతకలకలో వీరలోరో౭ వలోక 
యితుం (పవృత్తః* (తదో చేవ, పళ్టంత రే ఏిముక్ట 
సమర వ్యా నారో ముహూత్త విస్వమిద వేరాణుబంధో 
దోణం వీ కురురాఅ సండవ బలాణం “సాహు 
కమాల విసశేణ్క సాహు” తి, కిద కలఅలో ఏరలోఓ 
అవలోఇదుం పఉతో ) 





యందలి చతురత్వమ్‌=నేర్చ్పరితనమున్కు (పేక్య=చూచ్చి అవిభావిత=గుర్చింప 
బడని రీతిగా (అంత వేగముగా), తూణీరముఖ=అంబులపొదియొక్క_ అగ 
భాగమునక్కు ధనుళ్గుణ = వింటినారికి గమన+ఆగమన= పోవుట వచ్చుటలు 
కల్పుగట్లుగ్కా శరసం ధాన=బా ణము నెక్కు పెట్టుట, మోక్షణ=విడుచుటతో, చటుల= 
చంచలమైన, కరతలేన=హస్త ము కలవాడై న, కుమార వృషసేనేన-అపి= 
కుమార 4 వృషసేనునిచేగూడ్స  సవిశేషమ్‌=విశేషముతో కూడిన సనురకర్మ= 
యుద్దవ్యాపారమ్ము (పస్తుతమి=ఆరంభింపబడినడి, 


తతలవత్రి ;-- తతస్త తః=అటుపై నటుపై ని! 


x జి ఇ“ ON ; 
జతేతీ -  దెివడమహారాజాకీ తత8=ఆ పిమ్మట, అ(తాంతరే= 
అంతలొ విముక =విడిచిపెబబడిన్క సమరవ్యాపారః = యుదకర్మ కలదియు 
జాని చు ల (o స 
ముహూ ర =క్షణకాలమ్ము విశమతవఅంతరించిపోయిన్న వెరానుబంధః = 
రెజు 
ఇ ఆర ష్‌ ఖే ££ జి 
శతుత్వము es నన కురురాజ పాండవ బలయోః=కౌరవపాండవ సేనలు, 
ద్వయోః అపి=రెండింటియందల్హి ఏరలోకః=భటసమూహమ్దు కుమార వృష 
సనుడొ! సాధు సాధ-ఇతి=అని, కృత కలకలః=కలకలము సృష్టి చున దై, 


a 


అనల్‌ కయితుమి= చూచుటక్కు (పవృత్స $= మొదలిడెను, చూచుచు సిల్బెననుట, 


చతుర్ధాజ్క॥. 285 
దుర్యోధనః ౩ (సవిస్సయమ్‌) తతస్తతః 


సుందరకః 4 తతశ్చ చేవ, అవధీరిత సకల ధథానుహ్య- చక 
పర్శాక్రమశాలినః _సుతస్య _ తథావిభేన సమర 
కర్మారంజణ హర్ష రోవ కరుణా సంక శే వర్కమానస్య 
స్వామినో ౭౦౫ రాజస్య నిపతితా శరపద్ధతిర్భీమ సేనేన 
శ్రావ్చు పర్యాకులా దృష్టః కుమార వృవ చ్చే జేనం 
(తదో అ చేవ, అవహీరీద సలల ధాణుక్య చక్క 
పరాక్క_మసాలిణో సుదస్ప తహావిహేణ సమల 
కమ్మూలంభేణ వారీస రోస కఠరుణాసంకజే వం 
ళ్‌. అంగరాఅస్ప ణివడిఆ సరప పద్ద ఛీమసేణే 
బావ్బ్ప పజ్ఞా కెలా డిట్టి కుమాల విససేజే కే, ) 


దువ్వోధనః + (సభయమ్‌్స్‌ తతస తః! 





తతఇితి వా (సవిస్మయమ్‌=ఆశ్న ర్యముతో) తతసృతః=అటుపై ని! 


అవధీరితేత్రి :-- దేవ=మహారాజా!, తతశ్చ =ఆ పిమ్మట; అవదీరిత= 
తిరస్క_రింపబడిన్క సకల ధానుష్క్టచ క = విలుకాం[డ సమూహము కల్లిన్క 
MM పరా|క్రమముచే ధానుష్కుచ| కమాను 
తిరస్క_ రించినవాడనుట-అయిన, సుత్రస్య=కుమారునీయొక్యు, తథావి ధన= 
అంతటిదై న్న సమరకర్మారంభేణ=యుద్ద (పారంభముతో, హర్ష రోష కరుణా 
సంకపే = ఆనందము కోపము జాలి అను భావముల సం కీర్షస్థితియంద్పు వర్త 
మానస్యవ=తలమున్క_్లగుచున్న స్వామీనః=నాయకుడై నృ అంగరాజస్య=కర్లుని 
యొక్క, శరపద్దతిః = బాణపరంపర, ఫీమసేనే = భీమునియందున్కు బాష్ప 
పర్యాకులా=బాష్పములతో మసకబారిన దృష్టిశ=చూప్ప్కు కుమార వృష సేనే= 
కుమార వృషసేనునియందును (పై ననుట నిపతితా=పడినది. 


తతఇతి :-- (సభయమ్‌=భయపడుచు) తతస్త తః=ఆ పిమ్మటాపిమ్మట! 


286. వేశీసంహారమ్‌ 


సుందరకః ఏ తతశ్చ చేవ, ఉభయబల (పవృత్త సాధు కారామర్షి కేన 
శరవర్ష (పజ్యలి లేన గాండీనినా తురగేవు సారథావవీ 
రథవే ధనుష్యపి జీవాయామపి నరేం(దలాంఛచే 
సితాతపష లే౭వి చ వ్యాపారితః సమం శిలీముఖాసారః. 
(తదో అ చేవ  ఉభఅబలప్పఉత్త సావాుకారా 
మరిసిదేణ  సరబరిసపజ్జలిదేన గాండీవిణా తురోసు 
సారహీ౦ పీ రవావరే ధణుం పి జీఆఇ౫ం పీ ఇరలింద 
లాంఛశే సిదడాదవశల్తే ప్‌ వ్యావారిదో సమం సీలీమువో 

సారో 

దుర్యోధనః 2 (సభయమ్‌) తతస్తతః, 

సుందరకః 2 తతో చేవ, విరథో లూనగుణకోదండః, పరి|భమెణ 
వ్యాపారమ్మాత (_పతిమీద్ధ శరసంషాతో మండలై 


ఉభయబటేతి- :- దేవ=మహారాజా!, తతక్చ=అటుపై ని ఉభయ 
బల=ఇరువాగులయందును, (ప్రవృత, =| పారంభమైన్క సాధుకార=ఆభధినంటనలతో, 
వృషసేనాభినందనలతో ననుట, అమర్షి తేన= కోపమునందినవాడై , శరవర్ష=దాణ 
వృష్టి చే, (పజ్వలితేన= తతళంంవిక, గాండీవినా=కిరీ టిచ్చే per =వృష 
సేనుని రథాశ్వములయందును, సారథౌ = సూతునియందున్సు అపి = మరియు. 
రథవరే=శేష్టమెన రథమునందున్కు అపి=ఇంకన్కు ధనుషి=వింటియందును, 
అపి=మరియ్కు జీవాయామ్‌=నారియందున్తు నరేం|దలాంఛనే=రాజచి హ్న మైన 
పతాకయందును,. సితాతప శే వెల్ల గొడుగునందున్ను సమమ్‌ = ఒక్క_ సారిగ్కా 
శిలీముఖా'సారః=బాణవర్షము (ఎడతెరిపిలేని బాణధార్స _ వ్యాపారితః=కురిపింప 
బడినది. | 

తళఇతి. := (సభయమ్‌= ఫీ తిగుడుచుచు) తతస్తతః=ఆ పిమ్మట. 


విరథఇతి :- తతశ్చ దేవ విరథః = రథము కోలోయినవాడును 
లూన=విరుగగొ ట్టిబడిన్వ గుణ=నారితో కూడిన కోదండః=ధనుస్సు కలవాడును 


చతుర్థాజ్కః 287 


ర్యిచరితుం _పవృత్తః కుమారః. :(తదో చేవ, విరహో 
లూనగుణ కోదండో పరిబ్బమణ వ్యావార మేత్త 
ప్పడీసిద్ద సరసంవావో మండశేహీ9 విఅరిడుం నఉతో 
కుమాలో.) 

దుర్యోధనః వ్‌ (సాశంకమ్‌) తతేస. తః. 


సుందరకః : తతో చేన, సుతరథ విధ్యంసనామర్షోద్దీపి తేన స్వామి 
నాంగరాజేన అగణిత భీముసేనాఖీయోగేశ పరిముకో 
ధనంజయస్యోపం విలీముఖాసారః. కుమారో౭పి 
పరిజనోపనీతమన్యం రథమారుహ్యా పునరపి [(పవృతో 
ధనంజయేన సపహోయోధితుమ్‌. (తద్కో చేవ, సుద 
రహా పద్దంసణా మరిసుద్దీవిచేణ సామిణా అంగరావణ 
అగణిఅ భీమో పటన పళ పరిమురో క ధనంజఅస్ఫ 
ఉవరి సిలీముహోసారో. కుమాలో వి పరిజశోవణీదం 
ణం రవహాం ఆరుహిఅ వుణోవి పఉతో ధణంజవీణ 
సవా అట భేదుమ్‌.) 





పర భమణ వ్యాపారమాత = అటునిటు గెంతుట మా (తముచేతన్వే (పతిషిద్ధవ= 
అడ్డగింపబడిన లేక తప్పించుకొనబడీన్వ శరసంపాతః =కోలల వేటు కలవాడును- 
కూణపాతమునుండి తప్పించుకొన్నవాడనుట్క అయిన, కుమారక=కుమార వృష 
"సేనుడు మండలై 8 = గుం(డముగ్కా విచరితుమ్‌ = తిరుగుటకు, (పవృత్మః = 
ఆరంభించినవాడయ్యెను. (మండల పరిభమణ విధమగు ఆత్మరక్షణ పద్ధతి.] 


తతఇతి క్ట (సాశంకమ్‌ =ఏమయినదో ఆను శంకతో) ఆపె నాపై ని-! 


సుతేతి :- దేవ=మహారాజాకీ తతః=ఆసైన్ని సుత=కుమౌ రునియొక్క 
రథ = రథము((ను1యొక్కు, విధ్వంసన = విరగగొట్టుటవల్ల నె న, అమర్గా = = 
కోపముతో ఉర్జీపిలేన= = పజ్యలించినవాడున్కు అగణిత=సరకుగొనని, వీమసేనాభీ 


288 వేజీసం హారమ్‌ 
ఉభొ : సాధు, వృపసేన, సాధు, తతస తః, 


సుందరకః ఏ తతో చేవ, భణితం చ కుమా రేణ-రేశే తాతాధి 
= తేపముఖర మధ్యమ పాండవ, మమ శరాస్తవ శరీర 
ముజి నం. న్న సిపతంతి-9తి భణత్యా వ్ర 
సహాసె సై 0: పాండవకరీరం (ప్రచ్బాద్య సింపూనాబేన 
గర్జితుం [పవృత:ః (తదో, దేవ, భణీదం చ 
కుమా కేణ- లే శే తాతాసిన్టేవముహాల మమ 
పండవ, మహ సరా తుహ సరీరం ఉజ్జి వ జల్జాసిం ణ 
ణివడని,, త ఇభణిఅ సర సవాసే స్పహీఠ టు. సరీరం 
పఛ్బాదిక వతహజణాేణ గజ్జిదుం పఉతో.) 








యు. 


యోగేన = భీముని ఆ(క్రమణముకలవాడున్కు భీమునితో యుద్ధమును పరిగణింపక 
అనుట్క అయిన్న _ స్వామినా = నాయకుడగ్కు _ అంగరాజేన = కర్టునిచ్చే 
ధనంజసో్యోపరి=కీ9డిపై, శిలీిముఖాసారః =శరవర్షమ్యు పరిముక ౩=విడువబడినడి-- 
(పయోగించెననుట. కుమారః అపి=వృషసేనుడున్కు పరిజన+ఉపనీతమ్‌= 
సేవకులచే తీసికొనిరాబడిన అన్యమ్‌=వేరొక; రథమ్‌=రథమున్కు ఆరుహ్యా= 
అధి ోహాంచ్కి ధనంజటేన సహజకిరీటితోో పునరపి:==మరల్క ఆయోధితుమ్‌= 
యు ముళేయుటకు, (పవృత్తఃజ[పారంభించెను. 


సాధిషతి :- వృషసేనుడాకీ సాధు సాధు = బళి బళీ! తతస్తృతః = 


ఆ సమ్మ ఏ. 


జఇణితమితి = తతః=ఆమీదట్క డఉఓవ=మహాగాజాకే కుమోరేణ=నృష 
సేనునిచ్కే భణితమ్‌ చ=ఆట్లు పల్కబడినది-నేరే=ఓరో రీ! తాతాధికేప ముఖర= 
తం(డని నిందించు వ.వరుబోతా! మధ్యమ పాండవ = పాండవమధ్యముడా!, 
మ = నాయొక్క శరాః = బాణములు తవ=నీయొక్క, శరీరమ్‌ ఉబ్బి గ్వా= 
విడిచి అన్యభ్మన్‌=మరొకదానియందు లేక మరొకని శరీరమునందు 
అతి = పడవు ఇతి = ఇట్లు భణిక్వా = విక్కి శరసహ సై 9ః =వేల 


37) చతుర్ధాజ్కః 289 


దుర్యోధనః స (సవిస్టయమ్మ్‌ అహో బాలస్య పరాక్రమో ముగ్గ 
స్వభావ ౭పి. తతస తః 


సుందరకః : తతశ్చ చేవ, తం శరసంపాతం సమవధూయ నిశిత 
 శేరాభిఘాత జాత మన్యునా కిరీటినా గృహితా 
రథోత్సంగాత్‌ కణత్క_-నక కింకిణీ జాల రుంశార 
విరావిణీ మేఘేపరోథవిముక, నభస్తల నిర్శలాః 
నిశిత శ్యామల స్నీగ్గ ముఖీ, వివిధ రత్న(పభా భాసుర 
భీషణ రమణీయ దర్శనా-శకి 8 సోపహోసం విముకా 
చ కుమారాభిముఖీ. (తదో చ చేవ, తం సరసంపాదం 
సమవభూణిఅ ణిసిన సరాభిభఘాద మణ్బుణా కిరీటిణా 
హీ దా రహుచ్చంగాదో కణంత ల కింకిణీజాల 
రుంకార విరాఇణీ మేహోోవరోహా విముక్క- 
ఇవాత్థలణిమ్మలా ణసిద సామల స: శధ్ధముహీ వివిహా 
రఅణప్పపో భాసుర భీనణ రమిణిజ్ఞదంసణా సతీ 
సోవపోసం విముక్కా- అ కుమాలాహీముహీ.) 





బాణములతో పొండవ శరీరమ్‌ = అర్జున శరీరమును, [పచ్చాద్య=పూర్తిగా 
కప్పి వేసి సింహనాదేన=సింహనాదముతో గర్లితుమ్‌=గర్జించుటక్కు (పవృత్తః= 
ఆరంభించెను. | 


అహోఇతి = (సవిస్మయమ్‌ = నివ్వెరపడుచు అహో = ఓహో! 
వాలస్య=బాలునియొక్క, పరా|కమః=ళొర్యము! అపి=మరియు, భగ గతాంా 
అమాయికత్యము! తతస్తతః=ఆ పిమ్మటాపిమ్ముట. 


తమితి :- దేవ = (ప్రభూ! తతళ్చ = ఆ వెనుక తమ్‌ =ఆ్కి శర 
సంపాతమ్‌=బాణవర్షమును, సమవధూయ= చెదర గొట్ట నిశిత =వాడియైన రాఖి 
ఘాత = శాణపు దెబ్బలతో, జాత =కలిగిన మస్యునా =కో పముకలవాడై న, 





చేజీసంహారమీ 
దుర్యోధనః 3 (సవిషాదమ్మ్‌ అహహ, తతస్తతః, 


సుందరకః ఏ తతశ్చ చేవ, ప్రజ్యలంతీం శక్రం పేత్యు విగరిత 
మంగ రాజస్య హసాత్‌ సశరం ధనుః హృదయాద్విర 
సులభ ఉత్వాహో నయనాద్భావ్బసలిలం, వదనా 
దసితమ్‌. వాసితం చ ధనంజయేన్క సింవానాద 
వినాదితం వృకోదశరేణ దుహ్య-రం దుష్క-రమిత్యా 
(కందితం కురుబ లేన. (తదో అ "దేవ, పజ్జలంతీం 
ప నాలాల కన్నాల నస్తతా అ తనా తతాలలా తాప 
కిఠీటినా=అర్జునునిచే, క్వణత్‌=(మోగుచున్న, కింకిణీజాల=చిరుగంటలచే 
విరావిణీ= పెద్దగా ధ్వనిచేయునదియు మే ఘోపరోధ=మెఘములయొక్క_ అడ్డంకి 
నుండి. విముక్క =విడువబడిన్క నభస్త ల=ఆకొాశమువ లె, నిర్మలాజస్వచ్చ 
మైనదియ్యు నిశిత =వాడియైన్య శ్యామల=నల్బన్లె న స్నిగ్ధ =నునుపైన్క ముఖీ == 
అగభాగము కలదియు, వివిధ=పలురకములై నృ రత్న =రత్న ములయొక్క_3 
(పభా=కాంతులతో, _భాసురజ్నుపకాశించున దై, ఫీ షణ =భయంకరముగన్వు 
రమణీయ = అందముగను దర్శనా=చూపట్టునదియునై న శక్తి sys 
ఆయుధము, .రథోత్సంగాత్‌=రథగర్భమునుండ్కి గృహీతా=స్వకరింపబడిన దై ౨ 
కు మారాభిముఖీ=కుమారవృషసేనుడు గురిగా సోపపహాసమ్‌ాపరిహాసముతో--- 
అవహేళనగా ననుట్క విముకా=విడువబడినది. 


ఆహహేతి ౩౫ (సవిషాదమ్‌=దిగులువడుచ్చు అహహ=అయ్యయో క 
క ని షా. 


(ప్రజ్వల. తీమితి : ఎ దేవ= స్వామీ! తకశ్చ=ఆపెన్కి (ప్రజ్వలంతీమ్‌= 
మంటలుుగక్కు చున్న, శక్తి మ్‌=శకి కిస్స్‌ (పేక్య=చూచ్చి అంగరాజస్య=కర్జుని 
యొక్క హసాత్‌=చేతినుండి, సశరమ్‌=-బాణసహి తముగ్కా _ ధనుః=విల్లుం 
హృదయాత్‌=ఎడదనుండి, వీరసులభః= వీరోచితమైన,  ఉత్సాహః= =ఉత్సాహముం 
నయనాత్‌= కరకర బాష్ప సలిలమ్‌= కన్నీరు వదనాత్‌=నో టినుండిం - 
రసితమ్‌.= హాహాకారమ్ము విగళితమ్‌=బయల్వెడలను.. . చ=మరియునప్పుడ్న్యు.. 


చతుర్ధాజ్కిః 291 


సల్తీం చేక్షిఅ విఅలిఅం అంగరాఅస్ప హాశ్టాదో 
ససరం ఢణు, హింఅఆదో ఏఠరసులహో ఉచ్చాహో, 
ణఅణాదో బావ్పసలిలం వఅణాదో రసివం పహాసివం 
చ ధనంజపణ, సింహణాదం విణాదిదం విపీదలేణ 
దుక్క-లం దుక్క-లం త్తి ఆక్క-0దిదం కురుబ లేణ ) 

దుర్యోధనః న (సవిపాదమ్‌) తతస్తతఃం 

సుందరకః ; తతో చేవ కుమారవృపసేనేన ఆకర్ష కృష్ణ నిశిత 
కురమై )శ్చిరం నిధ్యాయార్థపథ ఏవ భాగీరథీవ 
భగవతా వివమలోచనేన (తిధా కృతా శకి 
(తదో, ేవు కుమాల విససేణేన ఆకణ్ణ కిట్ట ణిసిద 
ఖురజ్వేహీం చిరం సల అద్దపహే వవ్య 
భాఈరహీ నిఅ భవఅదా విసమలోలగణేన తిధా కిదా 


pf 
సల.) 
ral) 


ధనంజయేన = కిరీటిచ్మే 'హాసితమ్‌ = నవ్వబడినది = పకాలున నవ్వెననుట. 
_వృకోదరేణ=భీమునిచ్చే. సింహనాద వినాదితమ్‌=సింహనాదము చేయబడినది. 
.కుముబలేన = కౌరవసేనచ్కే దుష్క_రమ్‌ దుష్కరమ్‌ ఇతి = కష్టము కష్టమన్ని 

య ఇ 
..ఆ(కందితమ్‌ =విలసింపబడినది. 


తతఇతి :- (నవిషాదమ్‌=బాధగా) తతస్తతః=ఆ పిమ్మటాపిమ్మట. 


కుమారేత్సి := దేవ పభూ!, తతః=ఆ పిమ్మట కుమార వృషసేనునిచ్చే 
ఆకర్త=చెవిదాక్క కృష=ఎక్కు_ సెటబడిన్క నిశిత=వాడియైన్న తురపై9ః=బాణ 
ze అ అ న్‌ Cae 
విశేషములచేత్క చిరమ్‌=చాల సేపు-బాగుగాననుట, నిధ్యాయ=గురి పెట్టబడి శకి 8= 
ఆ శకి, అను ఆయుధము భగవతా=దేవుడై నృ విషమలోచనేన=శంకరునిచేత్క 
ఖాగీరథీ ఇవడగంగవల్కె అర్ధపథే ఏవ=మార్లమధ్యమునంద్కే (తిధా కృతాజ= 
మూడుగా చేయబడినది-ముక్క_లుచేసె ననుట, 


292 వేణీసంహారమ్‌ 


దుర్యోధనః ఏ; సాధు, వృషసేను సాధు, తతస_తః. 
సుందరక; : తతశ్చ శన: ఏతసిన్నంత శే కృత కలకల ముఖకేణ 
ఏరలోక సాధువాదే నాంతరితః సమర తూర్యరవః, 
సిద్ద చారణగ కావముక్త కుసుమ | పక్రరేణ (పచ్చాదితం 
సమరాంగణమ్‌. (తదో అ చేవ, ఏదస్సీం అ.తలశే 
కిద కలకలమువారేణ వీఠలోఅ సాబు వాదేణ 
అంతరిదో సమర తూర రవీ, సిద్దచాలణ గణ 
_విముక్య- కుసునుప్పఅశేణ పచ్భాదిదం సమలాంగణమ్‌ 
దుర్యోధనః $. అహో బాలస్య పర్మాకమః: తతస్తతః. 
సుందరకః ఏ తతశ్చ చేవ, భణితం స్వామినాంగ రాజేన-భో 
వృకోదర, అసవశాప్త సృవ మమాపి సమరవ్యాపారః. 





జ ల జ] 


సాధ్వితి :- వృషసేనుడా! సాధు సాధు!, తతస్తతః=ఆపై ని, 


ఏతస్మిన్నితి - దేవ=్ఞపభూ! తతళ్చ=ఆపైన్కి ఏతస్మిన్‌ అంతరే= 
అంతలో కృత=బచేయబడి, కలకల ముఖరేణ = మార్మోగుచున్న కలకలా 
రవములతో వీరలోక = సైనిక సమూహముయొక్క, సాధువాదేనజబళిబళీ 
నినాదములతో, సమరతూర్యరవః=రణరం గమునందలి తూర్యభ్వని, అంతరితః = 
ముంచబడెను-ఆ కోలాహలములో తూర్యధ్వని మునిగిపోయె ననుట. సిద్ధ= 
స్పద్ధలయొక్కయు్యు.. చారణ = చారణులయొక్కయు  గణ=సమూహముచ్చే 
అవముక్త వెద జల్ల బడిన్వ కుసుమ్మ పళ ర రణ=పూలరాసిచ్కే సమర+అంగణమ్‌= 
యుద్ధభూమి, (పచ్చాదితమ్‌= =కప్పి వేయబడినది.. 


అహోబఐతి = అహో= క్రీ హో] బాలః స్య=బాలునియొక్కు, పరా[కమః = 
వీరత్వము! తతస్త త్‌ == ఆపై నాపై ని 


_ భణితమి౩ :- తతశ్చ = అపైని, దెవకాపభూ!, స్వామినాౌ= 
నాయకుడైన, అలంగరాజేన=కరునిచే, భణితమ్‌=ఇటు పల్క_బడినది- భోజ 
| ణి ne) 


_చతుర్ధాజ్క॥ 293 
తదనుమన్యస్వ మాం ముహూర్తమ్‌, (పీతౌవహే 
తావద్వత్సస్య తవ [| భాతుశ్చ ధను ర్యేద నిఖా 
నిప్రుణత్కమ్‌, తవాస్యేతత్‌ పేవణీయమ్‌-ఇతి. 
(తదో అ దేవ భణిదం సామిణా అంగరావణ భో 
వికోదల అసమలో తుహా నుహవి సమలవ్యావారోం 
లా ఆణు వల్ల ముం ముహుత్త అమ్‌, శేకామహే 
దావ నస్సస్స తువా భాదుణో అ ధణువ్వేద శిక్టా 
నిఉణత ఇమ్‌, తువా వి ఏదం ఇం త్‌.) 

దురోధనః వ తేతస తః, 


'సుందరకః = తతశ్చ దేవ, విశ్రమితాయోధనవ్యాపారా ముహూర్త 
వి|శమిత నిజవె రానుబంధా ద్యావవి సేతకా జత” 
భీము సీనాంగరాశౌ. (తదో చేవ. విస్సమిడామీధన 
వ్యావారా నుహుత్త వీస్పమివ శీఐ వేరాణుబంధా 

| దువే ప జేక్ట ఆ జాడా భీమనేణాంగరాఆ.) 





ఓయీ], వృకోదర=భీమసేనా!, తవ=సీయొక్కు, అపిఇనురియ్యు మమ= 
నాయొక్క యు_మన ఇరుపురి అనుఏ--సమరవ్యాపారః=పో రు సేత్త అసమాప $= 
ముగియలేదు... తతొ=ఆందుచ్కే మామ్‌=నన్ను, ముహూర్త మ్‌=క్షణకాలమ్ము 
'అనుమన్య స్వ=అ నుమతింపుము. వత్చ స్యవ=నా విడ్డయొక్క.యు తవ ధాతుళ్చ = 
నీ.సోదరునియొక్క.యు ధనుర్వేద శిక్షొ=ధను'ర్వేదవిద్యయందలి నిపుణత్వమ్‌= 
నేర్పరితనమును (పేడ కవహే=ఇరువురము చూతము. తవ+-అపి=నీకున్సు 
ఏతత్‌ =ఇది, (పేక్షణీయమ్‌=చూడదగినదే--ఇతి=అని పల్కె_ననుట. 


తతఇతి :- తఠస్తృతః=ఆ పిమ్మట-- 


వి.శమితేతి :.... తతః=ఆ పీమ్మట్క దేవ=మహా[పభూ!, విిశమిత= 
విడువబడిన ఆయోధనవ్యాపారౌ=సమరకర్మ కలవారై, ముహూ ర్య=త్షణకా లమ్ము 


294 వేణీసంహారమ్‌ 

దుర్యోధనః 2 (సాభ్ళిపాయమ్‌) తతస్తతః. 

సుందరకః 4 తతశ్చ దేవ, వతస్నిన్నంత రే శకి ఖండనామర్డి లేన 
గాండీవినా భణితమ్‌___అశేశే దుక్య్వోధన[పముఖా 
(ఇత్యర్లోశే లజ్ఞాం నాటయతి) (తదో ఆ చేవ ఏదస్సిఠ 

ధి బై 

అంత లే సతి ఖండనావమురినసిదేణ గాండీనిణా భణిఆమ్‌= 
అశేశే దుజ్జిీవాణప్పముహా--) 


దురో్గధ నః : సుందరక, కథ్య తామ్‌. పరవచన మేతల్‌ * 


సుందరకః : శృణోతు జేవః “అనే దుర్యోధన (పముఖాః కురుబల 
సేన్మాపభవః, అశే అవినయ నౌ కర్ణ ధార కర 
rc ccc dr cr aes 
విశమిత = అంతరించిపోయిన నీజవై రానుబంధొ = పరస్పర శ|తుత్యము 
కలవారై, భీమసేనాంగరాజొ=భీమ కట్టలు ద్వౌ ఆపి=ఇరువురున్కు (పేక్షకౌ 
జాతొ=చూపరులై రి, 


శతఇతి : (సాధి పాయమ్‌ = సాకూతముగ్భా తతస్టృతః = అటు 
పిమ్మట... 2 


ఎతస్మన్సితి = తతశ్చ=అటు పిమ్మట దేవ=రారాజా!, ఎతస్మిన్‌ 
అంతరే=ఇంతలో శక్తి =ోశకి” ఆయధముయొక్కు ఖండన=(తుంచుటతో, 
అమర్గి తేన=కో పించినవాడై నృ గాండీవినా=అర్థు నునిచ్చే భణితమ్‌=ఇట్లు పలుక 
బడినది-అరేరే=ఓరో రీక దుర్యోధన (పముఖా(అని ఆర్టోక్తే=మాట నగములోక 
లజ్జామ్‌ నాటయతి=సిగ్గు నభినయించును. 


సు"దరకేతి :- సుందరకుడా! కథ్యతామ=చెప్ప బడుగాక. ఏతత్‌== 
స్‌ పల్కుచున్నద్ని పరవచనమ్‌=ఇతరులన్న మాట గదా! 


శృణోతి్యతి బ్‌ దేవః=మహారాజ్యు శృణోతు=వినుగాక! ఆరే=ఓరీ! 
దుర్యోధన (పముఖాః=దురోధనాదులార్భా కురుబల సేన్మాపభవః=కురువక్షము 


చతుర్ధాజ్క! 295 


యుష్మాభిర్హుమ పరోత్షం బహుభి రవోరశైః 
పరివృ లై కాకీ మమ పుతళో ౭బిమన్యు ర్వాపాదితః, 
అహం ఫునర్యుప్మ్నాకం చేతుమాణానా మేవైతం 
కుమారవృవసేనం స్త స్మర్క వ్య శేష కరోమి-” ఇతి 
భణిత్యా సగర్వమాస్ఫాలిత మచేన వ|జనిర్థాత నిర్ధాష 
భీషణజీవారవం గాండీవమ్‌. స్వామినాపి సజ్జీకృతం 
శాలపృస్థమ్‌. (సుణాదు చేవో అశకే దుజ్జోవాణ 
ప్పముహో కురుఖజల సేణా పహుణ్యో, అరే అవిజయ 
ణో కణ్ణథార కల్లా, తుంహేహీం మహా పరోక్టృ ర 
బహుపాిం మహోారహేహీం పడివారిఅ వఆఈ మమ 
పుత్‌ స్ట్‌ అహీమణ్జు వ్యావాదిదో, అహం ఉణ 
తుంహాణం పేకంతాణం ఏవం ఏకం కుమాలనిససేణం 
సుమరిదవ్య నసం కరోమి, తి భణిఅ సగవ్యం 
ఆప్ఫాలిదం ణోణ వజ్జణ్యూద ణిన్బీస ఖీసణ జీఆరవం 
గాండీవమ్‌. సామిణా వి సజ్జీకిదం కాలపుట్టమ్‌. ) 





నందలి పేనాపతులారా! అరే=ఓరీ1, , ఆవినయ=దుర్నీ తియనునట్టి నౌ=నావక్కు 
కర్చధాధణచుక్కాని పట్టువాడా! కర్పుడా!, .మమ=నాయొక్కు, పరో క్షమ్‌=ప రోక్షము 
నందు యుష్మాభిః=మీచేత్క mee =పలువురై నృ మహారథై 8=మహారథులచ్చే 
పరివృత్య= =చుట్టుముట్టబడీ,. ఏకాకీ=ఒంటరివాడై. న్క మమ పతక =నా బిడ్డడు 
ఆభిమన్యుఖా అభిమన్యుడు, వ్యాపాదితః=మట్ట గింవబడి నాడు. అహామ్‌ పునః = 
నేను మాఠము, యుష్మాకమ్‌=మీర్వు 'పేంక్షమాణానామ్‌ ఏవ=చూపరులగు 
చుండగనే-మీ కన్నుల యెదుటనే అనుట, ఏతమ్‌=ఈ, కుమారవృషసేనమ్‌= 
కుమారవృషసేనుని, స్మర్శ వ్యశేషమ్‌=స్మృతిమా(తావశిస్టునిగాా కరోమి=చేయు 
చున్నాను--ఇతి=అన్సీ భణీత్వా=పల్కి , సగర్వమ్‌=సగర్వ ముగా అనేన=ఈ 
అర్హునువిచే, వ్మజనిర్హాత=వ(జపాతముయొక్క, నిర్ణాష=ధ్వనివ లె భీషణ= 


296 వేజీసంహారమీ 
దుర్యోధనః 2 (సావహిళ్ధమ్‌) తతస్తతః, 


సుందరకః 8 తతశ్చ దేవ, (పతిషిద్ధ భీమసేన సమరకర్మారంభేణ 

గాండీవినా. విరచిత అంగరాజ వృవసేన రథ 

కూలంక షే రే బాణనద్యా. తాభ్యామవి ఉాా భా 

మన్యోన్య సే కా హాదర్శిత వశ స స త 

స దురావారో మధ్యమ పాండవః. (తదో అ చేవ, 

సజినై ఖీముసేీణ సమల కమ్మాలంభేణ గాండీప్‌ణా 

విరఇదచా అంగరాల విససేణ రహా కూలంకపాటఓ దువే 

చాణనదీమీ. తేహిం వ దుజేహిం. అణ్లోణ్ణసికోవా 

దంసిద సిక్టావిసే శేపం అభిజతో సో ురాఆరో 
మజ్జమపాండవో.) 





భయంకరమైన జీవా రవమ్‌ = జ్యా టంకారము కల్లునట్లుగా _గాండీవమ్‌ = 
గాండివమ్ము ఆస్ఫాలితమ్‌=( మోగింపబడినది. స్వామినా అపి=కర్లునిచేత గూడ, 
కాలపృష్థమ్‌ = కాలపృష్టమను పేరుగల స్వధనుస్సు, సజ్జీకృతమ్‌ = సన్నద్ధము 
గావింపబడినది. 


తతఇతి :- (సావహిక్టమ్‌=థావగోపనము చేయచ్చు అటుపైని- - 


పతిషిద్దేతి : ఫా తతశ్చ=అటుపైన్ని. దేవ=మహారాజా!, ద్రతిషిద్ధ= 
ఆపివేయబడిన, భీమసేనునియొక్కు, సమరకర్మారంభేణ =  యుద్ధవ్యాపోర 
(పారంభముకలవాడై న్వ భీముని ఆపి అనుట్క గాండీవినా=కిరీటిచ్చే. అంగరాజో 
వృషసెనులయొక్క, _రథజరథములనునట్టి _కూలంకే =ఒడ్డులనొరయునట్టి? 
ద్వే= రెండు బాణ నద్యా=శర వాహినుల్కు విరచితే=సృష్టింపబడినవి. అన్యోన్య 
ఒండొరులపై గల్క స్నేహ = ఆనురాగముతో, దర్శిత=్మపదర్శింపబడిన్న శిక్షా 
విశేషాథ్యామ్‌= విద్యానైై పుణ్యము కలవారైన్న తా భ్యామ్‌=ఆ | ద్వాభ్యామ్‌ అపడ 
కర్ణ వృషసేనులి పవురిచేతను, సః=ఆ్క దురాచారః=దుర్మోర్లుడు. మధ్యమ 
పొండవః=కిరీటి ఆభియుక్ష క 8=మౌార్కొనబడెను.. 


38) చతుర్ధొజ్కః 267 


దుర్యోధనః న తతసతః, 


సుందరకః ఏ: తతశ్చ చేన, గాండీవినా తారరసిత జీవానిర్ధాపమాశత్ర 
విజ్ఞాత బాణవ'రేణ తథా చరితం ప క్రీభిర్యథా న 
నభస్కలం న స్వామిగా న రథో న ధరణీ న కుమారో 
న శేతువంకో న బలాని న సారథిః న దిశో న ఏర 
లోకశ్చ అత్య లే (తదో అ చేవ, గాండీవిణా తార 
రసిద జీఆ ణిస్హోస మేత్త విణ్ణాద చాణవరిసేణ తహ 
ఆఅరిదం పలి హీం జవా ణ ణవహాత,లం౦ ణ సామా 
అణ రహో ణ ధరణీ ణ కుమాలో ణ శేదువంసో ణ 


బలాఇం ణ సారహీ ణ తురంగమా ణ దిసాపీ ణ వీర 
లోట అ ల్బృఅది.) 


దుర్యోధనః క (సవిస్మయమ్‌) తతస్త తః! 








తతఇతి :-- తతస, తకి=ఆ పిమ్మటాపిమ్మట-. 


గాండీవినేతి ₹- దేవ=[పభూ! తతశ్చ =ఆ పీమ్మట్క తార= పెద్ద 
పెట్టున, రసిత=[ మోగిన, జీవా=నారియొక్కు, నిర్గోషమా(త=టంకారము 
మాతమ విజ్ఞాత=ఎరుగబడిన, బాణవ రే ణ=శరవృషి కలవాడై న్క గాండీవినా= 
క్రీరడిచేే పతిభిః=బాణములతో, యథా=ఎట్లు నభస్తలమ్‌=ఆకాశమ్రుు న 
లక్ష్య తే=కనబడదో, స్వామీ=క ర్ణుడు, న లక్ష్యతే=కనబడడో రథః =రథమ్వు 
న లక్ష్యతే=కనబడదో, ధరణీ న లక్ష్యతే=భూమి కనబడదో, కుమారః=వృష 
"సేమడు కనబడ డో, కేతువంశః = జెండాకట్ల కనేబడదో బలాని=పేనలు 
కనబడవో, సారథిః దిశః, వీరలోకః=సూతుడు, దిక్కులు భటసమూహమ్ము న 
లక్ష్యతే=కనబడదో, తథా=అట్లు, న. 
కురిపించననుట. 

తరతఇతి :-- (సవిస్మళిఉమ్‌ =ఆశ్చ త్యహోవుచ్చ ఆ పమ్మటాపమ్మ' 


గద. 


2038 వేణీసంహారడ్‌ 


సుందరకః 2 తతశ్చ దేవ, అతి కాంతే శరవనే తణమూ! తమేవ 
సహార 5 సింహానాచే పొండవసె నే మనన సవిషాదముక్వా కంచే 

ఈ సముత్థిత మహాన్‌ కలకల: -హాో వాత; 

కుమారవృష.నే నేఖ? ల (తదో అ చేవ, అదిక్క-న్వే 

సరవరిసే మ తుత్నే6 ఏవ సహరిసనింహూణా చే పాండవ 

సేక్లో సవిసాదము క్కా- కనే కోరవబలే సముర్లీదో 

మహాన్వొ కలఆఅలో హో వాదో కుమాల విసనేణో తి 


దుర్యోధనః 2 (సచాప్పరోధమ్‌) తతస్మతః, 


సుందరకః ; తతో బేవు (పేవే కుమారం వాతసారథి తురంగం 
లూనాతప పత్ర బాస చామర శేతువంశం స (భష్టమివ 

సుకకుమార మేశేనై వ వాడయ మర్శభదినా 

వ భిన్న దేవం రథమ భ్యే పర్యస్త మ్‌ (తదో 


జతీఫ్రి = తకళ్ళ దేవ=ఆపైని మహారాజా!, శరవచ్దే=ఆ దాణవృష్టి, 
త్మికాం తే=వెలిసిపోగా, కణమా (తమ్‌ 1 వజ వతృటికాలము మాతమే 3౩ పాండవ 
సెనే.=పాండవసెన Pp సహర్ష సింహనా దే=ఆనందముతో సింహనాదము చేయగా, 
కంటం జుకర్‌ వసన, "సవిషాద = దుఃఖముతో, ముక్త +ఆ కందే= చేసిన 


వనము కలవికాగ్యో మహాన్‌=పెద్త కలకలః=కలకలమ్ము సముత్జితః= 





G 


చెలం గెను-హో=2 అయో! కుమారవృష సేన; = కుమారవృష సేనుడు హతః 
స. =ఆనీ కలకలము చెలరేగె ననుట. 


ఈ..ఇత్‌ వ-  (సబాప్ప రోధమ్‌=కన్నీ టిని ఆపుకొనుచ్చు ఆపై నాపైని.! 


(మేక్రఐత్‌ = తతః దేవ = ఆపైని మహారాజ హత=చంపబడిన్క 
సారథి=సూతుడ్డు తురంగమ్‌=గుజ్జములు కలవాడును, లూన=ఖండింపబడిన్క 
ఆతన (త=వెల్ల గొడుగు చాప= విల్లు చామర=వీచోపుల్కు శేతువంకమ్‌-జెండ. 
కజ్ణయు కలవాడును హృదయ=గుండెయొక్కు, మర్మవ=[పాణస్నాయువును, 


చతుర్థాజ్బుకి 299 


చేవ, _వపేకామి కువూలం హాదసారహీ తులంగం 
లూణాదవత్త ఇావన చామర శేదువంసం సగ్గబ్బ్భట్టం 
విఅ సులకుమాలం వక్కే_ణ శ్రే కీ హాఆఅ మమ్మ 
_శీదిణా నీవీము హేణ భిల్ల చేవాం రహామ్జే పాల్లత్థం ) 


దుర్యోధనః : (సా(స్రమ్‌), అవావా కుమార వృషసీన! అలమతః 
పరం (శుత్యా బో వత్స హో మదంక దుర్తలిత, 
సో మదాజాకర, హో గజాయుద (పియశివ్య. హో 
జా థి రో 
శార్యసాగర్య బో రాధేయ కుల్లపరోవా, హో [సియ 
దర్శన హో దుశ్శాసన నిర్వి శేవ, వో సర్యగురు 
వత్సల, |పయచ్చ మే పతివచనమ్‌. 


భేదినా=ా భేదించునదై నం--గుం డలపై ఆయుపుపట్టున దిగబడినదనుబ, శిలీముఖేన j= 
బాణముతో, భిన్న = వీల్చబడిన్య దేహమ్‌= శ రీరముకలవాడును, స్వర్గ భష్టమ్‌= 
స్వర్లోకమునుండి జారిపడిన సురకుమారమ్‌ ఇవ=జఒక దేనకుమారునివల్కె రథ 
మధ్యే=రథమధ్యమున్క పర్యసమ్‌=పడియున్న వాడై న్న కుమారమ్‌=యువరాజగు 
వృషసేనుని, (పేకే=చూచితిని, 


జహహేతి :- (సా సమ్‌=కన్నీటితోో అహహా!, కుమార వృషసేనుడా! 
అతఃపరమ్‌=ఇంతకుమించ్చి (శుత్వా=విని అలమ్‌=చాలును. ఇకపైని వినజాల 
ననుట. హా=అయో్య!, వత్చ =బిడ్డా!, హా=అయ్యో!ీ మదంక దుర్గ లిత=నా 
యొడిలో కీ9డింపనిచ్చగించువాడా! అదే కోరుకొనువాడా..అనుట, హా= అయ్యో! 
మదాజ్ఞాళర = నొ ఆజ్ఞ లను నెళవర్ను వాడా! హా=అయో్య! గదాయుద్ధ=గదా 
యుద్ధమునందు, (పియశిష్య=ఆ ర్మీయుడై న శిమ్యడాకీ హా=అయోో! ళొర్య 
సాగరజ=పరా(క్రమమునకు సమ్ముదమువంటివాడా!, హా=అయో్య రాధేయకుల= 
కర్ణుని వంశమునకు, (పరో హ=సవాంకురమువం టివాడా!-ఆ వంశమును నిలబెబ్ల 
వలసినబాగా! అనుజ్క హా=ఆయో్యో, (సియదర్శ సజ పియమును కల్లించు ఆకృతి 
నిశేషము కలవాడా! హా దుళ్ళాసన నిర్విశేష=దుశ్ళా సనునితో సమాన మైనవాడా! 


300 వేజీనలహారమ్‌ 


పర్యాప్త నేత మచిరోదిత చంద్రకాంత 
ముద్భిద్యమాన నవయావన రమ్య శోభ మ్‌! 
(పాణాపహార పరివరిత దృష్టి దృష్టం 

1 కేన తత్క-థమి వాననపంకజమ్‌ తే॥ 10 





సర్వ గురువత్సల = అందరు గురువులకు (పీతిపాతుడా! మే=నాక్కు పతి 
న అరమ ను (పయచ్భ్చ=ఇమ్ము. 


పర్యా స్తుతి: =  పర్యాప పనే తమ్‌ అచిరోదిత చం[దకాంతమ్‌, ఊద్భెద్య 
మాన నవ యౌవన రమ్య శ కోభమ్‌, (పాణాపహార పరివర్శితదృష్టి, తే తత్‌ 
ఆనన పంకజము కొర్తేన, కథమివ్క దృష్టమ్‌! 


అర్ధము *- పర్యాప్క = = విశాలమైన లేక సమ్మగమైన్క నే(తమ్‌ = 
కన్నులు కోలదియు, అదిరోదిత=అప్పుడే. ఉదయించిన చం[ద=జావిక్షు వలె 
కాంతమ్‌ = అందమైనదియు, ఉద్నిద్యమానజ వఇప్పుడిస్పృు దే కొంగిచూచుచున్న, 
నవయౌవన = కోడెవయసుచ్కే రమ్యళోభమ్‌ = అందమైన జిగి కలదెయు, 
(పాణాపహార=[ప్రాణాపగమనముచ్చే పరివరి త=మీదికి పోయిన, దృష్టి =కను 
(గుడ్డు కలదియు అయిన్క శతే=నీయొక్కు న ఆనన సంకజమ్‌= =పద్క్మును 
వంటి ముఖము, కర్షిన=రా ధేయునిచ్చే కథమివ దృష్టమ్‌= ఎట్లు చూడబ డినదో 
గదా!--ఎట్లు చూడగల్లి ననుట, (వసంత తిలక. 


నమాసములు ఫలా పర్యాస్తే న్నేశే యస్మిన్‌ తత్‌, అచిరాత్‌ ఉదెతః- 
అచిరో దితళ్చాసౌ చం(దళ్చ--అఆచిరో దితచం[ద ఇవ కాంతమ్‌. ఉద్భిద్య యానం 
నవం చ తర్‌ యౌవనం చ, రమ్యా చ సా ళోభా చ, ఉద్భిద్యమాన నవ 
యొవనేన రమ్యళో భా యస్య (యస్మిన్‌ తత్‌, (పాణానా మపహారః, (పాణాప 
హారేణ పరివరి, తా దృష్టిః యస్మిన్‌ తత్‌, ఆననం పంకజమివ-ా, (వాచకధర్యలంవ మ) 


సంధులు $-  పరి+ఆప-యణాదేశ. అచిర+ఉదిత-గుణ సంధి. 
(పాణ!అపసహార్క ఇవ+ఆనన._సవరదీర . 
| ణు 


_ చతురొజ్కః 301 
సూత; శ ఆయువ్మన్‌ ; అలమత్యంతనుఃఖావే గేన, 


దుర్యోధనః 2 సూత, ee కా | భనసి,. 
అస్మాకం ఫ్రున$ః-_ 


(సత్యతం హతబంధూనా మేతత్పరిభవాగ్ని నా! 
హృదయం దవ్యాత౭త్యర్థ ౦ కుతో దుఃఖం కుతో 
వ్వ థా ॥ 1 


ఆయుష స్పితి వా. ఆయుష్మంతుడా! అత్యంత దుఃఖా వేగేన=అంతు 
లేని దుఃఖముతో» అలమ్‌=చాలును. దుఃఖింపనలదనుట. 


నూతేతి :-- సూతుడా!, ప్పణ్యవంతః హి=పుణ్యముచేసికొన్న వార్కే 
దుఃఖభాజః = దుఃఖభాగులు_దుఃఖమునకు పా|తములు్కు భవన్సి=అగుచున్నారు, 
అస్మాకమ్‌ పునః=మన కే మో-- 


(పత్యక్షమితి ఫా... పఠత్యక్షమ్‌, హతబంధూనామ్‌ (అస్మాకమ్‌) 
హృదయమ్‌ ఏతత్పరిభవాగ్నిన్నా అత్యర్థమ్‌, దహ్యశ్రే దుంఖమ్స్మ్‌ కత వ్యథా 
కుత 8! 


అర్ధము వా (పత్యక్షమి = = ఎట్టయెదుట్క హత = చంపబడిన, 
పరఘానోప్‌ జ = బంధుజనులు కల్లినవార మెన, (అస్మాకమ్‌ = మనయొక్క) 
హృదయమ్‌ =ఎడంద, ఏతత్పరిభవాగ్ని నా= ఈ అవమానాగ్నితోో అత్యర్థమ్‌= 
మిక్కిలి, దహ్యుతే = దహాంచివేయబడుచున్నది, ఇక్క దుఃఖమ్‌ కుతః=దుఃఖ 
'మెక్కడిది వ్యథా కుతః = బాధ యెక్క-డిది! ((ఎటనుండి వచ్చు ననుట). 
(పథ్యావక్త ము 


సంధులు :- (వతి? అక్షమ్‌_యణా దేశ. అతి+ అర్థమ్‌-యణా దేశ, 
పరిభవ--అగ్ని నా-సవర్డదీర్హ . దహ్మతే--అత్యర్థధపూర్వరూప, శాత 
కు త॥+-వ్యథా--ఉత్తా దేశ విసర్గనంధులు. 


302 వేణీసంహారక్‌ 
(ఇతి మోపహానుపగత కి 


నూత; శ సమాశ్యసితు సమాశ్యసితు మహో రా జః, (ఇతి 
పటా? తేన పీజయతి.) 


దురోధనః ఫ్‌ (లబ్ధసంజ్ఞః) భద సుందరక, తతో వయ స్వేన కిం 
(పతిపన్న మం౦గరాజేన, 


సుందరకః ఏ తతశ్చ చేవ, తథావిధస్య వుతేస్య దర్శనేన సంగలిత 
నుుళుజల ముడి క్యా అనవేశీత పర! పవారకా భి 
యోగోన స్యామినాంగ రాజేన అభియుకో ధన జయః, 
తం చ సుతవధామర్షో క్రవిత పరా[క్రమం విముక్త 
జీవిళాశం తథా పఠా[శామంతం ప్రేత్య ఖీము వకుల 
సహదేన సాంభాల [పము కై రంత8తో ధనంజయస్య 


లా మతాల ననా జ 


క్రియ క దహ ధభసీ (కరణే కర్మణి లబ్‌ ఆత్యన్నే (పథమ, 
దహ్యళే--ద హ్యేతే-ద హ్యన్నే 


(ఇతి=అన్వి మోహముపగతః =మూర్శ పోవును) 
సమాశ్వసిత్నితి : ఫ- మహారాజః = మహారాజు సమాశ్వసితు సమా 


శశి ఎతు = ఊరడిల్లు గాకూ రడిల్లుగాక! (ఇతి=అన్ని పటాంతేన= rer 
వీజయతి=వినకును 


రకా! తతః=తరువాత్తు ba అంగరాజేన= 
LE గ్ల sie 
కర్టన్‌ ఇత్వ కీమ్‌ (పఠిపన్నమ్‌=ఏమి ఆచరింపబడినది? ఏమి చేసె ననుబ, 


తత=తె :._. తతశ్చ దేవ = ఆపైని (ప్రభూ, తథావిధస్య=అటయి 

పోయిన్క ప్ప తన్య=సుతునియొక, దర, నేన=దద. ౫ fan 
we Sn టె సా రష్‌ న=దర్శ! 'ముచ్చే సంగళితమ్‌=దాది 
ఫ్‌ (పడుచున, మ) అశుజలమ్‌= న, ఉబి స్చెడఉైైగించ్చి అనవేక్షిత= 


చతుర్ధాజ్కః 303. 


రథనరః. .(తదో అ చేవ, తథావిధస్ప వుత్కస్స 
దంసజేణ సంగలివం - అస్సుజలం ఉజ్ధిఅ అణ వేక్టిద 
పరపృవారణాభిచబోపణ  సామిణా అంగరావణ 

_ అభిజత్తో ధణజట. తం అ సుదవహామిసుర్టీవిద 
పరక్క-మం విశుక్య- జీవిశాసం తహ వరక్కమంతం 
శకి అ భీమ ణఉల సహా చేవ పంచాలప్పముహేహిం 
అన,కిదో థధణంజలఅస్ప రహవరో.) 


దుర్యోధనః వ తతస్తతఃం 
'సుందరకః : తతో చేవ, శల్యేన ఛణితమ్‌-అం రాజు హత 


తురంగ మో, భన్నకూ+బరస్పే రథః, తన్న యుక్తం 
ఛీమార్జునాఖ్యాం సహా యోద్ధుమ్‌-ఇతి భణిత్యా 





గణింపబడన్కి పర = శ(తువులయొక్యు, (పహరణ=ఆయుధముల యొక్క, 
అభియో గేన=[ప్రయో గము కలవాడును, శతువులు ప్రయోగించు ఆయుధములను 
సరకుగొనక అనుట; స్వామినా = నాయకుడునైన్న అంగరాజేన=కర్గునిచే 
ధనంజయః =కిరీట్సి అభియుక్కః=ఎదుర్కొనబడెను. _ కీరిడిని ఢికొనె ననుట. 
సుత=ప్వత్రునియొక్క, వధ=మృతివల్లనై న, అమర్షాజకో9ధముతో, ఉద్దీపిత= 
(ప్రఖ్వరిల్లిన్న వర్యాక్రమమ్‌=పరాక్రమము కలవాడున్సు విముక్క=విడువబడిన్క 
జీవితాశమ్‌ = జీవితేచ్ళ కలవాడును అయ్యి తథా=అట్లు, పరాకౌొమంతమి=ా 
పరాక్రమించుచున్న, తమ్‌=ఆ కర్టున్ని పేత్త్య=చూచ్చి భీమ నకుల సహదేవ 
పాంచాల (పముఖై ః=ఖీమాదులచ్చే ధనంజయస్య=కిరీటియొక్క., _రథవరః= 
(శేష్టమెన రథము, అంతరితః=దాచి వేయబడినడి--తప్పింపబడినదనుట. 


తతఇతి :- తఠస్తతః=ఆ పిమ్మటాపిమ్మటం--! 


_శల్యేనేతి:-. తతః దేవ=ఆ పిమ్మట [పభూ! శల్యేన=కర్షసారథియైన 
శల్యునిచ్చే భణితమ్‌=ఇట్లు పలుకబడినది-- అంగరాజా!, హత=చంపబడిన్క 


364. వేజీసంహారమ్‌ 


నివర్తితో రథో౭వతారితః స్వామి స్యందనాత్‌ 

బహు[పకారం చ సమాశ్యాసితఃం (తదో చేవ, 

సవ్రేణ భణితమ్‌- అఃగరాఅ, వాద తులంగమోా భగ 

కూబరో చే రహో తా ణ జుత్తం భీమాజ్ఞకోపీం సవా 

ఆజాుజ్జిదుం- తి భణీఅ ణివట్టిదో రహో ఓడారిదో 

"సామి సందణాదో బహుప్పహారం అ సమస్పాదిదో.) 
దుర్యోధనః ; తతస తేల 


సుందరకః : తతశ్చ స్యామినా సుచిరం విలప్య పరిజనోపనీత మన్యం 
రథం జేమ్య దీర్ధం ని;శ్వస్య మయి దృష్టీ రిని తీ పా. 
సుందరక పఏహీతి భణితం చ తతో౭హముపగతః 
స్వామిసమిపమ్‌. తతో౭పనీయ శీర్ష స్థానాత్‌ పట్టి కాం 
శరీరసంగలితె * శోణితబిందుభి ర్లి ప్రముఖం ఇూణం 
కృ త్యాభిలిఖ్య చేపతో దేవస్య సం బేళః (ఇతి 





తురంగమః=అళ్వములు కలదియు, భగ్న =విరిగిపోయిన్న కూబరః=నొగలు 
కలదియు, తే=నీయొక్క, రథః=రథము. కత్‌=అందుచ్చే భీమార్గునాభ్యామ్‌ సహ= 
ఖీమార్జునులతో _ఆయోద్ధుమ్‌ = యుద్దముచేయుట్క న=తగదు. ఉచితముకాదు, 
ఇతి=అన్కి భణిత్వా=చెప్పి, రథః=రథముు నివరి తః =మళ్ళింపబడినది. స్వ్యామీ= 
కరుడు స్యందనాత్‌ =రథమునుండి, అవతారితః=దింపబడినాడుు చ=మరియు, 
బహు[ప్రకారమ్‌=పలు తెరగుల, సమాశ్యాసితః= ఊరడింపబడినాడు. 


తతఇతి :.. తతస్తతః=ఆ తరువాత] 


స్వామినేతి ఫా తశక్చ=ఆపై స్కీ స్వామినా=కర్టునిచ్చే నుచిరమ్‌= 
చాలసెప్పు విలహ్య=దుఃఖింపబడ్కి పరిజనోపనీతమ్‌=సేవకులచే కొనిరాబడిన్క 
అన్యమ్‌ రథమీ=మురొక స్యందనమున్కు సేత్త్య=చూచ్చి దీర్చమ్‌ నిఃశ్వస్య= 
నిట్టూర్చి, మయి=నాయందు, దృష్టిశ=చూప్పు వినికీపా=నిలువదిడినది.. నావంక" 


39) చతుర్థొాబ్కః 305 


పట్టి కామర్పయతి?. _ (తదో అ సామిణా సుఇరం. 
విడవిఅ పరిఅణోవణీదం అల్లం రహం. పేళ్ళి అ దీవాం 
నిస్పసిఅ మల దిట్టి విణిక్సివిదా. సుంజరఅ, వహి త్తి 
భణిదం అ. తదో అహం ఉవగదో సామిసమావమ్‌. 
తదో అవణీఅ నీసటాణాదో పట్ట ౨౦ సరీర సంగలి చేపీ 
సోణ్‌అ బిందుహిం లితః మఘుహా3 త్రాణం శదుఅ అహి 
లీప+అ ప్పేనిదో య. సం"జీసో.) 


(దుర్యోధనో గృహీత్వా వాచయతి యథా) 
స్వసి * మహారాజు దుర్యోధనం సమరాంగణాత్‌ కర 
ఆడి ౯ 


ఏతదంతం కంతే ౫ మ జాపయతి ___ 


'ఆలాననా యాన టటటోయుడాతో ! “| 





అలానా 








amare i rm Tie పటు [టర te! 





చూచెననుట. సుందరక=ఓ సుందరకాక, ఏహి ఇతి=రమ్మస్వి భణితం చ= 
పల్క_ఐడినదియును. తతః =అంతట్క అహామ్‌=నేను స్వామి సమీపమ్‌= 
నాయకుని దగ్గరక్కు ఉప, గతః =చేరితిని, తతః=ఆఅటుపెన్స్ని శీరసానాత్‌=+శిరో 
భాగమును౦డ్వి పట్టికామ్‌=వ స్త్ర విశేషమును, అపనీయ=తీసి (ఉష్లీషమునకుగాని 
కిరీటమునకుగాని సంబంధించినది) వాణమ్‌=కోలనుు శరీర సంగలితై £=శరీరము 
నుండీ జారిన శోశితదిందుఖీః=రక బిందువులతో, లిప్పృముఖమ్‌=తడీసిన అగ 
భాగముగలదిగ్యా కృత్వా=చేస్తి _అభిలిఖ్యక్నావాస్కీ దేవస్య=మహోరా జునకు, 
సం దేశః=సం దేశము పేరిషితః=పంపబడినది. ((ఇతి=అన్వి పట్టికామ్‌=లఖా 
పట్టమున్సు ఆర్బ యతి=సమర్చించును,) 

(దుర్యోధనుడు, గృహీత్వా=స్వీకొరించి వాచయతి=చదువున్కు యథా= 
ఎట్టనగాా 
స్వసి =శుభమగుగాక!, మహారాజ Se దురోోధనున్వి 
కర్ణః=కర్ణుడు, ఏతదంతమ్‌=ఇ దే చివరిదియగునట్లుగ్యా కంఠే గాఢమ్‌ ఆలింగ్యవ= 


గళమునందు గాఢముగా కౌ గిలించుకొని--ఇ చే తుదికౌ గిలి యనుట, సమఠాంగణాత్‌= 
యుద్ధమునుండ్సి విజ్ఞాపయతి=విస్న వించుచున్నాడు. 


306 వేజీసంహారమ్‌ 


అను (గామవిధా కృతీ న సమ రేవమ్యస్యాస్యి తుల్వః పుమాన్‌ 
(భాతృభ్య్యో౭పి మమాధికో౭యమమునా జేయాః పృథానూనవః। 
యశ్సంభావిత ఇత్యహం న చ హతో దుశ్ళాసనారి ర్మయా 

త్యం దుఃఖ పతి శార మేహి భుజయోర్వీ ర్యేణ శాప్పేణ వా॥ 12 





అస్టెతి :- అయమ్‌ు, అస్ర్ర|గామవిధ్రౌ, కృతీ సమరమ్మ్క అస 
మాన్స్‌ న్వ అసి? మమ్మ అయమ్స్‌ (భాతృభ్యః అప్కి అధికః; ఆము నా 


Es 


> 
థశాసూగవక్కి జేయాణ ఇత్కి అహమ్‌ యత్సంభావితః, చ, మయా 
దుశ్ళాసనారిక న్మ హతః త్వమ్య భుజయోః, వీర్యేణ, వ్యా దాష్పేణ్య వొయఃఖ 


పకిహారమ్‌, ఏపి, 


BN 


p= 


అర్ధము = అయమ్‌=ఈ కర్దుడ్కు అస్ర్రగామవిధా=అస్త్రసమూ హాము ల 
(పయోగోపసంహారాది విధలయంద్యు కృతీ = నేర్పరి; సమరేష = యుద్దముల 
యందు అస్య=వీనిక్తి తుల్యః=సాటివచ్చు, పుమాన్‌=-మొనగాడ్కు న అసి = 
లేడు; మమ=నాక్కు అయమ్‌--ఇతడు, (భాతృ భ్యః అపిసోదరుల కం న్వు 
అధికః=ఎక్కు వవాడు; అమునాజ ఈ కర్టునిచ్చే పృథాసూనవః=పృృథాపు తులు 
(ధర్మజ్బ భీమ అర్జునులు, జేయాః=జయింపబడువారుు (జేతుం యాగ్యాః", 
ఇతి=అన్కి అహామ్‌=నేను యత్సంభావితః=గొరవింపబడి తిని (యత్‌ పాట 
ఫ్రారకము% చ=కౌన్మి మయా=నాచేత్క దుశ్ళాసనారిక=భీముడ్కు న హాతః= 
చంపబడలదు - ధర్మార్దునుల మాట యట్టుండ ఫీమునై నను చఛంపలేకపోయితి 
సనుట._లేదా--వారిలో నతిభయంకముడై న భీముని చంపి నీకు బరువు తకద్గ్షింపనై తి 
ననుట. త్వమ్‌=నీవ్కు భుజయోః=బాహువులయొక్క వీర్యేణ వా=ళకి_తోగాని_ 
బాష్పేజ వా=కన్నీ టితోగాని, దుఃఖ (పతికారమ్‌=నీ దుఃఖమునకు (పశికారమున్సు 
ఏహి = పొందుము. శకి యున్నచో వారిని జయింప్పము లేదేని విలపింపుమనుట . 
(శార్దూలము 


గ 


జ అక చ 
స 


సమానము. కా అస్తాంణాం (గామః__అస్త[గామస్య వధిః--తస్కిన్‌= 
పృథాయాః సూనవః. దుశ్ళాసనస్య అరిః, దుఃఖస్య (పతికారమ్‌. 


చతుర్థొజ్కి॥ 307 


దుర్యోధనః : వయస్య కర్ల, కిమిదం భాతృశతవథ దుఃఖతం 
మామపరేణ వాక్‌ శల్యేన ఘట్టయని, భద సుందరక, 
అభేదాసీం కిమారంభో అజ్ల రాజః! 


సుందరకః ఏ చేవ అపనీత శరీరానరణ ఆత్మన ధకృత నిశ్చయః 
పునరపి పార్థేన సహా సమరం మాగ్గ యశే, (జీవ, 
అవణీద సరీరావరణో అప్పవహాకిద ణిచ్చపీ ఫుణో వి 
పతే సవా సమలం మగ్గది.) 
(ని ౧ 





సంధులు :- సమరేషు +ఆస్య, ఇతి+అహహమ్‌-యణాదేశ. అస్య 
అస్తి మమ?అధికళ్కి డదుశ్శ్ళాసన+-అరిః-సవర్ణ దీర్చ. (భాతృభ్యః+అపి, 
ఆధిక ః+అయమ్‌--ఉత్న్వా దేశ విసర్గ... భాతృభో్యఅప్కి అధికో+అయమ్‌--పూర్వ 
రూపసంధి. సంభావితః+ఇతి--విసర్షలోప, హ తః+-దుళ్ళా సన-ఉ త్త్వా దేశ విసర్గ, 
అరిః [మయ్యా భటయోః+వీర్యే-రేఫా దేశవి సర్గ, 


(క్రియ ఫా ఇణ్‌ గత్మొ పర స్కై, లోట్క్‌ మధ్యమ 
ఎతు /ఇతాత్‌-ఇతామ్‌...యన్తు; ఎహి/ఇతాత్‌....ఇతమ్‌...ఇత 
అయాని_అయావ._ అయామ 


వయ స్యేతి = వయస్య, కర్ణవమి[తుడా! కర్ణా! కిమిదమ్‌=ఏమిది!, 
(భాతృశతవధ = నూర్గురు సోదరుల మృ తివలన్క దుఃఖితమ్‌=నిలపించుచున్న 
మామ్‌=నన్నుు ఆపరేణ=మరియొక్క వాక్‌ శల్వేన=వా[గూపనుగు బాణముతో, 
ఘట్రయసి = కొట్టుచుంటివ్కి భ[ద్క సుందరక=భ్మదుడా సుందరకా!}, అథజ 
తరువాత, ఇదానీమ్‌=ఇప్పుడు అంగరాజః=కర్దుడు, కిమారంభః =ఏ ఆరంభము 
కలవాడయ్యెను-ఏమిచేసె ననుట. 


దేవేతి :- అపనీఠ = తొలగింపబడిన్న శరీరావరణః =కవచముగల 
వాడును, ఆత్మవధ=స్వవినాశమునక్కు కృతనిశ్చ యః=నిర్హబించుకొన్న వాడును 
అయిన రాధేయుడుు పార్చేన సహజ=పార్జునితో, పునరపి=తిరిగి సమరమ్‌= 
యుద్ధమును, మార్లయశే=అన్వేషించుచున్నా డు-చేయజూచుచున్నా డనుట. 


308 వేశీసంహారమ్‌ 


హో 


దుగ్యోధనః * (అవేగాదాసనాదుత్సి ఫన్‌) సూత,  రథముపనయం 
సుందకక త్యమవి మద్య్వచనాత్‌ త్యరితతరం గత్యా 
వయస్యమింగ రాజం పతిబోధయ, అలమతి సాహా సేన, 
అభిన్న ఏహాయ మానయోః సంకల్చః. న ఖలు 


భవాచేకో జీసిత పరి క్యా గా కాంట, కీం తు. 


హత్యా ల మరివం౦ Massa ష్‌ 


కృళానకో న్‌ సుచికముపున నరాల నే కాం 
ల స్టో హత తనుమిమాం దుఃఖత్‌ 
నిగ్భృతే' చ॥ 18 


సూతేతి :-- (ఆవేగాత్‌=ఆ వేగము వలన్క ఆసనాత్‌=కూర్చున్న చోటి 
నుండి ఉత్సిష్టన్‌ = లేచుచున్నవాడై ఎ.  సూతుడా!, రథమ్‌=స్యందనమును 
ఉపనయ=తెమ్ము. _ సుందరకుడాక, త్వనుపి= నీవుకూడ త్వరితతరమ్‌=మిక్కిలి 
వేగముగా గత్వా=ఏగ్సి వయస్యమ్‌ =మితుడై న అంగరాజమ్‌=రా ధేయుని, 
మద్వచనాత్‌=నా మాటగ్వా (పతిబోధయ= చెప్పుము, అకి సాహ సేన = అదిక 
సాహసముతో అలమ్‌=చాలును. ఆవయాః=మన ఇరువురియొక్క అయమ్‌= 
ఈ ((ఆత్మవధ్శు సంకల్పః=స్వీకృత నిర్ణయము అభిన్నః ఏవ=ఒకటియే. 
భవాన్‌ =నీవ్హు ఏకః=ఒకడవ్సే. జీవిత పరిత్వా గ ఆకాం డీ: =ప్రా ఇపరిత్యాగము 
నాకాం&ీంచువాఢడవ్కు న ఖలు=కాదు సుమా! కింతు= కాని. 


క పార్థాన్స్‌ హత్వా; బంధువర్షాయ్య అశివం సలిలం, 


; ష్‌ % § | vena ఇంజ అ ల 3 
అవకా, గాథోపగూహం అనో్యన్యమ్‌ మ్మ్‌ సుచిరమ్స్‌ కృత్వా, దుఃఖితా చ, 


సిర్వ్యు తౌ, ఇమామ్స్‌ హతతనుమ్స్‌ సంత; క్యావః. 


ఆర్థవ ర = పార్థాన్‌=వృభానందనులను, హత్యా=చంపి; బంధు 
వర్గాయ =బాంధపులకొరకు,  అశివమ్‌ సలిలమ్‌ = అశుభ తర్పణములన్సు 


చతుర్ధాజ్కి8 309 
అథ చ శోకం (ప్రతి మయా న కించి త్సంచేస్టవ్భమ్‌!। 


నృవనేనో న కే వు[తో న మే దుళ్ళాసనో౭నుజః! 
తాం బోధయామి కీమువాం త్వం మూం సంస్థాపయివ్యసి॥ {4 





దానాదికములో విడుచునది శుభోదకముకాగా మృతులకు విడుచునది అశుభ సలిల 
మనుట్క దత్సా్యా=ఇచ్చిః కతిపయైః = అల్ప సంఖ్యలో మిగిలిన్వ మం(తిభిః= 
అమాతుyలరత్యో, చ=మరియ్ము చారిఖిః సహ=గూధచారులతో, బాష్పమ్‌ ముక్త్ష్యా= 
కన్నీ రుకార్చి-రాజోద్యోగుల మృతికి దుఃఖించి యను ఏ; అప్పనర్భావి= మరింక 
భవిష్యత్తులో _ జరుగనిదై న గాఢోపగూహమ్‌ = గాఢపరిష్యంగమును, 
అన్నోన్యమ్‌ = పరస్పరము, _సుచిరమ్‌=చాల సెప్పు కృ త్వా=చేసి-ఒ ౧డొరు 
కౌగిలించుకొని యనుట దుఃఖి తౌ=దుర పిల్లి నవారమ్ము చ=నురియ్ము నిర్వ 
ఆనందించినవారమునైై, ఇమామ్‌ = ఈ, హతఠతనుమ్‌ = పాడు శరీరమును 
సంతత వః=విడుతుముగాక! (ముదా[క్రాంత) 


త్రే”=ా 


శ్రీ? 


గీ 


సమాసములు ౫ న శివమ్‌--అశివమ్‌. బంధూనాం వర్గః-తస్మె. 
హతా చేయు తనుశ్న-హత తనుః--తామ్‌. 


సంధులు కా కతిపయైః-+-మం (తిభిం-రేఫా దేశ, మం తిభిః [చా రిభి$-- 
చ-శషసాదేశ, కృతాం-[అనో (న్యమ్‌.-సవర్గదీర . గాధ+ఉపగూహమ్‌._గుణ 
వ్‌ ర లు య ఫ్రీ ణ యు 


ఏడ సంఠత్యత్యావ:+ హత ..ఉత్సా్యాదేశ విసర్లసంధి. 


ళీ 


జా 


(కయ = తజ హానె, ల్భట్‌ పరస్మై, ఉత్తమ 
అభే్రి :.. అథ చ=మరియు ళోకమ్‌ (ప్రతి=కోకమును గూర్చి, మయా= 
నాచే సంచేషవుమ్‌ = నీకు తెలుపబడవలసినదిి కించిత్‌ =ఏ కొరచమును 
యు = 


వృషసేనఇతి = వృషసేనణ తే వృత న; దుళ్ళాసనః, క. 
అనుజ గ; అహమ్‌ త్వామ్‌, కిమ్స్‌ బోధయామి!, త్వమ్‌ మామ్‌ కిమ్‌ 


సంస్థాపయిష సి, 


? 


310 వేశీనసంహారమ్‌ 
సుందరకః యేన ఆజ్ఞాసయతి, (38 ని[ప్కా-ంత? (జం జో 
అణవేది.) 


దుర్యోధనః వ తూర్ణ మేవ రథముపస్థాపయ . 


క న్నా. 





ఆరము '= వృష షసేనః= =వృషసేనుడు, తే= =నీయొక్క_3 పుతః= 
సుతుడు, వే=కాదు; దుళ్ళాసనః=దుళ్ళా సనుడ్కు మే=నాయొక్కు అనుజ$8= 
తమ్ముడు న=కాదు; అహమ్‌=నేన్కు త్వామ్‌=నిన్ను, కిమ్‌ బోధయామి=ఏముని 
ఊరడింపను! త్వమ్‌=నీవ్కు మామ్‌=నన్నుు, కిమ్‌ సంస్థావయిష్యసి=ఏమి 
చై ర్యపరతువు!. నశ్వరములై న శరీరములపట్ర బంధుతావ్యా మోహములు 
తగవనియు, వానిని (తెంచుకొన్నచో దుఃఖములు నూరడింపులు నవసరము 
లేదనియు భావము. సర్వస్వమును తన ఎట్లయెదుట నాశనముకాగా దురో్యధనునికీ 
మ. దీని ఛాయలు పై శోకమునందున్న వి. కాగా వృష సేనుడు 
wes కౌడనుబలో అతడు హోరున వృతతుల్ఫ్యుడే అనియు దుళ్ళాసనుడు 
నాకేకాదు నీకును సోదరుడే ఆనియు భావమని కొందరు వ్యాఖ్యాతలు. 


నంధులు :- వృషసేనః__న్క వు(తః+న___ఉత్తా ఏ దేశవిసర్ష, 
దుళ్ళాసనః+అనుజః-ఉ త్వా దేశ-దుళ్ళా సనో -అనుజః-పూర్వ రూవనం ధి. 


క్రియలు : బుధ అవగమనే. (స్వారై ణీచ్‌ )-లట్స్‌ పరసె్ము, ఉతృమ 
బో ధయామి...బో ధయావః...బో ధయామః 
స్టా గతి నివృతౌ[ పేరణే ణిచి పుగాగమే 
ఫ్రాపి-ల్భ ట్‌ ఆత్మ నే--మధ్యమ 
ఫ్రాపయిష్యసి_స్థాపయిష్యథః--స్ట్థాపయి ష్యథ 


యదితి :-- దేవః=మహారాజ్యు యత్‌ ఆజ్ఞాపయతి=ఆజ్రాపిం చిన "క్పే. 
a ౧ 
(ఇతి=అన్వీ న్మిష్కాంతః=న్మష్కమించును 


లః గ తూర్షమ్‌ ఏవ= =వెంటన్నేే రథమ్‌=-రథమున్కు ఉపసావయక=ా 
నా సమీపమున నిల్చుము. స్టా 


312. వేణీనంహారమ్‌ 


దుర్యోధనః ఏ కిం నామ తాతో౭౦బా చ సంపాప్తా! కష్ట మతి 
బీభత్స మాచరితం చేవేన సూత, గచ్చ లర 
స్యందనం తూర్ల ముపహర.. అవామపీ తాతదర్శనం 
పరిహర న్నే కాం తే తిఖ్టూమి. 


సూతః “దేవ త్వ బేక శేమ చాంధవావేతె కథమివ న 
సమాశ్యాసయని. i 


దుర్యోధనః ; సూత్క కథమివ సమాశ్యాసయాపిం విముఖభా గ భేయః, 
పశ్య... 





బడుచున్న్క రథమ్‌=స్యందనమున్కు ఆరుహ్య=ఎక్కి దేవస్య సమీసమ్‌=మహాో 
రాజునొద్దక్కు ఉపగతౌ=వచ్చు చున్నారు. 


కిమితి - కిమ్‌=ఏమీ!, తాతః=తం(డియ్కు అంబా చ=తల్లి యు, 
సం|పాపొ నామ=వచ్చిరా!. కష్టమ్‌ = అయో! దేవేన=దై వముచ్కే అతి 
బీభత్స మ్‌ =మిక్కిలి భయంకరమైన పని ఆచరితమ్‌=ఆచరింపబడినది. సూతుడాకీ 
త్వమ్‌=నీవు, గచ్చ=పొమ్ము, స్యందనమి=రథమున్సు తూర్ణమ్‌= కీ ఘముగ్యా 
ఉపహర = తెమ్ము. అహమ్‌ అపి=నేనుకూడ్క తాత దర్శనమ్‌ =తం[డిగారి 
దర్శనమును, పరిహరన్‌= పరిహరించుచ్చు ఏకాంతే= ఏకాంతమునందు తిన్టామి= 
వేచియుందును, 


.. దేవేతి :- మహారాజా్కీ షతొ=ఈ వృద్ధులిరువురున్కు త్వత్‌ ఏకశేష 
బాంధవొ = నీవు ఒక్కుడవే మిగిలియున్న బంధువుగా గలవారు--వీరికి మిగిలిన 
బంధువు నీవొక్క_డవే అనుట. కథమితి న సమోళ్వాసయసి = మరి నీవు 
ఓదార్పకపోవుశుట్లు!._వారి నోదార్చక తప్పించుకొనుట పొడిగాదనుట, 


సూతేతి := సారథీ! వీముఖ భాగదేయః = = దురదృష్టవంతుడను, 
కథమివ సమౌశ్వాసయామి=ఏగతి నోదార్తును! పళ్యజచూడు- 


40) చతుర్గాజ్బ_ః 313 


అదె కవావాం రణముపగతొా తాతమంచాం చ దృష్టా 
_ఘాతస్తాభ్యాం రిరసి వినతో౭పహాం చ దుళ్ళా: సనశ్ష్స! 
తస్మిన్‌ బాలే ల (పావీతే తామవస్థాం 





పార్ళ్య 0 పితర గతఘ్బుణః కింను నమ్యావి: xeon 15 
అద్యేతి : ఆవామ్క్‌ అద్య ఏవ్క తాతమ్స్‌ చ అంబామ్‌్స్‌ దృష్ట్వా, 


రణమ్స్‌ ఉపగలతౌ; విసకజ అహమ్‌ చ, య. తాభ్యామ్స్‌ శిరస్వి 
(ఘాతః; తస్మిన్‌, బాలే అరిణ్బా (పసభమ్మి తామ్స్‌ అవన్థామ్‌ 3 (పాపితే (సతి; 
అపగతఘ్య ణః, అహమ్‌ పి పో క్ట పార్శ్వమ్‌, గత్వా, కిమ్‌ న్వు వక్ష్యామి! 


అరము :- అవామ్‌ = మేమిరుపురమును వ wis, 
అద్య ఏవ=ఈనాదే, తాతమ=తం IU సి చ=మరియు అందామ=తలి లచ్చి 
దృ్భజ్ష్వా = దర్శించి, రణమ్‌జరణరంగమున్కు ఉపగతొ=సమీః కరకు 
విజతః=సమస్క_రించిగవాడనై ', అవామ్‌=నెస్కు చ=మరియి్యిి దుళ్ళాసనఃా 
దుశ్ళాసనుదును, తాభ్యామ్‌= :(తల్తిదం[డుల్భు ఆ ఇరుపురిచేతనుు శిరసి=తలపై, 


(ఘాతః మ మూరొ_గబడినాడసు సాఆఅహామ్‌ (మాతః, దుశ్శాసనశ్చ a ఆని 
(sam) 


రో 
సై 
గతి 
థ్‌ 
| 
హూ 
[గ 
G3 
న్ను 
లా 
. 
OR 
రో 
‘gs 
కి 
బో 
లు 
లై 
pt 
|| 
గ 


నంధులు :- అద్య+ఏవ-వృద్ధిసంధి. ఏవ+ ఆవామ్‌...సవర్షదీర్హ 
(ఘాతః, తాభ్యామ్‌. దుళ్ళాసనః+-చశ షసా దేశ విసర్గసంధి, సిత ౩ 4-అపగత. 
రేఫాదేశ విసర్గ, 


314 వేణీసంహారమ్‌ 
తథాస్యవశ్యం వందనీయా గురూ. (ఇతి నిప్కా-ంత్యొ 
ఆఫ ఇతి చతుర్థి ౭20కః ఫా 





కియ $f వచ పరిభాషణ్కే పరప, లృట్‌ ఉత్తమ 
వక్ష్యతి-వ క్ష్యతః--వక్ష్యస్ని 
వక్ష్య్యసి-వక్యథః--వ క్ష్యథ 


వత్త ్ఫమ--వత్యానః_వక్ష్యామః, 


తథేతి :- తథాపి=అయినప్పటికిన్మి గురూ =తల్లి దం|డులు, అవశ్యోవ్‌ 
వందసీయౌొ =తప్పక నమస్కరింపదగినవారు, 


(ఇతి=అన్సీ నిష్కాం తౌ =నిష్కమించినారు) 


— ఇది నాల్గవ అంకము $= 


సంచమా జ్కః 


(రతః (పవిశతి రథయావేన గాంధారీ సంజయో ధృత 
మ. 

ధృత రాష్ట్ర; క వశ్చ సంజయ, కథయ కథయ కస్నిన్ను దేశే కురుకుల 
కాననై క కేవ (పవాలో వతో మే దురో్యోధనస్విప్టతి, 
కచ్చిజ్జీవతి వాన వాం 

గాంధారీ 3 జాత్క యది సత్యం జీవతి మే వత్సస త్యథయ 
కన్నీన్‌ చీకే వర, తే. (జాద్క జల్ల సచ్చం జీవది మే 
వచో తా కహేహీ కస్పిం దేశ వట్టది.) 


సంజయః నన్వేష మహారాజ వక ఏవ ప స 
ముపవిష్ట స్తితి, 





(తతః=అంశట్క రథయానేన=రథ్మపయాణముత్నో గాంధారీ=గాంధార్కి 
సంజయుడు, ధృతరాష్ట్రడున్కు (పవిశతి=(పవేశించును 


వత్పేతి = వత్స, సంజయ = బిడ్డా సంజయుడా!, కథయ కథయ= 
చెప్పుము చెప్పుము కురుకులజకొరవవంశ మనునట్టి, కానన=వనమునకు, ఏక 
శేష=ఒంటరిగా మిగిలిన (పవాలః=చిగురాకువంటివాడై న్క మే=నాయొక్క, 
వత్సకః౭=సుతుడ్కు దురో్యధనః=దురో్యధనుడ్కు కస్మిన్‌ ఉదేశే=ఏ (పదేశమునందు, 
తిష్టతి=ఉన్నాడు!, కచ్చిత్‌ జీవతి వా=జీవించియున్నాడా!. న వా=లేదా? 


సత్యమ్‌=నిజముగా యది బ్‌ క 1 త్‌, కస్మిన్‌ 'దేశే=ఏ వ (వ్రచేళమ 
నందు వర 'కే= కనడ తత్‌ కథయ=అది చెప్పుము, 


నన్వితి $- నను=విను! ఏషః= =ఖఇడిగో మహారాజః దుర్యోధనుడు, 


316 వేణీ సంహ ప్‌ 


గాంధారీ é (సకరుణమ్‌) జాత. వకాకీతి భణసి. కింను ఖలు 
సాం[ పతం | భాతృశత మస పార్శే భ విష్యతి, 
(జూద వఆఖ స్త భణానీ కింను వ సఎవజం భొదు 
సదం సే పాన్సే భవిస్ఫది.) 


సంజయ; తాత్క అంబ అవతరతం సరం రథాత్‌, (ఉభౌ 


అవతరణం నాటయత? 
(తతః | పపిశతి స్మ పీడముపవిష్టో దుర్యోధనః) 


సంజయ; ఇ (ఉపసృక్య) మదయ తాం నుహోరాజః. నన్వేవ తాత; 
అంబయా సహా [పాపః కిం న పశ్యతి ముహాీ రాజు 
ss టయ టను 


ఏకః ఏవ = రిక) Peres న్య(గోధచ్చాయాం యామ్‌ = నటవృ క్షపు సీడయందు, 
ఉపవిషః తీషతి= కూర్చున్నాడు, 


జాతేతి :- (సకరుణమ్‌= అ జాతబిడ్రాక ఏకాకీ ఇతి భణసి= 
ఒంటరిగా mur స ౦(పళమే=ఇప్పుడు, (భ్‌ "తృ శతమ్‌ =సోదరశతమ్ము 


అస్య=దురొ ధను మనియొక్క పార్మ్వే=[ పక్కన భవిష్యతి కిమ్‌ ను ఖలు= 
ఉండునేగదా! 


తాతైేత్రి క తాతవ=తం డే! అంభ=అమ్మా!, "ee మునుండి, 
స్విరమ్‌=ధీరధీరముగ్సా అవతరత=దిగుడి! 
(ఉభావ=ఇరువురును, అవతరణమ్‌=దిగుటన్సు నాటయలళః=నటిం తురు 
(తతః = ఆపైన్స్ని స ఏడమ్‌ ఉపవిష్టః అ సిసపడుచున్న (కూర్చున్న 03 
దురో ధన౭=సుయోధనుడ్డు ; (వవిశతి=ప్రవేశించును. ఎ 


విజయవా వా... (ఉపసృృత్య=స సమీపించి) మహారాజః=మహారాజ్యు 
స స ఏషః=ఇదిగ్తో తాతీః=తం (డి అంబయా సహా= 
తల్లి గారితో కలిసి (పొప్ప * నను=సమీపించెను నుమా మహారాజః=హహారాజ్యు 


'పంచమోజ్కః 312 
(దుక్వోధనో వైలత్యుం నాటయతి) 


ధృతరాష్ట్రః : శల్య్యాని వ్యపనీయ కంకవదనై రున్నోచి లే కంక కే 
బృభేషు (వణపట్ట శేషు శనైః క్ట కృ తాపా శయః। 
దూరాన్నిర్జిత సాంత్వి తాన్న ర పతీనాలోకయం లీలయా 
సహ్మ్యా పుతేక వేదచేతి న మయా పాపేన పృష్టో 
రు 
భవాన్‌ ॥ 1 


Ya same పలల వతి. tm 








న పశ్యతి కిమ్‌ = చూడడేమి?-లేచి స్వాగతము పల్కలేదు కావున చూడలేదా 
అనుట. 


(దుఠరో్యోధనః=సుయోధనుడు, వైలక్ష్యమ్‌=సిగుపడుటన్సు అభినయతి = 
నటించున్సు 


శల్యానితి = కంకట్కే ఉన్మోచితక్తే కంకవదనై 5 శల్యాన్ని 
వ్యవనీయ (వణపట్దికేష్కు బద్దేమ [సత్చు]; కర్ణ శనకై క, కృతాపా శయః; 
నిర్రితసాంతి వలౌన్‌, నరపతీన్‌్‌ షి లీలయా ఆలోకయన్‌, పు[తక్క వేదన్కా 
సహా ఇతి పాపేన, వయ్యా భవాన్‌ నృ 9 పృష్టః. [ శార్దూలము]. 


"ఎర్భము : కంక టే =కనచము,” "| ఉన్నోచి తే= తోలగింపదడగా, కంక 
వదసై 8 అ “ కంకపక్షి చంచువులతో [ముక్కులతో] ఖవేక అట్టి పరికరములతో, 
కలా్యని =శరీరమునందు విరిగిపోయిన బాఇపు తునుకలను, వ్యపనీయ=పెరికివేసి3 
(వణపట్ట రేమ=మందు పులిమిన పట్టీలు బదేమ సత్ఫు =కట్టబడుచుండగ్కా కర్ణి= 
రావేయునియుదు శనకై ః=నెమ్మదిగా కృత=కల్పింపబడిన్న అప్మాశయఃజ 
తలదిండు కలవాడవై, [రాధేయునిపై తల ఆన్ని - పడకపై తల ఆనించు 
(పదేశమును అపు మందురు. నిర్లిత సాంత్వితాన్‌ = తొలుత ఓడింపబడి 
అటుపై ని ఓదార్పబడుచున్న, నశపతీశ్‌ =రాజులను, దూరాత్‌2=దూరమునుఇడి 
లీలయా = 'సవిలాసముగ్కా ఆలోకయన్‌ =చూచుచున్నవాడవై, పుత్రక=చదిడ్డాక 
బదనా= నొప్పి, సహ్మా=ఓర్చుకొనదగినదిగానున్నదా?, ఇతి=అని పాపేన= 


318 చేణీసం హారమ్‌ 
(ధ ్రతళాహ్రోి గాంధారీ చ స్పే నో పేత్యాలింగ త) 


గాంధారీ ; వత్స, అతిగాఢ(ప్రహోరవేదనా పర్యాకులస్వ్యా్యా సా 
“ సన్నిహుకేవ్యవి న (ప్ర పసరతి తే వాణీ, (వచ్చ, అది 
గాఢప్పహోర -వేఅణా పజ్జా శలస్స అంవాసు సన్ని హి 
చేసు విణ ప్పసరది చే en) 


పాపాత్ముడనై న్వ మయా= ఐనాచేత, He నష పృష్టః (ఆకల (6 
బడినవాడవు కాకపోయితివి. 


నమాసములు :-- కంకానార వదనాని-తై 8. (నణానాం పట్టకాః-- 
తేషు. కృతః అపాశయః యేన వా యస వా సః, నిర్ణితాశ్చ తే సాంత్వితాశ్చ. 
నిర్ణిత సాంత్వితాఃతాన్‌. నరాణాం వతయః.తాన్‌. . 


సంధులు ఫా" వి+అపనీయా-యణాదేశ. వదనై 0  ఉన్నోచితే-ా 
రేఫాదేశవినర్గసంధి. ఉతొ౫-మోచిశే, దూరాత్‌--నిర్తిత...అనునాశికా దేశ. కృత-- 
అపా (శయః..సవర్షదీర్ష ర ఆలోకయన్‌ -లీలయా_లాదేశసంధి [కోరి ]- వేదనా- 
ఇతి..గుణసంధి. పృష్టః+భవాన్‌--ఉత్తా దేశవిసర్లనంధి. 


[దృతరాష్ట్రః=ధృతరా మడు, గాంధారీ చ=గాంధారియ్యు స్పర్శన= 
స్పర్శతో. Se య న వచ్చి ]- ఆరింగత8- = 
కారము తక]. 


వత్వేతి 3... వత్సడచిడ్డా! అతి గాఢ=మిక్కిలి గాటములైన్క (షహార= 
ఇెబ్బలవల్లపే న్య, వేదనా=బాధతోో పర్యాకులస్య =కలతచెందినవాడవై నృ తే= 
యొక్క... వాణీ=వాక్కు, వన్నిహాలేస+8సావమీసమనప వచ్చిన వారమే 
ఆయినప్పటికిన్వి అస్మాసు=మాపట్ల, న (పసరతి=[ప్రసరించుట లేదు-దగ్గరకు 
వచ్చినను మమ్ము వల్క-రించుటకు. నోరు విప్ప వేమనుట. 





పంచమా జిక $19 


ధృతరాష్ట్రః : వత్ప, దుర్యోధన, కీిమకృత పూర్వః సం పతి నుయ్య 
గాంధారీ వ వత్స యది త్యమప్యస్మాన్నాలపసి తత్కాం 
సాం, పతం వతో దుళ్ళాసన ఆలపతి దుర్శర్హ ణా 
వాథాన్యోో వొ (వచ్చ, జఇ తువుం వి అహ్నే 
గాలనసి తా కిం సంపదం వ చో దుస్పాసణో ఆలవది 
దుమ్మరకి సశో వా అధ అణ్లో వా.) 
(ఇతి రోదితి) 


దుర్యోధనః ఏ పాపో౭వా మ(పతికృతానుజనాశదర్శీ 
తాతస్య బాహపృపయసాం తవ చాంబ పేంత్రుః। 


————————— 





దుర్యోధనేతి :- వత్స = బిడ్డా, దురోధనుడా! _ కిమ్‌ = ఏమిది! 
సం[ప్రతి=ఇప్పుడ్రు మయి; అపి=నాపట్లగూడ్క అయమ=ఈ్క అవ్యాహారః= 
పలుకమి [మౌనము], అకృళపూర్వ ః=పూర్వమెన్నడు ననుష్టింపబడినది కాదు. 
ఇంతకు ముందెన్నడును నీవు నాతో పల్కక ఖీష్మించుకొన్నది లేదనుట. 


యవదీతి := వత్చ =తం (డీ!, ఆస్మాన్‌ =మమ్ము గూర్చి [మాతో], త్వమ్‌= 
సీపు న ఆలపసి యది=పలుకవేన్తి సాంప్రతంవ్నపస్తుతము,. వత్సః =బిడ్డయైన్క 
దుళ్ళాససః=దుళ్ళా సనుడ్కు ఆలపతి కిమ్‌=పలుకునా? దుర్మర్షణో వా ఆలపతి= 
దుర్మర్గణుడుగాని పల్కునాశ అన్యః వా ఆలపతి = మరొకడుగాని పలుకునా? 

> క్‌ ణ్‌ ద 
[దుర్మర్షణాదులు కొరపుల పరులు] 
[ఇతి=అని, రోదితి=దుఃఖించును] 

పాజీఇతీ 44 అంట్వి అ(పఠికృతానుజనాశదర్శీ, పొగ అహమ్‌, 
తాతన?, చృ తవ్క బాప్పపయసామ్క హేతుః; వీమల్కే అత్య భరతాన్వయ్యే 
దుర్గ్జాతమ్కు పక్క సుతక్షయకరమ్మ్‌ మామ్‌ సుతః, ఇత్సీ కిమ్స్‌ అవైష? 


కర్ర చేజీసంహారమ్‌, 


దుర్తాతమ( త విమ శే భరతాన్యయే వః 
కిం మాం సుతతీయకరం సుత ఇత్యవైవి.! 2 


గాంధారీ ; జూత్య ఆలం పరి దేవి తేన. తంమవీ తావ దేకో౭స్యాంధ 
యుగ లస్య మారోపదేశకః, తచ్చిరం జీవ. కిం మే 
రాజ్యేన జయేన వాం (జాద, అలం పరిబేవచేణ. 


అర్థము జా అంట = ఓ తల్లీ! అ (పతికృత = (ప్రతీకారము చేయక, 
అనుజ = సోదరులయొక్క నాశ = వినాశమును దర్శీ=చూచుచు నూరకొన్న 
వాడును.సోదర వినాశమునకు [ప్రతీకారము చేయనై తి ననుట్క పాపః=పాపాత్ముడు 
నైన్వ అహామ్‌=నేన్కు తాతస్య=తం|డియొక్క_యు చ=మరియు తవ=నీ 
యొక్కయు బాషృపయసామ్‌=దుఃకా(శుపులక్కు హేతుః=కారణభూతుడను. 
విమలే=నిర్మల మైన అ(త్ర=ఈ, భరతాన్వయే=భరతవంశమునందు దుర్దాతమ్‌= 
చెడబుట్టినవాడునా [కుప్పు తుడననుట], వః = మీక్కు సుతకయకరమ్‌=ప్పుత 
నాశకుడునై న్క మామ్‌=నన్ను , సుతః ఇతి=పుతుడన్సి కిమ్‌ అవై షి=ఏల భావించు 
చున్నావు? సుత శబ్దమునకు యోగ్యుడను కాననుట. [వసంతతిలక] 


సమాసములు *- అనుజానాం నాశః.అనుజనాళశః. అ(పతికృతళ్చాసా 
అనుజనాశశ్చ_అ|పతికృతా నుజనాశం పశ్యతి ఇతి--అ (పతికృతానుజనాశదర్శీ. 
బాష్ప రూపాణి చ తాని షయాంసి-తేషామ్‌. కరోతి ఇతి కరః-కయస్య కరః 
క్షయకరః [క్షయం కరోతీతి క్షయకరః]. సుతానాం క్షయకరః-తమ్‌. 


సంధులు ౫ పాపః అహమ్‌-ఉత్స్వాదేశ విసర్ల-పాపో+ అహమ్‌-- 
పూర్వరూప. అ(పతికృత+అనుజ్క చ+అంబి, శరత-అన్వయే-సవర్ణ దీర్చ. 
సుళః+ఇతి-విసర్గలోవ, ఇతి+అవై షి-యణాదేశసంధి. . అవ+ఏషి-వృద్ధిసంధి, 


క్రియ: అవ+ఇణ్‌ గతో పరమై లట్కొ మధ్యమ 
అవై షి..అవేథః..అవేథ 


బాతేతి := కొత=వత్నాశే, పరివేవికేన=తుః ఫీంచుటతో , అలమ్‌=చౌలు, 


41) పంచమౌజ్కః 321 


తుముం వి దావ ఏకో ఇమస్ప ఆరంిథజుఅబస్స 
మాన్లోవ బేసఓ తా చిరంజీవ. కిం మే రజ్జణ 


జవణ వా 


దుర్యోధనః ఏ; మూత; కినుష్యు సదృశం కృషణ ౨ వచప్పీ 
_ సువ్యతియా క్య భవతీ క్య చ దీనతైపా! 
నిర్వత్సలే సుతశతస్వ విపతి ఏ మతాం 
త్యం నానుచింతయని రజని సూత్ర తతా (మ్‌ ప్‌ 


అస్య = ఈ అంధయు గలస్యవ=గు డజంటక్కు త్యమ్‌ అపి = ష హు ed ea 
“9 
ఒక్కడ వే మార్లోప దేశకః ఇ చారచూప్తవాడవుజంనసహోాయకుటవనును, “తతి 


అందుచ్మ చిరమ్‌=పెద్దకౌలము, న. రాజే్యన=రాజ్యముక గాని 


3 3 
Ge 
జయేన ప నాను మె నాక్కు కిమ్‌=ఏీమ్‌ (పయోజనము! 
దూతేఇడతి == మాత్మ తే వభ eee అసద్భ శమ్మ్‌ కృపణబ్ము 
సుక్ష(తియ్మా భవతీ క్ష? చ్చ ఏషా, దీగత్కా క్వ? నిర్వత్ళ లే, సుతశతస 
ఏతామ్‌, విపతిమ్‌ మ్మ నృ అనుచింతయసి; అయోగ్యమ్మ్‌ మామ్మ లక్షసిం 
ల! సా ౨ త్వ 3 వొ ఖ 5 3 


అర్థము = మాతః=ఓ తల్లి! ప కీముపి 


కాలిగ తకు: pre ము త నం భవవైన, భవ కీ=సీవ్వు 
క్వ =ఎక్కుడ!, చ=మరియు, ఏషా=ఈ దీనతా = చెన్యవ సుం కాదనకుండ! మం 


నిర్వత్స లే=ప్పుత్ర పేమ లేనిదానా! క్యమి= నిష సక్‌ నూరురి 


గ 

యొక్క. , ఏతామ్‌=ఈ, విపతి తిమ్‌=ఆపదన్సు న ట్ర క 

అయోగ;మ్‌=అనరు డనె నృ మామ్‌=నన్ను, రక్షసి=కాపాడుచున్నావు. (వసుత 
చ న్‌ = 

తిలక ) 

సమాసములు ౫ న సదృళమ్‌-ఆసదృ శమ్‌, సుతానాం శతమా-- 
న యోగ్యః-అయో గ్యః--తమ్‌, 


Ea 
ర 
ఈం 


322 వేజీసంహారమ్‌ 
నూనం వి చేష్టితమిదం సుకశోకస్య, 

సంజయః ఏ: నుహారాజ, కిం వాయం లోకవఐవాదో వితథః---*ీ్నన 
న్‌ ఆ ల న ; ణో ఆలో x99 
ఫఘటస్య కకూపవాతే రజ్ఞురపి త్మత (పతమెప్త న్యా క్త 

దుర్యోధనః : అప్ర్రప్క-లమిదమ్‌. ఉప కీయమాణాభా వే. కీముప 
కరకోశ (రతి రోదితి) 





సంధులు :- కిమపి+అసద్భశమ్‌_యణాదేశ. వచః తేాసాదేశ్ల 
విసర్ల్ష. దీనతా+ఏషా-వృద్దిసంధి. నశిఅనుచింతయసి-సవరదీఠర సంధి. 
వ్‌ ల ణు యు 


[క్రియలు :=.. చితి స్మృత్యామ్‌-ణిచ్‌-పర సై, లట్క్‌ మధ్యమ 
చింతయసి-చింతయథః--చింతయథ 
రక్ష పాలన్కే పరస్మై లట్క్‌ మధ్యమ 


నూనమితి :- ఇదమ్‌ = ఈ విచేష్టితమ్‌ = పని-ఇట్టు పల్కు_ట్క 


(తళోకమునకు సంబంధించినదే. 


మహారాజేతి :. మహారాజాకీ ఘటస్య=ఘటముయొక్క, కూపపాతే== 
నూతపాటునందు నీరు తోడుకొను పాత నూతిలో పడిపోగా అనుట్క రజ్జుః 


ఆపి తాడుకూడ్క త(త=నూతియందు (పక్షేష్పవ్యా న=పడవేయదగినది కాదు, 
ఇతి=అనుసట్టి అయమ్‌=ఈ, లోకవాదః=లోకోకి , వితథః కీమ్‌ వా=అసత్యమా? 


ఆపుష్క అమ్‌తి ఫా ఇదమ్‌=నీవు చెప్పిన ఈ మాట ఆపుష్క్టలమ్‌= 
అసమర్థము లేక అశేస్టము (శేయాన్‌ (శేషః పుష్కలఃస్యాత్‌, ఉపకియ 
మాజస్య=ఉపకార్యునియొక్క_ (ఉపకారములను లేక భోగములను పొందదగిన 
వ్యకి) ఆభాచే=అభావమునందుు, ఉపకరణేన కిమ్‌=భో గముతో నేమి (పయోజనము! 
(ఆనుభవింపదగిన వ్యక్షులే లేనప్పుడు ఇక భోగములేల?) (ఇశి=అన్కి రోదితి= 
దుఃఖించును 


పంచమౌొజ్కిః 323 


ధృతే రాష్ట్రః (దుర్యోధనం పరిమ్యజ్య ) వళ్చే, సమాశ్య్వసిహీ. 
సమాశ్యాసయ చాస్మాన్‌ ఇ్రమానుతిదీనాం మాతరం 
చం 


దుర్యోధనః ; తాత, దుర్ష భః సమూ బ్రదాసీం యుష్నాకమ్‌, 
కిం తు. 


కుంత్యా సవా యువామద్య మయా నిసాతవు తయా! 
విరాజమానౌొ శోశే౭పి తనయా ననుశోచతమ్‌॥ 4 





వత్సేతి :-  (దుర్యోధనమ్‌=సుయోధనున్ని పరిష్వజ్య=ఆలింగనము 
చేసికొని) వత్స =బిడ్డా!, సమాళ్వనిసహొ=జరడిల్లుము, ఆస్మాన్‌=నుమ్ము చ= 
మరియు. ఇమామ్‌=ఈ్క, అతిదీనామ్‌=మికిలి దీనుఠాలై న్న మాతరమ్‌=తల్లి న్కి 
సమాశ్వాసయ=ఊరడింప జేయుము. 


తానే రూ తాత=తం(డి!, ఇదాసీమ్‌=ఇప్పుడు, యుష్మాకమ్‌=మీక్కు 
సమాశ్వాసః= ఊరడీం పు, దుర్గ భశ=సులభముకాదు. కింతు=కాసి-- 


కుంతేరతి $- అద్య, మయా నిహతప్పుకయ్యా కుంత్యా సహ, 
శోక్కే ఆపి విరాజమానొ, యువామ్క్‌ తనయాన్స్‌ అనుళోచతమ్‌. 


అరము ;- అద్య=ఈనాడు మయాడానాచేత్క నిహ తప్ప తయా=చంపి 
వేయబడిన “కుమారులు కలదైన్స కుంత్యా సహ = కుంతీదేవితో కలిసి శోశే 
అపి=శోకమునందుకూడ్య విరాజమానొ=విడివడక ఒప్పుచున్నవారై, యువామ్‌= 
మీరరువుర్యు తనగయాన్‌ = సుతులను గూర్చి, అనుళోచతమ్‌ =దుఃఖింతు రుగాక! 
పాండపులను చంపి నేను చత్తు సనుట తాత్పర్యము. 


సమాసములు :- నిహతాః ప్పుతాః యస్యాః సా_నిహతప్పు(తా-- 
తయా. 


సంధులు కా థో శే + అపి_పూర్వురూపసంధి, 


324 కేజీసంహోరమ్‌ 


గాంధారీ * జాత. వతచేవ సాం, పతం [| భూతం యత (మీ 
తావచేకో జీనసి. తజ్జాత, అకాలస్మే సమరస్య, 
(పనీద, వవ తే శీరాంజలిః. నినర్శక్టతాం సమర 
వాగిపారాత్‌. అప్నొనుం కురు వీశురంచనమ్‌, 

తీ ES 
సంపదం ప్పభూదం జం తుముం వి 


దావ వకోో- జీవని, తా జాడ అకాలో జ సమరసుం 

ప్పనీన. నసో చే సీసంజలీ, _ ణివట్టీఅదు సమర 

వ్యాాజా' రాదో, అపచ్చికుం కరేహి ణి కలో వళణమ్‌) 

ధృతరాష్ట్రః ; వత్స శృణు వచనం తవాంబాయా మేవు చ నీహా 
...... తాశ్లేవ్ష బంధువర్గ న్య, పశ్య--- 











జీనసి=[బతికియున్నా వసా ఇ పకవి మ్‌= ఇప్పుడు ఐ 

కు వరాఇప్న ట్టున నిదే పదివేలనుట, _శే=నీక్కు సమరస =యుద్ధమునక్కు 

68=ఇది తగిన సమయము కాదు, (ప పసీద=[ప్రసన్ను డవగుము. తే=నీక్త 

సః=జడ్క. శీర్షాంజలి య సమరవ్యాపారాత్‌ = యుద్గకర్య్మనుండి 
| ఫ్ర ధక జ 

ఇతామీ = స పితుః = తండియొక వచనమ్‌ = మాటను 


ముబు కుషదాటదకుము. (అపళ్చి మవ్‌= అివిలంఘ; (ము, కాదనరానివ్సి, 


ఆ 


సముదాయము కలవాడనె స్కృ. మదుకాయొ. 4 


వినుము, పశ్య= యూదుడు 


పంచమాజ్కి॥ 5 


చాయాచా న య యోర్చ లేన గ్‌ ణతాసా [(దోణభీసూ హతే” 
కర్ణ వ్యాత్శేజమ(గతః శమ తతో భీతం జగత్సాల్లుణాత్‌ | 
వత్సానాం నిధనేన మే త్వయి రివుః శేవ పలిజ్ఞో౭ధునా 
మానం నెరిషు ముంచ తాత వీతరావంధావిమా పాలయ॥ 5 





చాయాగాజబితి వ7- యమో, బలేన దాయాదాణ న, గణితాఖ తౌ 
(దోణ ఖీష్మాా హతౌ; కర్ణస్య, ఆత్మజమ్స్మ్‌ అ(గతళ్క శమయకః ఫాల్లుజార్క్‌ 
జగళ్స్‌ భీతమ్‌ మే వక్సానామ్స్‌ నిధనేన, -అధున్నా రిపుః, త్యయ్యి శేష్మపకిజ్జః; 
హే కాత వెరిస్కు మానమ్హ్‌ ముంచ్క అంధ ఇమ పితరౌ పాలయ. 
(శార్దూలము) 


అర్ధము కు యయోః =ఎవరి యొక్క, బలేన=పరా: .కమము =e 
దాయాదా౭=దాయాదులై న పాండవులు న గణీతాః =పరిగణింపబడరై రొ eg 


ఆ (దోణ షాక | దోజాచార్యు డును భీష్మాచార్యు డును హతా=చంపబడిర్వి 
కర్ణస్య =రా ధియుని యొక్క, ఆత్మజమ్‌=కుమారుని, ఆ(గత ః=( ఆతన్ని ఎట్ట 
యెదుటన్వే శమయతక=చంపువాడై న, ఫల్లునాత్‌ =అర్జునునివలన్వ జగత్‌=లోకము, 


భీతమ్‌ = హడలిపోయినది. మేజనాయొక్క, వత్సానామ్‌=సుతులయొక్క, 
నిధనేన=ఐచావుతో, అధునా=ఇప్పుడుు రిప్తః=ళ(తువు, త్వయి=నీపట్ల, “శేష 
(వతిజ్ఞ = మిగిలిన (వకిజ్ఞకలవాడు-నిన్ను చంపునట్టి (ప్రతిజ్ఞమా(త్రమే శేషించి 
యున్న వాడనుట. తాత=నాయనా!, వై రిషు==ళ(తువులయందు, మాగమ్‌= 
కోపమును ముంచ=వితువుము, అంధౌగుడ్డివార మైన, ఇమౌ=ఈ పితరౌ 
తల్లిదం[డులను పాలయ=పరిపోషింపుము లేక రక్షింపుము. 


వమన ములు. ఈ (దోణశ్ళ వీష్మశ్చ-- (ద్‌ దచేోణఖీషా ఆత్మనః 
జాయత ఇతి ఆత్మజః--తమ్‌. "క్రేషా (వతిజ్ఞా యస్య సః జట a 


నంధులు :- దాయాదాః [న-వినర్షలోపసంధి. యయో:ః+ఐబలేన- 
రేఫాదేశవిసర. గణితాః- తౌ_సాదేశవిసర్ల, కరస్య +ఆత్మజమ్‌--సవరదీర క్ట 
NM ౧ ణు ణ యు 


5 చి అన అలీ అల మవ సర 
శమయతః+-భీతమ్‌...ఉక్స్వా దేశ విసర్గ, శేష ప్రతిజ్ఞః-అధునా ఉత్సా్యదేశవి వర్గ 


326 వేశీసంహారమ్‌ 

దుర్యోధనః 3 సవమరా (శ్రతినివృత్య కిం మయా కర్షన్వమ్‌! 

గాంధారీ ఏ జాత్క యల్పితా తే విదుకో వా భణతిం (జూద జం 
పిదా చే విఉరో వా భణది.) 

సంజయః  : చేవ. వఏవమిదమ్‌, 

దుర్యోధనః వ సంజయ, అద్యా వ్యుప బేష్టవ్య మసి? 

సంజయః ఏ దేవ యావ త్పాణితి స reg 
గ్‌ముః ప్రజ్ఞావతామ్‌, 








శేష పతిజ్లో--ఆధునా = పూర్వరూపస్యరసంధి, పితరౌ--ఆంధౌ-ఇమౌ కా 


అయవాదేశసం ధులు, 
క్రియ :- పాల రక్షణే (స్వాక్టే ణిచ, పరస్మై, లోటా మధ్యమ 
పాలయ/పాలయతాత్‌ -పాలయతమ్‌-పాలయక 


సవురాచితి := సమరాత్‌=యుద్ధమునుండ్కి [పశినివృత్య=వెనుదిరి గి 
మయా=నాచేత్క కిమ్‌ కర్శవ్యమ్‌=చేయదగ్గ పనియేమి? నేనేమి చేయవలె ననుట 


జాతేత్రి =. జాత=ఉమారాక, యకొ=ఏమి చేయవలెనో, తే=నీయొక్క., 
పితా=త౦(డ్రీగాని, విదురః వా=వీదురుడుగాన్ని భణతీ=చెప్పును. 


దేవేతి :-- దేన=మహారాజాకీ ఏవమ్‌ ఇదమ్‌= ఇది సమంజసమే. 


సంజయేతి :- సంజయ=సంజయుడాక్కీ అద అపి=ఇప్పుడుకూడ్క 
వ్యమ్‌.. ఉపచేశింపదగినది, అసి =ఉన్నదా? 
అథ 


దేవేత్రి :-- డేవ=మహారాజాక, యావక్‌ (పాణితి=ఎంతవరకు జీవించి. 
యుండ. నో తావత్‌=అంతవరక్కు విజిగీముః=జయశీలుడు (వజ్జావతామ్‌=బుద్ది 
మంతులక్కు ఉపదేష్టవ గభూమ్‌కి = & పదేశస్థానమే, _(బకికియున్న ంతవరకు 
నాతవికి నువదేశము 'సీయవలసినచే ఆనుట, 


పంచమాజ్క_ః క)" 


దుర్యోధనః : (సకో9ధమ్‌) _శృణుమస్తానద్భవత వీవ |ప్రజ్ఞావతః 
సం[పత్యస్థ దనురూప ముప బేశమ్‌, 


ధృత రాష్ట్రిః : వత్స యుకో వాదిని సంజయే కిమ్ర కో9ధేన, యది 
(పకృతి మాపద్య సే తవహూచేవ భవంతం (బవిమి. 
(శూయతామ్‌, 


దుర్యోధనః * కథయతు తాతః, 


ధృతరాష్ట్రః ; వత్స కిం విస్త శేణ. సంధ తాం భవానిదాసీమపి 
యుధిస్థి రస మిాప్పితే పణబంధేన. 


శృణుమఇతి రలు (సకో9ధమ్‌=కోపముతో) రావత్‌ = అయినచో 
(ప్రజ్ఞావతః = బుద్ధిశాలివైన్స భవతః ఏవ=నీనుండియే సం(పతి=ఇప్పుడ్కు 
అస్మదనురూపమ్‌ = మాకు తగిన, . ఉప దేశమ్‌= (పబోధమును, శణుమక= 
విందుముగాక! _ 


వత్సేతి ఫ్‌ వళ్ళ =కుమారా!, సం జయే=సం జయుడు, యుక్కవాదిని= 
తగినమాటలాడుచుండగా అత = వీనిపట్ల, కోగిధేన కిమ్‌ = కోపమేల? 
(పకృతిమ్‌ =కోపరహిత సహ జస్థితిని, ఆపద్య సే యది=పొందుదువేనిి తత్‌= 
అప్పుడు అహమ్‌ ఏవ=నేనే, “భవం తమ్‌=నిన్ను గూర్చి, Ess =పల్కుదును. 
(తూయతామి=వినుము, 


కథయత్వికి - _ కాతజ=తం డ్రి కథయతు=చెప్పునుగాక! 


వత్సేతి స వత్స=తనయుడా!, విస, రేణ కిమ్‌=విస్సృతితో నేమి!_.పలు 
మాటలేల యనుట. _ ఇదానీమ్‌ అపి=ఇప్పుడయినన్ను " ఈప్పితపణ బం ధేన= 
కోరిన పణబంధముతో, భవాన్‌ =నీవ్వు యుధిష్టిరమ్‌=ధర్మరాజున్కు సంధత్తామ్‌= 
కలుపుకొనుము-యుధిప్టి రుడు కోరునదో లేక నీకు తోచినదో ఇచ్చి సంధి 
చేసికొమ్మనుట. 


328 వేణీసంహారమ్స్‌ 


దుర్యోధనః ; తాత, తనయ న్నే హై క్ష బ్యాదంశా ఇాలిశత్యా 
తృంజయశ్స కామమేవం (బఏీతు యుప్మా* మ మ్యేవం 
వ్యామోహ?, అథవా [పభవతి పుశనాశ జన్నా. 
హృదయజ్వరః. ఆన్యచ్చ తాత అ తృ 
శత్రో౭వాం యదా తదావధీరత వాసుచేవ 
సామోపన్న్యాసః, సం, పతి హీ దృష్ట వ ప 
చార్యానుజ రాజచ [5 విపి; స్యశరరమ్మ్శత 
స్నేహాత్‌ ఉదాత్త వురష్మవీడావవా నుసుఖావసానం 
చ కథమివ కరివ్యతి దుర్యోధనః సహ పాండవైః 
సంధిమ్‌, అన్యచ్చ నయ వేదిన్‌, సంజయ. 


క. 





 తాతేత్రి :. తాత = తం డీ! తనయస్నేహ = పుతపేమతోనైన్క 
వైక్షవ్యాత్‌ =వికలత్య్వమువలన అంబా=తల్లి య్కు బాలిశ త్వాతీ=మూర్థత వలన 
సంజయశ్చ=గంజయుడును, ఏవమ్‌=ఇట్లు కామమ్‌ (బవీతు=యథేవ్భగా పల్కిన 
పల్కుదురుగాక! యుష్మాకమపి=మీకుకూడ, ఏవమ్‌=ఇట్లు, వ్యామోహా 8 =బుద్ది 
విిభమమా!  అథవా=లేక్క పుత నాశజన్మా =ప్పుతవి నాశమువలన పుట్టినదై న్క 
పహ థదయజ్వ రః=మనో వేదన్క (పభవతి=కలుగుచున్న దా! తాత=తం డీ! అన్యత్‌ 
చ=మరొక విషయమ్ము యదా=ఏనాడ్కు అహహమ్‌=నేను, అస్థలిత (భాతృ శతః= 
క్కు చెదరని నూర్గురు సోదరులతో కూడియంటినో తదా = అలనాడే 
న టు వాసు దేవ= శ్రీకృ మృనియొక్క_, సామోపన్యాసఃజు 
శాంఠ్మ్‌పజొ ధము కలవాడనె తిని._.నూరురు సోదరులును బతికియును పడే 
Me ee దనుట. సంప్రతి మ ఇప్పుడు, క జ ప. 
పితమహవ=ధీష్మునియొక్కయు్యుు అచార్య=దోణునియొక్కయు. అనుజజతమ్ముల 
యొక్కయు, రాజచ్మక = రాజసమూహముయొక్కయు, విపతి ః=వి నాశము 
కలవాడై, స్వశరీరమాత స్నేహాత్‌ = స్వతనువుపై గల అనురాగమువలన 
ఉదాత్త పురుష=మహాపురుషులక్కు వీడావహమ్‌ = సిగ్గుచేటయినదియు అఆసుఖా 
ననానమ్‌=సుఖ| పదమైన ముగింప్పకానిదియునై న, సంధిమ్‌=పొత్తున్కు పాండవై 8 


రె 


rl 


42) పంచమాజ్క_ః $26 


హీంయనోానాః కిల రిపోర్యపాః సందధ తే పరాన్‌। 
డుశ్ళాసనే హే౭హీనాః సానుజాః పాండవాః 
కథమ్‌! 6 
ధృతరాజ్ఞ్ష9)ః ఏ వత్స, వవం గలే౭వి మృత్పార్థ నయా న కించిన్న 
న g ఆల ల ప 
కరోతి యుధిస్థ రః. అన్యచ్చ సరం. వె సకష, 
వమూాత్తానం మన్యతే యుధిషిరః, 
౮ ర ఆ 





నహ=పొండవులతో, దుర్యోధనః=ఈ సుయోధనుడు కథమ్‌ కరిష్యతి= ఎట్లు 

చేయును! ఈ పరిస్థితులలో ననలే చేయననుట. అన్యత్‌ చ=మరొక మాట 
నయ వేది న్‌ ==సీతివిశారదుడా', సంజయా! 

శ గ న్‌ా 

కూయమానాఐతి ఫా రిపోజ హీయమానొం నృపాక పరాన్య 


సందధే కిల; దుళ్శాసన్నే హకే, అహీనాఖ సానుజాఖ, పొండవాక, కథమ్‌? 


ఆఅదము :- రిపోః=ళకుపుకంప్క హీయమానాః=క్షీణించిపోవుచుగ్ను, 
క 


నృపాః =రా జులు పరాన్‌ =ళ(తువులన్ను సందధత=సంధించుకొందుటు సం 
న 
చేసికొందురనుటు కిల=ాఆవునుగదా!, _ దుళ్ళాసనే=దుశ్ళాసనుడ్కు హతా 


చనిపోగా .. నానుండి రెండవవాడు చంపబడగ్కా ఆహీనాః = కీణింపనివార్వై 


. wilt: కం శు 
సానుజా౭=సోదరసహితులైయున్న్క, పాండవాః=పాండవుల్కు కథిబి=ఎట్లు, 
సంధిం కుర్వుంతి=సంధికి. అంగీకరింతురు? అంగీకరింపరనుట-కావున రాజ 


నీతినిబట్టి ఈ తరుణముసందు సంధిపస్తావన అనుచితమని భావము. (ఆనుష్పప్‌ 
ఛందము). 
సంధులు = రిపోః +నృపాః--రఫా దేళవిసర్ష, హె ఆహీనాః= 
పూర్వరూవ. స-అనుజాః... సవర్ణ దీర . 
(కయ :- డు ధాళ్‌ ధారణపోషజణయోః, ఆత్మనే, లట (ప్రథమ 
(సమ్‌్స్‌ ధతే --దధాతే--దధళతే 


అవి 


వ ల్పెతి ల వత్స=బిడ్తా!, ఏవమ్‌ గతే అపి = ఇట్టె అనుకూలస్థితిని 


పంచమొజ్కః 331 


గాంధారీ వ జాతే, ఉఊఉపసకియుక ౦ (పతిపద్యన్య పిచుురంచనమ్‌. 


యు ల 
(జాద, ఉపపత్సిజుతం పడినజప్ప కి కుణో నఅణమ్‌ ) 


Fa 


దుర్యోధనః : తాత్త్య అంబ సంజయ, 


వశేనాపి వినానుజేన నురణం పార్థః (పతిజ్ఞాత వాన్‌ 

(థ్రాత్యాణాం నిహతే శశే౭భిలవత్తే దుర్వోధవో 
జీవితుమ్‌! 

తం దుళ్ళాసనకోణితాశన మరిం భిన్నం గదా క్రీ శిఖి 


ర్భీమం దితు న విశ్నీపామి క్భృపణః సంధి” విదధ్యా 





మహమ్‌క 7 

_జాతేతి :- జాత=వత్సాళ, ఉపపత్సియుక్త మ్‌=స హేతుక మైన పితుః 

వచనమ్‌ =త౦ (డీ మాటను (పతిపద్యస్వ =స్వీకరింపుము. 
తాతేతి :- తాత=తం|డీ!, అంబ=తల్తీ !, సంజయ=సంజయుడా! 


ఏకేనేత్తి :- అనుజేన్క ఏకేన అప్కి విన్నా మరణము పార్థః, 
(పకిజ్ఞాతవాన్‌; దుర్యోధనః, [భాత్తూణామ్స్‌ శత్చే నిహతే (ఆపి జీవితుమ్స్‌ 
ఆఖిలషశే; ఆహహ్‌్స్‌ దుశ్శాసన శోణీతొాశనమ్‌్స్‌ తమ్‌ అరిమ్స్‌ ఫీమమ్స్మ్‌ గదా 
కోటిభిక భిన్నమ్‌ (కృత్వా, దికు న్మ విక్షిపామి?; కృపణః, సంధిమ్స్‌ 
విదధ్యామ్‌? 


అరము :- అనుజేన=సోదరుడ్కు ఏకేన అపి=ఒక్కనితో నేన్సి వనా= 
థి 
లేకుండునట్లు-ఒక్క సోదరుడేని మిగులనట్లు-మరణమ్‌=చావును [చంపుట 
ననుట], పొరః=అరునుడు, (పకిజ్ఞాతవాన్‌ =(పతినబల్టనాడు, దురో (ధన = 
@ జ 1 ఖా బ వి 
దురో్యోధనుడనయ్యుండియు,. (భాత్యాణామ్‌=సోదరులయొక్క, శతమ=ళశతము-- 
నూర్గురు తమ్ములు ననుట; నిహాశే [అపి=చంపి వయబడినప్ప టికిని, జీవితుమ్‌= 
తానొక్క_డు జీఏంచియుండు టకు, ఆభిలషశకే=వాంఛించుచున్నాడు!$ అహమ్‌= 
ఈ నేను దుశ్శాసన కోణితాశనమ్‌ = దుళ్ళాసనునియొక్క రక్షృము (గోలిన్క 


332 వేజీనంహారమ్‌ 


గాంధారీ 5 హో జూత, దుశ్శాసన, వో మదంకదుర్గ్ల వీత , సశ 

యుకరాజ్క అ శుకపూరాగ. ఖలు కన్వాపీ లోక 
ఈద్భశీ నిషత్నిః, హో పీరశత్మపపవినీ వాత గాంధారి, 
దుఃఖశతం (పసూతాసి, న పునః సుత్రశతిమ్‌, (వో 


జాన దుస్చాసణ, హో నుడం౦~దుల్ల లెద, జుసరొజ్కాా 








తమ్‌ = అరిమ=శ (తువై న థిమమ్‌ = మే నుసి గదా క్‌ ఏటికి గదా గ 
భాగములతో భిన్నమ్‌ (కృత్వాజతుత్తునియలుచేస్కి దికు=దికు 
క్ర శ; సత భా వామే 

చా శ జి ఇ శ్‌ లో మై « 4 
విక్షిపామి=విసరిపషయనా? కృసణః=అతి దీసుడనె, సంధిమ్‌ = ఒదోంబడికను 


సమానములు 2. (పశిజ్ఞాత నుస్య్యాసీ న నాన్‌, దుళ్ళా” సన స్య 


ట్ల జూ ల ఖ్‌ 
వొాలణశీత మె ఏశ్ళా నసళోోణిక మే మవ అశనం యస్య సకల గదాయాః8 లోయ? 


గ 
ప్‌] 


pal 


సంధులు :- ఏకేేన+అపి వినా/+అనుజేను లోశిత4+అకోనాకవద 
౬౯ 
దీర. శతేఅధిలషతే-పూర్యరూవ, దురో్యోధవః+జీనికుమ్‌_ఉకా + నేశవినద 


ఇ ॥ mr fhe ny 
కోటిభిః+ భీమమ్‌-రేఫా దేశ విసర్గ, 
క్రియలు వ్‌ 1 లషజ్‌ కాంతా లట్‌ ఆత్మనే, (పథము 


అభిలష తే. అఖిల న టన. ఎషనే 95 ఉపసద 
ఆలి 1 ౧ 


2 కినల్‌ (పేరణ్కే లట పరవ్మై, ఉతము 
విక్షిపామి-వికి పావః_విక్షి సాషుః 1. సవన 


నో ¢ 
ర డు ధాళ్‌ ఢధారణపోషణయోక, విధిరిజ్‌్‌ ప 
ఉతమ 
అణాల / 
డో లో 
దధాఖమి--దథా? వా-దధా మ [వ ఉప 
a న గ్‌ 


హా వాలేత్తి = హో జాత=అయో విడ్త్‌ దుళ్ళాసన== =దుశ్నాగనుడాకి 
హా=౭ఆయో్య మదంక దుర్గ లిత=నా ఒడిలో లాలింపబడినవాడా డాక్స్‌ హాయువ 


పంచమౌజ్క_ః 333 


అస్సుద వువ్యా స్ట కస్స వి లోవ ఈదిసీ విపత్నీ.. హో 
వీరసదప్పసవిణీ హూడగాంధారి దుక్భసదం స్స్పసూదాన్స, 
(సర్వే రుధస్పి) 


సంజయుః  ; తాత అంబ, [పతిబోధయితుం వవోరాజ మిమాూం 
భూమిం యువా మూగళౌ, తదాత్నాపి తావ 
త్సంస్త భ్య తామ్‌, 

ధృత రాష్ట్ర): : వత్స, దుర్యోధన, ఏవం విముబేషు భాగఛేయే 
త్వయి చాముంచతి సహజం మూానవురిషు త్య చేక శేష 


జీవి తాలంబ చేయం తపస్వినీ గాంధారీ కవమువలంబతాం 
సనరణ వువాం చ 





రాజ=అయో్య యువరాజా! లోకే = లోకమునందు కస్య అపి=ఎవనికై నను 
ఈద్భశీ = ఇటువంటి విపతి 8=ఆపద్య్క ఆ(తుతపూర్వా ఖలు=విని యెరుగనిది 
గదా. హా= అయో], వీరశత| పసవినీ = నూర్గురు వీరులను గన్న, హత 
గాం ధా రి=అభాగ్యురాలా! గాంధారీ! దుఃఖశతమ్‌ =నూరు దుఃఖములను (పసూతా 
౨సడాకన్న దానపై తివి పునః= అంతేకాని న సుత శతమ్‌= నూర్గురు ప్పతులను 


దు, 


రి 


3 


[సర్వే=అందరున్కు రుదన్ని =దుఃభింతురు] 


తాతేతి = తాత= తం|డీ! 1, అంబజ =తల్తీ 13 మహారాజమ్‌=దురో ్యధనున్సి 
(పశిటోధయితుమ్‌ = ఊ రాయ్బటకొజక్కు ఇమామ్‌= =శక్కి భూమిమ్‌=| పదేశమును 
గూర్చి--ఇచ్చటికనుట్క యువామ్‌ = మీ ఇరువురున్కు ఆగతౌ= వచ్చిరి. తతీ= 
అందుచేత, ఆత్మా ఆపి = మిమ్ము మీరుకూడ, స్వయముగా సంస సృభ్యతామ్‌ 
తావత్‌ =ని (గహంచుకోబడునుగాక! 


వత్సేతి ఫా. వత్స=బిడ్డా!, దుర్యోధనుడా!, ఏవమ్‌ =ఈ జరుగుచున్న 


334 చేణీసంహోరమ్‌ు. 


దురో ధనః ౩ [కూయతాం యనం. మిదానీం (పాప్తకాళలమ్‌. 


కఠిత భువ వా భక్త శ్వర్యా | గు సి రస్కృ్భృత విది్భహః 

{ పణతశిర సాం చం చూడాసహా స కృళతొర్వునాః 

వ క. ఘ్నంతః సంఖ్యే వాఠాః శత నూ ii 

వవాతు సగ రేణోఢా? శాతో ధురం 
సహితో౭ంబయా॥ రి 








రీతిగా భాగదేయేము=అద్భష్టముల్పు ఏిముఖేసు =విముఖములుకాగ్యా త్వయి చా 
సివుకూడ్య ఆరిమ = శతువులపట్ల, సహజమ్‌ మానమ్‌ = (పక్క తిసిద్ద మైన 
కోపమును అ'మంచతి=విడువనివాడవగుచుండగా, త్వదేకశేష=నీవు ఒక్కడే 
మిగిలియున్న , జీవితాలంబనా=జీవితాధారముగాకల దై నృ ఇయమ్‌=ఠక్క తవస్వినీ= 
దీనురాళై న గాంధారీ=గాంధార్సి చ=మరియు, ఆహ మజదినున్ను క్రము=ఎవనిని 
శరణమ్‌ అవలంబతామ్‌=శరణువేడుకోవలె!--మాకు దిక్కెనవ్వరనుట. [తపస్వీ 
తాపసే చానుకంపార్డే చ తవస్వినీతి విశ్వః]. 


శూయతామితి := యత్‌=ఏది, (పతిపత్తుమ్‌=ఆచరిం చుట కు (గావ 
కాలమ్‌ =త గినదో |భాయతామ్‌= క న. 


కళితేతి - కలితభువనాః, భుక్తెశ్వర్యాః, తిరస్క త విద్విషః, 
(పజత్క శికసామ్స్క్‌ చూడాసహ (సకృతార్చనాః, శతమ్స్‌ ఆత్మజాః, సంఖ్య, అరీన్‌ 
అభిముఖమ్క్‌ ఘ్న౦త౪, హతాః. అంబయా సహితః, తాత, సగరేణ, ఊడఢామ్స్‌ 
ధురమ్మ్‌ వహతు. 


అర్థము :- కలితభువనాః =వశీకరించుకొ నబడిన భువనము కలవారును 
జగత్తును వశీకరించుకొన్న వారనుట, భుకైశ్వర్యాఃజఅనుభవించిన ముకు రగ 
భాగ్యములు కలవాంను. తిరస్కృత = ఓడింపబడిన, విద్విషః=శ[తువులు 
చు. శిరసామ్‌=శిరస్పు లయొక్క చూడా 

సహ న=కిరీజముల వేయి చేత_వేయి కిరీబములచేత ననుట్క కృత=నిర్యషాహింవ 


విపర్యయి త్యప్యాధిప లేరూల్లంఘిళః మోతధర్మః స్వాత్‌. 





బడిన, ఆర్బనాః=పూజలు కలవారును అయిన్న శతమ్‌ ఆత్మజాః=నూర్లురు 
| - గ 

కుమారులు సం ఖ్యే=యుద్దము నందు, అరీన్‌ =శ(తువులను, ఆభిముఖ మ్‌ =ముఖా 
ముఖి, ఘ్నుంతక=చంపుచున్న వారె, హతాః=చంపబడిరి, అంబయా నహితః= 
తల్లితో కలిసినవాడై, తాతః=ళం (డి, సగరేజ=సగరచ[కవర్శి చేత ఊఢామ్‌= 
ag) ర 

వహింపబడినదై న్వ ధురమ్‌=' పరిపాలనాాభారమున్వు వహతు=వహించునుగాక! 
ఆరువేలమంది ప్పతులను కో లో యియు సగరచ్మకవరి భూపరిపాలనభారము 
వహించిన పే నీవును క పం 


™) 
సమాసములు :- కలితం భువనం యైః తే. భుకాని ఐశ్వర్యాణి 
త్రి తా 


యెః తే రస 8 విద్విషః యెః తే. (షణతాని శీరాంసి యేషాం క్ర 
(పణతశిరసః--లేషామ్‌. చూడానాం సహసమ్‌, చూడాగహసేణ కృతమ్‌ 


సంధు వా భువనాఃశ+ిభుక్త --విసర్షలోవ. భుక్త +ఐళ్వర్య-వృద్ది. 
ఐశ్వర్యా తిరస్కృృతంసా దేశ విసర్గ, క్ఫత-- అర ర్చనాః -సవర్డదిర్హ . ఆొత్మజాః+- 
వహతు-విసర్లలోవ. సగరేణ--ఊ ఢామ్‌--గుణసంధి, తాతః+ధురమ్‌--ఉ తా దేశ 
విసర్గ. సహితః--అంబయా-ఉ త్స్వా దేశ విసర్గ..సహితో + అంబయా_పూర్వ రూవ 
సంధి, 

క్రియ = _ నహజ్‌ (పాపణే, లోట్కొ పరస్మై, (ప్రభమ 

వనహతు/వహతాతీ--వహతామ్‌._వహన్తు 

ఛందస్సు ఇ హరిణీవృ తవ తమ్ము న-స-మ.ర_స=ాకం గక షడేః ఇదెకి 

హయైః హరిణీ. 


| UU WU U TU 10 [IU 
వహాతు సగరే ణోఢాంతా కో ధురళం సని తో౭ ంబయా 


G 


నిపర్ణయేఇతి ?= అస్య=దీనిక్కి విపర్యయేతు=భిన్న ముగా జరిగినచో, 


_అధిపతేః=రాజుయొక్క, క్ష క్రధర్మః=త్ష తియధర్మము, ' ౦ఘీతః స్యాత్‌= 


a అమ్మి రట 
అతి కమింపబడిన మ్‌ ఆగును. 


336 వేణీసంహారమీ 
(నేపథ్యే మహాన్‌ కలకలః) 

గాంధారీ ఏ (ఆకర్ష్య సభయమ్‌) జాత్య కుత్రైతత్‌ వోహాళార 
మి|థ్రితం తూరష్టరనితం శూయ తె. (జూద, కపి 
వదం హాహోకారమిస్సం తూరరసిదం సుణీఅది.) 

సంజయః  ; అంబ, భూమిరియ మేవం విధానాం భీరుజన 
[తాసనానాం మహా నినాదానామ్‌. 

ధృతరాష్ట్రః : వత్స, సంజయ, జ్ఞాయతామతిఖై రవః ఖలు విసారీ 
పహాహార వః, కారణేనాస్య మహా తొ భవితవ్వమ్‌ం 


దుర్యోధనః ; తాత (ప్రనీద. పరాజ్బుఖం ఖలు: టెవనమస్మాకమ్‌, 





( నేపథ్యే= తెరలో మహాన్‌ కలకలః=పెద్ద కోలాహలము) 


జాతేతి :- (ఆకర్ణడవిని సభయమ్‌=భీతితో ) జాత=బిడ్డా!, హాహాకార 
మిశమ్‌ = హాహాకారములతో కలిసినదై, తూర్యరసితమ్‌ = తూర్యధ్వని 
A వినబడుచున్నది, ఏతతొ=ఇద్బి కు[త్రో= =వఏక్కొ_డినుండి? 


అంబేతి : 3 తల్లీ |, భీరుజన (తాసనానామ్‌ =పిరికివారిని భయసె ట్టునవైన్క 
మహానినాదానామ్‌=హహాధ్వ నులకు, ఎవం విధానామ్‌ =ఇటువంటివానిక్తి తల 
ఇద్వి భూమిః=నీలయము,. (రణరంగమనుట) 


. వల్సేతి : = వత్స సంజయ = బిడ్డా సంజయా! విస్తారీ= నలు దెసలకు 
వ్యాపించుచున్న, హాహారవః=ఈ ఆ(కందనధ్వని, అతిభై రవః ఖలు=మికి_ లి 
భయంకరముగానున్న దిగదా!, జ్ఞాయతా మ్‌= తెలిసికొనుము. అస్యవ=ఈ ధ్వనిక్కి 
మహతా=గొప్పదై న్న కారణేన=కారణముతోో భవితవ్యమ్‌=కాదగినది-పెను 
హేతువేదో. ఉండియేయుండును. న 


తోతేతి వ “అకకడ (పసీద= వప దై వమ్‌=నిధ్రి 
మ Te ఖలు=ా న అపరమ్‌ 'అపి= 


43) పంచమాజ్బుః 3? 


యావదపరమపి కిం చిదత్యాహితం న (జౌవయతి 
తావ బే వాజ్ఞాపయ మాం సం గావ వా వతరకొయ. 


గాంధారీ వ జూత, ముహూర్తం తావన్మాం మంద భాగ్యాం 
సమాశ్యాసయ. (జాద, ముహుత్న అం చాన మం 
మంద భొఇణీం సమప్సాసేహి.) 

ధృతరాష్ట్రః న వత్స యడ వీ భవాన్‌ సమరాయ కృతనిశ్సయస్స థాపి 
రహా; పర పతీఘాతో 'పాయశ్చింత్య తామ్‌. 

దుర ధనః క్‌ (పళ్యతం పహాత బాంధవా మహమ పే హాంచతుం 

న యోగ్యా రహ; 
కిం వా తేన క న్స్‌ చేరీవ కృతం కున్న (_వశాశ్యం 
రణే! 





a a ణు « అన ఆర 
రొక్క_టియునె న కించిత్‌ అత్యాహితమ్‌=ఏదొ ఒక అమంగళమున్కు యావత్‌= 
న్‌ 


త 3 
ఎంతలో న (శావయతి=వినిపింపజేయదో (యుద్దము కర్త) తావత్‌ =అఎతల్యొ 
మామ్‌ = నన్ను సంగామావతరణాయ=యుద్దభూషి ని (పవశించుటకొజక్కు 


ఆజ్ఞాపయ=ఆజ్ఞాపించుము. మరొక అమంగళము వినిపించకముందే నేను రణ 
రంగమున కేగెదను, అనుజ్ఞ ఇమ్మనుట. 


దష 


జాతేతి ;-- జా తడి డా, మందభాగ్యామ్‌=దుకద్భ ష్టవంతురాలనై నృ 
మామ్‌= =నన్ను, ముహూర్త క్‌ తణకాలమ్ముు సమాళా పైసయడా =డళ ది 


(7 
fe 
టి 
04 


వత్పేతి ఫు బిడ్డా, యద్యపి = ఏమయిగప్పటికిన్సి భవాన్‌ = సీవ్వు 
సమరాయ=యుద్దముకొ జ కే కృ తనిళ్ళ యః=నిర్ణయించుకొనియుంటిప్కి తథాపి= 
అయినను రహః=రహస్యముగ్భా పరపతీఘూతోపాయః =శ తువులను దెబ్బ 
తీయు నుపాయము చింత్యతామ్‌ =ఆలోచింపబడుగాక! అట్టి ఉపాయము చూడు 
మనుట. 


(పత్యక్షమితి :- మమ్మ పర్కె [పత్యక్షమ్హ్‌ హతబవాంభవాకణ్య రహః్య 


338 వేణీసంహారమ్‌ 


గాంధారీ వ జాత, వశాకీ త్యమ్‌, కస్తే సాహాయ్యం కరిమ్యలి. 
(జాద్క పఏఅఇ, తుమమ్‌. ఖో జే సహో అత్త ౯౩౦ 
కరిస్పది.) 
దుక్వోధసః ఏ; వకో౭వాం భవతీసుతతయకరో మాతః కియంతో౭. 
రయః 
సామ్యం శేవలమేతు దై వమధునా నిష్పాండవా 
మేద్‌నీ॥ 9 





హంతుమ్మ్‌ న యోగ్యాః; వ్యా తేన్క కృశేన్క కిమ్‌, తె% ఇవ, రణ్వే పకాళ్యమ్ము 
యత్క్‌ స్క కృతమ్‌ హతక్కి అహమ్మ్‌ భవతీ సుతక్షయకరః ఏకః, అరయః్క 
కియంతకః" అధునాః కేనలమ్స్‌ దైవమ్స్‌ సామ్యమ్క్‌ ఏతు; మేదినీ నిష్పాండవా. 


ర్లమ.. :-- మమ=నాయొక్క పరే =శతువులు, (పత్యక్షమ్‌ =పలువుర 
థి 

యెదుట హలఠబాంధవాః=చంపిన బంధువులు కలవారెరి_నా బంధువులను చంపి 

యా 

రనుబ.  రహః=రహస్యముగ్యా హంతుమ్‌ = చంపుబక్కు న యోగ్య్యాః=వారు 
ఆద్హులుకారు; తైః ఇప = వారి(చేతనుువలెన్వే రణే = రణరం గమునంద్వు 
[పకాశ్యమ్‌ = పలువురు చూచుచుండగా యత్‌ న కృతమ=(క|తుసంహారమ్ఫూ 
చేయబడదేని తేన కృతేన=(రహస్యప్తు ఆ పవిత్కో కిమ్‌=ఏమి (పయోజనము! 


జూతేతి - జాత=బిడ్డా్క్‌ త్వమ్‌=నీవు, వీకాకీ=ఒంటరివాడవు.  తే=ా 
నీకు కశ=ఎవడుు, సాహాయ్యమ్‌=సహకారమున్ను కరిష్యతి=చేయు ను! 


ఏకఇతి :. మాతఃైతల్టీక ఆహమ్‌=నేన్కు భవతీ నుతక్షయకరః=నీ 
బిడ్డలను నాశముచేసేనవాడను, ఏకః = ఒంటరెవాడనేే  ఆరయః = శ[తువులు 
కియంళక=ఎఏంతమంది-అయిదుగురు మోతమే కదా అనుట; అధునా=నేడుల 
కేవలమ్‌ = కేవలమ్ము దైెవమ్‌=విధ్వి సామ్యమ్‌ ఏతు=సమానత్వమును వహించును 
గాక--నేటిదనుక వారికి ఆనుకూలించిన ద్రవము నేడు నాకనుకూలింపకుస్న మానె 
సమద్భృష్టిని వహించినచాలు ననుట మేదినీ=ఈ భూమ్యి నిష్బాండవా=పాండవ 
రహితము కాగలదు. (శార్దూల వి(కీడిశము) 


పంచమాజ్బ_$ 339 


(నప కోలక లానంతరమ్‌) 
భో భో యోధాః, నివేదయంతు భవుతః కౌర వేశ్యరాయ ఇదం 
మహాశ్మ_దనం (పవృత మ్‌, అలమ,పియ |శవణ పరాజ్బుఖతయా, 
యశః కాలానురూపం (పతివిధాతవ్యమిదానీమ్‌, తథాహీ___ 
త్యక_ (ప్రాజనరళ్ళి రంకితతను;ః సమ స 
వాహోః స్యందనవ నాం పరిచయాదాకృష్యమాణ: ననై | 





సమాసములు :* హతాః బాంధవాః యైః కే, భనత్యాః సుతాః 
భవతీసుతానాం క్షయకరిః. 


నం౭ధులు వా (పళి+ ఆక్షమ్‌._యగా దేశ. వాొంధవాః +మమ్మ యోగ్యాః+ 
రహః-విసర్లలోప, ఖై 8+-ఇవ--రేఫా దేశవిసర్గ, యత్‌ +న--అనునాశికా దేశ, 
ఏకః+అహహ్‌్స్‌ కియంతః+అరయః.ఉత్స్వా దేశ విసర్గ-ఏకో +అహమ్స్‌ కియుతో-- 
అరయః--పూర్వరూపసంథి. క్షయకరః+మాతః--ఉత్తా వ్ర దేశ విసర్గ, 


[క్రియ కా ఇణ్‌ గత పరస్మై, లోట్‌, (పథమ 
ఏతు/ఇతాత్‌--ఇతామ్‌--యన్తు 
(నేపథ్యే=తెరలోో కలకలానంతరమ్‌ =కలకలము తరువాత 


భో భో యోధాః=ఓరోరీ యోధులారా! భవన్నః=మీర్వు కౌరవేశ్వరాయ= 
దుర్యోధనునికి ఇదమ్‌= ఈ, (పవృత్సమ్‌=జరిగిన్స్న మహత్కదనమ్‌=గొప్పదైన 
యుద్దమున్వు నివేదయను=విన్న వించుడీ! అ(పియ=అనిష్టమునుు (శవణ=వినుట 
యందలి, పరాజ్యాఖతయా=వై మఖ్యముతో, అలమ్‌ =చాలును--అట్టి వైముఖ్యమిక 
పనికిరాదనుట. యతః।=ఏపలయన్వ ఇదానీమ్‌=ఇప్పుడు, కాలానురూపమ్‌ =కాలాను 
గుణమైన్వ (పతివిధాతవ్యమ్‌=[పతి(కియ చేయవలసియున్న దిగదా! తథాహి= 
అంతే. 


త్యక్తేతి :. త్యక్ష్మపాజనరశ్మిఖ పార్థాంకిత్తైక మార్గణైఖ అంకిత 
తను, స్యందన వర్త్మనామ్మ్‌ పరిచయాత్స్‌ వాహైఖ శనై ఇ ఆకృష్యమాణక్కి 


అ 


340 వేణీసంహారమ్‌ 





విలోచనజలై 5 అంగపతేః, వార్తామ్‌ పృచ్చృతామ్‌, ఆవేదయన్‌, కురూన్వ్‌ 
శల్యయన్స్‌ శల్యక, కూన్యేన్క ఏవ్క రథేన్మ శివిరమ్క్‌ యాతి. 


ఈ 
కలవాడును, పార్టాంకి తై = అసననామాక్షరచిహ్నితములన్క మార్షణేః = 
న p ఆ Pi న్న్న జ్‌ జ 
బాణములతో, అంకిత తనుః=అంకితమెన శరీరము కలవాడును అరు న బాణములు 


పరిచయాతొ= పరిచయమువలగ-దారి తెలిసినవగుటచ్చే వాహేః=ఆశ్వాముల చేత 
ష,మాణః=కొనిరాబడుచున్న వాడును, విలో చనజలై 8= 

నిధన ను హృచ్చతా మకా 
, కురూన్‌ =కౌరవులను, 
శల్మయన్‌=దుఃభింపచేయచ్చు. శల్యః=శల్యుడు. శూన్వేన ఏవ=కర్తుడు లేని, 


డు (శారూల 


డిధక్లు క యో (వాపణ, లట్క్‌ పరనె శ్రి (పథమ 


యాతి-యాత$-యాని 


~~ 


దుర్యోధనః 


సూ 


దుర్యోధనః 
ధృత రాష్ట్ర సంజయా 


జ 


me 


త 


త్ర 


పంచమాజ్య.ః 341 


(కుత్యా సాశంకమ్‌) ఆః శేచేదమలిస్పష్ట 


మగఠసిప త. దారుణమ్‌ ఉదోపితమ్‌. కః 
కో౭| త భోః. ((పప్‌శ్వ సంభాంతః) 


కు! 


ఏ పోహతా;, సః. (9 ఈర్నానం పాతేయతి) 


అయి కథయ కథయ, 


కథ్య తాం క్‌ థ్యతామ్‌. 


& ఆయువ్నన్‌ కిమన్యత్‌ = 





శల్యేన యథా వల్యేన మూర్చితః _పవిశతా 
జనాఘో ౭యమ్‌! 

శూన్యం కర్ణస్య రథం మనోరథమివాధి 
రూడేన॥ 11 


దనుజ నాదా. 


అఃఇతి == (శ్రుత్వా = విన్సి సాళంకమ్‌ = జంకుచు) ఆః=అహో! 


ఆవిస్సష్టమ్‌ = స్ఫుటము కానిదియు, అశనిపాతదారుణమ్‌ = పిడుగుపాటువలె 
ప 

భయంకరమునె నృ ఇదమ్‌=ఈ మాట కేన=ఎవనిచేత్క ఉద్దోషితమ్‌= ప్రకటింప 
బడినది-ఆ అరచినవాడెవడనుట. కః కో౭(త్రభోః=ఎవరక్క_డ! 


((వవిశ్య= (ప్రవేశించి, సం (భాంతః =హ డా విడిపడుచ్రు 


హా= అయో, హతాః స్మః= హతుల మెతిమి. (ఇతీ= 


అన్కి ఆత్మానమ్‌=తననుతాను, పాతయతి=పడ వేయును_పడిపోవు ననుట) 


ఉద, 


కథ్యతామితి ;-- కథ్యతామ్‌ కథ్యతా మ్‌=చెప్పబడుగాక్క చెప్పబడుగాక! 
ఆయుష్మన్నితి వల ఆయుస్మంతుడా కిమ్‌ అన్యత్‌=వేరొకపేమున్న ది! 


శలే్యేనేతి':. మనోరథమ్స్‌ ఇవ్వ కర్ణన్య, శూన్యమ్స్‌ రథమ్స్‌ 


342 వేజీసంహారమ్‌. 

దుర్యోధనః : వో వయస్య కర్ణ, (ఇతి మోవాముపగతః) 

గాంధారీ వ జాత్క స boas (జాడ, సమెస్సస్క 
సమస్పస.) 

సంజయః 2 సమాశ్వసితు సమాశ్వసితు దేవ? 

ధృతరాష్ట్రః ఏ భోః కష్టం కష్టమ్‌. 


శ్రీ పు ( |దోకే చ నివే య ఆనీదనలంబనమ్‌। 
నత ఎస్వ మే సుహృ న్ఫ్భూరో రాభేయః సో౭ పస్యయం 
. వాతః॥ 132 


INTE 
కాన అ జాలా. కతత సందమామ ద ముత ద లాలా 


అధిరూడేన్క కలే న్య యథా తథ్యా (పవిశత్సా . శల్యేన్క అయమ్‌ జనౌమఘళ్క 
మూర్చితః. 


అర్ధము :- మనోరథమ్‌ ఇవ=కోరికవలె కర్ణస్య =కర్దునియొక్క, 
కూన్యమ్‌ = శూన్యమైన (కర్లవిరహితమైన), రథమ్‌ = రథన్వు అధిరూ ఢేన= 
[గుచ్చుకొన్న, శల్యేన యథా=బాణముచేతనెట్లోో తథా=అట్లు (పవిశతావ= 
శివిరమును (ప్రవేశించుచున్న్క శల్యేన=శల్యునితో అయమ్‌=ఈ, జనౌఘః=వీర 
సముదాయము మూర్భితః=మూర్భనొందింపబడినది. (ఆర్యావృత్తము) 
హా ఇతి :- హా=అయ్యోl, వయస్య=మి[తుడా!్కీ కర్లడకర్లుడా! (ఇతి= 
| 3 ణి 
ఆన్ని మోహామ్‌ ఉపగతః=మూర్భ పోవును 
జాతేతి :- జాత=విడ్డా్‌ సమౌళశ్వసిహి సమాశ్వసిహి=ఊరడిల్లుము. 


సమాశ్వసిత్వితి]:- దేవః=[పభువ్కు సమాశ్వసితు సమాశ్వసితు= 
ఊరడిల్లుగాకూరడిల్లుగాక! . 


భో ఇతి ౩. భోః= =అయా్య!, కష్ణమ్‌ కష్టమ్‌=క ష్టము కష్టము. 


భీష్మేఇతి :- ఫీష్మే, చ (దోజ్కే నిహక్సే య (అస్మాకమ్‌3 


{ 


పంచ మొజ్కాః - 343 
వత్స, సమాశ్వసిహీ, సమాశ్వనిహ్‌-, నను భో వాతవిభే-___ 


అంధో౭నుభూత శత్రు త విపతి, a 
శోచ్యాం దళొముపగతః సవా భార్య యావామ్‌! 
అస్నిన్న శేపిత సువ్బృద్దు కుబంభువ శ్రే: 
దుర్యోధనే౭పి హీ కృతో భవతా నిరాశః॥ 18కి 


హూూకామినాడాపటంది గానా బాాతాలామయుంకాా. 





ఆవలంబనమ్క్‌ ఆసీత్కొ మ వతృస్వ, నుహ్నతొ శూరః, సః, అయమ్‌, 
వి ఎవ? ల 3 3 M85 తి 


అష్‌ 
రాధయః అపి హతః, 


అర్ధము ఫా ఫస ఫీమ్మడు, చ= మరియు 'రోజేజదోజుడున్సు 
నిహతే= చంపబడగా, యః=ఎవడు (అస్మాకమ్‌=మాకు) అవల౨బన మ్‌= ఆధారమ్యు 
ఆసీత్‌ =అయ్యెనో, మే=నాయొక్క, వత్స స్య=తనయునిక్రి సుహృత్‌ =మితుడో, 
శూరః కూరుడో, సః।= ఆ అయమ్‌= ఈ రా ధేయః అపి స హతః= 
హతుడాయెను, Ae వ. 


కత ప య. సుహృత్‌+ళూ రః_ఛత్వ 
సంధి, శూరః +రా ధేయః--ఉతా త్వా దేశవిసర్షం. ఫః 1 అపి-ఉగా వరన 


అపి_పూ పూర్వరూప. అపి- అయమ్‌_యణాదేశనంది, 


వత్పేతి. న స డ్‌ బిడ్డా! . - సమాశ్వనివా సమాశ్వసిపా= ఊరడిల్లు 
మూరడిల్లుము, నను లోజఅయ్యయ్యో్య!, హత వి ధే= పాడుదై వమా! 


ఆంధఇతి =  అనుభూత. శతప్పత వీపతీ త దుఃఖ అంధక, " అహమ్‌ 
భార్యయా సహ్క ళోచ్యామ్స్‌ దశామ్హ్‌ ఉపగతః, ఆశేషిత సుహృద్గురుబంధువళ్శే 
అస్మిన్‌ దురో్యధనే, భవత్కా హ్కా నీరాశఃక్క, కృతః, 


అర్థము ఫ్‌. అనుభూత=అనుఖథవితపబడిస్క శవ విపత్సి =నూర్లురు 
సుతుల వినోళరూవమెన్క దుఃఖః=దుఃఖము కలవాడనుు అంధఃాగ్రుడ్డివాడనునై స్మ 
అహామ్‌=నేన్సు భార్యయా , సహ= భార్యతో కూడ శోచ్యామ్‌=ళోచనీయమైన 


344 : వేశీసంహారమీ 
వత్స, దుర్యోధన, సమాశ్యసిహి సమాశ్వనీహీ 
సమాశ్యాసయ అం మాతరం చ. 
దుర్యోధనః : (లబ్బసంజ్ఞ ౬) 
అయి కర్ణ కర్ణసుఖదాం (ప్రయచ్చ మే 
గిరముదిరన్నివ ముదం : మయి సిరామ్‌! 





దశా మ్‌=అవస్థన్కు ఉపగతః=పొందితిని; అశేషిత=పూర్తిగా నాశనమైపోయిన 
సుహృత్‌ గురు బంధువళ్లే = స్నేహితులు గురువుల్క బంధువుల సమూహము 
కలవాడై న్క అస్మిన్‌=ఈం దురో్యధనే అపి=దురో్యోధనునియందుకూడ్య భవతా= 
సీచేత (ఓ విధీ[్సి; నిరాశః = హతాశుడన్తు కృతః హి = కావింపబడితినా! 
(వసంతతిలక్స. | 

సమాసములు :- శతప్పకాణాం విపకి ః--శత్రప్పతవిపశ్తేః దుఃఖమ్‌-- 
అనుభూతం శతపు ప్ఫుతవిపత్తి దుఃఖం యేన సః, సుహృదశళ్చ గురవశ్చ 
బరింని శే హద రుదిరిలా సార త "భేషితః--అ శేషితః సుహృద్దురు 
దర యస్య సః-తస్మిన్‌. 
మ్రల :. అంధః+అనుభూత-ఉత్తా క్వాాదేశవిసర్గ-అంధో + అనుభూత_ 


పూర్వరూప, భార్యయా--అహమ్‌-స వర్షదీర్హ. అస్మిన్‌ +అ శేషిత--అనునాశిక 
ద్విత్వ. . దుర్యోధనే+అఆపి--పూర్వరూప. కృతఃళభవతా-_ఉ క్యా దేశవిసర్గ, 





వత్సేతి :- "వత్స, దుర్యోధన= బిడ్డా దురో్యధనుడా! సమాశ్వసిహి 
క శవఫ్విసీమ్‌జధీమరావై ఛ న్క మాతరం చ= 


క సం ంజ్జకాడులో సుకు క'మారృవే... 





. ఉఅయీళతి :-.. 'ఆయి క్ట మ త్రై 3 స్టీరామ్స్‌ షు ఉగ్గిరవ్స్‌ ఇవ్వ 
 కర్ణసుఖదామ్స్‌ గిరమ్స్‌ మే శతక; . వనే సేన వ సతతావియుక, మ్మ్‌ 


అక్కశాప్రయమ్‌, శపియమ్స్‌ మామ్‌ వము అత్‌ 





44, పంచమౌజ్కః $45 


తశావియుక్క నుకృతాాపియం | పీయం 
వృష వీనవత్కల సహాయ యాసి మామ్‌॥ 14 





అర్థము = అయి కర్గ్ణ=ఓయీ రాధేయా! మయి=నాపై, స్టిరామ్‌= 
నిశ్చల మైన, ముదమ్‌= ఆనందమును, ఉద్దిరన్‌ ఇవ= MRD కోర 
సుఖదామ్‌=చెవులపండువై న్మ గిరమ్‌=వాక్కు.న్సు మే=నాక్కు (పయచ్చ= ర. 
నాతో పల్కుమనుట. వృషపేన క ( కన్న తండ్రీ, సతతా 
వియుక్త మ్‌= ఎల్ల వేళల నెడబాయనివాడునుు అకృతా(పియమ్‌=సీకు అనిష్టమును 
చేయనివాడును, 'దీయమ్‌=ఇ షుడునై న, మామ్‌=నన్ను, విహాయ=విడిచ్చి యాసి= 
పోవుచుంటివా? 


సమాసముజు =  కర్లాభ్యామ్‌ సుఖదాంతామ్‌, న వియుక్త 8=సతతిమ్‌ 
అవీయుక్షః--తమ్‌. స్‌ (పియమ్‌--స కృ క తమ్‌-అకృళమ్‌ అ పియమ్‌ కేన స సః - 
తమ్‌. వృషసేనః వక్సల యస్య సః-తత్స ంబుద్దొ, 


£ 


సంధు కా ఉద్దిరన్‌ ఇవ-అగునాశికద్విత్వ. సతత- అవియుక్సమ్మ్‌ 
సవరదిర * 
ధం యి 


ఆకృ్ళ త్ర-! అ| పియమ్‌- 


కియ ఫా 1 యా (పాపక పరస్మై, లట్‌్‌ మధ్యమ 


యాపి--మయూథఖఃయాథ 


2) దాణ్‌ దానే పరస, లోట్క్‌ మధ్యమ (దాణ్‌ శతి 
యచ్చ -- పాషృఘాధ్యాస్థామ్నా దాణ -పిబజి(ఘ థహఘ 


యచ్చ /యచ్భ కాత్‌-యచ్చత మయ చ్భత, (ప ఉపసర్ష్భు 


ఛందస్సు := మంజుభాపషిణి “సజసాజగొ చ యది మంజుభాషి ణీ, 


స జ స జ గ 
[114 1 Ut [11 IU! Uy 
ఆయిక రకల సుఖిదాం (పయచ్చ మ్‌ 

అ ఇ % 


346- వేజీసంహారమీ 


(పునర్‌ న సహముపగతః 3) 
(సర్వే సమాశ్యాసయన్ని ) 
దుర్యోధనః న మమ gre తస్మిన్న ంగానామధి పే హా తే! 
ఉగ ర ఒస్టైంహమా క్యా సే తాత కా కథా॥ 15 


ఆప్‌ చ____ 


SC 


కోబామి కోచ్య మపి శ తువాతం న వత్సం 


దుశ్శాసనం తీవుధునొ న చ బంధువ గమ్‌] 





ss మోహమ్‌ ఉపగతః= మూర్భ పోవును సర్వే =అందరునుు, 
సమాశ్వాసయని =కీదారు రుతు, 
pete) 


మమెటు ?= స 1 అంగానామ్స్‌ అధిప్కే మమ్మ (పాణాధిక, తస్మిన్‌, 
| ఆమ్మ హాము లపై ఆశ్వాస్కే కాక కథా! 


అర్థము :.. తాత=తం|డీ!, అంగానామ్‌ =అంగదేశములక్కు అధిపే= 
=నాక్కు (పాణాధికే=(_పాణములకం టె నధికుడునై నృ తస్మిన్‌= 
కట్టిడ్కు హలే సతి=నిహతుడుకాగ్యా 


ఉర్భ్వసన్‌ అపి=ఊపిరిపీల్చుచున్న 
లజే=ని 


న్కు లజై=సిగ్గుపడుచున్నా ను-ఇంకను జీవించియన్న ౦దుకే 
సీగ్గగుచు నషదనుణ్య ఆశ్వా సే=ఊరడిల్లుటవట్ట, కా కోధాడాఇ్షక చెప్పున దేమున్నది! 
(౪నుష్టుప్ప్ర 
వి 


సంధులు :-  తన్మిన్‌+అంగానామ్మ్‌ 


ఉచ్చ్వ్వసన్‌ +అపి--ఆనునాశిక 
వల్‌ + లడ్జే + అహమ్‌-.పూర్వ రూప సంది. 


ఆప ఉ=మరియు 


శోచామోతి *- అధున్నా శ|తుహతమ్క్‌ శోచ్యమ్స్‌ వత్సమ్క్‌ 


దుశ్ళానః స య. బంధువర్షమ్మ్‌ నృ శోచా మి. కర్తే అతిదుః(శవమ్‌, 
అసాధ్యు యన్క కృత 


కృతమ్‌ సమరే, కన్య కులస్య, నిధనమ్మ్‌ కరాన్ని. 


! 
ఖు 
న్‌! 


bf! 


పంచమాజ్కిః శశ? 
_ యేనాతి దుఃశవమసాధు కృతం తు క్లే 
క రాన్ని తస్య వీధనం సమరే కులస్వ॥ 16 


గాంధారీ వ జాత, ధిదిజయ తావత్‌ కణ మాతం భావ 
మోశుమ్‌ (జూద, నిఢి లేపి దావ ల 
వే ॥ 
బాప్ప మోక్టృమ్మ్‌ 


ధృతరాష్ట్రః : వత్స, తణమ్మాతం పరిమార్భయా, శూణి, 





అర్ధము న ఆఅధునా=ఇప్పుడ్సు క్మతుహతమ్‌=శ తువుచే నిహతుడునుు 
శోచ్యమ్‌=నేను దుఃఖింపవలసినవాడును వత్సమ్‌=సోదరుడునై నృ దుళ్ళాసనమ్‌= 
దుశ్ళాసనునిగూర్చి, చ=మరియ్యు త్రమ్‌=ఆ బంధువర్గమ్‌=బంధుః సమూహమును 
గూర్చియు న శోచామి=దుఃఖింపను. (కిన్తు=కాని కర్చే=కర్టునిపట్ల, అతి 
దుఃశవమ్‌=వినరానిదై న ఆసాధు=అమంగళము, యేన=ఎవనిచ్చే కృతమ్‌= 
చేయబడినద్యో సమరే=యుద్ధమునంద్కు తస్య=ఆ శతువుయొక్క కులస్య= 
వంశముయొక్క_, నిధనమ్‌ = = పశు కర్తాస్మి=చేయుదును. పాండవవంశళ 
నాశము చేయుదు గనుట. 


నమాసములు :- శతుణా హతః._తమ్‌. బంధూనాం వర్గః.తమ్‌. 
న సాధు-ఆసాధు. [వసంతతిలక] 


క్రియ :. డు కృజ్‌ కరణే లుట్క్‌ పరస్మై, ఉత్తమ 
కర్తా కర్తా రౌ-కర్తా రః 
కర్తా సి--కర్తాస్థః--కరాస్థ 


లా రాస్మి-కరా స్వః-కర్వాస స్మః 


జాతేతి ౩ జాత=బిగ్డా!, కణమా(తమి=క్షణకాలమ్ము బాష్ప మోక్షమ్‌= 
కన్నీరు విడచుటను శిధిలయ=ఆప్పము. 


వత్వేతి : వత్చ =బిడ్డా!, తణనమా[తమ్‌=క్షణకాలముు అ(కూణి= 
కన్నీటిని, పరిమార్గయ= =తుడుచుకొనుము, 


క్ర4ర్ర వేణీనంహో 


దుర్యోధనః ౩ నూముద్దిశ్ణ త్వజక్‌ |పాణాన్‌ శేనచిన్న నివారితేః। 
తక్క తే త్యజతో ఇాప్పుం కిం మే దీనస్య 
వార్య'తె॥ 17 


సూత్క _శేనైతదసంభావసీయ మస్థృత్కూ లాంతకరం 
కర్మ కృతం స్యాత్‌ 
సూతః : ఆయువ్నన్‌, ఏ ఏవం కీబ జనః కథభయతి__._ 


భూమా విమశ్న చ క శ్చ కాయుభసారథేః శరై సృస్ట। 

ఇవాతః కి లేం దసూనోరస్న కేశా కృ ఇాంతస్య ॥ 18 

మామిణి :-- మామ్‌ ఉదిశ్య్య (ప్రాణాన్‌ త్యజన్‌, కేనచిక్క న, 

నివారితః; తక్కుక్కే వాష్పమ్స్‌ త్యజకః, దీనన్య ము కమ్మ వార్యతే? 
[అనుష్తుప్పు] 

జర్ధము : మామ్‌ ఉద్దిశ్య=నన్ను గ్రైశించి, న 

త్యజన్‌ = వీడచుచున్న వాడై కడు కేనచిత్‌ న నీవారితః=ఎవసిచేతను వారింపబిడ. 

లేదు-అతనిని కాపా కినవాడు తేశనుప. తత శ్రా ఛలే=ఆ కను ను నుచేశింది బాష్ప మి= 

కన్నీ న్యు త్య జళః=విడుచుచ్చు దిగస్న =దుః ఫీ ఏతుడ నన ఎ క్కు కిమ్‌ వార్యలే= 


వు 


వారింప: డుచున్నా దేల టా. “న్ను దమ్‌ రతురే se. 


సూతేతి ా సూత = రథచోదకా!ీ అసంభావనీయమ్‌ = ఊహింప 
రానిడియ్కు అస్మత్‌ కులాంతకరమ్‌ = నూ వంశమును ముగించునదియునె న 
మానాల 


ఏతత్‌ = ఈ, న 'కెన= ఎవనిచేత కృళమి స్యాత్‌=చెయబడి 
యుండును? 


లలి నులి గ్‌ ణి 
ఆయుష్మున్సితి =. ఆయుష్కంతుడాక జనః=జనమ్ము ఏవమ్‌ =ఇట్లు, 
ద్‌ ఛ్‌ 
a ళో జు క్ల ~~ హ్‌ శ 
థయితి కిల=చెప్పుచున్న ది పను నం నుకొనుచున్నారనుటః 
3 - 2) 


భూమాడితి = భూమ్మ నిముగ్గుచ[కః చ కాయుధసారథేః, 
అస్మశ్వేనాక్భతాంతస. , తస 


ఇం|దసూనోక్క, శరైః, నిహతః కిల. 


పంచమోజ్క_ః 349 
దుళోోధనః : కరాశశేందుసనృర త్‌ తఈధిత నో 
ధనః ర్రావశే ్రరణా భితః న్‌ కసాగరం। 
ఛాడబేనేవ శిఖనా పీయతే కోధజేన మే! 19 
తాత, అంబ, (పసీదతమ్‌. 


జ్యలనః శోకజన్మా మూామయం దహాతి దుస్పహః! 
సమూానాతూూం విపతే_ మే వగం సంకయినో రణః॥ 20 


న. 





అర్ధము = భూమౌ=భూమియంద్యు నిమగ్న చ కః=కూరుకొని పోయిన 
రథచక్రము కలవాడై న కర్లుడ్కు -- చ్మకాయుధ సారథిః = (శ్రీకృష్ణుడు సారథిగా 
రు శి ణు 
కలవాడును అస్మత్‌=మనయొక్క, సేనా=సై న్యమునక్కు కృతా ంతస్య=యముడు 
నెన్క తస్య=ఆ్క ఇం(దనూనోః=అర్జునుని యొక్క, శ'రె ః=బాణములచ్చ్వే 
నిహతః కిల=నిహతుడాయె నట! 


దరేశ్తి వ. కరాననేందుస్మరణాత్‌ =కరునియొక్క ముఖమనునట్లి చం[దుని 

em ర ౯9 యి 
స్మరించుబవలన, త్షుభితః=కల్లో లిత మైన శోకసాగర ః =దుః ఖసము దము, 
బాడబేన ఇవ=బడబానలముతో వక్క మే=నాయొక్క, కో9ధజేన=కోపమునుండి 
పుట్టన్వ శిఖి నా=అగ్నితో, పీయశే= (తాగి వయబడుచున్నది. దుఃఖసాగరము 
కోరిధాగ్నితో ఇంకిపోవుచున్నదనుఏ. [అనుష్టుస్సు | 


ఛాతేథి = తాత=తం(డి', అంబ=తల్లి!3 పసీదత మ్‌ = ఊ రడిల్లుడు. 


జగకినఇతి :- దుస్ప హః, శోకజన్మా అయమ్‌, జ్వలన మామ్‌, 
దహతి. సమానాయామ్స్‌ విపక మే సంశయితక, రణ, వరమ్‌. 


ఖరము --  దుస్పహః=సపింపరానిదియు, కోకజన్యా౭దుః ఖమునుండి 
గొ 


పుట్టినదియునై స్క అయమ=ఈ్క జ్వలగ$=అగ్న్స మామ్‌=నన్ను, దహ తి=కాల్ని 
చేయుచున్నది. సమానాయామ్‌=తుల్యమైస్క విపకౌా=ఆపదయందుు మే=నాక్కు 


సంశయితః = సందేహాస్సదమెగే  రణః = యుద్ధము, వరమ్‌=(శేస్టము. 
కనను. వగ అ 
యుద్దము మానినను (బదుకననుఐ. (అనుష్టువ్వు) 


350 వేజీసం హారమ్‌ 


ధృతరాష్ట్రః గ్‌ (దురోర్షధ వం పరీమ్యజ్య రుదన్‌ ) 
భవతి తనయ లశ్బీః సావా సేపీద్భ శేషు 
[దవతి హృదయ ఇ మేతత్‌ భీనుము(క్పేశ్య భీమమ్‌। 
సక్‌ నివుణం బై చేష్టితం కహానశె "ండ 
ఛలబహులమరీణాం సంగరం హో హాతో౭ిన్ని! 21] 


గాంధారీ ఫి జూత, కేనైవ ' సుతశ శ కృతాంతేర ' నక కోదరేణ నమం 


సమరం మార్చ సే. జ వణ వవ్వ సుదసద 
కషం పేణ విపదశేణ స మం సమలం కుగ్గ సీ.) 





భ. తీతి  4దురో్యధనమ్‌=సుయోధనున్కి పరిష్వజ=కౌ గిలించుకొన్ని 
రుదచ్‌ =దు దు.ఖించుచ్చు. త-య్మ ఈద్భే శేష్కు సాహాసేమ్మ లక్ష్మీః, భవతి; 
ధీమమ్స్‌ భీమమ్స్‌ ఉ(శ్చేక్ష్యు, ఏతత్స్‌ హృదయమ్‌ (దవతి; మానళౌండ్య త్తే 
చేష్నితమ్స్‌ అనికృతి నిపుణమ్స్‌ అరీణామ్స్‌ సంగరమ్స్‌ ఛలబహుళమ్మ్‌ హా హతః, 


అర్థమ. ఫా తనయ=కుమారా!, ఈదృ శేషు=ఈనిధమెన్క సాహసేమ= 
సాహసకృత్యములయంద్దు లక్ష్మీః=జయలక్ష్మ్మి భవతి=నివసించును. భీమ్‌ 
భయంకరుడైన్మ భీమమ్‌ = భీముని, ఉ(క్చేత్య=థావించ్చి _ వితత్‌=ఈః 
; (దవతి=నీరై పోవుచున్నది.  మానశౌండ=అభిమాన 
విఖ్యాతా[! (శొం పుర కు మతే చ విఖ్యాత శే=నీయొక్క, చేష్టితమ్‌=పన్వి అనికృతి 
నిషణమ్‌ = శ(తువును వంచింపలేనిది (నిక్కతి = కతువం+ చన, ఆఅరీఖామ్‌=2 
శ(తువులయొక్క్యు, సంగరమ్‌=యుద్ధము లేక (పకిజ్ఞ, ఛలబ హుళమ్‌=బ హు 
వంచనలతో కూడినది; హా = అయా, హతః అస్మి = చచ్చితిని, (మాలినీ 
షప, 


ర్తి 

(3. 
ర 
నీ 
గ 
|| 
లో 
4 
శే 


భ్‌ సక ల జ ఒక ¢ 
అవే 2 
ఉల్వాచే *విసక్ష_హతో--అని 


* a 
శ్రా 


జాలేతి ;. జాత = బిడ్డా సుతశత కృతాం తేన=నూర్లురు సుతులకు 


పంచమాజ జక 351 
దురోభనః వ తిష్టతు తావత్‌ వృకోదరః. 


పాశేన యేన హృదయస్థ మనోరథో మే 
సరాగంగ చ. దనరసో వ నహ? దుః! 
భు తస వాంబ తన తాత నయెక శివః 
కరో హతః సపది తత శరాః పతంతు॥ 28 








మ్‌ 
న అనుట మార్గ 


న్న 
నో 
ల! ౧ 


తషతి: తి := వృకోదరః=ధీముడు; తావల్‌ తిషతు=ఉండిగనుండుగాక! 
(© 


ఖ్‌ 


© 


పాహసేనతి 1 En హృదయస మనో రథ సర్వాంగచందనరసక 
నయనా మలేందుక, అంబ, తవ్క ప్క్మజోక్కి తాత తవ, తట కర్ణః యస 
పాపేన్వ హతః, త(క్క శరాళ్క సపది పతను. 


ఇది 


అజ్‌ 


అర్ధము 1 మె = యొక్క, హృదయస్థ మనో రథః=గుండెలో వి 
కోరిక వంట్‌వాడును, Soe .. =సర్వశరీరమునకు గందపుపూతవంటి 
వాడును, నయనామలేందుః=కన్ను లకు మచ్చలేని జావిలివంటివాడున్కు ఆంబ=ప 
తల్తీ!, 'తేడనీక్కు పు తః=ప్పుతునివంట్‌వాడును న్కు తాత=తం డ్రీ!, తవ=వీక్కు గయైక 
శిష్యః =సీతిశా ప్రమున Ee ఆయిన కర్ణక=రా ధేయుడు యేన= | 


@ 
పాపేన =పాపాత్ఫునిచ్కే హ తః=చంపబడినాడో, క|త=ఆ పాపి శరీరమునందు 
శరాకి= బాణములు సపది=వె నువెంటనే-ఇప్పుడ్వే పతన్తు=పడుగాక! (వసంత 
శిలకు 
ల షానా 
నూతేళి :-- నూత=సారథీ ఇదానీమ్‌=ఇప్పట్టున్వ కాలాతిపాతెన= 


352 ఉేణ్రీసంపోరమ్‌ 


| 


అలనున్యథా స సంభావితేన. అయమవహామాగత వవం 
(ఇతి ని్మ్కా_ంళిఖ) 
ధృత ళాష్ట్రః ఏ వత్చ, దుర్యోధన, యది సి స్తిర ఏ వాస్మాన్‌ దగ్గుమయం 
"తే వ్యివసాయస్త కృన్ని హీ"తేషు పి శేషు సతః 
కశ్చదభిపి,చ్య తామ్‌ 34 
దుర్యోధనః ద నన్యభి ష్పికృ ఏవ, 
గాంధారీ వ జాత్క కతీరః పునః స య (లేమాం పాతాతా 
_ మవలంవిచే. ప. (జూద కదరోఉణ సో జహిం వదం 
వాడాసం ఓలంబిస్సమ్‌్‌). 





కాలయాపనతో, అలమ్‌ = చాలును-కాలయాపన తగదనుట. సజ్జమ్‌=న ర్వా 
సన్నద్ధమైన, మే=నాయొక్క, రథమ్‌=అరదమును, క్రతు తెమ్ము. 
స పాండవులవలన్న భయుచేత్‌=భయమగుచ్నో తిష్ట=ఉండిపొమ్ము = 
గదామ్మాత సహాయః ఏవ=గదమా(తమే సహాయముగా కలవాడసగుచున్కే సమర 
భువవ్‌=యుద్దభూమిని అవతరామి= (ప్రవేశింతును. 

_అలమికి :- అన్యధా=మరొకవిధముగా, సంభావితేన=ఆలోచించుటతో 
అలమ్‌=చాలు--నా జాగు నన్యధా భావింపవలదనుట. ఆహహమ్‌=నేను, ఆయమ్‌== 
ఇదే ఆగతః=వచ్చినవాడను. (ఇతి= అన్ని నిష్కాంతః=ని[ష్కమించునుు. . 

వతేేతి := వత్చ దుర్యోధ న=బిడ్డా దురో్యధనుడా! ఆస్మాన్‌ =మమ్ము 
దగ్గుమ్‌=దహించివేయుటక్కు తే=సీయొక్కు, అయమ=ఈ, వ్యవసాయః=పూనిక్క 
స్థిరః ఏవ యది = స్థిరమైనదే అగుచో సన్నిహితేషు=సన్నిహితులై యున్న 
పీరేష = మహావీరులయందు కళ్చిత్‌ = ఒకానొకడు, సేనాపతిః= సేనాపతిగ్వా 
భిషిచ్యతా మ్‌=పట్టాభిషిక్తు డగుగాక! 
( నన్వితి + ఫా. నను అభిషిక్కః ఏవ=ఆభిషేకింపబడినాడేకదా! 


తాతేతి :-- జాత=తనయుడాక్స్‌ ఇమామ్‌=ఈ హకాశామ్‌=మలగి 
పోయిన ఆశలుగల తల్పిసి య్మక=ఎవనియందు అవలంవి ష్యే=చేరవేయుదువో_ 


45) పంచ చమౌజ్క_ః శ్రే5కే 
ధృత రాష్ట్రః వ కిం వా శల్య ఈత వాశ్వశ్థ మా?! 
సంజయః :; వో కషమ్‌! 
లు 

గే భీష్మే హే (దోణే కరే చ వినిపాతిశే! 

ఆశా బలవతీ రాజన్‌ శల్యో జేమ్యతి పాండవాన్‌ ॥ లి 
రో | "2 ou || 
ణు ధనః కిం ఇ శల్వేనోత వాశ్వస్టామ్నాా 


క ర్రాలింగనదాయా వా పార్ధ వాణహకా౭వి వా! 
అనివారిత సంపాతైరయ మాళ్ళా(శ్రు వారిభిః॥ 24 





ఎవనిని ఆధారముగా చూపింతువో అనుట్క సః = ఆ మహావీరుడై న సేనాపతి 
కతర। పునః=ఎవడు? 


కఓిమితి ;-- కిమ్‌ శల్యః వా=శలు;డా? ఉత=లేక్క అశ్వత్థామా వౌ= 
అశ్వ తామయా? 

థి 

హో కషమ్‌=అయ్యో క షము! 

ట్‌ ట్‌ 

గలేలతి :-- ఫీ షే యమా భీష్ముడు, గతే= పోగా (దోణే=(దోణాచా ర్యుడు, 
హతే=చనిపోగాా చ=మరియు, కర్చె=రా ధేయుడ్కు ఏనిపాతిలే=హతుడుకాగ్యా 
శల్యః=ఇపుడింక శల్యుడు, పాండవాన్‌ =పాండవులన్వు జేష్యతి=జయించును! 
రాజన్‌ =రాజాక్కీ ఆశా=ఆశ్క్ళ బలవతీ= =బలవత్త్మరమైనది సుమా! (అనుష్టుప్‌) 


' కించేతి :- కీమ్‌ వా కల్యేన=శల్యునితోనేమి? ఉత=లేక, అశ్వక్థామ్నా 
వా= అశ్వ క్థామతో మాత్ర మేమి పని? 


కర్ణేతి = కర్జాలింగనదాయీ వా వా=కట్టునికి ఆలింగనము నిచ్చువాడనో, 
పార్థ=అధేనునియెక్క, (పాణహరః అపి వాజ పాణములను హరించువాడన్నో 
అనివారిత సంపాత్రైః = అడ్డగింపబడని [పవాహముకలవైన్వ ఆ|కువారిభీః = 


రేరీ4 వేణీసంహారమ్‌ 
(నేపభ్యే కలకలానంతరమ్‌) 
భో భోః కౌరవబల [పధానయోధాః, అలమస్మా 
నవలోక్య భయాదితస్త తో గమనేను కథయన్లు 
భవంతః, కస్మిన్ను దేశే సుయోధనసిస్టతీతి. (సర్వే 
ససం| భమ మాకర్ల యంతి) 
((ప్రవిశ్య సం} భాంతః) 
సూత న 
సూతే; ఆయుష్మన్‌ , 





కన్నీటితో అయమ్‌ =ఇ దే, ఆత్మా=నన్ను నేను అభిషిక్కః= అభి పేకించుకొంటిని 
నేనే పేనాపతినై చచ్చుటో చంపుటో తేల్చుకొందు ననుట. 


సమాస పముతు ఫు కర్ణస్య ఆలింగనము దదాతి తచ్చిలమస్య--కర్ణాలింగన 
చాయా. పారస, (పాజాః-పార్ట్మపాణాన్‌ హరతి ఇతి పార్ట్మపాణహరః, 
| థి స్య EN. G 
అనివారితః సంపాతః యేషాం తే__తై 8, _అశురూపం వారి--తై 8. (అనుష్టుప్‌) 


సంధులు :- హరః+అపి-ఉత్తాా దేశ విసర్గ-హ రో +అపి-పూర్వరూప. 
సంపాతె $--అయమ-రేఫాదేశవిసర, ఆత్మా+ఆథు._సవరదీర్త సంధి. 
షా శ ణ య 


( నేపథ్యే= తెరలో కలకలానంతరమ్‌ =కలకలము 0) 


భో భోః=ఓయోయీ! కౌరవబల (ప్రధా ధానయోధాః=కౌరవసె సెన్యము నందలి 
ముఖ్య వీరులారా! ఆస్మాన్‌=మమ్ముు అవలోక్య=చూచ్చి భయాత్‌ =భయము 
వల్లి ఇతస్త తః గమనేన = అటునిటు పరుగులు పెట్టుటతో, ఆలమ్‌=చాలు, 
సుయోధనః=దురో ్యధనుడు, కస్యిన్‌ ఉదేశే= =వి (పదేశమునందుు, తిష్టతి ఇతి= 
ఉన్నాడో భవన్న 8 = మీరు కథయను= =చెప్పుడీ! (సర్వే నా ఆందరును, 
న ఆకర్షయన్ని వావిందుర్సు 


(సం(భాంతః = తొటుపడువాడై స్ట (పవిళ్య= sa 


 ఆయుష్మన్‌=ఆయుష్మంతుడా! - 


పసంచమౌజ్కః 355 
(పాప్తా వేకరథారూఢా సృచ్చంతె' త్యామితస్కతః। 
సర్వే ‘ కశ్చ కశ్చ! 
సూత : సః కర్లాశీః స చ [కూరో వృకకర్మా వృకోదరః॥ ల్‌ 


గాంధారీ 2 (సభయమ్‌) జాత, కిమత్ర పకిపత్త వ్యమ్‌. (జాద్క 
గి Ru 
కిం వల్ల పడిపజ్జిదవ్యం.) 


దురో్య్యోధనః * నను సన్నిహీ తె వేయం గదా. 


గాంధారీ ; హః వాతాన్ని మందభాగినీ, (హో హడాహ్మి 
మందభాఇణీ) 





(పాప్తావితి :-- ఏకరథారూఢౌ=ఒ కేరథము నధిష్టించినవారును ఇత 
సృతః=అటునిట్టు త్వామ్‌ =స్‌న్ను, పృచ్చంతౌ=అడుగుచున్న వారు నిరువుర్కు 
(పాహ్తై=సమీపించిరి, (అఆనుమవ్‌) 


కశ్చేతి :. కళ్ళ కళ్ళ=ఎవడెవడు? 


స ఇకి = సః=వాడ్వే కర్ణారిః =కర్టుని చంపిన అధ్ధనుడును సక 
మరియు, (కూరః=దయావిహీనుడున్కు వృకకర్మా=తో డేలు పనులవంటి పనులు 
చేయువాడునై న, వృకోదరః=భీముడున్కు (పాహ్తై=వచ్చిరనుట. 


కనా తేని (సభయమ్‌=వెరపుతోో జాత=కుమారా! ఆ(త= ఇప్పుడు 
(పతిపత్తవ్యమ్‌ కిమ్‌ = చేయదగిన దేమి? 


ననింతి -  ఇయమ్‌=ఇద్చే. గదా=గదాయుధమ్కు సన్నిహితా ఏవ 
నను= దగ్గర నేయున్నదికదా! 


హా ఇటీ - హాజఅయో్యో! మందభాగినీ = దురదృష్టవంతురాలనై న 


నేను హతా అస్మి=హతురాలనేై తిని. 


36 వేణీనంహారమ్‌ 

దుర్యోధన: ; అంబు ౯లమిదాసీం కార్సణ్వేన, సంజయ రథ 
మారోప్వ పీరా తిపీరం (వతిస్థాస్య- (పాపో 
స్మచ్చ కాపనో దీ జన? 

ధృతరాష్ట్రః : వత్స, తణ మేళం వతీతుస్య యావదన యో ర్భావ 
ముపలభే 

దుగ్య్వోధనః ఏ తాత, కిము నేనో పలన్టైన! 


(తతః | వవిశతెౌ రథారూఢా భీమాష్టునా) 


భీమః పాభోభోః సుయోధనానుజీవినః, కిమితి సం| భమా 
దయథాయథం చరంతి భనంగేః. ఆఅలణూన యో, 


కంకయా. 


అంబేతి :- అంబ=తల్లీ క ఇదానీమ్‌=ఈ సమయమున్క కార్చ ణే్యన= 

౩ అలమ్‌=చాలును-బేలకనము తగదనుట. సంజయ=నంజయుడా% 

రథమి ఆర ్ప్మ్య=రథమెక్కించ్చి పితరౌ=తలి లిదండులన్కు శిబిరమ్‌ =గుడారమును 

గూర్చి, (పతిష్టస్వ= కొనిపొమ్ము. అస్మత్‌ =నాయొక్క_, ళోకాపనోదీ=ళో కమును 
నృ జనః=పురుముడ్ము (పాపష్తః=సమీపించినాడు. 


వత్సేతి :- వత్స = తనయా! యావత్‌=ఎంతలోో అనయోః=ఈ 
ఇరువురియొక్కు భావమ్‌= హృదయమును, ఉపలభే= పొం దెదనో, తావత్‌= 
అంతవరక్కు ఏకమ్‌ క్షణమ్‌=ఒక్క_ కణము, (పకీక్షస్వ=ఆగుము, 


తాతేతి :- తాత=తం|(డీ , అనేన = వీరి భావము, ఉపలబేన= 
(a) 
పొందబడినదగుటతో, కిమ్‌=ఏమి (పయోజనము--తెలిసికొని ఏమి లాభమనుట 


(తతః = అంకట్క  రథారూఢా=రథారూఢువె , భీమారునౌ=ధీముడు 
ఆధనుడున్సు (పవిశతె తౌ=(ప వేశింతురుం) 


భోబోజుతి :. భోభోః=ఓయోయీ! సుయోధనా నుజీ విన =దురోోధనుని 
ల 


పంచమాజ్చి 8 357 


కరా ద్యూతచ్చలానాం జతుమయ శరణోద్దీపనః సో౭ భి మూసీ 

కృష్ణా శిశోతరీయ వ్యపనయన మకుత్ప్చాండవా యస్య దాసాః। 
రాజా దుశ్ళాసనాజేరురు రనుజశత ప్యాంగ రాజస్య మితం 

కాసే దుర్యోధనో౭ సౌ కథయత న రుషా ద్రష్టుమభ్యాగక" స్వః॥ 26 





సేవకులారా! కిమ్‌ ఇతి సం భమాత్‌ొ=ఇదియేమి అను సం (భమముతో, అయథా 
యథమ్‌ =అటునిటు, భవన ః=మీర్వు చరన్ని =పరుగులు పెట్టుచున్నా రు. ఆవయోః=౫ 
మా ఇరువురియొక్క, శంకయా = భయముతో, అలమ్‌=చాలు_.మమ్ముజూచి 
భయపడవద్దనుట. 


కర్తేతి :-- ద్యూతచ్చ్భలానామ్స్‌ కర్తా; జతుమయశరణోద్దీపనః, కృష్టా 
కేశోతరీయ వ్యపనయన మరుత్‌; ఆభిమానీ; పాండవాః, యస్య దాసాః 
దుశ్ళాసనాదేక, అనుజశతస్య, గురుః; అంగరాజస్య, మి[తమ్‌; రాజ్యా అసౌ 
దుర్యోధనః, క్వ ఆస్తే, కథయత; రుష్కా న; (దమము అభాాగతౌా స్వః. 


అరము :- ద్యూత = జూదముసనందలి ఛలానామ్‌ = మోసములక్కు 
కర్తా =కారకుడును; జతుమయ=లాక్షని ర్మిత మైన, శరణవగ్భ హమునకు, ఉద్దీపనః= 
(పజ్జ్వలనకర యు-తగులబెట్టించినవాడనుట; కృష్ణా= దౌపదియొక్కు, కేశ 
ఉత రీయ = జుట్టును వస్త్రమును వ్యపనయన=అపహరించుటలో; మరుత్‌= 
వాయువై నవాడును;ు యన్య=ఎవనిక్కి పాండవాః=పాండవుల్కు దాసాః=సేవకులో; 
అభిమానీ=అహంకారియుు. దుళ్ళాసనాదేః=దుళ్ళాసనుడు మొదలైన, అనుజ 
శతస్యవ=నూర్లురు సోదరులక్కు గు '3ః=పెద్దవాడును లేక మార్గ్షదర్శకుడును; అంగ 
రాజస్య=కర్గునికి, మి(తమ=ాస్నే హితుడును; రాజా=రారాజును అయిన, అసౌ= 
ఆ సుపసిద్దుడెన, దురో్యధనః =దురో్యోధనుడు క్వ ఆస్తే =ఎక్కడనున్నా డో, 
కథయతవ=చెప్పుడీ. రుషా=కోపముతోో న=కాదు; (దష్తుమ్‌=చూచుట కొజకు, 
అభ్యాగతొ స్వః=ఇ మవురమును వచ్చితిమి. ((సగ్రరావృత్త ము 


సమాసములు :- ద్యూతే ఛలాని.కేషామ్‌. జతుమయం శరణం- 
జతుశరణస్య ఉద్దీపన. కృష్ణాయాః కేళోత్స రీయాణి-కేశాశ్చ ఉత, రీయం చ= 


3558 వేణీసంహారమ్‌ 
ధృతరాష్ట్ర)ః ఏ సంజయ చారుణః ఖలూపకత్నేపః పాపస్య. 


సంజయ; “ తాత కర్మణా కృతని శ్మేవ విప్రీయాః సంపతి వాచా 
వ్య వస్వంతి. 





కేశోత రీయానాం వ్యపనయనమ్‌_కృష్టా... వ్యపనయే మరుతో ఇవ. అనుజానాం 
శతమ్‌--తగ్య. 


సంధులు :- ద్యూత+ఛలానామ్‌-తుగాగమ  శరణ--ఉఊద్దీపనణ్క కేశ+- 
ఉత్త రీయ_గుణసంధి. సః+ఆఅభిమాన్హీ దురో రధనః- ఆసౌ--ఉ తా త్వ్వాదేళవిసర్గ 
నో+అభధిమాస్కీ దుర్‌ Rt పాండవాః+యన్య-- 
విసర్షలోప. దుళ్ళ్శాసనాదేః--గురుః+ ఆనుజ-రేఫా దేశవి:: ర్లసంధి దుళ్ళాసన+ 
ఆదేశ శతస్య+ఆంగరాజస్య, క్వశ+ఆ స్తే -సవర్షదీర్త . . ఆగ తొా-యణా దేశ 
సంధి. 
[క్రియలు స్ట్‌ 1) ఆసజ్‌ ఉపవేశనేే ఆత్మ నే లట్క్‌ [పథమ 
ఆ సై -ఆసాకే--ఆసకే; న 
ఆసే...ఆస్వ హే-ఆస్మ హే 
2) కథ వాక్య(పబంధే పరసై్మ, లోట మధ్యమ 
కథయ /కథయతా తీ- కథయతమ్‌ -కథయతి 
3) అస భువ్కి పరన్మై, లట్కొ ఉతమ 


అస్మి-స్వః--స్మః 


సంజయేత్రి = సంజయ = సంజయుడా! పాపస్య= ఈ పాపాత్ముని 
యొక్క, ఉపక్షేపః=అధిక్షేప పమ్ము దారుణః ee పలల. 


కాతేచి :. తాత = తండ్రీ], న కృ త =చేయబడిన, 
నిశ్శేష ప. అనిష్టములుకలవా సం 0(పతి=ఇస్పుడు, మ 


పంచమాజ్క_॥ 359 
దుర్యోధనః : సూత, కథయ గతోోభ యా రయం తిస్టతీతి, 
సూత? క య థాజ్ఞాపయతి జీవః. (తావుపస్ఫత్య) భో వృకోద 

రాష్టనా, వవ మపహారాజసాతేనాంబయా చ సహా 
న్యగో9ధచ్బాయాయా ముపవిష్ట స్కి స్థతి. 


అరునః : ఆర్ష, |పనీడ, న యుక్కం ప్ముతశోకపీడితౌ వీతరా 

ఫ్రునరస్నృద్ద ర్భ నేన ఉ ద్యేజయితుమ్‌. తద్దచ్చానః. 

భీమః వ; మూఢ, అనుల్లంభఘసీయః సదాచారః న యుక్త 
మనభీ వాద్య ఇఉరూన్‌ గంతుమ్‌. (ఉపసృత్య) 


సూతేతి - సనూత=సారధథీ!, గత్వా=వెళ్ళి ఉభయో ః=ఇరువురికిని 
అయమ్‌=ఈతడు(దురో్యధనుడ్సు, కిష్టతి ఇతి=ఇటనున్నాడన్సి కథయ=తెల్బుము. 


యధథేణతి :. దేవః=మహారాజ్యు యథా ఆజ్ఞాపయతి ప ఆనతిచ్చినయే. 
(తౌొ=ఆ ఇరువురిని ఉపసృృత్య= సమీపించి భో=ఓయీి వృకోదర+అర్జునా= 
భీమకిరీటులారా!, ఏషః=ఇద్వే మహారా జః=దురో్యోధగ మహారాజు తాలేన= 
తం(డితోన్కు అంబయా సహ=తల్లి తోడను న్య(గోధచ్భాయాయామ్‌=మజ్లీచెట్లు 
య 6 ఉట 
నీడయందు ఉపపిష్టః తిష్టతి=కూ ర్చుండియున్నాడు. 
ల (| 


అరేరేతి - ఆర్య=గొరవార్లా!, (పసీద=[పసన్నుడవగుము. పత 
శోక పీడితౌ = పుత్రక కోకముతో బాధింపబడుచున్న, పితరౌ=కల్లి దం[డులను, 
అస్మత్‌ దర్శ" నమా దర్శనముతొ , పునః=మరల, ఉ ద్వేజయితుమ్‌= అధికముగా 
దుఃభింపజేయుట్క న యుక్కమ్‌=సబబు కాదు, తత్‌=అందుచ్కే గచ్చావకః=ా 
మేమిరువురము నిష్క_మింతుము, 


మూఢథేతి :- మూఢ = మూర్జుడా! సదాచారః = సక ౦0 ప్రదాయము 
అనుల ౦ంఘనీయః = ఉల్లి ంఘీంపదగినది కాదు, గురూన్‌ = లి దండులను 
ళం 


(పెద్దలను, అసభివాద్య = నమస్కరింపక్క గంతుమ్‌ న యు. మ్‌ = పోవుట 
యుక్తము కాదు. (ఉపసృ ళ్య=సమీపించ్చి, de 1, ప్మితోః=ా 
క త్‌ే: 


560 వేణీసం హారమీ 


సంజయ, వి[ఉతో ర్నమస్ట్భాతిం శొవయ. అథవా 
తిష సాం వ్‌ శావ్య నామశర్భణే వ౦దసీతయ్ర 
గురవః (ఇతి రథాదవతరత$), 


ఆరునః శ (ఉపగమ్యా; తార, అంబ 
జ 


సకలరివుజయాకౌ యత బద్ధా సుతే సీ 

తృణమివ పరిభూతో యస్య గర్వేణ లోకః! 

రణలిరనీ నివాంతా తస్య రాథాసుతన్య 

(పణమతి పితరౌ వాం మధ్యమః వాండవో ౭యమ్‌॥ 
27 


కల్లిదం(డ్రులక్కు నమస్కృతిమ్‌ = నమస్కాారమును, (శావయ:= చెప్పును, 
(వినిపింపుము). అధథవా=కాదుల్కే తిష్ట=ఉండుము. నామకర్యణీ విశావ్య= 
గో[తనామాదులను వినిపించి స్వయమ్‌ = స్వయముగా గురవః = పెద్దలు 
వందనీయాః = నమస్కరింపదగినవారు. (ఇతి=అన్కి రథాత్‌ =రథమునుండి 
అవతరతః=దిగుదురు.) 


(ఉపగమ్య=సమీపించి) తాత=తం(డీ!, అంబ=తల్లీ ! 


సళలేతి :. తే, సుత్రైశ్క సకల రిపుజయాళ్ళా యత్ర బర్భా; యస్య, 
గర్వేణ్య లోకః తృ్భణమ్క్‌ ఇవ్క పరిభూతః; తస్య రాధాసుతస్య్క రణశీరస్వి 
సహన్హాా అయమ్క్‌ మధ్యమః పాండవః, పితరౌ వామ్స్‌ ల 


అర్థము : ఏం తేడా =నీయొక్క, సుత్తి తై ః=ప్పు తులచేత్క సకల రిపు జయాశా= 
సమస్త శ్మతువులను జయించు కోరిక యత = ఎవనియంద్యు బద్ధా=సిబద్దింప 
బడినదో; యస్య=ఎవవియొక్క, గర్వేణ=అతిశయముతో, లోకః= ప్రపంచ 
మంతయు  తృణమ్‌ ఇవ=గడ్డిపోఛవల్కె పరిభూత। =అనమానింపబడినదో, 
తస్య=ఆ్క రాధాసుత స్య=కర్లునికి, రణశిరసి=రణా[గమున, నిహనా=యముడై న్క 


46) పంచమాజ్కః 361 


భీమః డ చూర్చితాశేవ కరః (౫ దుశళ్ళాసనాసృజా! 
ఛలకా సుయో ఫనస్యోర్యొర్భ మో౭ యం తిరపాంచతి॥ 
28 


ధృతరాష్ట్రః ఏ దురాజ్మన్‌ వృ “దర, స ఖల్మి దం భవతైవ కేవలం 
ససత్నానామ్‌  అపకృతమ్‌. యావత్‌ శతం 





అయమ్‌=ఈ, మధు సమః పాండవః=పాండవ మధ్యముడు, పితర్గౌ= తల్లి దండు 
లైన్వ వామ్‌=మమ్మిదరిని, పణమతి=[ముక్కుచున న్నాడు. (మాలినీ వృత వ ము 


సమాసములు := సకలాశ్చ తే రివవశ్చ_జయస్య ఆశా_సకల రిపుషు 


An 


జయాశె, రణస్వ శిరః-తని తస్మిన్‌. రాధాయాః సుఈః-తస్య, మాతా చ పితా 


అ 
లి 3 ల fh pot జ 
చ--పితరా (పుమాన్‌ న్రీయా--ఎక ఇష. 
a Citas ఈ! ప యు -- బూ బబు న ళా చె _కే_సాదే పచ చో ల! 
అందు ఈం om ల్‌ [రెట్ట దిర . (౮౮ క + అటానొాదెశె న 
+ క యి న్‌ 


పరిభూత 9--రపక -ఒఉతా వ్ర దశ్‌ విసర్ల పాండవ $+అయమ్‌=-డ్‌ తా ప్ర చెశ-పాండవా+ 
(ఈ pear.) | అబిలో : 


అ 


అయమ్‌--పూర్వ్యురూప, 
(కయు ౩౬ ఇమ (ప్రహ్యత్వె శబై చ పరస్మై, లట్క్‌ [పథమ 
నమతి--సమతః..నమన్‌ి (వ ఉపసర్గ్ర 
ఆర ౧ 


చూర్చి తేటి  చూర్జిత = తుత్తు నియలు చేసిన అశేష కౌరవ్యః= 
సమస్త పాండవులు కలవాడును దుళ్ళాః సనాసృజా = దుశ్శాసనుని రక ముతో 
క్షీ బఃఐమదించినవాడును, సుయ? ధనస్య=దురో్యోధనునియొక్క, తర్యోక= 
తొడలక్కు భంక్తా = భంజకుడును-కొడలను తొందరలోనే ఏ పగగొట్టటోవు 
వాడనుట్క అయమ్‌=ఈ, భీమః=ధీముడ్కు శిరసా అంచతి=శిరన్సుతొ [పణమిల్లు 
చున్నాడు. (అనుష్టుప్పు). 

సవమూనసనముఖు := అ శేషాశ్చ శ్రే కౌరవ్యాశ్న -- చూర్దితాః ఆశేష 
కౌరవ్యాః యేస స గురిం పసం అస్మక్‌ _కేన, 


దురాత్మన్నితి స దురాత్మన్‌ వృకోదర = దుష్పుడా! ఫీముడా !, 


362 వేణీసంహారమ్‌ 


తావత్సమర విజయినో జితా హూ తొశ్ళ వ్‌గ్రా,, 
తత్కి- మేవం వికతనాభీ రస్మాను ద్యేజయసి, 


భీమః ; తాత అలం మన్యునా 
కృష్టా శ్వీశ్చేవ్వ కృష్ణా తవ సదసి వధూః 


పాండవానాం నృ వై లె §ః 
స్వే తె కో9ధవవ్నా కృశశల భకులావజ్ఞ యా యేన 


దగ్గః। 
ఏళెస్మాత్‌ | శావయే౭వాం న ఖలు భుజబలస్రాఘయా 
నాపి దర్చాత్‌ 

జ్‌ = టు ళ్ళ 
వుత్రైః పౌత్రైశ్చ కర్మణ్యతిగురుణి కృతే తాత సాకీ 
త్యమేవ॥ 29 








సపత్నానామ్‌ = శ(తువులక్కు ఇదమ్‌ = ఈవిధమైన అపకృతమ్‌=అపకారము, 
కేవలమ్‌= కేవలము భవతా. ఏవ న ఖలు=నీచే మాతమే కాదుగదా!-నీవొక్కడవే 
సాధించినది కాదనుట. యావత్‌ క(తమ్‌ తావత్‌ = రాజసమున్నంతవరక్కు 
సమర విజయినః = యుద్ధమునందు జయించుశీలముగలవారై న్క వీరాః=హారులు, 
జితాః=జయింపబడుతుర్వు చ=మరియు్యు హతాః=చంపబడుదురు. తత్‌ = అట్టి 
యెడల్క ఏవవ్‌ొ=ఇట్లు, వికజ్థనా భిః=ఆత్మ (ప్రశంసలతో, అస్మాన్‌ = వమ్ము, కిమ్‌ 
ఉ ద్వేజయసి =ఉ ద్వే గవజచుచున్నా వేల? 


తాతేతి :- కాత=తండీ!, మన్ఫ్యునా=కోపముతో అలమ్‌=చాలును- 
కోపము వద్దనుట. 


కృష్టేలి = తవ్క సదస్కి యెకి నృపైః, పాండవానామ్స్‌ వధూః, 
కృష్ణా, కేశేమ్క కృష్ణా శే సర్వే కో9ధవహ్నాా కృ శళశలభకులా వజ్జ్ఞయ్యా 
యేన, దగ్ధా; (యక్‌ నద దగ్గాః అనియు పాఠము, ఏతస్మాత్‌, అహమ్‌ 


పంచమొజ్కః 363 
కతు యయ 


(శావయ భుజబలల్లిఘయా, న ఖలు, దర్చాక్స్‌ అప్కి న; తార్క పుత్రః, 
పౌత్రైక్క కృతే అతిగురణ్సి కర్మణ్కి త్వమ్‌ ఏవ్క సాక్షీ, 


ఆఅరము == తవ=సీయొక్కు, సదసి=పేరోలగమున, యెః=పీ, 
నృమై 8=రౌజులచేక, పాండవానామ్‌=పాండుపు తులయొక్క వధూః=భార్యయైన, 
కృ స్హైవ=(దౌపదీదేవి, కేశీష కృష్టా=జుట్టుబట్టి ఈడ్వబడినదో, శ్రే సర్వే=ఆ 
రాకుమారులందర్కు కో9ిధవహ్నౌ =కోపాగ్నియందు యేన=ఏ కారణముచేత్త 
కృ శ =క్ళ శించిపోయిన్క శలభ కుల=మిడుతల సమూహముయొక్కు అవజ్జయా== 
అవమానముతో, దగ్జాః =దహింపబడిరో, ఏతస్మాత్‌=ఇందుచేత, అహమ్‌=నేన్కు 
(శావయే = ఆక్మ!పశంసను వినిపించుచుంటిని. (ఆ రాకుమారులందరును నీ 
కోపాగ్నియందుు యత్‌ =ఎందువలన్మ న దగ్గాః=దహింపబరై రో, ఏతస్మాత్‌= 
అందువలన వినిపించుచుంటిని..అలనాడు నీవు కోపింపనందువలన నింతలువు పె 
ననుట భుజబల శ్లాఘయా =బాహుబలమును పొగడికొనుటతోో న ఖలు=కౌద్యు 
దర్వ్పాత్‌ అపి = గర్వమువల్లనై నన్కు న=కాదు. తాత=తం (డీ!, పుత్రై 8= 
పతులకత్కో పొత్రైః=నమనుమలతో  కృశే=చేయబడిన్క అతిగురుణి కర్మణి= 
ఘనకార్యముపట్ల, త్వమ్‌ ఏవ=నీవ్కే సాక్షీ=సాక్షివి, ((నగ్జరు 


నమాసములు = కో 9ధః ఏన వహ్నిః _తస్మిన్‌. కృళాళ్చ లే 
శల భాళ్చ--కృశ శలభానొం కుల మి-క్ళ శ శలభకులస్య అవజా ఇవ అవదా 
41 జః 
తయా. భుజానాం బలమి-భుజబలస్య శ్రాఘూడతయా. 


సంధులు కా నృపై ః+మయైః--రఫా దేశవిసర్ల, ఏతస్మాత్‌+శావయె- 
ఛత్వ్య సంధి, (శావయే+అహహమ్‌--పూర్వరూప. న+-అపి..సవర్ణ దీర్హ . పొతె 8+ 
చ_శా దేళవిసర్ల. కర్మణి అతిగు రుణి-యణాదేశ.  కుల+-అవజ్జయా-సవర్ధ దీర్ష. 


[కిరు := (శు (శ్రవణే_(పేరణే జిచ్‌-అత్మన్సే లట్కొ ఉతమ 
(శావయేా శావయావ హే_ శా వయామహే 


ర 


ఈవిధముగా, 


ణా 
దాూతదడాదీ। 
థె | 


సయోా 


ae) 


క 
పే 
ష్‌) 


య 


ణి 


ym) 


రాజ 
గుసుముగినం 


తవ తవ చ పతోస్తస్య 


'దషిణ 


a 


త్య 


CA 


చేణీసంహారమ్‌ 
ను 


wr 
దః రా 


—_—_—_ 
6... 
మూ 


* 


భో 


ఎన్‌ 
చాహా్యేర్యర్యాతి లేక 


2 


లు 
తుం భూపతీవాం మవ భువన 


మ్‌ 


9 
f 


కా శక 


& 
రాజ$క=రో 


శా టు చా ~~ 
గజ 00 
౧ ౨ 
న 
ళ్‌! గ్ర ta 
w డు | స్రీ 
By, b బొల 
« BF Bb. «a 
le] అల 0 
య 
fe 10 4 
wm Wn h 
3 « ౯ 
Bar as 
fz a 
శ ఇం +n Wr పస 


ఇవీ ms 
నీ. 

ష్‌ సి క్యా cg 
“rie 11 


YF చం జొ 


fia Big oa 
fn» రీ (ఇ) 


4B hk 8 
యా. 
ల్స్‌ గటి bh 
Sb ౧4|| 
8s ల్లి 
న్‌... శో టం. 
తిరి Ga 
నే. ౯; 
గె 
య 
ర, 


బలాని. 
యో 


వోటు వడిన 


ha Tl + 


$=రాజుయిన్య 


ఖా 
ay 


డా 


IE ర 


పంచమాజ్క_ః 365 


(భీమః కోంధం నాటయతి) 
అర్హునః వ ఆర్య (పసీవ. కిమ[త కో)ధేన, 





తస్య=ఆ ధర్మజునియొక్క_, భార్యా వా=సతియా? తయోః=ఆ నకుల సహాదేవు 
లిరువురియొక్క_, భార్యా వా=పత్నియా?, యే=ఏయే నరేం[దాఃకారాజులు 
హతాః=చంపబడిర్యో తై ః౩=ఆయా రాజులచేత్క అస్మిన్‌=ఈ మన ఇరువురి 
యొక్క, వై రానుబం ధే=శ్శతుత్వమునందు, కిమ్‌ ఆపకృతమ్‌=ఏమి అపకారము 
చేయబడినదో, వద=చెప్పుము. బాహో ్యః=భుజములయొక్క వీర్యాతిరేక= 
బలాధిక్యమనునట్టి (దవిణ = ధనముతో గురు = అధికమగ్కు మదమ్‌= 
అహంకారము కలవాడనై నృ మామ్‌ = నన్ను (భుజబిల సంపదతో మదించిన 
యనుట) అజిత్వా ఏవ=ఓడింపకయే, దర్ప ః=ఇంత గర్వమా? ((గ్రగ్గర్రా. 


సమాసములు :- భువనస్య పతిః-తన్య. భువః వతిః-కేషామ్‌.. 

భూపతీనామ్‌. ద్యూశే నిర్లితా [కీ9తా7 దాసీ-మధ్యమపదలోపి. వైరస్య 
అనుబంధః--తస్మిన్‌. నరాణాం ఇం (దాః. వీర్యస్య అతి రేకః __వీర్యాతిరేకః 
ఏవ (దవిణమ్‌-గు పళ్ళాసా మదశ్చ --వీర్యాతిరేక (దవిణేన గురుమదః యస్య 
సకలా న న జిత్స్వా. _ 

సంధులు - పళోః+తస్య రాజ్ఞః +తస్య-సాదేళవిసర్ష. తయోః+- 
వ్కా పతేః+ఆజ్జ యా, తె8+హతాః, బాహో్వుః +వీర్య--రేఫా దేశ విసర్గ, వైర 
అనుబం ధే వీర్య+ అతి రేక_సవర్షదీర్హ Wir హతాః+యే_విసర్గలోవ, నర+ 
ఇం[దాః-గుణసంధి, నరేం[దాః+దాహో్వో _విసక్షలోప, .___అజిత్వా+ఏవ- 
వృద్ధిసంధి. 

[కియ = వద వ్యక్ష్తాయాం వాచ్చి పరస్మై, లోట మధ్యమ 

వద/వదతాత్‌ _- వదతమ్‌-వదక 


[భీమః =లీముడు, కో9ధమ్‌ నాటయతి= కోపము నభినయించును] 


ఆరే; శ్‌ ౩ ఆర్వుడా' ; (పసీద= = పసన్ను డవగుమ్బు అ త్ర=ఇప్పట్లున, 
కోరిధేన కిమ్‌= కోపముతో య. OP we 


366 చేజీసంహారమ్‌ 


అ పీయాణే కరో కేవ వాచా శకో న కర కా! 
హాత[భాతృశతో దుఃఖి (పలావై రస్యు కా న్యథా॥ 81 


భీమః ఇ -అచేచే-భరతకుల కలంక, 
అల్రైవ కిం న విశసేయ మహం భవంతం 
_దుక్నాసనానుగమనాయ కటుపలాపికే | 


ఆ|పియాణీ 8 (|. హత(భాతృశ త, దుఃఫీ, ఏసష$క్క కర్మణ్యా నే 
శక్త $ వాచా అ(పియాణ్కి కరోతి; అస్య (పలాపైక, కా వ్యథా? 


అర్రముః "హత ౫ చంపబడిన, - (భాతృశతః =నూర్లురు సోదరులు 
కలవాడును దుఃఖీ = దుఃభించుచున్నవాడునై నృ ఏషః = ఈ దుర్యోధనుడు 
కర్మణా = కార్యముతో -- కార్యరూపముగా ఆచరించుట కనుట్క న శక్తః 
అసమర్థుడ్హై వాచా=[వ్యాగూపముగా)] వాక్కుతో, అ(పియాణి= అనిష్టములన్సు 
కరోతి=చేయుచున్నాడు అస్య=ఈతనియొక్క, (ప్రలాపై 8=అనర్థకవాక్కు_లతో 
[[పలాపో౭నర్థకం నచః--ఇత్యమరః ], కా వ్యధా=మన కేమి కూధ? 


_నమాసనములు వ్‌ (ఖాత్తూణాం శతమ్‌--పహతం [భాతృశతం యస్య 
సః న (పియాణి-అ| పియాణి, 


సంధులు .:. కరోతి+ఏష_యణాదేశ. ఏషః --వాచా__త దేతద్వి సర్గ 
లోపసంధథి. శక్కః+న్క (భాతృశతః+దుఃఖీ-ఉత్త్వా దేశ విసర్ల, (పలాపై 8+ 
ఆస్య--రేఫా దేశ విసర్గసంధి. [అనుష్టుష్పు] 


ఆరేరే :-- అరేరే = ఓరోరీక భరతకుల కలంక = భరతవంశమునకు 
మాయని మచ్చవంటివాడా! 


లతేతి :.. కటు పలాపిన్‌! మద్దదా(గ నిర్శిద్యమాన రణితాస్టిని తే 
శరీర్కే గు 8, విఘ్నమ్స్‌ యద్శి న, కురుతే; దుశ్ళాసనానుగమనాయ్య భవంతమ్‌ 
అహహమ్‌్‌ అత్త ఏవ్క కిమ్స్‌ నృ విశసేయమ్‌? 


వంచమౌజ్క_ః 367 


విఘ్నం గురుర్న కురుతే యది మద్దడ్శాగ 
నిర్భిద్భ మా నరణి తాస్ఫి ని శ కరీశే॥ 82 
ల @ 


అన్య చ్చ మూఢ, 


నోకై; (్రీనన్న తనసలిలం యత్పరిత్యాజితో౭సి 
(భాతుర్వతఃస్థల విఘటనే యచ్చ సాశీకృతో౭సి। 





అరము = కటు[పలాపిన్‌=అసహ్యముగా మాటలాడువాడా', మకత్‌= 
నాయొక్క గదా=గదయొక్కు, అ్మగ=అ గభా గముచ్చే .నిర్శిద్యమాన=విరుగ 
గొట్దబడుచున్నవై, రణిత=పటపట. ధ్వని చేయుచున్న, అస్థిని = ఎముకలుకల దై న్య 
తె=నీయొక్క _ శరీరే=శరీరమునంద్కు గురుః=తం్యడియైన ధృతరాష్ట్రుడు. 
విఘ్న మ్‌=అడ్డుపాటున్కు న కురులే యది=చేయడేనివారింపవున్నచో అనుట, 
దుశ్ళాసనానుగమనాయ=దు స్పసేనుని, అనుసరించుటకొజక్తు భవంతమ్‌=నిన్ను, 
అహమ్‌=నేన్కు అ(త ఏవ=ఇచ్చటన్సే కిమ్‌ న విశసేయమ్‌ =చంపకుందునా?_ 
ఈపాటికి చంపివేసియుందు ననుట. [వసంతతిలక ] 


నవనమానములు = దుశ్ళాసనస్య అనుగమనమ్‌--త సై. కటు (పలపతి 
తచ్భిలమస్వేతి-కటు(పలాపీ-తత్స ౦బుద్దొ. మమ- గదా_మద్దదాయాః అ|గమ్‌- 
' మద్దదా(గేణ నిర్భిద్యమానాని [రణితాని చాస్టీని] రణితాస్టీని యస్మిన్‌ తత్‌- 
గో 0 థి థి 
మద్దదా(గ సిర్భిద్యమాన రణితాసి..తస్యన్‌ . 
a వ @ి 


వంధుజు :- అ(త+-ఎవ--వృద్ది. దుశ్శాసన+అను/ అనాయ్య గదా+ 
అగ రణిత+అఆసిని..సవరదీర . 
ఇ ఈఈ యు 


[క్రియ :- sh హింసాయామ్స్‌ పరమై, విధిలి: , ఉత్తమ 
సేయమ్‌.క సేవ-ళసేమ - [వి.ఉపసర్గ] 


అన్వదితి ౬- మూఢ =మూర్థుడా!, ' అన్యత్‌ చ=ఇంకొక మాట... 


కోకైెరితి !- కోకైః, శ్రీవక్స్‌ నయన. సలిలమ్‌,.. పరిత్యాజితక్క యక్‌, 


365 వేశీసంహారమ్‌ 


ఆనీ బేతత్తవ కున్ఫప లేః శారణం జీవిత స్య 
కై యామ్మతుు-ల కమలీసీకుంజరే భీమౌచేచే॥ 8 





అసి చ (ధాతు, వక్షఃస్థల విఘటన్వే సాక్షీకృ తః, యత్‌ అస్మి ఏతళ్తొ 
యుష్మతు [లె కమలినీకుంజ రే, థఖీమసేన్వే (కుద్ధ అస్వి కున్న పతేః, తవ 
జీవితస (స్థిర కారణమ్‌, ఆసీత్‌. . 


అరకు. కొక ః=ఏడ్సులతో, త్రీవత్‌=అబలవల్కె నయనసలిలమ్‌= 
కన్నీటిని,” పరిత్యాజితః=విడిచినవాడవ్కు  యత్‌=ఏ కారణముదేత్క  అసి= 
అయితివో; చ=మరియ్ము (భాతుః=నీ సోదరునియొక్క, వక్షఃస్థల విఘటనే= 
గుండెను చీల్చుపట్టున్వ సాక్షీకృతః = సాక్షిగా చేయబడినవాడవ్కు యక్‌ =వీ 
కారణముచేత్క అసి=అయితివ్కో ఏతత్‌=ఈ ద్వయము... [ఇప్పుడు ఏిడ్చుట్స నీవ 
సాక్షిగా దుళ్ళాసనుని చంపెదనని నేను (పకిజ్ఞ చేసియుండుట ఆను నీ రెండును 
కారణముగా]; యుష్మత్కుల = నీ వంశమనునట్టి కమలినీ = పద్య్మలతక్కు 
కుంజరే=ఏనుగువంటివాడై నృ భీమసేనే=ఈ భీమసే 'నుడు, (కుద్దై అపి=కో పించిన 
వాడయినప్ప టికిన్కి కుగ్భపతేశ=దుష్టరాజువై న్య తవ =నీ యొక్క, జీవితప్యవాపాణ 
ధారణక్కు కారణమ్‌ ఆసీత్‌= హెతువయ్యెను. లేకున్నచో నందరికం ఇ ముందుగనే 
నిన్ను చంపియుందు ననుట. [మందా (కాంతావృత్తము] 


సమాసములు :-  నయనయోః సలిలమ్‌ _ తమ్‌. వక్షఃస్థలస్య 
విఘఏనమ్‌-తస్మిన్‌, కుత్చితశ్చాసా నృపతిశ్చ=కున్ఫప8ః_తస్య. తవ కులమ్‌- 
యుష్మత్కులమేవ కమలినీ-యుష్మత్కుల కమలిన్యాః కుం జరః--తస్మిన్‌ 


నంధులు *- ప్రీ వక్‌ -నయన_.అనునాశికా దేశ. తా్యజితః+-అస్పీ 


కృతః--అసి_ఉత్స్వా దేశ విసర్గ_ త్యాబితో+అస్కి కృతో+-అసింపూర్వురూపసంధులు, 
(భ్రాతుః +వక్షః -రేఫా దేశ విసర్గ. యత్‌ +చ__బ్బ్చత్వ్వసంధి. 


(క్రియ ఫా అస భువి పఠపి బ్య. అట్‌ మధ్యమ 
_అసి_నః-స . 
6 9 


అజ్‌ ఆసీత్‌ -ఆసొ మి_.ఆసన్‌ [పథమ 


47) పంచమౌజ్కః 369 


దుర్యోధన; శ దురాత్శన్‌, భరతకలాపశవ్మ ద్య్య్యూత దాస. పాండవ 
పశో, నావాం భవానివ వికళ్సన్శాపగల్భః. కింతు... 


(దత్యుంతి న చిరాత్సుప్పం కాంధవాస్త్యాం రణాం గే! 
మధి దాభిన్న నట ౭స్థివేణిశా భీము భూషణమ్‌॥ 84 





దురాత్మన్నితి ఫ్‌ దురాత్మన్‌ =దుర్మా ర్గుడా!, భరతకులాపసద=భరత 
వంశమున చెడబుట్టిన వాడా! ద్యూత దాస = జూదమున చిక్కిన దాసుడా! 
పాండవ పళో = పొండపులయందు పకువువంటివాడా!, అహమ్‌=నేన్కు భవాన్‌ 
ఇవ=నీవల్కె వికత్ణనా (ప్రగల్భః=ఆత్మస్తుతిషపరాయణుడన్స్కు న=కాదు,  కిస్తుడా 
కాని-- 


(దక్ష్యంతితి ఏ మద్గదా భిన్నవక్షో౭స్థి వేణికా భీమ భూషణమ్స్‌ రణాం 
గణే సుప్కమ్మ్‌ త్వామ్క్‌ బాంధవాః, న చిరాత్స్‌ (దక్షుని. 


అర్థము ఏ, మత్‌ = నాయొక్క గదా=గదచేత్య భిన్న =పగుల గొట్ట 
బడిన్వ వక్షః=ఉరఃస్థలమునందలి, అస్థి=ఎముక లనునట్ట్క వేణికా=మాలికతో, 
భీమ=భయం కర మైన భూషణమ్‌=-అలంకారముకలవాడ వై, రణాం గణ=యుద్ధ 
రంగమునందు, సుప్త మ్‌=పడియుగ్న వాడవునై న-దీర్టని దపోవుచున్న వాడనియేని, 
త్వామ్‌ =నిన్ను, బాంధవాః=నీ సోదరాదులు, న చిరాత్‌=కొందరలోన్కే [దక్యని = 
చూడగలరు, _ ((అనుమ్షుష్ప్ర 


సమాసములు :-  రణస్య అంగణమ్‌-తస్మిన్‌. మమ గదా... 
మద్గదయా భిన్న మ్‌_మద్గదాభిన్న మ్‌ చ తత్‌ వక్షళ్చ-మద్గదాభిన్న వక్షసః అస్థీని- 
అస్ట్రీనాం వేణికా--వీమం చ తత్‌ భూషణం చ--వేణికా ఏవ వీమభూసషణిమ్‌ యస్య 
సః--త మ్‌. 


సంధులు కా బారత నతన న. రణ+అం గణే-- 


370 వేణీ సంహారమ్‌ 


భీమః : (వివాస్య) యజట్యేవం నాశ్రబ్రేయో భవాన్‌. తథావి 
(పత్యాసన్న మేవ కథయామి. 


పీనాభ్యాం మద్భుజాభ్యాం [భమితగురు గదాఘాత 
సంచూార్హి తోరోః 
[క్రూరస్యాధాయ పాదం తవ శిరసి నృణాం పశ్యతాం 
శః (ప్రభాతే! 
త్యన్మాఖ్య భాతృ చకోద్దళన గళదసృక్సృంద నేనానఖ్యాగం 
స్యా నేనాహైన చాక 8 స్గయమనుభవితా భూవణం 
భీమమన్ని! లిక్‌ 





[క్రియ = దృశర్‌ ( పేక్షణే, పర స్కై, ల్భట్‌, (పథమ 
(దక్యుతి--(దక్యకః- [దక్ష్యన్ని 


యదీతై కా (విహస్య = పరిహసించ్చి, ఏవమ్‌ యది=అయినచో, 
భవాన్‌ = నీవు అ(శద్దేయః న=ఉపేకింపదగినవాడవు కాదు. తథధాపి=అయినను, 
[(పత్యాసన్నమ్‌ మ్‌ ఏవ=సమీపించిన విషయమునే--కొందరతో | 
ననుట; క థయామి=చెనవ్వుచున్నా ను, 


గ్‌ 


= కా శ్వ (పథాత్తే పశ్యతామ్‌, నృపాణామ్మ్‌ (ఆగే, 
పీనాభ్యామ్స్‌ న నుద్భుజాభ్యామ్స్‌ (భమిత గురు గదాఘాత సంచూరి రితో రో తవ్వ 
[కూరస్య శిరస్కి పాదమ్మ్‌ ఆధాయ్య స్తాానేన్క ల్‌ ఆరె) ణ్క త్వన్ముఖ్య (భాతృ 
చకో9ద్దళన గళదసృ్ఫక్సంద'నేన్క ఆనఖథాగమ్క్‌ ఆకృక స్వయమ్మ్‌ భీమమ్క్‌ 
భూషణమ్‌ అనుభవిత్కా ఆస్మి, 


అర్ధము ఫా శ్యః (పభాతే= రేపు (పొద్దుట, పశ్యతామ్‌=చూచుచున్న 
నృ పాణామ్‌=రాజులయొక్క్య (ఆ|గే= వట్టయెదుట) (బదికియున్న రాజుల ందరు 
చూచుచుండగా ననుట పీనాభ్యామ్‌ - దిలిష్టములై న్క మత్‌ భుజాభా న్రైమ్‌ు=నా 
దాహువులడేత్క [భమిత=విసరబడిన్న గురు గదా=పెను గదయొక్క ఆఫఘాత= 


వంచమాజ గా! 371 





దెబ్బతో, సంచూర్జిత=నుగ్గుగావింపబడిన _ ఊరోః=ఊరువులు కలవాడవై న్న 
(కూర స్యవ=దుస్తుడవై న, తవ=నీయొక్క శిరసి=శిరస్సు నందు[/మీద, పాదమ్‌= 
నా పాదమును ఆధాయ=ఉంచి, స్త్యానేన=సాం(దమైనదియ్కు చ=మరియ్యు 
ఆర్హా9 అ=ఆర్ద) మైనదియ్కు త్వన్ముఖ్య=నీవు (ప్రధానుడవుగానున్న, (భాతృచక= 
సోదరసమూహముయొక్క, ఉద్దళన=ఖండనవలన్న _ గళత్‌=సవించుచున్న, 
అస్బృ క్‌ =రక్తృమనునట్టి చందనేన=మంచిగంధముతోో ఆనఖా గమ్‌=నఖశిఖా 
పర్యంతము ఆక్షః = పులుముకొ నబడినవాడనై -రకస్నానముచేసి యనుట; 
స్వయమ్‌ = నా అంతట నేను (స్వ యముగ్భా, భీమమ్‌ = భయంకర మైన, 
భూషణమ్‌=అలంకారమును అనుభవితా=అనుభ వించువాడను.ధరించువాడ ననుట 
అస్మి = అగుచున్నాను. (సమీప భావిని వర్త మానము-అవశ్యంభావియని 
సూచన [(సగ్ధరావృత్తము] 


సమాననములు వ మమ భుజౌ.._తాభ్యామ్‌, గుర్వీ చ సా గదా చం 
(భమితా చ సా గురుగదా చం(భమిత గురు గదాయాః ఆఘా తకం తేన సంచూర్జి తౌ 
ఊరూ యస్య సః-భమిత....సంచూర్జి తోరుః-తస్య. త్వమ్‌ ముఖ్యః యేషాం 
తే..త్వ న్ముఖ్యాళ్చ శ్రే (థాతరశ్చ. (ధాత్తూణాం చ్మకమ్‌._చ [కస్య ఉద్దళనమ్‌... 
ఉద్రళనాత్‌ గళత్‌ చ తదసృక్చ-అసృగేవ చందనమ్‌...తేన, నఖశళ్చ అ(గళ్చ 
అనయా సమాహారః.నఖా(గమి..నఖస్య అ(గమితి వా--ఆసమంతాత్‌ నఖా(గమ్‌. 


సంధులు :- గదా+ఆఘాత్క (కూరస్య+ఆధాయ్య చందనేన-+ 
ఆనకఖా(గమ్స్‌ స్త్యానేన+ఆర్రే్యణఐ-సవర్త దీర్గ సంధులు, చూర్శిత+ఊరోఖ్య చక 
శాలి (a క యి కై] 
ఉద్దళ న-గుణసంధి. త్వత్‌--ముఖ్య-అనునాశికాదేశ, 


కియ :- అస భువి, పరస్మై, లట్క్‌ ఉత్తమ 


అస్మి-స్వః--స్మః 


372 వేణీసంహారమ్‌ 


భోభో భీమనే సీనార్జున ఏవ ఖలు నిహతా శేపారాతిచ క 
ఆ|కాంత పరశు రామాభి రామయ శాః  |పతాప  తావీత 
దిబ్బండల సావీత స్వజనః (శ్రీమా నజాతశ్మతు వైవో 
యుధ్శి.రః సమాజ్ఞాపయే, 
| 
ప మాజ్ఞా పయ త్యార్యః! 
(వునన్నపథ్యే) 
కుర (౦ తపా పాతానాం రణళిరన్సీ జనా వహ్నీసార్దేహాభారా 
న(ళూన్ని(శం కథ )  చిద్దదతు జలమమోా బాంధవా 
చాంధ వేభ్యః। 





భోఫోఇతి =  భోభో=ఓయోయో!, భీమ సేనార్జునా =ఖీమార్జునులారా!, 
నిహత = చంపి వేయబడిన అశేష+అరాతిచ|కః = సమస్త శ[తుబ్బందము 
కలవాడును ఆ|కాంత=స్వా ధీనవరచుకొనబడిన, పరశురామ+అభిరామ యశా $= 
పరశురాముని సుందరమెన కీరి. కలవాడును, (పతాప=పరా క్రమముతో, తాపిత= 
సంతప్తములైన్మ దిజ్మండల = దిక్సమూహమునంద్వు న్థాపిత=నిలుపబడిన్క 
స్వజనః = స్వీయ మనుజులు కలవాడును, అజాతశ|తుః=కామకో9ధాదులు లేని 
వాడును దేవః=మహారాజునై న్య (శ్రీమాన్‌ యుధిష్టిరః= శ్రీ శ్రీ శ్రీ ధర్మరాజుల 
వారు, ఏషః=ఇద్వే సమాజ్ఞాపయతి ఖలు= ఆజ్ఞాపించుచున్నాడు సుమా! 
_కిమితి :- ఆర్యః = గౌరవ్యుడు, కిమ్‌ ఆజ్ఞాపయతి= ఏమి ఆజ్ఞాపించు 
చున్నాడు! య ల 
న; 8= మరల, హ్‌. 


కుర్వంత్వితి :- ఫలా ఆప్తాళ జనాః, రణశీరస్తి హతానామ్మ్‌ _దేహభారాన్‌, 

_వహ్నినాత్‌ కుర్వంతు; అమ్మీ జాంధవాః, బాంధవేభ్యః, కథంచిక్‌, అ(శూ 
న్మిశమ్‌్స్‌ జలమ్క్‌ దదతు; గృ(ధకంకై 1, ఖండితాన్స్‌ జ్ఞాతిదేహాన్‌ హత నర 
గహనే మార్గంతామ్‌; అయమ్ము క రిపుభిః నహ అస మ్‌ (పయాతః; 
దిలాన్వి సం హియంకామ్‌, i 


పంచమాజ్క_ః 373 


మార్షంతాం జ్ఞాతి దేవాన్‌ వాతనరగవాచే ఖండితాన్‌ 


గృ] ధకంకెః 
అస్తం రానాగన్‌ (పయాతః సహా రివుభిరయం 


సం[హీయం తాం బలాసని॥ ౨6 


అర్లము :- ఆప్తాః=ఆత్మీయులైన్న జనాః=యోధుల్తు రణిరసి= 
రణా[గమునంద్యు హతానావ్‌ = చంపబడినవారియొక్క, దేహభారాన్‌ = శవ 
సమూహములను వహ్నిసాత్‌ కుర్వంతు=అగ్నికి నర్చింతురుగాక!, అమీ=ఈ, 
బాంధవాః=బంధువులు, బొంధ వేభ్యః=బంధువుల కొఅక్కు కథం చిత్‌ =మిక్కిలి 
పూనికతో అ(శూన్మి[శమ్‌=కన్నీటితో కలగలిప్తి జలమ్‌ దదతు=తర్చ జోదకము 
సమర్చి౦తు రుగాక!; గృ(ధకంకై $=|గద్దలతో కాకులతో, ఖండితాన్‌= పొడువ 
బడిన, జ్ఞాతి దేహాన్‌=దాయాదుల శరీరములను హత నర గహనే=చనిపోయిన 
యోధుల శరీరములతో సంకులమైన రణరంగమునందు, మార్గంతామ్‌=వెదకుదురు 
గాక!; అఆయమ్‌=ఇచద్కే భాస్వాన్‌=సూర్యుడు, రిపుభిః సహ=శ(తువులతో కలిసి 
అసమ [పయాతః = అస్తమించెన్సు కావున __ బలాని = సైన్యములు, 


సం (హయం తామ్‌=ఉపసంహరింపబడుగాక'! 


నమాసములు = రణస్య శిరః--తస్మిన్‌.. దేహానాం భారః._తాన్‌" 
అ|కుభిః ఉన్మి(శం యధా భవతి తత థా. జ్ఞాతీనాం చేహాః-తాన్‌. హతాళ్న తే 
నరాశ్చాహత నర గహనమ్‌._తస్మిన్‌. గ్భ(ధాళశ్చ కంకాశ్చ-తె 8. [(గగ్గరా 
నృత] 
నంధులు :-- కుర్వంతు-ఆపాః_యణాదేశ. ఆపహ్తాః+హతానామ్స్‌ 
జనాః--వహ్నా, బాంధవాః+-బాంధ వేభ్యః-విసర్షలోపసంధులు. అ[ళ+ఉన్మి శమ్‌-- 
సళ్లరదిరో ; ఉత్‌-+మిశమ్‌--అనునాశికాదేశ. కంకైః+అస్తమ్స్‌ రిపుభిః+ 
5 యి 
అయమ్‌._ రేఫా దేశ విసర్గ. 
గియులు :-- డు కృజ్‌ కరణే, పరస్మై, లోట్‌, (పథమ-కరోతు/ 
కురుతాత్‌ -కురుతామ్‌-కుర్వన్తు. డు దాజ్‌ దానే పరస్మై, లోట్క్‌ [ప్రథమా 
దదాతు/దత్తా త్‌-దత్తా మ్‌_దదతు. మృగ అన్వేషణే, ఆత్మనే లోట్‌, (పథమ 


374 వేశీనసం హారమ్‌ 
ఉభా : యదాజ్ఞాపయత్యార్యః. (ఇతి ని ప్కా-ంతా 
(నేపణ్మే 


అశశే గాండివాకర్ష ణ బాహు కొలిన్‌ అర్జున, శ్వేదాసీం 
గమ్య! 


పౌఢ వింశ సీత వ్రవ aia pe శూజే 


లి 
ర బే౭స్మిన్‌ | 
స్పగ్శం స్టృతోత మాంగో పితు రనవజితన్వస్త 
సే తేరుజీత 
కల్చాగ్నీః పాండవానాం [దుపదసుత చమూఘస సో. 
| చాణేరస్ని॥ ఫ్‌ 





మార్గతామ్‌-మార్గేతామ్‌.మార్గన్లామ్‌. హృణ్‌ హరణ్కే ఆత్మనే లోట్‌ , (ప్రథమ 
ప్రొయతామ్‌హియేతామ్‌-[హియన్హామ్‌. 


యదితి :- ఆర్యః=మహారాజ్తు యత్‌ ఆజ్ఞాపయతి=ఆన తిచ్చినయ నై. 
(ఇతి=అన్వి నిమ్కాంతౌ=నిష్కమింతురుు. 
( నేపథ్యే= తెరలో) 


23రేఐఇకి = అరేరే=టరోరీక, గాండీవ ఆకర్షణ బాహుశాలిన్‌=గాండీవము 
క్కు_వెటు భుజబలము కలవాడా!, అర్జున= కిరీటీ! ఇదానీమ్‌ = ఇప్పుడు క్వ 


a 


వు 


గమ్మకే=ఎచ్చటికి (ప్రోబడుచున్న ది) పోదువు! 


కర్ణేతి వా యుష్మద్విజయి, ఇదమ్స్‌ ధనుక్క కర ౮ కోందేన, ఏతాని 
అహోన్సి ౮. కమ్‌ శూర కూనే్యే వస్కే ఇవ, తపి. రణే్కే భవతామ్‌, 
వికాంతమ్‌, హాక్‌, ఆసీత్‌, అనపజితన్యస్త హేతేశ్క పితుకు ఉత మాంగో, 


పంచమాజ్కః. 375 





స్పర్శము స్మృత్వా, పాండవానామ్హ్‌ కల్పాగ్నిః (దుపదసుత చమూఘస్మరః, 
(దౌణిక, ఉపెతః, అస్మి. 


అర్రము ఫా యుష్మద్విజయి = మిమ్ము జయించు శీలము గలదైన్వ 
ఇదమ్‌=ఈ్క ధనుః=నా ధనుస్సు, కర్ణ కో9 ధేన=రా ధేయునిపబ్ల కోపముతో, 
ఏతాని అహోని = ఇన్ని రోజులపాటు, త్యక్నమ్‌ = విడువబడినది. (అనాటి 
(పతిజ్ఞానుసార మనుట్ట శూర శూన్యే = శూరుడన్న వాడే లేని, వనే ఇవ= 
అరణ్యమునందువోల్కె అస్మిన్‌ =ఈ రణే=యుద్ధరంగమనందు, భవతామ్‌=మీ 
పాండవులయొక్క, వకాంతమ్‌ = విజ్బృంభణము [పాఢమ్‌=(ప్రబలమైనద్వి 
ఆసీత్‌ = అఆ యెొొను-మీ పరాక్రమము సాగినదనుట. అనవజిత=ఓడింపబడకయే, 
న్యస్త హేతేః = విడువబడిన ఆయుధము కలవాడై న-ప్పుతకోకముతో విడిచెనే 
తప్ప ఓడిపోయి కాదనుట; పితుః = తం (డియొక్క ( (దోణునియొక్క్ర), 
ఉత మాంగేజశిరస్సునందు గావింపబడిన్క స్పర్శమ్‌=ఆమర్శన ముస్కు స్మృత్వా= 
స్మరించి, పాండవానామ్‌=పాండుప్పతులక్కు కల్పాగ్ని ః=(పళయాగ్నియు (దుపద 
సుత = ధృష్టద్యుమ్నుని యొక్క, చమూ = సేనక్కు ఘస్మరః=భక్షకుడునై న, 
(దౌణిః = అశ్వర్థామను నేను ఉపేతః అస్మి = సమీపించినవాడనై. తిని_నేనిదే 
వచ్చితి నిం కెక్కాడికి పోగల వనుట, | 


 వమాసములు ఫా కర్దేకర్ణవిషయె-కో9ధః-_ తేన, యుష్మాన్‌ 
విజేతుం శీలమస్య-యుష్మద్విజయి ధనుః. కూరేభ్యః శూన్యమ్‌_తస్మిన్‌. 
అంగేషు ఉత్త్సమమ్‌._తస్మిన్‌.  అనవజితా చ సా న్యస్తా చ_.అనవజితన్యస్తా 
“'ఫేతిఃి యేన సః--తస్య. కల్పే అగ్నిరివ. దుపదస్య సుత ఃదుపదనుతస్య 
చమూః..చమ్య్యాః ఘస్మరః, i లః 


సంధులు :- ధనుః+ఇదమ్స్‌ పితుః+అసవతిత, హేతేఃఉపేతః 
(దౌణిః [అస్మి రెఫా దేశ విసర్గ, ఏతాని+-ఆహాని_ యణాదేశ. వనే ఇవ. 
అయవా దేశ.వనయ్‌--ఇవ.యవలోపగంధి., రణే+అస్మిన్‌_పూర్వ రూప, స్మృత్వా? 
ఉత్త్పమాంగే--గుణసంధి. సరల అగ్ని 8-సవర్ణ దీర్హ + ఘస్మరః+(దొణ్‌ః._ 


376 వే-సంహారమ్‌ 


ధృతరాష్ట్రః వ (ఆకర్ష్య సవామ్స్‌ పత్స దుర్యోధన, దోశఛణవధ 
పరిభవోద్దీ కీతో 9ధ పావకః కీతురబి సవ ధికబలః 
రిక వా నమరోపమశ్చాయమ్‌ అశ్యళై"మా (పాప్ప పః 
తృ త్పత్యు పగమ నేన తావదయం సంభావ్యతాం వీర్య, 


గాంధారీ వ జాత, (పత్యుద్ద వ్ఫెనం మపహాభాగమ్‌._ (జూద, పచ్చు 
గచ్చ ఏదం మహాభాగమ్‌.) 


దుర్యోధనః ఏ తాత్క అంబ్క క్రిమనేనాంగరాజవధాశంసినా వృథా 
యొావనక స్త్ర బలభ కేణ, 





వత్సేతి := (ఆకర్ణ్య = విని సహర్షమ్‌ = ఆనందముగా వళ్ళ 
దుర్యోధన = బిడ్డా సుయోధనా! (ద్రోణ = (దోణాచార్యుని యొక్క, వధ= 
హననముచేనై నృ పరిభవ=అవమానముత్యో, ఉద్దీపిత=[పజ్వలింపబడిన్క కో9ధ= 
కోపమనునట్టి పావకః =లఅగ్ని కలవాడున్కు పితుః అపి=తం(డీకం'బ గూడ్క 
సమధికబలః = అత్యధికమగు పరా[క్రమము కలవాడును, శిక్షావాన్‌ 22 జ్‌ 
సంపన్నుడును (నేర్చుటయందు నేర్చరియ)$ చ=మరియ్మ్క ఆఅనుర+ఉపమః= 
దేవతలతో సమానమైనవాడును ఆగు ఆశళ్యక్టామా = (దౌణ్మ్‌ ఆయమ్‌ =ఇద్వే 
(పాష్కః=వచ్చినాడు. ఆయమ్‌=ఈ్క వీఠః=శూరుడ్కు (పత్యుపగమనేన= 
అభ్యుక్థానముతో--ఎదురు వెడలుటతో; సంభాన్యతామ్‌=గౌ రవిం పబడుగాక! 


జాలేతి :-- జాత=బిడ్డా్క్‌ ఏనమ్‌=ఈ్క, మహాభాగమ్‌=మహో నుభావుని 
గూర్చి, (పత్యుద్గచ్చవ=ఎదురు వెడలును. 


తాలేవై :.. తాత== తం|డీ!, ఆంబ--తల్లీ స అ౦గరాజ == =కర్లునియొక్కు, 
వధ=చావున్తు ఆశంసీనా= కో ఈవోతును వృధా=వ్యర్థమెన్క యొవన=వఎల 
(దాయమ్కుు శస్త్ర బల=ఆయధబలమలయొక్కో, భరేణ=బరువు కలవాడునై న్వ 
ఆనేన=శః అశ్వక్థామత్తో కిమ్‌ =ఏమి పసి? 


48) పంచమాజ్కః 377 


ధృతరాష్ట్రః ఏ; వత్స్క న ఖల్వన్ఫిన్యా. లే పరా! క్రమవతా మేవం 
విధానాం వాజ్మాకేణావి వీరాగ ముక్చాదయితు 
మర సి, 
లా 
(ప్రవిశ్య) 
అశ లైమా ; విజయతొం కౌరవాదధిసతిః, 
దుర్యోధనః $ (ఉనాయ) గురుపు[త, ఇత _ అస్యతామ్‌. 


అశ్యకామా : రాజన్‌ దుర్యోధన! 


కనాన కర్ణసుభగం బహు యత్శదుక్యా 
యత్సంగరేషు విహితం వివితం త్యయా తత్‌ |. 


వత్సేతి ఫా. వత్స = బిడ్డా న పరా కమువతామ్‌=పరా “మవంతు లై న 
న్‌ 3 యు 
ఏవం విధానామ్‌ = ఇటువంటివారికి, వాజ్యా(తేణ అసి=మాటమా[తముగా నేన్ని 
విరాగమ్‌=అసంతృపిన్కి ఉత్పాదయితుమ్‌=కల్పించుటకుు అస్మిన్‌ కా లే=-ఈ 
తరుణమునంద్యు న అర్హసి ఖలు=తగవు సుమా!-కల్సింప దగదనుట, 
((వవిశ్య=అశ్వళ్థామ ప్రవేశించి 

నిజయతామితి ;- కౌరవాధిపతిః = దురో్యధనుడుు, విజయతామ్‌= 
జయించుగాక'! 

గుర్వితి ఫా (ఉత్థాయ = ఆసనమునుండి లేచి గురుప్పుత=ఆచార్య 
నందనా, ఇతః=ఇట్కు ఆస్యతామ్‌=కూ ర్చుండుము. (ఇతి=అని, ఉపవేశయతి= 
కూర్చు ండ జేయును) 


రాజన్నితి ఏల  రాజన్‌=-మహారాశొ!, దురో్యధన=సుయోధనుడా! 


2 Ea పో అస జా ఆష్‌ ఇద | 
కర్ణనేతి క కర్చన్క కర్తసుభగమ్స్‌ బహు ఉక్త్వా, సంగరష్పు యత్‌ 


578 వేశీసంహారమ్‌ 
(చాణేస, శధిద్యెధను రాపతితో ౭ భ్యమి! త్ర 
మేపో౭ధునా త్యజ నృప (ప్రతికారచింతామ్‌॥ 88 
దుర్యోధనః : (సాభ్యసూయమ్మ్‌ అఆచార్యవుత 
wah యోద్ధవ్యం భనతా కిల! 
మమా-ప్యంతం (పతీతస్వ కః కర్ణః కస్పుయోధనః॥ $89 





విహితమ్స్‌ కక్క త్వయా, విదికమ్‌. _ అధున్నా అధిజ్యధనుః, ఏషః (దౌణిః 
అభ్యమి(తమ్మ ఆపతితః; నృష్క (పతికారచింతామ్క్‌ త్యజ. 


ఆర్థము :- క కర్చెన=క ర్లునిచేత్క కర్ణ సుభగమ్‌=చెవికి ఇంపవునట్లు 
బహు = అధికముగా ఉక = పలుక బడి--క ర్టుడు అధికముగా మాటలాడీ? 
సం గరేష=యుద్దములయందు యత్‌ =ఏద్వి విహితమ్‌=ఆచరింప బడినదో _కర్టుడు 
ఏమి చేసెనో అనుట్క తత్‌=అదియంతయు, త్వయా=నీచేత్క విదితమ్‌=తెలియ 
బడినది=నీవే చూచితివిగదా అనుట. అధునా=ఇప్పుడ్యు అధిజ్యధనుః =ఎక్కు బెట్ట 
బడిన ధనుస్సు కలవాడై, ఏషః= ఈ (దౌణీః = అశ్వర్థామ్మ అభ్యమి(తమ్‌=శతు 
సమ్ముఖమునక్కు ఆపతితః=వచ్చి పడెను. నృప=రాజాకీ (పతికారచింతామీ= 
(పత్యపకారము శ తువులకు చేయలేకపోయితినే అను ఆలోచనను లేక జాధన్కు 
త్యజ=విడువుము-అది నాకు విడిచిపెట్టు మనుట. (వసంతతిలకృ 


ఆచార్యేతి :. (సాభ్యసూయమ్‌= ఈర్ష్యతో ఆచార్యనందనా! 


అవసానే ఇతి :-- అంగరాజస్యృ అవసాన్నే భవతా యోద్ధవ్యమ్స్‌ 
కిల; మమ అప్కి అంతమ్స్‌ (పతీక్షస్వ; కక కర్ణః, కొక్క సుయోధనః? 


అర్ధము -- ఆంగరాజస్య=కర్గునియొెక్కు, అవసానే కిల=అంతము 
నందుగదా! భవతా=నీచేత్య యోద్ధవ్యమ్‌= =యుద్ధము ఆచ చరింపబడవలనినది. మమః= 
నాయొక్క, అంతమ్‌ ఉపజ గ గా (వరీక్షన్వ=నిరీకింపుము. కః కరః= 

VV. (| వి 


కర్టుడెవడు, కః సుయోధనః = దురోధనుడెవడు! ఇరువురికి భేదము లేనే 
లేదనుట, 


అశ్యత్రామా ఏ (స్యగతమ్మ్‌ కథ మద్యాపీ స వవ కర పక్‌పాతః, 
వీథి ఏ శ సె 
అస్మాసు చ పరిభవః (1పకాశమ్‌) రాజన్‌ 
కౌర వేశ్యర ఏవం భవతు, (ఇతి నిపష్కాంకతఖ, 


ధృతరాష్ట్రః ఏ వత్స క వవ తే వ్యామోహో యదస్నిన్నవి కాలే 
వవం విధస్య మవోభాగస్యాన్టామ్నోో వా క్పారు య్యే 
ణాపరాగ ముత్ప్చాదయసి, 


దుర్యోధనః | కిముస్యా పీయ మనృతం చ మయోక్తమ్‌. కింవా 
జేదం కో)ధస్థానమ్‌. పశ్య--- 





కథమితి :- (స్వగతమ్‌=తనలో) కథమ్‌=ఎట్టూ!, అద్యాపి=నేటికిన్సి 
సః ఏవ=లదే, కర్ణ పక్షపాతః=కర్లునిపట్ల అభిమానము చవ=మరియ్యు అస్మాసు= 
మాపట్ట సః ఏవ= అదే పరిభవః =తిరస్కారము. ((పకాశమ్‌= (పకాశముగ్యా 
రాజన్‌ = రాజా! కౌరవేశ్వర = దురో్యధనా! ఏవం భవతు=అ'ే యగుగాక | 
(ఇతి=అన్ని నిమ్కాంతః=ని(ష్క్టమించున్ను. 


వత్పేతి ఫ్‌ వత్సవ=బిడ్డా!, అస్మిన్‌ కాలే అపి= ఈ తరుణమందుగూడ్డ, 
ఏవం విధస్య=ఇలట్టివాడై నస మహాభాగస్య=మహానుభావుడ్కు అశ్వత్థామ్న = 
అశ్వర్థామక్కు వాక్సారుష్యేణ = వాక్కాఠిన్యముతో, అపరాగమ్‌=ద్వేషమున్కు 
ఉత్పాదయసి =కలి గించుచున్నా వ్యు తేజనీయొక్క ఏషః=ఈం వ్యామోహః= 
బుద్ది వ్నిభమము--లేక అహంకారము కఈః=ఏమిది? 


_రిమితి: అస్య = ఈ అశ్వర్థామక్కు అ(పియమ్‌ = అహితమున్వు 
అనృతమ్‌=అసత మును మయాడనాచేత్స్క ఉక్కమ్‌ కిమ్‌=పల్కబడినదా?--అట్టిది 
మాట్లాడితినా అనుట.  ఇదమ్‌=ఇద్వి కోరిధస్థానమ్‌=కోపమునకు అర్హ మైనద్వి 
న వా కిమ్‌=కొదా?, పశ్య=చూడుము-- 


380 వేశీసంహారమ్‌ 


అకలితముహీ మానం తతియె రాత చావైః 
సవురరిరసి యుష్టుద్భా నర్గదోహా ద్యిపన్నుమ్‌! 
వరివదతి సమయం వి తమంగాధిరాజమ్‌ 

మమ ఖలు కథయాన్మిన్‌ క్రో విశేపో౭ర్లు చే వా! 40 





ఆకలి లేత్రి :-- ఆతృచాపై $, క్షతియెః, అకలితమహిమానమ్స్‌ సమర 
శిరసి ష్మద్భాగ్యదోషాత్స్‌ ఏపన్న మ్‌ మి్మతమ్‌్స్‌ అంగాధిరాజమ్మ్‌ మమ, 
సమక్షం, పరివదత్కి ఖలు; అస్మిన్‌, అర్జున్సే వ్యా క, నిశేషః, కథయ. 


అర్లము : ఆత్త చా'పై ౪=ధరించిన ధనుస్సులు కలవారై న్క క్ష(తీయెః= 
యోధులజేక్క అ ty మహి మానమి= మహత త్రము కలవాడై _ 
కర్ణుని మహత్యమును ఈ క్ష(తియులు గురి ంపలేకపోయిరనుట, నమరశిరసి = 
రణరంగమునందు యుష్మత్‌=నీయొక్క, భాగ్యదోషాత్‌=దురదృష్టము వలన, 
విపర్నుమ్‌ = చనిపోయినవాడును, మి తన్‌ =నాకు అత్యంతము ఆత్మీయుడునై న, 
అ-గాధిరాజమ్‌ = అంగదేశముల కధిపతియగు కోర్టుని. మమ = నాయొక్క, 
సమక్షమ్‌ = ఎట్టయెదుట్క వరివదతి ఖలు = తూలనాడునుగదా% అస్మిన్‌ = ఈ 
అశ్వక్ఞామయందున్కు అర్హునే=కిరీటియందున్సు కః వా విశేషః= భేద మేమున్నదో, 
కథయ = చెప్పుము--బాహ్య శ్మతువు కిరీటి కాగా అంతరంగ శ(తువు అశ్వత్థామా 
ఈ ఇరువురికిని భేదము లేదనుట. (మాలినీవృత్త ము), 


సమాసములు :- అకలితః మహిమా యస్య సః_త ము, ఆత్తాః 
చాపాః యెః శే.తై 8. సమరస్య శిరః-తస్మిన్‌. తవ భాగ్యమ-యుష్మద్భాగ్యస్య 


దోషః__ళస్మాక్‌. అంగానామ్‌ అధిరాజా--తమ్‌. 


సంధులు :- క్ష తియెః+ఆత్త --రేఫా దేశ విసర్గ, అంగ+అధిరాజమ్‌, 
కథయ +అస్మిన్‌-సవర్ణ దీర్చ. ఈ+విశేషః--ఉతా్వాదేశ ఏిసర్ల. విశేషః+-అర్లు నే- 
ఉతా రౌ దేశవి? నర్గ_విశేషో--అర్హునే-పూర్వరూప. 


పంచమాజ్ముకి 381 


భృత రాష్ట్రిః వ వత్ప, తచాపి కో౭[త్ర దోవః అఆవసానమిదాసీం 
ఖ్‌ రశతకులస్య,. సంజయ కిమిదాసీం కరోమి మంద 
భాగ్యం (విచింత్య) భవ త్యేవం తావత్‌. సంజయ, 
ముదంచనాత్‌ బూషి ర 
గై స. టాం [భె లం మశ్వస్టామాన కు, 


స్శరతి న భనాన్పీతం స్తన్యం విభజ్య సహోామువా 
మమ చ మృదితం శమం బాలే త్యదంగవివర్న నై 51 
అనుజ నిధన స్సీకాల్‌ కోకా దతిపణయాచ్చ యత్‌ 
వచన వికృతివ్వుస్య కధే ముథౌా (క్రియతే త్వ తా? 
41 





క్రియలు ఫు 1) వద వ్యకాయాం వాళ్ళి పర స్కై, లట్‌ (ప్రథమ 
వదతి..వదతకః-వదన్ని 
౧ ష్‌ య్‌ టై 
2) కథ వాక్యప్రబంధే ణిచ్‌ స్వార్థ 
పరసై్మ, లోట్‌, మధ్యమ 
కథయ /కథయతా తీ-క థయత మి-కథయత 


వతేాతి = వత్చవ= బిడ్డా, త థాసి=అయినప్ప టికిన్వి అ(త=ఇప్పబట్లున్క 
దోషః కః = దోషమేమున్నది. ఇదానీమ్‌ = ఇప్పుడు, భర తకులస్య = భరత 
వంశమునక్కు అవసానమ్‌ = ఇది అంత సమయము. సంజయ = సంజయుడా!? 
మందభాగ్యః = దురదృష్టవంతుడను, ఇదానీమ్‌ = ఇప్పుడు, కిమ్‌ కరోమి=ఏమి 
చేయను. (విచింత్య=ఆలో చించ్చి ఏవమ్‌ =ఈ చెప్పబోవునట్లు, భవతు=అగుగాక!, 
సంజయ = సంజయుడా!, భారద్వాజమ్‌ = భారద్వాజ వంళోతృన్నుడగు, 
అశ్వత్థామానమ్‌=(దౌణీ నుద్దేశించి మద్వచనాత్‌ =నా మాటగా[వలన], (బూహి= 


చెప్పుము. య 


సరతితి కా ఆమున్వా సహ్య విభజ్య, స్తన్యమ్‌, పీగ్రమ్‌; బాలే? 
త పదంగవివర్శ నై 1, మమ్క క్షౌమమ్‌, మృదితమ్‌; భవాన్‌, నః స్మరతి?; అనుజ 


382 వేణీసంహారమ్‌ 


సంజయః ఏ యదాజ్ఞాపయతి తాత;ః, (ఇత్యుత్నెస్టతి. 
ధృతరాష్ట్ర ౪ ఏ అవీ చేద మున్యత్త్యేయా వక్తవ్యమ్‌ం 


యన్మోచితస్తవ వితా వీతభేన శస్త్రం 
య త్తాదృశః పరిభవః స తథావిధో౭భూత్‌ | 


నిధన 1స్ఫీతాక్స్‌ శోకాక్స్‌ చ్వ అత్మిప్రణయాత్‌ అస్య్క వచన వికృతిష్కు యక, 
కో రి త్వయ్యా [కియక్సే తత్క్‌ ముధా,.. 
అర్థము :- అమునా సహ = ఈ దుర్యోధనునితో కలిస్కి విభజ్యకా 

౦చుకొన్సి గృగ్యమ్‌ = తల్లి పాలు పీతమ=నీచే (తాగబడినది[వి]. బాలే్యే= 

ల. త్వ దంగవివరనై ॥ _త్వత్‌=సీయొక్క_, అంగ= శరీరముయొక్కం . 
వర్శనె ౩ = కదలికలతో...ఏప్పు పడి డొర్దటతో ననుట్క మమ = నాయొక్క, 
మమ్‌ =శు[ భవ స్ర్రమ్ము మృదితమ్‌= =మాపిచేయబడినది. భవాన్‌=నీవ్వు న స్మరతి= 
సిని స్మరించుబవేదా? అనుజ= సోదరులయొక్క, నిధన=మృ తివలన్క స్ఫీతాతొ= 
క సోకాత్ర్‌= =దుః ఖమువలనను, చ= =మరియు, అతిిపణయాత్‌ = =కర్లుని 
పబ్దగల అత?ధిక మె ౨ తీవల్లి న్కు [పల్కిన], అస్య=ఈ దురోధనునియొక్క, 
వచన వ ఎవికృతవ సనములయందు_అనుచితోకు. లయందనుట్క యత్‌=ఏ, 
9ధః=కోపము త్వయా =నీచేత్త [కియ తే=చేయబడుచున్న దో తత్‌=అది--నీవు 
పించుట మకాజవ్యర్థమే సుమా! [హరిణీవృత్తము] 


Ess 


3 


యదితి :- తకాతః= =తం(డ్రి యక్‌ ఆజ్ఞాపయతి= ఆనతిచ్చిన నై, (ఇతిడా 
జన్కి ఉతి తిష్టతి= =లేచున్ఫు. 


అపిచేతి ౯ అపిచ=మరియు, త్వయా =సీచేత, నక్తవ్యమ్‌=చెప్ప 
దగినడి, ఆన్యకి=మరొక్క_టున్న ది. 


యన్మోచితఇత్రి :. తవ, పిత్కా వికథేన శన్రమ్‌, యక, మోచితః; 
తాద్భశః, తథా వధః సః పిభవః, యత్కొ అభూత్‌; ఏతత్‌ విచింత, ఆత్మని, 


బలమ్స్‌ ఇ విచింత్వ్కా దుదో కధనో కమ్మ అపహాోయ్య పెరుషమ్‌ విధాస్యస్కి దితి 
[తయా వక్కవ్మమ్‌]. శ 


పంచమౌజ్క-ః 383 


వతద్వి చింత్య బలమాత్నని పౌరుషం చ 
దుర్యోధనో కృమపహాయ విధాస్యసీతి॥ 42 
సంజయః ౩ యదాజ్తాపయతి తాతః, (ఇతి స్నిప్యూ-0తేః) 
గ్గు క 


దురోధనః “ సూత, సాం, గామికం మే రథ ముపకల్పయ., 





అర్థము కప. తప 2 నీయొక్క, పితా = తండ్రీ వితథన = అసత్య 
వచనముతో శస్త్ర మ్‌=ఆయుధమున్కు యక్‌ మోచితః =విడిచి పెట్టింపబడినవాడనియుు 
తాదృశః = అటువంటిదై, తథావిధః=ఆ(పకార మై-చెప్పరాని దనుట--సః=ఆ 
పరిభవః=(ధృష్టద్యుమ్న కృత మైన) అవమానము యత్‌ అభూత్‌=ఏది జరిగెన్నో 
ఏతత్‌=ఇదియు(ఈ రెండింటి ననుట) విచింత్య=ఆలో చించి, ఆత్మని= సనీయందల్వి 
బలమ్‌=శక్తిన్సి _విచింత్య=సంభావించ్చి చవ=మరియ్యు దురో్యధనోక మ్‌=ఈ 
సుయోధనునిచే పలుకబడిన వికృతి వచనమును విహాయావిడిచిపుచ్చిడామరచి 
పోయి అనుజ; పఫౌరుషమ్‌ = వీరోచిత కృత్యమును _ పురుషకారము ననుట, 
విధాస్యసీ = నిర్యరి౦తువు. ఇతి=అని--సీవు అశ్వత్థామకు చెప్పవలె ననుట. 
(వసంతతిలకృ, 

సంధులు ;:-- యత్‌. మోచితః-అనునాశికాదేశ, మోచితః+తవ-- 
సా దేళవిసర్ల్గ. తథావిధః--అభూత్‌ --ఉ తా దేశ విసర్గ--తథావిధో --అభూత్‌-పూర్వ 
రూపసంధి. విధాస్యసి+ఇతి-సపర్హ దీర్గ . 

క్రియలు := భూసత్తాయామ్మ్‌ పరస్యైః లుజ్‌ [పథమ--అభూతీ - 
అభూతామ్‌.అభూవన్‌. డు ధాజ్‌ ధారణపోషణయోళ షర స్కై, ల్ఫట్‌, మధ్యమ-- 
ధాస్యసి--ధాస్యథః--ధాస్యథ. 

యదితి :- తాతః=తం[డ్రి యత్‌ ఆజ్ఞాపయతి=ఆనతిచ్చిన క్రై (ఇతీ= 
అనీ, నిమ్కాంతః=నిష్క్రమంచును, 

సూతేతి = సూత = రథసారథీ!, సాం(గామిక:3 = యుద్ధమున 


కుషయోగింపబడుు 'మే=నా యొక్క రథమ్‌=రథమున్తు ఉప” ఏయ=ఏర్బాటు 
చేయుము--తెమ్మనుట. 


384 వేణీనంహారమ్‌ 
సూతః ; యదాజ్ఞాషయ క్యాయుష్నాన్‌. (ఇతి ని్మప్కా-ంతళ్ళ. 


ధృతరాష్ట్రః ; గాంధారి, ఇతో వయం మ[దాధిప లేః శల్యస్య 
Ue 
శివి మేవ గచ్చావః. వత్స, తమ ప్వేవం కురు. 
(ఇతి పరి క్రమ్య సర్వే న్మిపష్కా-ంతాః) 


-ఫ ఇత్‌ పంచమో౭జ్య-ః :- 


యదితి :- ఆయుష్మాన్‌ =ఆయుష్మంతుడ్కు యత్‌ ఆజ్ఞాపయతి=ఆనతి 
యిచ్చినమే, (ఇతి=అన్ని న్మిష్కాంతః=నిష్కమించున్యు. 


గాంధారీతి :- గాంధారి=ఓ గాంధారరాజ పతీ, ఇతః ==ఇచ్చటినుండ్వి 
వయమ్‌=హానమ్సు మృదాధివతేః=మ్మద దేశాధీళుడై నృ శల్యస్య=శల్యునియొక్క, 
శివిరమ్‌ ఏవ = శిబిరము నుదైశిం చియే-అచటి కే అనుట్క గచ్చావః=పోవుదము. 
వత్స=బిడ్డా, త్వమ్‌ అపి=నీవుకూడ్క ఏవమ్‌=ఇ'ప్లే కురు=చేయుము. (ఇతి= 
అస్కే పరి(కమ్య=కదలి, సర్వే=-అందరును ని్నిమ్కాంతాః=ని(_ష్కమింతురు, 


— ఇది ఆయిదన అంతము ;._ 


శం) 
ష షా జః 
(తతః (ప్రవిశతి ఆసనస్థో యుధిష్టికో [చావడి చేటి 
ఫురువశ్చ) 
యుధిష్టిరః ం (విచింత్య నిఃశ్యస్య చ) 
త్రీ” క్లే భీమ్మమహోదథా కథమపి [దోణానలే నిర్భృ లే 
కర్తాలీవిపభోగిని (పశమితే శల్య చ యాశే దివమ్‌! 





తతఇతి ₹- (తతః = తరువాత ఆసనస్థః = ఆసనముపై కూర్చున్న 
వాడై న్క యుధిష్టిరః=ధర్మరాజు, (దౌపదీ=పాంచాల్కి చేటీ=చేటిక్క చ=మరియ్యు 
పురుషః=జఒక పురుషుడున్వు (పవిశతి= ప్రవేశించును ప్రకే్య కాన్వయము) 


విచింత్యేతి :- (విచింత్య=కొంచెము సేపు ఆలోచించి, చ=మరియ్యు 
నిఃశ్వు సక=నిట్టూర్చి) 


తీర్చెఇతి : %. కథమ్‌ అపి భీష్మమహోదధౌ తీర్చ (దోజానలే నిర్వ 
కర్ణా శీ విషభో గిని (పళమితే, చ్మ శల్యే దివమ్‌ యాళే, జయే స్వల్భావశేష్కే 
(వయసాహశే సేన భీమేన రభథసాత్‌, వాచా అమీ సర్వే వయమ్‌ జీవితసంశయం 
సమారోపితాః, 


అర్ధము :- కథమపి == ఎమైల్లో, అతి ముమీద అనుట్క భీష్మ = 
శాంత నవుడనునట్టి, మహో దధౌ= =_మహాసము దము, తీ తీర్లే= దాటబడినదగు చుండగా 
(దో ఇం జ(దోణాచా మ్యడనునట్టి _అనలే=ఆగ్ని, నిర్వ శే= =దల్లారగ్కా కర్ణ 
రా ధేయుడనునట్టి, ఆశీవిష_కోరలలో విషము నింపుకొన్న, భోగిని =సర్పమ్ము 
(వశమితే = నాశిశముకొగా, చ = మరియు శల్యే = శల్యుడు దివమ్‌ యాశే= 
స్వర్షస్థుడుకాగా, ఇట్లు జయే=జయమ్ము సలృసతవే పూ =ఈషదసమాప్తము 
కాగా జయము పూర్తిగా లభించుట యన్నది కనుచూపు మేరలో నుండగా అనుట. 


386 వేశీసంహారమ్‌ 


భీమేన [వియసాహానేన రభసాల్‌ స్వల్పావ శే పే జళ్యీ 
సర్వే జీవితసంకేయం వయ మమో వాచా 
 సమారోపితాః॥ | 





(పియసాహ సేన=సాహసకృ త్యములపట్ల ఇష్టము. కలవాడై న, భీమేన= ఏమునిచ్చే 
రభసాత్‌ = తొందరపాటు వలన వాచా=(ప్రశిజ్ఞతో- తెల్ప వారుసరికి దుర్యోధనుని 
సంహరింతునను (పతిజ్ఞతో అనుట్క అమీ సర్వే వయమ్‌-ఈ మేమందరమును 
జీవిత సంశయమ్‌ = (బది కెదమా లేదా అను సందేహావస్థను, _ సమారోపితాః జ 
పొందింపబడితిమి. తొందరపాటుతో చేసిన ఆ భీషణ(ప్రతిజ్ఞ నెరవేరనిచో 
భీముడు ఉండడు._అటుపై ని మేమెన్వరము నుండము ఇట్లు మా (బతుకులు శ 
క్షణమున సందేహాస్పదములై న వనుట, 


సమాసములు :- భీష్మః ఏవ మహోథధిః_తస్మిన్‌. దో9ణః ఏవ 
అనలః--తస్మిన్‌.  ఆశీః=సర్బ్పదం (ష్టా_అహేః శరీరం భోగఃస్యాత్‌ ఆశీరప్యహి 
దం(షప్టికా అని ఆనమురమ [1-8-87]. కేచిత్తు ఈకారాన్న మాశీశబ్దమా హుః-_ 
“ఆశీమివ కళామిందోణి? ___ ఇతి రాజశేఖరః _ అని భానుజిదీకీతుడు - తన 
రామ్మాశమిలో వివరించెను. కావున ఆశిషి ఆళ్యాం వా విష మస్య ఇతి ఆశీ విషః 
చాసౌ భోగీ చ ఆశీవిషభోగీ_కర్లః ఏవ ఆశీవిషభోగి.తస్మిన్‌. ఆశీవిష మన్నను 
భోగి ఆన్న ను అర్థమొక్క_ చే. ఇట్లు ఏకార్థక' పదద్వయమును (వయోగించుటచే 
విషసర్పము జను రీతిని కర్టుని దౌ ష్ష షు (ప్రధానముగా Si 'పియః 
సాహసః యస్య సః-ప్రియసాహసః-కేన. స్వల్చ్పమ్‌ అవశేషం న 
పకక జీవితస్య సంశయమ్‌.' 3 


సంధులు := (దోజ+అనల్వే కర్ల!ఆకీవిషృ స్వల్ప +అవ శే షే 


ఛందస్సు 3 శారూలవికీ9ిడితము. 


అవింకారము :-- భీమ్మనియందు మహోదధిశ్వము, దోర్భిణునియందు. 
అనలత్వమ్ము కర్గునియందు ఆశీ విషభో గిత్వము ఆరోపింపబడినవి. నూ్యూనత్వ్వా ధిక్య 


షష్టాజ్కః.. 387 


(ద్రౌపదీ, * (సబావ్పమ్‌) మహారాజ, పాంచాల్యేతి కిం న 
భణితమ్‌! (మహోరాల, పాంచాలివతి కిం ణ 
భణిదమ్‌) 


యాధిస్టిరః ఏ కృష్ణే నను మయా (ఫురుమమవలోక్య) బుధక! 
పురుషః ; జీవ, అజ్ఞాపయ, 


యుధిఫ్టి రః ఏ ఉచ్వతాం సహా దేవః -క్రుద్ధస స్య వృకోదరస్యాపర ర్య పిత 

దారుణాం (పసు లభ్యో (ప్రణష్టస్య మానిన; కౌరవ 
రాజస్య పదవీమనేష్టు మతినిప్రణమతయన్తేషు తేషు 
es es ds యవ లు 
ములు చెప్పబడలేదు, _ కావున ఇందు అనుభయ తా దూప్యరూపకమున్న దన 
వలెను, “విషయ్యభేద తాాదూప్య రంజనం విషయన్య యత్‌ రూపకం 
తత్సి 9ధాధిక్య స స భి, 


సబాపష్పమితి ;- _ (సదాస్పమ్‌ = కన్నీ రుకార్చు చు) మహారాజా!, 
పాంచాల్యా = 'ద్రౌవదిచేత్క (జీవితసంశయం సమారోపితాః) ఇతి = అని , కిమ్‌ 
న భణితమ్‌= అనలే దేమి! 


కృష్ణ ఇతి ఫా కృ షే దౌపదీ!, నను=నిజమునక్కు మయా=నాచే తా 
మీరెల్ల రు జీవిత సంశయం సమారోపితాః అనుట, (పురుషమ్‌=ద్వాఃస్తపురుమని 
వీస్ట్‌ > 
అవలోక్య=చూచి, బుధక=ఓ బుధకుడా! 


దేవఇతి $-- దేవ=వమహారాజా!, ఆజ్ఞాపాయ=ఆజ్ఞాపిం పుము. భృత్యులు 
మహారాజును “దేవి” ఆని సంబోధింపవలెను. దేవేతి నృపతిర్వాచ్యో భృతైె $2, 
(పకృతిభిస్తథా సార్వభౌమః, పరిజనై ర్భట్ట భట్టార కేతి చ (3-319) అని 
రసార్హవసుధాకరము, 


ఉష చర్చతామితి $— సహదేవః=సహా దేవుడు, ఉచ్యతామ్‌= చెప్పబడును 
గాక్క సహ దేవునికి ఈ్యపకారముగా చెప్పుమనుట- కద్ధ స్య=కో 9ధా విష్టశయిన్య 


388 వేజీనంహారమ్‌ 


స్థానేమ పరమా ర్థాభి జ్ఞా క్చారాః సుసచివాశ్చే భి 
మనః  పటుపటహరవవ్యక, భరోవణాః సుయోధన 
సంచార వేదినః (ప్రతి శుత ధనపూజా (ప్రత్యుష కీయాః 
చరన్తు సమంతాత్‌ సమన పంచకమ్‌. అవిచ-- 





వృకోదరస్య=భీమసేనునియొక్క, అపర్యుషిత దారణామ్‌=ఆరోజుననే పూర్తి 
కౌవింపబడవలసిన దగుటచే Saree (మరునాటికి వాయిదా పడకు9డ 
చెల్లి ంచుకొనవలసినదగుట దాని భీషణత్వము' (వతిజ్ఞామ్‌=దురో్యధన సంహార 
రూపమగు (ప్రతిజ్ఞను, ఉపలభ్య= తెలిసికొని, (వణపష్టస్క=పారిపోయినవాడును 
మానినః=అభిమానముకలవాడును అయిన్క కౌరవరాజస్య=దురో ్యధనుని యొక్క 
పదవీమ్‌ = మార్గమును-ఆచూకీ అనుట, అన్వేమ్లమ్‌ = వెదకుటక్కు ఆతినిప్పణ 
మకయః=గొప్ప నేర్చరులును, తేషు తేమ స్థానేష=ఆయా (పదేశములందలి, 
పరమార్థ . అభిజ్ఞాః = యకార్థస్థితి నెరిగినవా ..ను ఆయా (ప్రాంతములతో 
వరిచయము కలవారనుట, భక్తిమన్నః = మనయెడల భక్తి కలవారును పటు = 
గొప్పదయిన్క పటహ =భేరియొక్క రవ=ధ్వనితో, వ్యక్తజస్పష్టముగావింప 
దిడిగ్కే ఘోషణాః = చాటింపు కలవారును టముకుతో చాటింపువేయువారనుట్క 
సుయోధన సంచార వేదినః = దుర్యోధనుని కదలికలను గుర్తించువారున్ను (వతి 
(కుత= (పకిజ్ఞగావింపబడిన ధన=ధనదానము, పూజా=సత్కారము మొదలయిన, 
(ప్రళక్యుషకియాః = (పత్యుపకారములు కలవారును ధనదాన సత్కారాదికమును 
(షతువకారముగా పొందగలరని (పతిజ్ఞాపూర్వ కముగా వచింపబడినవారై అనుట్క్ర 
అల్లు విశ్వాసము కలుగబలుకుమని సహచేపునికి నూచన్వ్న అయిన్న చరా౭= 
గూఢచారులున్సు చ = మరియ్కు సుసచివాః=మంచి మం|తులును_విశా ్వసపా(తు 
లయిన అనుబ్క సమంత కపంచకమ్‌=సమంతపంచకమను పేరుగల సరోవరమును, 
సమ-ాతాత్‌ = అన్ని వై పుల్క చరన్లు = సంచరింతురుగాక్క స్‌ నేర్చాటు 
చేయమని సహ దేవునికి లః అపిచ=చరియు 


షష్టాజ్కః 389 


పంశే వా సైకతే వా సునిభృతపదపీవేదినో యాన్తు దాశాః 
కుంజేషు కుల్లపీరున్ని చయపరిచయా వల్ల వాః సంచరన్లు! 

నాగ వ్యాఘాటపీము శ్యపచవురవిదో యే చ రం[భేష్యభిజ్ఞా 

యే సిద్ధ వ్యంజనా వొ [పతిమునినిలయం లేచ చారాశ్చరన్ను॥ ఓ 





పంకేవేతి :- సునిభృత పదవీవేదినః దాశాః పంకే వా సెకతే వా 
యాను, కుఖ్రవీరున్ని చయ పరిచయాః వల్లవాః కుంజేషు సంచరన్సు, శ్వపచ 
పురవిదక నాగవ్యాఘాటవీష్కు చ యే రం (ధేమ్మ అభిజ్ఞాణ వ్యా సిద్ధవ్యంజనాః 
కే చారాః, (పతిముని నిలయమ్‌ చరన్తు. 


అర్ధము ఫా సునిభృత=మిక్కిలి గూఢముగానున్న, పదవీ=అడుగు 
జాడను వేదినః = గురింపగలవారెన్క వ చేపలవాం[డ్కు నీటిలో జాడ 
తీయగల నేర్పరులు వీరనుట్క పంకే వా = బురదతో కూడిన (పదేశములందును 
హో అసె సెకతే = ఇసుకతిన్నెలందున్కు యాన్తు = వెడలుదురుగాక్క అట్టి 
(వదేశములందు అన్వేషించుటకు ధీవరులను (కైవర్తే దాశ ధీవరౌ) పంపు 
మనుట.  క్షుణ్ణ=నలిగిన, ఏీరుతొనిచయ=లతా సమా హముయొక్క, పరిచయాః= 
జ్ఞానముకలవారై న్క వల్పవాః = గోపకులు, తీగెలు ఆకులు నలుగుటనుబట్టి 
జొంపములోపల దాగిన [షాణిని గుర్చింపగల చతురులు వీరనుట; 
కుంజేషసు = పొదలలో, సంచరన్సు = అన్వేషింతురుగాక. శ్వపచ=చండాలుర 
యొక్క పుర =పల్లెలను-_అన్యత్తు యన్మూలనగరాత్‌ పురం తచ్చాథా నగరమ్‌ 
(అమర్క 2--2..1), విదః = ఎరిగినవారున్కు చ=మరియు, రం| ధేషు=మహా 
విలములయందు, అభిజ్ఞాః= నేర్చు రులున్కు కొండగుహలు చెట్టుకొట్బలు మొదలగు 
చోట్ల 'వెదుకగల నేర్ప రులనుట్క యే=ఎవరు కలరో, తే చారాః=అ గూఢచారులు 
నాగవ్యా(ఘ౫అటవీష = సర్పములతో లేక ఏనుగులతో పులులతో నిండిన 
అరణ్యనులంద్కు సంచరన్తు =అన్వేషింతు రుగాక్క వా=అస్తై సిద్ధవ్యంజనాః= 
సిద్ధపురుషుల వేషములను ధరించినవారై , చారాః=మరికొందరు గూఢచారులు 
(పత్ర ముని నిలయహ్‌ చ = (వతి ఆ(శమమును, చరన్తు = అన్వేషింతురుగాక, 
బుషా్య(శమములను కూడ విడువక తదుచితవేషధారులైన చారులచే వెదికింప్ప 


సున్లుట, 


390 వేణీసంహారమ్‌ 
పరుష. : యథాజ్ఞాపయలి "బీవః. 


యుధిస్ట రః శ తిష్ట పవర వక_వ్యః సహా దేవః. 





సమాసములు :-- సునిభృతా చ సా పదవీ చ_సునిభృత పదవీ 
తాం వేత్తి తచ్చీలమస్యేతి_సునిభఖృతపదవీ వేదీ(న్‌ )_వేదినా--వేదినః. వీషతాం 
నిచయః_వీరున్ని చయః్క కుణ్ణశ్చాసౌ వీరున్ని చయశ్ళ్చ ఆ కుణ్ణవీరున్ని చయస్య 
పరిచయః యేషాం తే. నాగాశ్చ వ్యా(ఘాశ్చ-నా గవ్యా[ఘ (పధానాః అటవ్యః__ 
నాగవ్వా[ఘాటవ్యః [మధ్యమపదలోపి]_తాసు. శానం పచతీతి--శ్వపచః్క్క 
శ్వపచానాం పురాణి-తాని వేత్తి ఇతి శ్యపచపురవిత్‌--విడొ--విదః. సిద్దానాం 
వ్యంజనాని వేషాదికాని యేషాం తే__సిద్ధవ్యం జనాః... మునేః నిలయః._ముని 
నిలయం మునినిలయ- (పతి. పతిమునినిలయమ్‌. వీప్పార్థమునందు “(పతితో 
అవ్యయీభావ సమాసము, 


నంధు Fay ఫలా వేవనఃఒయాన్సు క్‌ విద౭+లే--ఉ త్వా దేశ విసర్షసంధి, 
వీరుతొ.-నివయం.అనునా శికా దేశ. పరిచయాః+వల్ల వాః, అభిజ్ఞాః యే వ్యంజనా8+?- 
వా--విసక్షలోపసం ధులు, రం[ధేమ +అ భిజ్ఞాః._యణా దేశ, చారాః+చరన్తు- 


క్రియలు యాతు/యాతాతీ _యాతామ్‌--యాన్సు 
పరస్మై లోట్స్‌ (పథమ 
చరశు /చరతాత్‌ -చరతామ్‌--చర ను 
పరస్మై, లోట్‌్‌ (పథమ 


ఛందన్సు ఫ్‌ (గేగ్గరావృత ము 


తతి = తిష్టకఆగుము. సహదేవః=సహదేవుడ్తు ఏవం చ= 
ఈ పకారముగా కూడు వ జ్‌ 


ఇంకను ఉన్నదనుట. స 


న. 


షష్టాజ్కః 391 


జయా రష వంకితమాలవన్న క సుప్తా రుగా-రా మదిరావిభేయా:! 
(శాసో మృగాణాం వయపాం పిరానో నృపాంక్ర పాద (ప పతి మూశ్స్చ 
య త॥ వి 





క్రేయాఇతి = రహః। శంకితమ్‌ ఆలపనః, సుపాః రుగారా కి 
మదిరావి ధేయాః( శ్రే జియా యత, మృగాణాం (తాసు య్మత వయసాం 
విరావక, చ యత నృపాంకపాద్మపతిమాః, తత విచేయాః. మదిరావి ధేయాః 
అనుటకు చ వనే విచేయాః అని పాఠాంతరము,. 


అర్థము ఫా ' రహః=ఏకాంతమునందు శంకితమ్‌=పరులెవరయినను 
వినుచున్నారేమో అను శంకతో, ఆలపన_ః=సంభాషించుకొనువారును, సుపాః= 
శయనించువారును రుగారాః=రో గపీడితులున్కు మదిరా విధేయాః =మద్యమునకు 
దాసులున్కు పలనరింతురుగాన్క జ్రేయాః=తెలియదగినవారు. య్మత్రవ=ఎచ్చట్వ 
మృగాకామ్‌=పళవులయొక్క, (తాసః=వెరపు కనిపించుచున్న దో  తత్రడా 
అచ్చట ఎచ్చట పశువులు బితుకు వితుకుమునుచున్నవో అచ్చట అనుట్వ 
యత =ఎచ్చుట్క వయసామ్‌=పకులయొక్క , విరావః=కలకలారావము వినిపించు 
చున్నదో త్మత=అచ్చట్క ఎచ్చట (పసల అలికిడికి పక్షులు అరచుచున్న వో 
అచ్చట అనుట; చ=అమే నృప *+అంక=రాజలక్షణములతో కూడిన పాద= 
అడుగులయొక్కు, (పతిమాః=జాడలు గల (పదెశములున్సు, విచేయాః= అన్వేషింప 
దగినవి. దాచలేని మహారహస్యము బయటపడుటకిన్ని మార్గ్షములున్న “వనుట? 


నత అ ప. రోత ఆరాః-రుగార్తా9 మదిరాయాః వి ధేయొః* 
నృపస్య  అంకాః యేషు కే_నృపాంకాః (వ్య ౧ధికరణ బహ్మువీహిః). 
నృపాంకౌ చ తే పాదొచ. నృపాంకపాదయోః ( |పతిమాః యేమ తే ees 
(వతిమాః Care ' : 


సంధులు :- క్లేయాః+రహః సుపాః+రుగార్తా 1 4మదిరావిసర్గలోవ 
సంధులు. విరావః+-నృవ, శాన-మృగాజామ్‌-ఉక్తా దే వినర్ల,. నృవ+ 
అంకసవర్షదీర్ష . వతిమాఃచ_శషసా దేశం. క శర 


త్రిత్రీ] వేణీ సంహారమ్‌ 

వురువ; న తా పురి దేవః. (ఇతి న్‌హ్మ-మ్యు వువః 
(ప్రవిశ్య సవార్షమ్‌) చేవ, పాంచాఐకః (పాపః, 

యుధిస్థి రః . త్వరితం (పవేశయ. 

పురుషః వ (నివ్యమ్య పాంచాల కేన సవా (పవిశ్య) ఏవ దేవః, 
ఉపసరుతు పాంచాలక 

పాంచాలకః : జయతు జయతు చేవః. (పియవమూావేదయామి మహో 
రాజాయ చెప చం 


ఛందస్సు హీన ఉపజాతి-ఇం(దవ(జో పేం[దవ (జల కలయిరం 


UU | UU | [U tl UU 
జేయార హళ్ళంకి తమాల పన: 
త్‌ జ గగ 
[0 |! UU | IU | UU 
నృపాంక పాదప తిమాశ్ళ యత 
జ త్‌ జ గగ 


యదితి - దేవఃజమహారాజు, యత్‌=ఏద్వి ఆజ్ఞాపయతి= ఆజ్ఞాపించు 
చున్నాడో, తత్‌=అదే చేయుదుననుట. [ఇతి=అన్వి నీ|ష్క_మ్య=ని(ష్క_మించ్చి 
పునః=తిరిగ్కి |పవిశ్య= ప్రవేశించి సహర్షమ్‌=ఆనందముతో ) చేవ=మహారాజా!, 
పాంచాలకః=పాంచాలకుడను గూఢచార్వి (పాప ః=వచ్చియున్నాడు. 

త్వరితమితి :-  త్వరితమ్‌=వెంటన్కే (ప్రవేశయ=[ పవేశ పెట్టుము. 

నిష మ్యేతి ఫ్‌ [నిష్కమ్య = నిర్ణమించ్చి పాంచాలకేన సహ= 
పాంచాలకునితో సహ్క (పవిశ్య=పునఃణప్రవేశించి] ఏషః దేవః=ఈతడే మహా 
రాజు పాంచాలకః=పాంచాలకుడ్కు ఉపసర్పతు=సమీపించు నుగాక.  వ్యక్వులను 
(వశేశపెట్టునపుడు ఏష మహారాజః అని నిర్దేశించుట ఆచారము. 

జయత్వితి కా దేవః=మవహారాజు జయతు జయకు=జయించును 
గాక. మహరాజాయ=మహారాజు కొరకును చ=మరియు్యం దేవై క=మహోరా జి 


50) షష్టాజ్క_ః 393 

యుధ్శి.రః ఏ భద పాంచాల కచ్చిడాసాదితా తస్య దురాత్శనః 
కారవాథమస్య పదవీ! 

పాంచాలకః ; చేన, న కేవలం పవపీ. స వవ దురాశళ్శా చపి 
శేశాంబరాక్ష ఇ మహో ప్రాతక్ర | పధాన హేతు లల 


యాధిస్టిరః ఏ సాధు! భద! [పియమావేదితమ్‌. అథ దర్శనగోచరం 
గతం? 





కొరకును మహారాజునకును మహారాజ్జికి ననుట, (పియమ్‌ = ఇష్షమున్సు 

ల ః ఠి 
ఆవేదయామీ = నిన్న వించుకొనుచున్నాన్తు (పియకరమయిన విషయమును 
చెప్ప బోవుచున్నాననుద. 


భ(దెతి :* భద వాంచాలక=భ్మదుడా! ఓ పాంచాలకా! గూఢచారులను 
“భద “భదముఖ” పదములతో సంటోధింపవలెగని నియమము. “శిల్పా ధికొర 
నామభ్యాం భద భదముఖేతి వా” [3-౩3-6] అని రసార్హవసుధాకరము, 
దురాత్మనః=దుష్టస్వభావుడును కౌరవ+అథమస్య=కౌరవులలో నీచుడును అయిన, 
తస్య=ఆ దురో్యధనునియొక్కు, పదఏ=జాడ్క ఆసాదితా కచ్చి తొ్‌=దొరి కినదా 
యేమి? “కౌరవాథమస్య” అను మాట కొన్ని (పతులలో లేదు, 


దేవేతి:. దెవ=మహారాజాక్క న కేవలం పదవీ=జాడమా[తమే కాదు 
దేఎ=మహారాజ్జి యొక్క, కేశ= జుట్టును, అంబర=నస్త్రమున్ను ఆకర్షణ=లాగుట 
అనునట్టి మహాపాతక=మహాపాపమునక్కు [పధాన హేతుః=మూలకారణుడై నృ 
సః ఏవ ఉపలబ్దః=వాడే దొరికినాడు. 


సాధ్విపి ఫా  సాధు=బాగుబాగు. [సుందరం రుచిరం చారు సుషమం, 
సాధు శోభనం, కాంతం మనోరమం రుచ్యం మనోజ్జం మంజు మంజులమ్‌ 
3.1.52 అని అమరము] భ[దా", (పియమ్‌=మిక్కిలి ఇష్టమైన విషయము, 
ఆవేదితమ్‌ = నీచే చెప్పబడినది. అథ దర్శస గోచరం గతః-కంటబడినాడా? 
జాడ తెలియుటయేనా లేక వ్యకి కనిపించినాడా? అనుట. “అథి అనునది 


షష్టాజి గై 395 


యుధిస్ట్రిరః ఏ (త్రస్తం వినాపి విషయా దురువి[కమస్య 

చేతో వివేకపరిమంథరతాం [పయాతి! 

జూనామి చోద్యతగదస్య వృకోదరస్య 

సారం రశేషు భుజయోః పికంకితశ్చ॥ 4 
లన మ న 

తసమితి శ విషయాత్‌ వినా అపి (తస్తం మే చేతః వివేక 

పరిమంథరతాం (ప్రయాత్కి రణేష ఉరు విికమస్య ఉద్యత గదస్య వృకోదరస్య 
భుజయోః సారం జానామి చృ పరిశంకితః. 


అరము :- విషయాత్‌=కౌరణమ్యు వినా అపి=లేకున్న న్కు [తస్తమ్‌= 
ఫీతిగొన్న  మే=నాయొక్క, చేతః=మనస్సు, వివేక=కర్త వ్యనిర్ణయ విషయమున్న 
పరి మంథరతామ్‌ = మౌాంద్యమును (మందగామీ తు మంథరః-అమర్క 2-7-73), 
(పయాతి = పొండుచున్నది, కర్హవ్యమును వేగముగా నిర్ణయించుకొనలేకున్నా 
ననుట. రణేషు = యుద్ధములందు, ఉరువి(క్రమస్య=గొప్ప పరాక్రమము కల 
వాడును ఉద్యత గదస్య=పై కెత్క బడిన గద కలవాడును అయిన్క వృకోదరస్య= 
ఫీమసేనునియొక్కు, భుజయోః=భుజముల్క సొరమ్‌=బలమున్తు  జానామిడా 
ఎరుగుదును, చ=అయినను పరిశంకితః (అస్మి)=అనిష్టమునాశంకించుచున్నా ను. 


విశేషములు :- వినకభ్యాం నానాజౌ న నహ (5-227) 
సూతముచే ని షేధార్థక విశబ్దమునకు “నా” (ప్రత్యయము స్వార్థమున చేరి వినా 
అను తద్దిత మేర్చడినది. దీనికో యోగమున్న వుడు ద్వితీయా తృతీయా 
పంచమీ విభక్ళు లుపయుక్తము లగుచుండును. కారణం, కారణేన్స, కారణాత్‌ 
వినా అను రీతిగా. 


సమాసములు :- ఉరుః విక్రమః యస్య సః--ఉరువి కమః--తస్య. 
విచేకే పరిమంథరతా--తామ్‌.. ఉద్యతా గదా యేన సః-ఉద్యతగదక-తస్య. 
వృకస్య ఉదర మివ ఉదరం యస్య సః-వృ కోదరః-కస్య, వ్యధికరణ 


బహు(ఏహిః. 


306 వేణీసంహోరమ్‌ 
((డాపదీమవలోక్య) అయి సుత్ష (తియే! 


గురూణాం బంధూనాం వీతిపతిసహ్మ సస్య చ ఫ్వరః 


పురాభాదస్మాకం నృపసదసి యో౭యం పరిభావః। 





సంధులు := వినా? అపి--సవర్హ , చేతః వివేక ఉత్సా్యదే శవిసర్లస సంధి 
చ+ఉద్యత వృక+ఉదరస్య-గుఐసంధులు, పరిశంకితః +చ.శషసాచేశోసంధి. 


అలంకారము :-- కారణము లేకుండగనే మనసు బెగడొందుచున్నది 
వివేకళూన్యమగుచున్నది అనుటలో విభావనాలంకారము స స్పషము. విభావనా 
వినాపి స్యాత్‌ కారణం కార జన్మ చేత్‌”, ధర్మజుని ఈ ఆనౌరణ భీతి వలన 
దుర్యోధనుని గదాయుద్దపాండిత్యము వ్యంగ్యము అగునున్నది. భీముని భుజ 
బలము నెరిగియు శంకితుడనగుచున్నా ననుటయు మరియొక విభావన. “విరుద్దాత్‌ 
కార్యసన- పత్తి 3 దృష్టా కాచిద్విభావనా! శితాంశుకిరణాస స్త్వం హన్న సంతాప 
యస్పి తామ్‌” 


ఛందస్సు = వసంతతిలకావృత ము, 


[దౌపదీమితి న (దౌపదీమ్‌= దౌపదిని, అవలోక్య= చూచి), అయి 
సుకతియే=ఓ క్ష్మతియకులాంగనా! 


గురూకాామికి =~ (పియే!, గురూణాం బంధూనాం చ &తిపతి 
సహసన్య పురః, నృపనదసి అస్మాకం యః అయం పరిభవః పురా ఆభూత్‌ 
తస 5 పారం ద్వితయమపి [పాయః గమయతి అద్య నః (పాణానాం క్షయః వా 
కురుపతిపళోః నిధనమ్‌. 


అర్ధము : (ప్రియే=ఓ _ "పేయసీ% గుదూణావ్‌=గురువులయొక్క యు, 
బంధూనాహీ= es య్కు చ=మరియ్యు కిళిపతి సహ్మసస్యకా ఆనేక 
రాజసమూహముయొక్కయిు పురః= =అ[గభాగమున-వారి ఎట్టయెదుట ననుట్వ 
నృ పసదసి=రాజసభయందు, అన్మాకమ్‌= మనకు, యః= =వఏీ విధమయిన, పరిభవః == 
ఆవమానము, అయమ్‌= ఇద్చి స. అభూత్‌ =సంభవించిన దో తస్యవ= 


షష్టాజ్క 8 397 


ప్రియే (ప్రాయస్తస్య ద్యితయనుపి పారం గమయతి 
తయః (ప్రాణానాం నః కురుపతిపకో ర్యాద్య నిధనమ్‌! క 





ఆ అవమానముయొక్క_, పారమ్‌=అంతమున్తు ద్వితయమ్‌ అపి=రెండును, 
చెప్పటోవు విధానముల జంట అనుట (ప్రాయః = బహుశఃఖ్క గమయతి = 
పొందించును. ఏమేమిటి ఆ జంట అనుటను వివరించుచున్నాడు_అద్య=నేడు, 
నః= మనయొక్క (పాణానామ్‌=అసువుల్వ శక్ష్రయః=నాశముు అవమానమును 
తుదముట్లించు విధము ఇడి ఒకటి వొ=ఖఇది కానిచో, కురుషతిపళో 8=సశువై న 
దురో,ధనునియొక్క_, నిధనమ్‌=మరణమ్ము ఇది రెండవది అనుట. దుర్యోధనుడు 
నెగ్గినచో  ఖీమునితోపాటు మగమును చత్తుము కావున (ప్రాణత్యాగముతొ 
అవమానము తీ .ను. భీముడే నెగ్గినచో దుర్యోధనుని చావుతో అవమానభారము 
తొలగును-జంటలో ఏది జరిగినను నేటితో పరిభవభారము తొలగిపోగలదనుట. 


విశేషముబఖు :- మహారాజు తన పట్టమహిషిని దేవీ శద్దముతోను, 
తదితరాఎగనలను (పియా పదముతోను వ్యవహరింపవలెనని రసార్షవ సుధా కరము... 
రాజ్ఞా తు మహిషీ వొచ్యా దేపిత్యన్యాః (పియా ఇతీ 3.324_అయినను ధర్మజుని 
చేత పట్టమహిషినే (పియా అనిపించుట లోక మర్యాదననుసరించుట. 


క&ీకేః పతిః__కీతిపతిః--కితిపతీనాం సహ సమ్‌- 
నస... కురూణాం పతిః-కురుపతిః ఏవ పకుః--కురుపతిపళుః_తస్య, 


సందులు :- పృరా+అభూత్‌, వా+-అద్య--సవర్డ దిర్హ సంధులు. యః +- 
అయమ్‌--ఉతా తార దేశాయో అయమ్‌--పూర్వురూప, (పాయః+త స్య-శషసా దెళ, 
పే వా-రేఫా దేశవిసర్షసంధి. 


(దియ ా భూసత్తాయామ్‌--పర సై --లుజ్‌ (పథమ 
అభూత--అభూయమ్‌_. అభూవన్‌ 


308 వేశీసంహారమ్‌ 
అథవా కృతం సంచేహేన. 


నూనం శేనాద్య వ్‌-జేణ |పతిజ్ఞాభంగభీరుణా। 
బధ్యశే శేశపాశన్తే స చాస్యాకర్ణ ణతమః॥ 6 


ఛందస్సు 3 శిఖరిణీవృత ము ;-- రసైరుదై 9శ్చిన్నాయమనసభలా 
గళ్ళి ఖరిణీ--1-6-11 


య మ న స భ్‌ లగ 
IU U UUU 111106 11! TU 
గురూణాం బంధూనాం శివ తిసహ (సస్యచ పురః పురాభూత్‌ 


అధథవేతి - అథవా౭అయినన్కు సందేహేన కృతమ్‌ =సందేహముతో 
చాలును. ఎవరు జయిఎతును ఏమి జరుగును అను సందేహములతో పని 
లేదనుట. కృతమ్‌ అనునది. అలమ్‌ పర్యాయము, కృతం యుగే౭లమర్జే 
స్యాద్విహితే హింసితే (తిసు__ఇతి మేదినీ? 33-67. 


నూనమితి :. పతిజ్ఞాభంగభీరుణా వీరేణ తేన అద్య తే కేశపాళః, 
చ, అస్య ఆకర్షణక్షమః నూనం వ[బ)ధ్యతే. 


అరము - (పకిజ్ఞా భంగ ఫీవణా=చేసిన (పతిజ్ల నెరవేరకపోవుటపట్ల 
థి త జు ౧౧౫ 
భయపడువాడయిన్న _ తేన=ఆ్కి వీరేణ=వీరుడగు భీమునిచేత, అద్య =నేడ్కు శే= 
నీయొక్క _ కేశపాశః=శిరోజనమూహమ్చు చ=అక్ర్రే అస్య=ఈ కేశపాశము 
౧ 
యొక్క ఆకర్షణ=లాగుటయందుు క్షమః=శక్కుడయిన్క సః=ఆ దురో్యధనుడున్సు 
నూనమి=నిశ్చయముగ్కా బధ్యతే=బంధింపబడును. 


విశేషములు = వబయారవేవః అనునార్యోోక్షి ననుసరించి యిచట 
వధ్యతే_బధ్యతే అని రెండు రూపములు అంగీకరింపబడును. _ శకేశపాశపక్షమున 
బధ్యతే = ముడివేయబడును (బంధ బంధనేy అనియు దురో్యధనవక్షమున 
వధ్యతే = చంపబడును (వధ-హన హింసాయామ్‌్స్‌ అనియు సమన్వయము. 
అనువుప ఛందము. 


షష్టాజ్కః 399 
పాం౦ంణబాలక. కథయ కథయ క థముపలబ్దః స దుఠాశ్మా 
కన్మిన్ను దే శే కిం వాధునా ,పవృత మితి. 

[చొవదీ న భద, కథయ కథయ. (బద్దం కేపి క ూహే-) 
పాంచాలకః ఏ శృణోతు జేవే దేవే చ. అవ్తీపా ీవేన వాతే 
మ, దాధిపతౌ శల్యే గాంధారరాజ కుల శలభే సపాచేవ 





సమానముబు ఫా (పతిజ్ఞాయాః భం గః పతిజ్ఞాభంగాత్‌ భీరుః.. 
తేన. కేళానాం పాశః-శకేశపాశః. ఇట పాళ శబ్దము సమూహార్ధకము. “పాశ; 
పక్షశ్చ హస్తశ్చ కలాపార్థాః కచాత్సరే” అమర 2-6-95). ఆకర్షణే 


క్షమ$ః. 


అలంకారము ఫా కేశపాశమునకు సుయోధనునకు నిందు ఏక 
(కియాన్వయము (బధ్యతే) కూర్చబడినది. ఇవి రెండును (పకృళములే. కావున 
నిందు తులయోగిత. ోవర్యానామితరేషాం వా ధరె కం తులంయోగితా 
$ ణం మిత ఖీ $ 9 

సంకుచని, సరోజాని సె్యరిణీవదనాని ష్‌ 


సంధులు :- లేన+అద్య, చ +అస్య +ఆకర్షణ-నవర్ణ దీర్భ నంధులు, 
పాళః+-తే--సాదేశవిసర్లసంధి. 
క్రియ = వర్క బంధ్‌ -కర్మణ్‌-ఆత్మ నే..లట్‌-| పథమ 


పొంచాశికేతి ;-- పాంచాలకుడా, సః=ఆ, దురాత్మా=దుష్పుడ్డు 
కథమ్‌ =ఎట్టు ఉపలబ్దః=దొరికినాడ్కు అధునా=ఇప్పుడు, కస్మిన్‌ ఉదేశే=ఏ 
(పదేశమున్క కిం వా (పవృత్నమ్‌ ఇతి=ఏమి జరిగినదోో కథయ కథయ= చెప్పు 
చెప్పుము. 


భబేతి = భదుడా! కథయ కథయ=చెప్పుము చెప్పుము. 


శృణోత్వితి 2. దేవః=మహారాజ్తు చ=మరియు, దేవి=మహారాజ్ఞి 
టు 


400 పేబీ ఏంహారమీ 


శస్త్రానలం (పవిమ్తై. సేనాపతి నిధన నిరాాకంద విరళ 
యోధోజ్ఞ తాసు సమరభూమిము రిపుబల పరాజ యోద్ధత 
వల్లీత విచిత్ర పరా[కమూసాదిత విముఖారాతి చ కాసు 
ధృష్ట్రద్యుమ్నా ధిప్టి తాసు చ యుష్టృత్సనాసు (వణస్లైము 
కృపకృతవ ర్యాశ్యస్థామసు తథా చారుణాహర్యుషి. కం 
(ప ముపలభ్య కుమార వృకోదరస్య న జాయతే 


షా 
LE (పలీనః స దురాత్మా కార వాథముః. 


శృ ౭ణోతు=వినునుగాక! వినుడు చెప్పుచున్నాననుట. దేవేన=మహారాజుచేత్క 
మ్మదాధివతౌ=మదచదేశాధిపతియైెన్క శల్యే=శల్యుడుు హతే సతి=చంపబడగా, 
గాంధారరాజ=గాంధారరాజయిన శకునియొక్కు, కులజబవంశమనునట్టి, శలభే= 
మిడుక్క సహదేవ=సహ దేవునియొక్క, శస్ర=ఆయుధమనునట్టి అనలమ్‌= 
అగ్నిస్వి (ప్రవిషై సతి[పవేశింపగ్కా సమరభూమిమ=యుద్ధరం గములు, సేనా 
పతిః = సేనాపతియొక్క_ (శల్య, శకుని) నిధన=చావుచేత్క నిరా[కంద=బిట్టు 
రోదించుచున్న, విరళయోధ=హ తశేషులయిన స్వల్ప భటుల చేత ఉబ్బి తాసు= 
విడిచిపెట్ట్లబడినవి యగుచుండగ్కా మిగిలినవారు పారిపోగా ననుట, రిపుబల=శ త్ర 
సెన్యముయొక్క, పరాజయ=పరాజయముత్యో ఉద్ధత=ఉద్దండమైన్క వల్షిత= 
వల్షితమనునట్టి గతివిశేషముతో కూడినవియున్కు  విచ్మిత = అద్భుతమైన 
పరా[కమ= శౌర్యమచ్చే ఆసాదిక=ఆ(కమింపపడినవై, విముఖ =పారిపోవుచున్న, 
ఆఅరాతిచకాసువశ తు సెన్యములుగలవియునై న్య యుష్క శే నాసు=మీ సైన్యములు 
ధృ ష్టద్యుమ్న ధృష్టద్యుమ్నుని చ్చే అధిష్టితాసు వ అధిష్టింపబడినవగుచుండగ్కా 
ఆతడు సేనాపతి కాగా అనుట్క చ చ=మరియు, కృప కృ తవర్మాశ్వ క్ఞామసు=కృప 
కృ తవర్మాళ్వత్థామలుు (పజ 'షేషు=పారిపోగ్యా తథా=అట్లు, అపర్యుషి తామ్‌ = ఆ 
రోజుననే నెరవేర్చ వలసినదియ్యు దారుణామ్‌=ఖీకర మైనదియునై న కుమార 
వృకోదరస్య=భీమసేనునియొక్క, (పతిజ్ఞామ్‌=పతినను, ఉపలభ్య= తెలిసికొని 
సః=ఆ దురాత్యా=దుష్షుడైన, కౌరవాథమ$ః= =కౌరవ సీచుడు దురో్యధనుడు, క్యాప్‌ = 
ఎక్కడో, దలీనః అసి పనన టట న జ్ఞాయతే = = తెలియవచ్చుటలేదు. 


51) షష్టాజ్క_ః 401 
యుధిమిర; ౩ తతస తః 

© ఏ 
(చొపవీ ఏ; అయ్యి పరతః కథయ. (అయి, పరవో క హేపీ) 


పొంచాలకః ఏ అవధ్తాం చేషో చెపీ చ. తతశ్చ భగవతా వాసు 
దేవేనాధిప్తీత మేకరథ మారూఢా పమారభీమార్దున" 
సమంతా తమంతపంచకం పర్యటితు మూరజ్ణొ త 
మనాసాదతనంతౌ చ. అనంతరం చెవమనుకోచతి 
మాదృ శే భృత్యవ నే, దీర్భ ముష్పం చ నిశ్వసతి కుమారే 
బీభత్స జలధర సమయ నిశా సంచారి తడి(త్ర్రశర 


ఆయీతి = అయి = ఓయీ పరతః = తరువాత (ఏనుయినదో) 
కథయ = చెప్పుము. 


అవధత్తామితి కా దేవః=మహారాజ్తు చ=మరియు, దేవీ=మహాోరాబ్జి, 
అవధత్తామ్‌=వినుగాక%్క తతశ్చ =అటుత రువాత్క భగవతా=భగవంతుడై న్మ వాసు 
దేవేన=శ్రీకృ ష్తునిచేత్క అధిష్టితమ్‌=అధిష్మింపబిడిన్స కృష్ణుడు సారధిగాననుట్క 
ఏక రథమ్‌=ఒకే ఆరదమును, ఆరూఢా=అధిరోహించిగవారై , కుమారఖీమాట్దు నౌ= 
భీముడునర్జునుడునుు సమంతపంచకమ్‌=సమంతపంచకమను పేరుగల ౩ సరస్సును 
సమంతాత్‌ =నలువె పుల్క పర్యటితుమ్‌ =తిరుగు టక్కు ఆరబ్లొ =[పారంభించిన 
వారును తమ్‌=ఆ దుర్యోధనుని అనాసాదితవంతౌ చ=కనుగొనలేనివారునయ్యి. 
అనంతరమ్‌=త రువాత్క మాద్భ శే=మావంటి, భృత్యవరె=సేవకులసమూహమ్ము 
దె వమ్‌=దేవుని, అనుళేచతి=ధ్యానించుచుండగ్యా _కుమారె వీభత్సౌ=కుమార 
కిరీటి, దీర మ్‌ ఉషప్ణంచ నిశ్వసతి=వేడి నిటూర్పులు విడుచుచుండగ్యా వృకోదరే= 
ఫీముడ్కు జలధర సమయ = వానకాలమందల్కి నిశా=రా(తిపూట్క సంచారి= 
పరుగిడుచుస్న, తడితి(పకర = మెపులపిండువర్కె పింగశె ౩=కెంపెక్స్కి_న్క 
కటాక్ష ౭=కీ9 గంటి చూపులతో. గదామ్‌=తన గదను ్రనీనయతజ మెరయించు 


402 వేజీనంహారమ్‌ 


పింగల? కటానై. రాదిపయతి గదాం వృకోదశే 
యతి ం౦చనకారితా మధితీపతి విడే ర్భగవతి 
నారాయసకో, కన్టిత్సంవిదితః కునూర స్య మారు సే 
ర్నుజ్జిత వమూంసభార।; (పత్ష ౫ విఠన్చిత మృొగలోహిత 
చరణనివసనః త్యరమాణో౭న్ని కముపేత్య  పురునః 
పరువశ్యాస్మ గ సార్ల (శుతవరానుమేయపదయా వాచా 
కథితవాన్‌ - చేవ కుమార! అసి న హతో౭స్య 
సరస నీరే జ్యే పదపద్దతీ సమ ఇతీర్ణ। పతిబింబే, తళ. 
-రేశా స్థలముత్వీర్లా న ద్వితీయా. పరత్ర కుమారః 
(పమాణీ మితి, తతః ససం| భమం (ప లః సర్వే 
వయం తమేవ వురస్క్భత్య . గ చ సరసీ రం 


వాటి 





చుండగా భగవతి=భగవంతుడై నృ నారాయణే=వాసు దేవుడు విధేః= విధియొక్క, 
యక్కించనకారితామ్‌=ఏదియైన చేయగల స్వేచ్భాాపవృత్తి ని అధిక్షిపతి=లోలో 
నిందించుచుండగ్కా పంవిదితః = పరిచితుడై న్వ కశ్చిత్‌ పురుషః = ఒకానొకడు 
(బోయవాడు, ఉబ్బి త=విడువబడిన్క కర ఖా గా బరువుకలవాడై 3 
మోయుచున్న బరువును అల్లం తదూరమున దించుకొని యనుట, (పత్యగ = = 
అప్పుడ్కే విశసిత=చంవబడిన్న మృగ=హరిణముల చ్వే లోహిత ఎట్ల్డనై న్య చరణ 
నివసనః=పాదములు వస్త్రములు కలవాడై, మృగముల రక్తము చిందిన దనుబ్క 
త్వరమాణః=త్వరపడుచున్న వాడై , భమారన్య మారు తే1=కుమారఖీమునియొక్క 
అంతికమ్‌=సమీపమున్కు ఉ పేత్య=పొంది, దగ్గరకు వచ్చి యనుట్క పరుష= 
కఠినమైన లేక బరువుగా సాగుచున్న, శ్వాన=ఊ ద్పులతో, (గస్త =కబళింప 
బడినవగుటచ్చే అర్థకుత=సగము సగమే వినబడుచున్న, వర్ష=అక్షరములతో, 
ఆను మేయ-ఊహింపదగిన లేక తెలియదగ్గు పదయా=పదములుగలదై నృ వాచా 
వాక్కుతో, కథితవాన్‌ =ఈ (పకారముగా చెప్పినాడు-- దేవ! కుమార!=-మహాోరాజా! 
మాజి సీట్‌ అ 
arcana eres Ege 
మ వఅడుగుజాడ్లల వ ఎసలు, ద్వే= రెండు 


షష్టాద్కః 403 


పరిజ్ఞాయమాన సుయోధన  పదలాంఛనాం పదవీ 
మాసాద్య ఛభగవళా వాసుదే వేనోక మ్‌ = భో వీర! 
వృకోదర! జానాతి కిల సుయోధనః సలిలస్తంభనీం 
విద్వామ్‌. తన్నూనం తేన త్వన్భయాత్‌ సరసీమేనా 
మధిశయి లేన భవితవ్యమ్‌. వతచ్చ వచనముప[శ్రుత్య 
రామానుజస్య సకల _ దిజ్నికుంజపూరితాతిరక్తమ్‌ 
ఉద్భాంత సరిలచర శక్రుంతకులం (_తాసోద్ధత న(క 
(గావా మాలోడ్య సరస్పలిలం ఛై రవం చ గర్జిత్యా 
కవూర  వృకోదశేణాభిహితమ్‌ - అశేశే వృథా 


(పఖ్యావి తాలీకపౌరుపాభిమానిన్‌, పాంచాలరాజ 
తనయా శేశోంబరాకర్ష ణ  మహాపాతకిన్‌, ధార 
రాష్ట్రా )పసద, 

తు 





సమవ తీర్ష=నీటిలోనికి దిగినందులక్కు (వతివింబే=చిహ్నములై , కనిపించుచున్న 
వనుట. (జలమవతీర్డె = నీటిలోనికి దిగినవి, సమవతీర్హ పద (పతిబింబే-అనియు 
పాఠాంతరముల్ఫు. తయోః=ఆ రెండింటిలో, ఏకా=ఒక వరుస్క స్థలమ్‌ ఉత్తీర్ణా= 
ఒడ్డు క్కి నది, ద్వితీయాజరెండవద్వి న ఉత్తీ ర్లా=తిరిగి గట్టున కెక్క_ లేదు, పర్మత్ర= 
అటుపై ని, కుమారః (ప్రమాణమ్‌ = కుమారఫీముడే (ప్రమాణము. ఏమి 
యూహింతురో ఊహించుకొనుడనుట. ఇకి = అని చెప్పెనని అన్వయము. 
తతళః=అంతట్క తమ్‌ ఏవ =వానినే పురస్కృత్య=ముందుంచుకొన్తి వయమ్‌= 
యు సర్వే= అందరము, ససం భమమ్‌=సం|భమముతో, న, 
సరప్తీరమ్‌ = తటాకమునొడ్డును, గత్వా=సమీపించ్చి పరిజ్జాయమాన= తెలియ 
బడుచున్ను సుయోధన=దురో్యోధనునియొక్క, పదలాం ఛనామ్‌=పాదచిహ్న ములు 
కలదైన (చ్మకాసి వాభాః రేఖాః కుర్వన్ని భూపతిమ్‌ అనుచొప్పున నుండు 
చ్మకాది చిహ్నృములబే ననుబ్క్ర, పదవీమ్‌ = జాడను ఆసాద్య=పొంది లేక 
గురించి భగవతా=భగవంతుడై న, వాసు దే వేన= (శ్రీకృష్ణునిచే, ఉక్పమ్‌=ఇట్లు 
పలుకబడినది-భో వీర! వృకోదర!=ఓ వీరుడా! భీమసేనుడా!, సుయోధనః= 


ఉగ్రత. కేశీనసంహారక్‌ 


జన్నేందోరమలే క్ర తే వ్యపదిశస్య ద్యాకి ధ్పే గదాం 
మాం దుశ్శాసన కోప్ట శోణిత మధుడీజం దిప్పుం మన్య సే! 
దర్వ్పాంధో మధుకె టభద్నివి హరావవురద్ధై తం చెప్పనే 
మతాొసాన్నృపశో విహోయ సమగం పంకేశిధుతా లీయజీళ॥ 7 





దురోధనుడ్కు సలిలస ంభనీమ్‌=జలస, ౧భనమన్కు విద్యామ్‌=విద్యను జానాశి 


కిల=వఏజుంగునుగదాకీ తత్‌= పకక. త్వత్‌ భయాక్‌=నీనుండి భయమువలన్క 
ఏనామ్‌=ఈ, సరసీమ్‌=సరసు న్కు అధిశయితేన=మునిగిప లుగ్ను వాడుగా తేకడా 
సాల నమ్‌=తప్ప క్క భవితవ్యమ్‌=కాదగియున్నది. తప్పక ఇందే 


న రామానుజస్య = బలరాముని తమ్ముడైన వానుదేవున్మి 
ఏతత్‌ =ఈ వచనగమ్‌=మాటను, ల సకల దిక్‌ నికుంజ=దశ 
దిశలనునట్ట గహ్యరములలో, పూరిత=నిండినదె , అతి lel 
మిగులు: నట్లును ఉ[ద్భాంత = భయపడి పమషగు లు పెట్టుచున ఎం సలిలచర=జల 
చరములయు, శకుంత=పకులయు, కులమ్‌-సమూహాము కలు లుగునట్లున్వు (తాసజ= 
భయమువలగ్య  ఉద్దత= =ఉద్రండ ములె న, నక=మొసళ్ళు, గ్రాహమ్‌= జలజంతు 
విశేషములు కలుగునట్టును , సరస్పలిలమ్‌ =తటా కోదకమున్వు ఆలోడ్యవ=కలగుండు 
వరచ్చి చ౭మరియ్కు భైరవమ్‌= భీషణముగ్కా గర్రిత్వా=బిటరచ్చి కుమార వృకో 
దరేజణ=భీమునిచే, అభిహితమ్‌ =ఇట్లు పలుకబడినది-అరేరే=ఓరోర్‌!, వృ ధా= 
వ్యర్థముగా [పథ్యాగిత = ప్రకటింపబడిన అలీక= అసత్య మెక పౌరుషాభిమానిన్‌ = 
పౌరషాభిమాగముకలవాడా! మగటిమిపై నీ యభిమాగ మళీక చునుట. పాంచాల 
రాజ తనయా=(దౌపదియొక్క కేశాంబర=శేశపాశమును వ. ఆకర్షణ = 
లాగుటచ్చే మహాపాతకిన్‌=మహాపాపీ! అట్టి నుహాపాసమును చేసి డా అనుట; 
స్ట త ధృతరాష్తుంని సంతతిలో. నీచుడా! 


ట్‌ a శ లా ది Ea 
జన్నేందోరిక్‌ ౩. అమక్తే ఇందోఖ కులే జ “ఇం వ్యపదిశసి; అద. 
ట్ర కా వ చు జ న 

అపి గడామ్స్‌ ధత్సే; దుశ్శాసన కోష్త శోణిత మధుక్షీబమ్‌ మామ్‌ రిప్పుమ్‌ 
4 కద శా న కి అర వొ 5 
సక మధు టభద్విషిి హర్కా అ దర్చాంధః, ఉద్దతమ్‌, షణ; హా 
అక అక కని | 
గృాపః, అధున్నా మత్తాసాత్స్‌ పంక్సే లీయసే, 


షష్టాజ్కః | 405 





అర్హము : అమలే= =కళం కరహిత మైన, ఇందోః కులే =చం(దవంశము 
నందు, క. వ్యపదిళసి=(ప్రకటించుచున్నా వు (పుట్టితివనుట'; అ 
అపి=నేడుకూడ్క, గదామ్‌ =. గదను ధత్తే = ధరించుచున్నావు; దుళ్ళాసన= 
దుళ్ళాసనునియొక్క కోష్ట=గోరువెచ్చన్ని శోణీత=రక్తమనునట్టి, మధు= 
మద్యముతో (సురా అని పాఠాఎతరము), _ క్షీబమ్‌=మదించిన్న మామ్‌=నన్ను, 
న. భాష సే=చెప్పుకొనుచున్నా వు; నన్ను శ|తువుగా చెప్పుకొను 
వానికి ఇట్టి నె చ్య ము తగదనుట$ మధుక కి టభద్విషి=మధుకై టభులకు శతువై నం 
హరా అపి = వరాల విషయమునందును, దర్చాంధః = గర్వాంధుడవై, 
ఉద్ధతమ్‌=బెట్టిదము ను, చేష్టసే= నరించుచున్నావ్యు హే నృపళో=ఓరీ! నరరూప 
పశువాశ్‌ అధునా = ఇప్పుడు, మత్‌ (శాసాత్‌=నానుండి భయమువలన్న సంకే= 
బురదలో (చెరువులో ననుట లీయసే=దాగుచున్నావు. (ఛందస్సు-శారూల 
వికీ)డితము) 


చై 


ce 


సమాసములు 2. కించి దుష్టమ్‌....కో ష్టం చ తత్‌ కోణితమ్‌ చంకోష్ట 
కోణితమ్‌--తదేవ మధు-మధునా క్షీబః-తమ్‌. దర్చేణ అంధః. మధుశ్చ 
టభళ్న _-మధుకైటభయోః ద్విట్‌ ట్‌ తస్మిన్‌. నా పశురివ_న్మ పళుః_ తత్స ంబుద్ద్‌ 
_పళో!+. మక్‌ (తాసః-తస్మాత్‌. 


క be 


సంధులు కా జన్మ--ఇందోః కా. ఉష్ల_గు ణసంధులు. ఇందో 8+ 
అ వలే_రేఫా దేశవిసర్గ. వి--అపదిశసి+ అద్య అపి+ఉద్ధతమ్‌-యణాదెశ. అద్య+- 
అప్కి దర్ప-+అంధ-సవర్త దీర్ల . హారగౌ--అపి_అయవాదేశసంధి. (తాసాత్‌- 
9 యు 
a! 


శో_అనునాశికా దేశ. అంధః+మధు-ఉత్ఫా్యా దేశ. పం కే--అధునా-పూర్య 


స 
పసరు 


ee 


కిము దిశకళ్‌ అతి సర్షన్కే, పరసి్మి లట్‌, మధ్యమ దిశసిందిశథః_ 
దిశథ. డు ధాజ్‌ రణపోషణయోః)ంలట్‌, ఆత్మనే మధ్యమ; సు 
ధద్‌ దె. మనుజుః (అవబో ధనే) లట్‌, కర్మణి, మధ్య మః మన్య "సీ._మన్వే థే టా 
మన్య ధ్వే. చేష్టసే_చే ష్లేథే_చేష్టర్వే , చేష్ణ-నామధాతువు) గ సలీయేశే.. 
లీయధ్వే (లా ఆదా నే--కర్మణి పయోగఖ. 


406 వేణీనంహారమ్‌ 
అపి చ భో మానాంధ! 


పాంచాల్యా మన్యు వహ్నిః స్ఫుటముపశమిత, పాయ వవ [పసవ్యా 
వ్యాస నై? శేశపాకా ; వాతపతిమ మయా కౌరవాంతేఃపు రేవు! 
(ధాతు ర్పుశ్నాసవస్ల |సవదసృగురసః వీ ఈనూానం నిరీక్ష్య 
కోధాత్కి౦ భీమసేనే విహీత మసమ యే యత్త్యయాస్తా౭భి మానః॥ 8 





ఆపిచేతి -- అపిచ=మరియు భో మానాంధ=ఓ అభిమానాంధుడా! 


పాంచాల్వేతి ఫు, మయ్యె (పసహ్మ, కౌరవాంత౭పృరేవమ, హాతపతిషు, 
వ్యాస కై8, కేశపాశె 8, పాంచాల్యాః కో9ధవహ్ని 8 స్క్ఫుటమ్స్‌ ఉపశమిత్ర 
(ప్రాయః, ఏవ; (భాతుక్క దుశ్ళాసనస్య్క, ఉరసః, (సవత్క్‌ అసృక్‌, పీయమానమ్‌్‌ 
నిరీక్ష్య, కో9ధాత్క్‌ త్వయ్యా భీమసేన్కే కిమ్స్‌ విహితమ్‌; యత్‌ అసమమే 
అభిమానః్క అస 8? 


ఆర్థము : మయా = నాచేత (పసహ్య = వ హా ఠాత్తు గా కొరవాంత౭ 
మక ోకవకాంతలు హత పతిష=చంపబడిన భర్యలు కలవారగుచుండగ్కా 
ఫన్‌ కైశ=విడివడిన్క శకేశపాశై ౩=(వార్సి జడలచేే పాంచాలా్యః= దౌవ దయకు 
మన్యువవి హ్న్‌=కోపాగ్ని ను స్ఫుటమి=పూర్తి గ్కా ఉపశమిత[ పాయః ఏఎవ= చల్లార్చు 
శ (భాతుః=సోదరుడై న, దుళ్ళాస నస్య=దుళ్శాసనునియొక్క , ఉరసః౫ా 
వక్షఃస్థలమునుండి, (సవత్‌=ఉబుకుచున్న, అసృకి =రకమున్కు పీయమానమ్‌= 
(కాగుచున్నవానిన్కి నిరీక్ష్య = చూచ్చి కో9ిధాత్‌ = కోపముతో, త్వయాడనీచేత్క 
భీమసేనే = ఈ లీమునీవప్టి, విహితమ్‌ కిమ్‌=ఏమి యాచరింపబడినది? భీమునికి 
(వత్యపకారమేమి చేయగల్లితివనుట. యతొ_ఏలన్న, అసమయే=_వేళ కాకముందే, 


అభిమానః _ నీ గర్వము, అస్తః కిమ్‌ = అస్త మించినదా యేమి? ((సగ్గరా 
వృత్త ము 


సమానములు := మన్యురేవ వహ్నిః. హతాః పతయః యేషాం 
తే, కారవాణా మంతఃపురాః-శేష. అంతఃప్పర శబ్దము లక్షళకావృతి ననుసరించి 


_ షష్టాజ్కః 407 


(చొపదీ ; నాథ అపనీతో మే మన్యుర్యది వునరవీ సులభం 

దర్శనం భవిష్యతి. (ణాహ, అవణీదో మే మణు జఇ 
౯ 
ఫుణో వి సులహం దంసణం భవిస్సది.) 
Ad we = 3 : “9 

యుధిష్థిరః : కృళు, నామంగళాని న్యావార్పు మర్హస్యస్ఫిన్‌ కాలే 
వే లేతస్తతః, " 

పాంచాలకః ; చేవ, తత నెపవం భావమా నేన వృకోద లేణావతీర్య 


కో ధోద్ధత భమిత భీషణ గచాపాణీనా సహసై 
వోల్ల ౦ఘితతీర  ముత్సన్ననళిసీవన నుపవిద్ధ 





అంతః పఫురకాంతలకు బోధకము. కాగా నిది పంలింగమగుట విగహమున 
యేషాం తే అనియు తేషు అనియు చెప్పబడినది. న సమయః-లసమయఃఎతస్మిన్‌ , 


సంధులు వా పాంచాల్యా॥+మన్యు, (పాయః+ఏవ-విసర్గలోప. 


పాశై హస్త, (భ్రాతుః దుశ్ళాసనారేఫాదేశ, _కౌరవ+అంతఃపుర్క త్వయా? 
అస 8-సవర్డ దీర. అస ః+అభిమానః-_ఉ త్వా దెశ--అస్తా+ అభిమాన పూర్వ 
రూప. 


నాధేతి =. నాథా! [ఇది ఆమె మనస్సులో భీముని కే సంబుద్ధి] 
పునరపి=మరల తిరిగి దర్శనమ్‌=నీ దర్శనమ్వు సులభమ్‌=కేలికగా దొరకునద్సి 
భవిష్యతి యది=అగుచో చాలు మే=నాయొక్కు, మన్యుః=[కౌరవులపై ]కోపమ్ము 
అపనీతః=పోగొట్టబడిన దె, సీవు నిరపాయముగా తిరిగివచ్చిన చాలుననుట. 


కృషేఇతి :-- కృషే = (దొపదీ% అస్మిన్‌ కాలే=ఈ సమయమున్న 
అముంగళాస్‌_అశుభములన్సు వ్యాహర్తుమ్‌=పలుకుటక్కు ౫ అర్హసి=తగవు. 
ఇప్పుడమం గళ ముల నాశంకింపకు మనుటబ. భదుడా! తతస్తతః = తరువాత 
నే మెనది చెప్పుము, 


దేవేత :- చదేవ=మహారాజా, తతః చ=అటుపైని, ఏివమ్‌=పైని 
టు 
వ 


చెప్పిన భాషమాణే న = గర్జించుచున్న వాడును, కోంధ=కోపముతో, ఉద్ధత= 


3 


408 వేజీసంహారమ్‌ 


మూర్చిత (గావా ము(ద్భాంత మత్స్య సకుంత 
మతిభై రవారన [భమిత వారిసంచయ మాయత మపి 
తత్సరః సమంతాదవలోడితమ్‌. 


యుధిప్టిరః వ భత తాపీ కిం నోళ్టి తం? 
పాంచాలకః ఏ జేవ, కథం నోల్సి తః! 


త్యకోంలి తః సరభ్ససం సరసః స మూల 
ముద్భ్భూత శ కోప దవానో ౮ విషస్ఫులింగః। 


ఉద్దండముగ్యా (భమీత = (తిప్పబడుచున్న, భీషణ=భయంకరమైన, గదా=గదతో 
, పాణీనా=బాహువులుకలవాడునై నృ వృకోదరేణజ=భీమునిచ్చే అవతీర్యజ= 
(వవేశింపబడి (ఆత డందు దిగియననుట్స సహసా ఏవ = ఒక్కసారిగా 
ఉల్లి రకు ధా వసనం. తీరమ్‌=ఒడ్డుకల్లునట్లున్కు . ఉత్సన్న =శిధథిల మైన్క 
నళివీవః “మ్‌=పద్మలతలు కల్లుః టున్సు అపవిద్ధ వ (గుచ్చ బడి లేక నలిగిపోయి, 
ne మూర్శిల్లి న, గాహమ్‌=నక్రములు కల్లునట్లును ఉ[ద్భాంత=పై కెగిరి 
పడుచున్నృ, మత్స్య=చేపలుు శకుంతమ్‌ పతులు కల్గునట్లున్కు ఆతిభై రవ=మిక్కిిలి 
భయంకరోమెన్స ఆరవ=ధ్వనితోో |భమిత= =తరగలెకి న్య వారిసంచయమ్‌=నీరు 
కల్లునట్లును తత్‌ సరః=ఆ సరస్స్కు ఆయకమ్‌ అపి=విశాల మైనదే అయినప్పటికిని, 
నదుంతాతొ=పూరి గ గా అవలోడి తమ్‌-కలచివేయబడీనది. 


భదేతి = భద = భ(దుడాక) తథాపి = అటుల చేసినప్పటికిని, 
న ఉత్టితః కిమ్‌=లేచినవాడు కాలేదా ఏమి? 


దేవఇతి :_ దేవన = మహారాజా కథమ్‌ నోత్సితః = లేచినవాడు 


కాకుండుటెటు! 
ae] 


విషస్ఫులింగఖ్క సః అయన, సీమ స... వేల్ల నాభి, 
సరస కీరోద ధేః కాలకూటః | ఇవు ఉల్పితః. 


వస్తి షష్టాజ్మః 409 


అఆయస్త భీము భుజ మందర వేల్ల నాభిః 
వీరోదభేః సుమధికాదివ శాలకూటః 9 





అర్హము ;- సరస *$=సరోవరముయొక్క, మూలమ్‌ =అథోభాగమును, 
సరభసమ్‌=వేగముగ్యా శ్యక్సా్వ=విడిచి; ఉద్భూత=వెలువడుచున్న కోప= 
కో9ధమనునట్టి  దహన=అగ్ని యొక్క, ఉ(గ=భయంకరమైన్క విష=విషము 
వంటి స్ఫులింగః=కణములు కలవాడై, విషతుల్యమైన కోంధాగ్ని కణములను 
వెలి గక్కు_చున్న వాడై అనుట; ఆయస్త జపొడ'వె వెన్క భీమ=భీమసేనునియొక్కు 
భుజ = బాహువనునట్లి, మందర = "మంథరపర్వతముయొక్కు, వేల్ల నోభిః= 
తిరుగుడులతో, సుమ దితోక్‌డహోనగో చిలికి వేయబడినదై న్మ సరసః=ఆ సరోవరము 
మండీ క్షీరోద ధేః=కీర సము[దమునుండి కాలకూటః ఇవ=కాలకూటమువ ల్మౌ 
సః=ఆ దుర్యోధనుడు ఉత్ధితః లేచెను. 


సమాసములు = కోపః ఏవ దహనః,. ఉ(గం చ తత్‌ విషం చ 
కోపదహనః ఏవ ఉగవిషమ్మ్‌. కోపదహానో (గవిషస్య _ స్ఫులింగాః; 
ఉద్భూతాః కోప దహనో(గ విషస్ఫులింగాః యస్మాత్‌ సః, భీమస్య భుజః. 
భీమభుజఃక. ఆయస్తః భీమభుజః ఏవ మందరః; ఆయస్త భీమభుజమందరస్య 
వేల్ల నాః.తాభిః. కీరస్య ఉత క్షీరసహితః ఉదధిః--కీరోదధిక. ఉదధీ రూఢః 


నంధులు :-- త్యక్వా+ఉదధిఖు దహన+4[గ్వ కీర+శఉదధేః_గుణ 
సంధులు, సః+మూలమ్‌--త దేతద్విసర్షలోపసంధి. 


ఛందస్సు 2 వసంతతిలక_ఉక్కా వపంతతిలకా తభజా జగొ గః 


UU} Utt tUl Ut UU 
త్యోక్కోత్లి తస్పర భసంప రససృ మూలమ్‌ 
ళో జ 2 గగ 


అలంకారము క కోవమునందు దహనత్వ మారోపింపబడుబచే నిది 
రూవకము.. కోవదహనమునందు ఉగ విషత్వమా రోపింవబడి మరొక రూవకము. 


410 వేణీసంహారమీ 
యుధిష్టిరః ౩ సాధు, సుత తియ సాధు 
[చాప పది 4 ప్రతిపన్నః సమరో చ వా, (పడిబల్లో సమరో ౯ వా) 


పారిచాలకః 2 ఉనాయ చ తస్మాత్సలిలాశయాత్‌ కరయు౫ళోశ్లంభితే 
(1 లొ రణీకృత భీమగదః కథయతి న _అశేశే నూరు శే! 

శ్రిం. భ యేన (పరీనం దుర్యోధనం మన్యే భవాన్‌, 5 

: మూఢ! అనిహూత పాండువ్సుతః (పకాశం లజ్ఞ్జమానో. 

చ విశమితు మధ్యవసి సరవా నన్ని పాతాలమ్‌. వవం 

| చోక్తే వాసుదేవ కిరీటిభ్యాం ద్యావప్యంతస్పలిలే 








ఖవి రెండును అనుభయ తాదూప్యరూపకములు.- భుజమందరమనుచో కూడ 
విట్టిదే. క్షీరసము[వమునుండి కాలకూటమువలె సరస్నునుండి సుయోధనుడు 
లేచెను. "ఉపమానోపమేయములకు, ఏక క్రియాన్వ యము (ఉత్తితణ్స చెప్ప 
బడుటచే నిది దీపకము, వదన్ని వర్ణ్యావర్జ్యానాం. ధ'6 దశకం దీపకం ముధాక్క 
మదేన భాతి కలభః వశాశే సేన మహీపతిః. త 
సాధ్వి ఏతి : వ - సుక్ష్మ్యతియ=ఉత్తమ రాజవంశ సాధు క 

I wales అరం Ces మ ఫు 
న వా=లేదా? వాటి వం తంట . 


. “ఉత్రాయేతి. ల. “తస్మాత్‌ =.ఆ.. _ . సలిలాశయాత్‌ = సరస్సునుండి, 
ఉక్టాయ 'చ=లేచ్వి కరయుగళజ=రెండు.. చేతులతోను. ఉర్ధంభిత=పై కెత్తబడ్వీ 
తోరణీకృత = వలయ్యాకా రముగా (శప్పబడుచున్ను భీమ= =భయంకరమయిన్న 
గదః=గద' కలవాడె డై కళథయతిస్మ=(ఈపకారముగా) చెప్పుచున్న వాడయ్యెను- 
అరేరే మారుశే=ఒరోరీ _ఖీముడా! భయేన=భయముతో, (పలీనమ్‌=దాగినవానిగ్వా 
దుర్వోధనమ్‌=ఈ 'దురోథనుని, భవాన్‌=నీవ్యు మన్యే కిమ్‌=తలచుచున్నా వా? 
[భవద్యోగమున " '్రతవపువేక్న. “మూఢా ధ్దడాకో అవీహాశడచం పబడప్లో . 


'షష్టాజ se 411 


నిషిద్ధ. సమర సమారంభా సల ముత్తారిత”.. భీమ 
సుయోధనా, అఆసీనశ్చ కౌరవరాజః శీతితలే గదాం 
నివ్నీప్య విశీర్ణ రథ సహ్మసం నిహత కురు శత గజ వాజి 
నర సహస కథేబర సమ్మర్ప సంపతత్‌ గృ'ధ కంక 
జంబూక ముత్సన్న సుయోధ మస్టుద్వీర $ విముక్న సింహా 
నాద  మపమి[త్ర . భాంధవ మకౌరవం రణసాన 
మనలోొక్య ఆయత మున్లం చ నిఃశ్వసిరవాన్‌ =. తతేశ్చ 
వృకోదశేణ అభిహితక్‌. ఆయి భోః కారవళాజి; 
కృతం బంధునాశ దర్శన మన్యునా, ._ మైవం వీవాదం 
కృథాః పర పాండవాః సతారా ప కలో 
ఖ్‌ 





“పాండుప్ప తః= జవ ప్షజ కలవాడనై , పం చప చంపలేనివాడనై అనుట 
వ్రకాశమ్‌=స్ఫుటముగ్యా లజ్జమానః =సిగ్గపడుచున్న వాడనై., నిళమితుమ్‌= 
వ్మశాంతి తీసికొనుట క్రై పాఠాలమ్‌=అధోలోకమును, అధ్యవసితవాన్‌ అస్మి= 
పొందినవాడనై. తిని.  పాఠాళమునకేగి విశ్రమింవ నిశ్చయించుకొంటి ననుట. 
ఏవమ్‌=ఇట్లు ఉక్త ట్‌ =పల్కగ్కా. భీమ సుయోథ నౌ= =భీమ దుర్వోధనుల్పు ద్వౌ 
అపి=ఇరువురును, " నలిలే_ సిటియందు సిషిద్ద=వారింపబడిన, సమర సమారంభొౌ = 
యుద్ధ (పారంభముకలవారై, సరోవరములోనే కలియబడకుండ _ వారింపబడి 
యనుట్న వాసుదేవ కిరీ టిభ్యామ్‌ఐకృష్ణార్జునులచ్చె. _స్థలమ్‌=ఒడ్డును, ఉత్ఫారితౌ= 
పొందింపబడినవారై రి. ఈ ఇరువురు నాఇరువురి నొడ్డుకు రావించిరనుట,. చ= 
ఆ పిమ్మట్క, కౌరవరాజఃజదుర్యోధనుడు, - ఆసీనః=కూర్చున్న వాడై, 'గదామ్‌= 
న. కీతితలే=నేలమీద్య నికీప్య=డఉంచి, విశీర్ణ=తుత్తు నియలై పోయిన రథ 

హ (సమ్‌=అనేక రథములు కలదియు, నిహత=చంపివేయబడిన్క కురు శతక 
నూర్గురు కౌరవులయ (దుర్యోధనుడు ఓక్క_డే మిగిలియున్నాడుకాన నిట శత 
శబము, గజ-ఏనుగులయ్మ్క వౌటి=ా గుబ్బములయు, నర=భటులయు సహ స= 
వేనవేల, :  కశేబర=శరీరముల్క సమ్మర్రే=(పోవుపై, . సంపతత్‌=(వోలుచున్న; 


షస్టాజ్క-8 413 


త్తం చ శ్ర త్యానూయాన్నితాం దృష్టిం _కుమారయో ర్నిశ్నీ 
ప్యోక వాన్‌ a రృ రాష్ట్ర) 


కర్ణ దుః శాసనవధా తుల్యా వేవ యువాం మమ 
అ] వియో౭వి (పియో అకారం త్వ మేన వీయసావహాసః॥ క్షే 





ఆగునుగాక!. నీవు కోరుకొన్న వానితో యుద్దము చేయవచ్చు ననుట, (క్షణ 

ఉదరో మహ ఉద్దవ ఉత్సవః, 1-7-35, ఉత్సేకామర్హయోరిచ్చాాపసవే మహ 
ధిష ధి ws 

ఉక్సవః 33.209, అమర్భ, 


సమాసములు :- సుఖేన యోద్దుం యోగ్యః.కమ్‌. ఆత్తం శస్త్రం 
యేన సః_-ఆత్త శ స్త్రః--తస్య. రణే [రణాయ వా ఉత్సవకః.రణోత్స వక. 


సంధులు :- నున్యసే+అస్మాకమ్మ్‌ తే+అసు-పూర్వరూవయ్వుర 
సంధులు, దంశిత స్య+ఆత్త--సవర్త దీర, రణ+ఉ తృ వః--గు ణసంధి. 
చాలి ణు 
ఛందస్సు కా 'పథ్యావక్క9ము, 
[క్రియలు = మను అవబో ధనే-ఆత్మనే-లట్‌ -కర్మణి-మధ్యమ 
___ మన్యసే-మన్యేథామన్యధ్వే 
అస భువి-పరసై్య-లోట్‌ -కర్త రి-(ప్రథమ 


అసు =స ః$-సను 
అలలో వనీ = 


ఇత్తమితి : వే ఇళ్టమ్‌=ఈ _పకారముగా పల్కినదానిన్వి (శుక్వా=విన్వి 
అసూయాన్వితామ్‌= అసూయతో కూడిన, దృష్టిమ్‌=చూపున్కు కుమారయోః= 
ఫీమారునులపె,  నిక్షీపగానిలిప్తి ధార రాష్ష్రః=దురో్యోధనుడుు ఉక్తృవాన్‌= 
పస్కెను-- 


కర్దతి - కర్ణదుఃశాసన వధాత్క్‌ మమ్మ యువామ్క్‌ తుల ఏవ; 
క రస? "అపి పియసాహసః శతమ్‌ ఏవ యోద్దుమ్‌ (ప్రియః. 


414 వేళీ నంహారమ్‌ 


బ్రత్యుకాయ పరస్పర కోంఢాధితేప. పకుషవాక్క-లహ |పస్తావిత్ర 
ఘోరసం॥ గామా విచ్మిత విిభమ (భమిత గదా పరిభాసుర భుజ 
దండా మండలై 8 విచరితు భూరిల్ల? భీము దుర్యోధన, అహం శ 
-జీవేన చ,కపాణిశా జేవసకాశ మను(పేపీతః. అహ చ "జీవో దేవకీ 
నందనః-ఆపక్యువి త (పకిజై చ. మారుత, పణన్తే. కౌరవరాశే 
మహో నావీన్నో విపొద$,. సంపతి ఫునర్భీమ సేనాసాది'త సుయోధ్ధజ్జీ 
నివ్యంటకీణాతం భుననతలం పికలయతు భవాన్‌, అభ్యుద 
యోచిళా క్చానవరతం (పపర్వ స్టంతాం చుంగళస సమారంభ 9, శృం 
సందేడే బాన, 





అర్థము :- కర్ణ దుఃశాసన వధాత్‌=కర్దుని దుఃశాసనుని చంపుటవలన్న 
మమ=నాక్కు యవామ్‌= మీరిడువురును తుల్యాౌ ఏవ=సమానులే. (కర్షని చంపిన 
అర్జునుడు, దుళ్ళాసనుని చంపిన భీముడు నిరువురు నాకు విరోధులే అనుట 
ఆ(ప్రియః అపి= =అనిష్పుడవే అయినప్పటికిని (పియసాహ సః= సాహస పియడ 
వైన త్వమ్‌ ఏవ_నీవే, యోద్ధుమ్‌=యుద్ధము కొజక్కు (పియః=ఇష్టుడవు. 


నమానములు ఫా కర్ణళ్న దుళ్ళాసనశ్చ--కర్ణదుళ్ళా సనయోః వధః- 
తస్మాత్‌, న eer (పియమ్‌ సాహసం. యస్య సః పియనాహసః, 


నంధులు :-' తుల్యౌ+వీవ-_అయవాదేశసంది. అ్మపియః ! అపి- 
ఉత్స్వాదేశ... --అ[పియో+అపి._పూర్వరూపనంధి, (పియః+యోద్ధుమ్‌--ఉ త్త్వాదేశ. 


| వ్‌ కలగక a 


ఇత్యుక్రాయేతి : 42 ఇతిడా అని, ఉక్భాయ=లేచి, పరన్పరజ పతే 
చెందిన, కో9ధ=కోపముతోనై న్వ అధిక్షేప=తిరస్కారముతో కూడిన్న పరుష= 
కఠినమెన్క వాక్‌ =వా[గూపమయిన, కలహ=యుద్ధముతో, (పస్తావిత=[పారంభింప 
బడిన, వాన్‌ రజభయంకరమైన సం(గామౌ=రణము' కలవారును, విచి|త=అఆశ్చర్య 
జనక మైక్క విభమజవిలాసముతో [(భమిత=్యతిష్పబడుచున్న గదా= గదలతో, 


సష్టాజ్కః శీ1ర5్‌. 
పూర్యంతాం సలిలేన రత్నకలశా రాజ్యాభి పే కాయ శే 
కృష్ణాత్యంత చిరోళ్ఞి తే చ _కశజరీబంభే కరోతు తణమ్‌! 


_ రామే. శాతకు శారభాసురక శే మృక్రద్రుమోశ్ళేదిని 
కో్ఫధాంధే చ వృకోదశే పరిపతత్యాజె” కుత స్పంశయః॥ 13 





పరిభాసుర= ప్రకాశించుచున్న, భుజదండౌ=దీర్భములై న బాహువులు కలవారును 
[భుజౌ దండావివ యయోస్తా]; అయిన్క - భీమ దుర్యోధనా=ఖీమ దురో్యధనుల్కు 
ముండల లై.ః=[కలియబడుటకనువుగా] వలయాకారములో విచరితుమ్‌- =తిరుగు టక్కు 
ఆరబ్ధా=మొదలిడిరి, అహం చ=నేనేమ్మో దే వేన=భగవంతుడై న, చకపాణినా= 
ల్రీకృష్టనకే, దేవ సకాశమ్‌ = మహారాజ సమీపమునకు | తమయొద్దకనుట౫, 

అను పేషితః : = పంపబడితిని.  దేవః=దేవుడైన్క దేవకీనందన = =డ్రీక్యష్లడ్కు 
ఆహ చ = ఇట్లు చెప్పెనుకూడ. మా రుతౌ=భీముడ్డు అపర్యుషిత (ప్రతిజ్లే=ఆ. 
రోజుననే దుర్యోధనుని సంహరింతునను (పతిజ్జ చేసినవాడగుచుండగా, కౌరవ 
రాజే=దురో్యధనుడు, (పణ చే_పారిపోగా [అద్భ శ్యుడుకాగా], నః=మనకు, 
మహాన్‌ =పెద్ద[గొప్ప౩ విషాదః=దిగుల్డు ఆసీత్‌=|[సంభవించెను] కలిగెను, 
సం(ప్రతి= ఇప్పుడు, _పునః=తిరిగ్శి స్‌ు నజ ఫీమునిచ్చ్వే సుయోధనే=దుర్యో 
ధనుడుు, ఆసాదికే=పట్టువడగ్యా భువనతలమ్‌=భూ గోళము, నిష్కంటకీభూతమ్‌= 
శ|తురహితము గావింపబడినట్టు, భవాన్‌ =నీవ్రు పరికలయతు=తలంతువుగాక, 
అంటా లా =జయోచితములై న న, మంగళ్ల సమారంధాః=శుభకార్యముల్పు 
తనవరతమ్‌ = నిరంతరముగా,, ప్రవర్త ్యంతామీ : = నిర్వహింపబడుగాక!, 
సందేహేన = అనుమానముతో, వ చాలును. జయముపట్ల సస ఎన్‌ ళన 
వవసరము లేదనుట. 


“పూర్యంతామితి' : జ త్కే రాజ్యాభి షేకాయ రత్న కలశాః, సలిలేన్వ 
పూర్యంతామ్‌; చ్చ కృష్ణా చిరోజ్టి కే, కబరీబం ధే క్షణమ్స్‌ కరోతు; శాతకుఠార 
భానురకర్కే క్ష్నకదుమోచ్చేదిని ' రామే: చ “es వృకోదర్కే ఆజ్కొ 
పరిపతతి కుత. సంశయః! se 3 


416. వేణీసంహారక్‌ 
వనన ననన న న న నమాజు 


అర్ధము. : తే= నీకు రాజ్యాఖి షెకాయ=పట్టాభి పే ఇకముకొ అక్కు రత్న 
కలకాః =రేక్న ములు పొదిగిన కుంభముల్కు సలిలేన=నీటితో, పూర్యంతామ్‌= 
నింపబడుగాక్క  చ=మరియ్యు కృష్టా=[దౌపదీదేవ్వి అత్యంత చిరోజ్డి కే=చాల 
కాలమునుండి విడి చి పెట్టబడిన్వ కబరీబంధే= శిరో జబంధనమున, క్షణమ్‌=పండువు, 
కరోతు=చేసికొనుగాక. జుట్టు ముడుచుకొను ఆనందమును పొందుగాక అనుట. 
శాత=వాడీయైన్క కుఠార= గొడ్డలితో, భాసుర పకాశించుచున్న్య్క కరే=హసృము 
కలిగినవాడును క్షత = క్షత్రియలనునట్టి, (దుమ =తరువులన్కు ఉచ్చేదిని=నరికి 
వేయువాడునై న్మ రామే=పరశురాముడు, ఆజా=రణరంగమునందు, పరిపతతి= 
అవతరించుచుండగ్యా చ = మరియు లేక అ స్తే, కో9ధాం ధే= =కోపావిష్తుడెన్న 
వృకోదరే=భీముడ్కు ఆజొ పరిపతత్కి సంశయః=సం దేహము, కుత 8=- ఎఎక్కడిది!, 
జయము లభించునా అలభింపదా అను సంశయమునకు అవకాశమే లేదనుట. 
శార్దూలము. 


సమాసములు :- రత్నమయాః ఉత రత్నభూషితాః కలళాః-రత్న 
కొలశాః, రాజ్యే అభి షేకః--తసె స. అత్యంతం చిరాత్‌ ఉజి జ్లి తః--తస్మిన్‌. 
కబర్యాః బంధః._తస్మిన్‌.. శాత శ్చాసౌ కుఠారక్మి శాతకురారేణ ( భాసుర శాత | 
కుఠారభాసురః కరః యస్య సః-తస్మివ్‌. తతా ఏవ దుమాక్య కత (దుమాన్‌ 
ఉచ్చేత్తుం శీల మస స్య-క్ష్మత దు మోచ్చేదీంతస్మిన్‌, కో9 ధేన అంధః_తస్మిన్‌, 


సంధులు := రత్నకలళాః+రాజ్యంవిసర్లలోప. రాజ్య+-అభి. షేకాయ 
కృ ష్టా+అత్యంత్వ కోరిధ+-ఆంధే ధే-సవర్హదీర్ణ . అతి+అంత్క పరిపతతి-- ఆజ్‌... 
యణాదేశ, చిర+ఉబ్చిత్య (ద్రుమ+ఉచ్చేదిని_గుణసంధి. 


1 క్రియలు: ఏ వ్యూ పూరజే, కక్షలు ఆత్మనే లోట్క్‌ [ప్రథమ 
3 2) డు స కృజ్‌ న త & 
స. 


53) షష్టాజ్కః 417 


(చాపదీ : (సబావ్బమ్‌) యైన స్ర్రీభోవననాథోో ఛభణతి 
తత్క్మథ మన్యథా భవిష్యతిం (జం చేనో తీ హులఅణ 
జాపహో భగణాది తం కవాం అక్షైాహో భవిస్పది). 

పాంచాలకః : న శేవల మియమానీః. అసురనిషూదన స్యా బేశో౭పి, 

యుధిప్టీరః : కో పా నామ భగవతా సందిష్టం వికల్పయతి. కః 
ఫో౭|త భోః. 
(ప్రవిశ్య) 


కోంచుకీ . ఆజ్ఞాపయతు డేనః, 


యుధిష్టీరః గ జేవస్య దేవ కీనందనస్య బహుమానాత్‌ వత్సేస్య మే 


ప 





యదేవఇతి :-- (సబాస్పమ్‌ స బాస్పములతో), (శిభువననాథః= 
ది 
ముల్లో కములకు ఏలికయైన, దేవః= శ్రీకృష్ణుడు, యత్‌=-ఏవి, భణతి=పల్కు 
చున్నాడోో తత్‌=అద్సి, కథమ్‌ =ఎట్లు, అన్యథా భవిష్యతి= వేరొక రీతిగా నగును? 
(అసళ్యము కాట్‌ దనుట). 


న కేవలమితి :-  ఇయమ్‌=ఇది కేవలమ్‌ ='కేవలము, ఆకీః న= 
ఆశీస్పే కాశ్కు అసుర నిషూదనస్య=రాక్షసాంతకుడై న కృష్ణునియొక్క, ఆదేశ 


అపిడాఆజ్ఞయును., 


కోహితి ;= భగవతా =భగవంతుని చేత, సందిష్టమ్‌=ఆ దెశింపబడినదానిన్ని 
కో హి నామ వికల్పయతి = ఎవడు మాత మాచరింపకుండును! చేయవలెనా 
మానవలెనా అను వికల్పములు తగవనుట. కః కోశ త భోః=ఎవరక్కడ? 


((పవిశ్య=కంచుకి (పవేశించ్కి 
ఆజేతి :. దేవః=మహారాజు, ఆజ్ఞాపయతు=ఆజ్ఞాపించునుగాక, 


ని 


gt 


దేన స్యేతి ;.  దేవకీనందనస్య=దేపకీ సుతుడై న, దేవస్య= ్రీకృ 


418 వేజీనంహారము 


పజయ మంగళాయ (పవర్శ్యంతాం తదుచిశా; 
సమారంభాః. 


కంచుకీ : యథాజ్ఞాపయతి చేవ _ (సోత్సాహం పరి! క్రమ్య) 
భో భోః సంవిధాత్యూణాం ప్రరస్ప'రాః! యథా (పథాన 
మంత ర్వేళ్చి కా, డావారికాశ్స, పప ఖలు భుజబల 
సరివేపోత్సీ ర కారవ పరిభవ సాగరస్య, నిర్యూఢ 
దుర్యహ ప్రతిజ్ఞా భారస్య సుయోధనానుజ శతో నూ లన 
పభంజనస్ష దుఃకొసనోరఃస్థల విదళన నరసింహస్య 
దుర్యోధనోరుస్త ంభ భంగ వినిశ్చిత విజయ స్య బఠీనః 
(పాభంజనేః వృకోదరస్య స్నేహ పతపాతినా మనసా 
మంగ ళౌని కరు నూజ్ఞాపయతి చేవో యుధిస్థీ రః, 


యొక్క, బహుమానాత్‌=గొరవము వలన్క మే=నాయొక్క, వత్సస్య=చిరంజిీవికి 
(భీమునికి, విజయ మంగళాయ=విజయోత్సవము కొరక్కు తదుచితాఃడాదానీకి 
తగిన సమారంభాః=సంరంభ (పారంభములు, (పవర్శ్యంతామ్‌=జరుపబడును 
గాక. | 


యథేకి :-- దేవః=మహారాజ్తు యథా ఆజ్ఞాపయతి=ఆజ్ఞాపిం చిన ప్లే, 
(సోత్సాహం=సంతోషముతో, _ పర్మికమ్య=రంగస్టలముపై నొకపెడకు నడిచి) 
భో భోః = ఓయోయీకీ సంవిధాత్తూణామ్‌ = పురోహితులలో, పురస్స రాః= 
అ|గగాములారా!, యథా (ప్రధానమ్‌ = (పౌధాన్య క్రమము నతి కమింపన్ని 

శ్మిరా౭=ఆఅంళఃపుర సంచారులారాకీ చ=మరియు, దౌవారికొః=ద్వార 
రా! ల=బాహుబలమనునట్టి పరికేప=నాకత్యో, ఉత్తీ ర్రజదాట 
బడిన కొరవ = కొరవులచెనై న్న పరిభవ=ఆనమా నమనునట్టి నాగరస్య= 
సము[దము కలవాడును నిర్వ్య్యూఢ నెరవేర్చ బడిన దుర్వహ=అతి కఠిన మెన్క 
(ప్రతిజ్ఞా ధారస్య = (పతిజ్ఞా భారము కలవాడును ఘోర (వతిజ్ఞను నెరవేర్చిన 


శ న. నే 
వొడనుట్క సుయోధన 


స=దుర్యోధను నియొక్క అనుజశత =తమ్ములు నూర్షురను, 
1 2 


జో 


5  ఫఘుదిక 


షష్టాజ్కః 419 


(ఆకాశ) కిం ([బూథ- సర్భతో౭ధికతేరమపి (పవృత్వం 
కిం నాలోకయసి ఇతి. సాధు వుతకొః సాధు. అనుక్క 
హత కాధీ తా హీ (పశాశయతి మనో తం స్వామి 
భక్రిమ్‌. 

యుధిస్టి రః ॥ ఆర్య జరుంథర! 


కంచుకీ : ఆజ్ఞాపయతు చేనః, 

షప 
ఉన్యూలన=పెకలించుబయందు, (వభంజనస్య=పెనుగాలి యైనవాడును, దుశ్ళాసన= 
దుస్స సేనునియొక్క_, ఉరఃస్థల=వక్షః ప్రదేశమును విదళన=చీల్బు టయంద్యు 
నరసింహస్య=నృ సింహుడై నవాడున్సు దురో ్యధన=దురో ్యధనునియొక్క, ఊరు 


ఇల్లీ 


స్తంభ జ సృంభములవంటి తొడలను (తొడలనునట్టి సృంభములన్సూ భంగ= 
విరుగగొట్టుటతో, వినిశ్చిత=నిశ్చ యింపబడిన, విజయస్య=విజయము కలవాడున్సు 
బలినః=బలవంతుడును, (ప్రాభం జనేః=వాయప్పుతుడును. అయిన-వృకో దరస్య= 
ీమునిక్కి మంగళాని = విజయోత్సవ సూచకములగు కుభాలంకరణములను, 
కర్తు మ్‌=చేయుటకు, ఏషః=ఈ, దేవః=మహారా జయిన్క యుధిష్టి రః=ధ ర్క జుడు 
స్నేహ పక్షపాతినా=వాత్సల్యముతో కూడిన, మనసా=మనస్సుతో, ఆజ్ఞాపయతిడా 
ఆజ్ఞాపించుచున్నాడు, (ఆకా శే=ఆకాశము “౦దు విని తెరవెనుకనుండి ఎవరో 
ఏదో అడుగుచున్నట్లు అభినయించి.డీనినే ఆకాశభాషి తమందుర్నుు కిం (బూథ= 
ఏమనుచున్నారూ!%, సర్వతః=అన్నివై పులను, అధికతరమ్‌=మిక్కు టముగ్వా 
(వవృత్త మ్‌=నిర్వహింపబడిన విజయోత్సవమును, న ఆలోకయసి కిమ్‌ ఇతి= 
చూడలేదా అనియా! (చూడ వేమనియా!), ప్పుతకాః=చిరంజీవులారాకీ సాధు 
సాధు=బాగు బాగు. అనుక హి తకారితా=చెపకయే హీతముచేయుట్క మనో 
గతామ్‌=మనస్సులోనున్న, స్వామిభక్తి మ్‌=|పభుభక్సిని, (పకాశయతి హీ= 
(పకటించునుగదా! 

ఆరతీ జం ఆర్య జయంధరుడా! 

ఆజ్ఞాసయత్తితి = చేవః=మహారాజ్సు ఆజ్ఞాపయతు=ఆజ్ఞాపించును 
గారీ ॥ . 


420 వేణీసంహారమ్‌ 


యుధిస్థిరః ఏ గచ్చ (వ్రీయఖ్యాపకం పాంచాలకం పూరితోవీ. కేన 
| పరితోషయ, 


కంచుకీ క యదాసజ్ఞాపయతి "దేవః... (9౩ పాంణూలశీన సవా 
ని ప్కా-ంత[)ం | 
[చాపదీ ఎ; మహారాజ, కిం నిమిత్త వ పునర్నాథ ఛీమనసేనేన న 
దురాచారో ఛభణీకః- పంచానా మజవ్టనాాకరి మధ్య 
యేన లే రోచతే కేన సవా తే సం|గ్రావెరా భవత్వితి. 
యది మా దీసుతయో శే*తరేణ సహ సం గామస్తేన 
(పాక్థితో భ వే త్తతో౭త్యాహీతం భవేత్‌. (యహారాఅ, 
క్లీం నిమిత ౦ ఉణ కావా ఛీమసేణేణ సో దురాఆకో 
భణిదో-ంపంచాణం వి అహ్మాణం మే జేణ జే రోఅది 
. శేణ సవా టే సంగామో హోదుతి. జఈ మద్ది 
సుదాణం వకద చేణ సవా సంగామో తేణ జో భవే 
తద్గో అచ్చాహందం. భవే.) 
... గచ్చేతి :- గచ్చ=వెడలుమ్ము (వియథ్యాపకమ్‌=(పియమైన వారను 
చెప్పిన పాంచాలకమ్‌=ఈ పాంచాలకుని పారితోషి కేన=బ హు మానముతో, 
వరితో షయ=సం తోష పెట్టుము, . 
యదితి ఫా. దేవః = మహారాజు యత్‌ ఆక్టాపయతి=ఆ జ్ఞాపించిన'క్లే 
(ఇతి = అన్కి పాంచాలకేన సహ=పాంచాలకునితో కలిస్కి ని|షో_ంతః= 
_ వెడలెను, 


మహారాజేత్తి ;-- మహారాజా! కిమ్‌ నిమిత్త మ్‌=ఎందుకోసమన్వి నాధ 
ఖీమసేనేన=నాధుడై న భీమునిచేత్తు సః=ఆ, దురాచార్శ=దుర్మాగ్భుడెన దుర్యో 
ధనుడ్డు . భణీత।ః=చెప్పబడినాడు_అస్మాకమ్‌=మ్మా పంచానామ్‌ అప మధ్యే== 
అయిదుగురిలో యేన=ఎవనితో, తే=నీక్కు సం (గామః=యుద్ధము. రోచతే 


షష్టాజ్క_ 8 421 


యుధిస్ట్రిరః 3 కృషే, ఏవం మన్య తే జరాసంధఘాతీ, వాత సకల 


సువృూద్బంధు వీరానుజ రాజన్యాసు కృప కృత 
వర్మాశ్య నాచు శేపా చ్యకావకశసు  అమోహీణ్‌ 
ప్య బాంధవః శరీరమూ త విభవః కదాచిదుత్సృవ్ల 
నిజాభిహానో ధార్హ రాష్ట్రః సరిత్య టే దాయుధం త్రవో 
. వనం వా [వేక్‌ సంధిం వా పితృముఖేన యా వేత, 
వవం సతి సుదూర మతి! కాన్నః (పతిజ్ఞాభారో 
భవే త్పకలరిపు జయే స్య లిం సమరం ( పతిపత్తుం 
పంచానానుపి పాండవానా మేకస్యాపి నైన తమః 
సుయోధనః, శంకే చావాం గదాయుద్ధం వృకోదర 
హ్‌ ఖ్లనానేన. అయి సుకు (త్రియే పక్ష... 


ca 





ఇష్ట మౌ తేన సహవ=వానితో నే తే=సీకు, సం (గామః=యుర్ధమ్సు భవతు=అగును 
గోక్క ఇతి = అని..ఖీముడు దుర్వోధనునితో నేల పల్కెనని అన్వయము, పునః 
అనునది వాక్యాలంకారమున కే. మా(దీసుతయోః=మా(ది కుమా రులిద్దరి లో, ఏక 
తరేణ సహా= _ఏ ఒక్కనితోన్నో తేన=వానిచేత, సం[గామః= =యుద్ధమ్ము 'ప్రార్డిత= 
కోఠబడినదిి భవేత్‌ యది=-అయ్యెనేని, అత్యాహితమ్‌=మిక్కిలి భయంక రము3- 
భ వేత్‌ = అయ్యియుండెడిది. 


కృష్ణఇతి : ఫ్‌ కై ము == ఓ (ద్రౌపదీ, జరాసంధ ఘాతీ=జరాసం ధుని 
ంహరించినవాడై న భీముడు ఏవమ్‌=ఇట్లు, మన; ్యతే=భా వింపబడుచున్నా డా!, 
కాదశసు== =వదునొకండై నృ అకొహిణీమ= కహాతు హత=చంపివేయబడిన్మ్క 
సకల=సమస మైన, 'సుహృక్‌=మిత్రులు, బంధు=చుట్టముల్కు పీర=పి పలు 
అనుజ=సోదరులు (లేక వీరులైన సోదరులు), రాజన్యాసు = సామంతరాజులు 
కలవియును కృప=కృపాచార్యుడ్కు కృతవర్మ=కృతనర్మయు, ఆశ్వ జ్ఞామ= 
దోంణపు[ తుడు, శేషాసు=మా(తమే మి గిలియున్న వియునుు ees 
అయిపోగా అబాంధవః = బంధుహీనుడును, శరీరమా[త విభవః-శరీరము 


టా ల్‌ 


న్స 


422 చేణీసంహారమ్‌ 


కోోధోద్దూర్ల గదస్య నాసి సవ్భశః సత వం రజీ మాకుతేః 
కారవ్యే కృతవాస్తతా వునరియం జీవే యథా సీవిణి! 
పన సస్తూట్లితే భార. రాష ప్ర నలినీ నాగాయ వత్వాయ ము 
క్‌ తస్య సుయోధనేన సమరం నై వేతనేపా మవామ్‌॥ 1 


మా(తమే సంపదగా లప అయిన్మ _ ధార్హరాష్ట్రః = దురోధనుడు, 
కదాచిత్‌-ఒక వేళ ఉక్సృష్ణ=విడిచిపెట్టిన, నిజాభిమానః=తన యభిమానము 
కలవాడై, ఆయుధమ్‌=గదను, పరిత్యబేత్‌=వదలునుగాక్క వా=లేక్క తపోవనమ్‌= 
తపోవనమున్కు [వజేత్‌=వెడలునుగాక (పొందునుగాక్స, వా=లేక్క సితృముఖేన= 
తండి ద్వారఃమున్వ సంధిమ్‌=పొందున్తు యాచేత=కోరునుగాక. ఏవం సతి= 
ఆశే అయినచో సకల రిపుజయస్య z= సమస్త శ|తువులను జయించుటకు 
అనునట్టి, (పతిజ్ఞాభారః=(పతిజ్ఞ చేసిన బరువు, సుదూరమ్‌=మిక్కిలి దవ్వుగా, 
అతికాన్న ః=ల౦ ఘీ ంపబడినది, భవేక్‌-అగును. సమరమ్‌=యుద్దమును, (పతి 
పళ్తుమ్‌ = పొందుటకు సుయోధనః = దుర్యోధనుడు పంచానామ్‌ అపి = 
అయిదుగురై నృ పాండవానామ్‌=పాండవులలో ఏకస్య అపి=ఒకనికేని క్షమః న 
ఏవ=చాలనే చాలడు. గదాయుద్దమ్‌=-గదాయుద్ధము అనేన=వీనిళ", వృకోదరస్య 
ఏవ=ఖీమునికే అన్కి అహమ్‌-నేన్కు శం కే=భావించుచున్నాను. అయి 
సీక్ష(తియే!=ఓ రాట్బు(తీ!, పళ్యజచూడుము (విను మనుట)-- 


_ కోంధేతి కా రణే కో9ిధోద్గూర్ణగదస్య మాదతేః సదృశః న అస్సి, 
సత్యమ్‌; పునః దేవే సీరిణి యథా ఇయమ్‌ కృతహస్తత్వా కౌర్రవ్యే (వర్తతే 
ఉద్ధత ధార్హరాష్ట్ర నలినీ నాగాయ మే వత్సాయ్య స్వసి, అస్తు అహమ్‌, 
సుయోధనేన్న తస్యృ సమరమ్స్‌ శంక్కే ఇతరేషామ్స్‌ నైవ, 


అర్ధము :- రణే = యద్ధమునందు కోంధ = కోపముచేత్క ఉద్గూర్ణ= 

పె కెళ్తబడిన్క గదస్య=గద కలవాడైన్మ మారుకేః=ఖీమునిక్కి సదృళః=సాటి 
వచ్చువాడు న అసి=లేడ్కు సత్యమ్‌=ఇది వాస్తవము. పునః=కౌన్సి దేవే 
భగవంతుడైన సీరిణ్‌=బలరామునియందు (బలరామునికి, యథా=ఏటువంటి, 


షష్టాజ్బ 8 423 


తృపితో౭స్ని భోస్తృపితో ఒన్ని. సంభావయతు కన్సిత్‌ 
సలిలచ్చాయా సం[పడానేన మామ్‌, 


ఇయమ్‌=ఈ గదావిషయక మైన, కృతహస్తతా=నేర్పరితనమున్నదో కొరవ్యే= 
దురో్యోధసునియందును, [తాదృకశీ = అంతటిది, వర్తతే = కలదు]. ఉద్దర= 
ఉద్దండుడై న, _ ధార్తరాష్ట్ర=కౌరవ్యుడనునట్టి _నళినీ=పద్మమునక్కు నాగాయ= 
ఏనుగువంటివాడై న [పద్య లతను ఏనుగు భంజించుననుట్మ, మే వత్సాయ=నా 
[తమ్మునికి] చిరంజీవిక్కి స్వస్ని=శుభమ్ము అస్తు =అగుగాక, అహమ్‌=నేను 
సుయోధనేన=దురో్యధనుని తో, తస్య=ఖీమునిక్కి సమరమ్‌=యుద్ధమును శంకే= 
ఊపహించుచున్నాను, ఇతరేషామ్‌ = తక్కిన పాండవులకు [దుర్యోధనునితో 
యుద్ధమును], న ఏవ-భా వించుటలేదు. 


సమాసములు *- కో9ధేన ఉద్దూర్జా, కో9ధోడ్లూర్జా గదా యేన సః. 
తస్య. ఉద్ధతళ్చాసా ధార్భరాష్టరిశ్న, ఉద్ధత ధార్హ రాష్ట్ర ఏవ నళిస్కీ ఉద్ధత 


న్‌ 


సందుఖు కా కోరిధ4ఉద్లూర్ణ, నె వ+ఇతరేషామ్‌.గుణసంధులు, 

న-అన్ఫీ, అస్తు +ఉద్ధత--సవర్డ దిర్హ . ఫపునః+ఇయమ్‌=రేఫాదేశ. స్వస్తి 

అను -యణాదేశ. నళావన.__వృద్ది. [శా రూలవి క్రండితము]. 

ఎజి థు యి 

కయ వ్ర ఫా అస భువి_పరసె ్మ-లట్‌=(ప్రః_అస్ఫీ -స్తృః=సన్ని 
లోట్‌.[ప:--అస్తు /స్తాత్‌--న్తామ్‌-సన్తు 

థోకిజ్‌ శంకాయామ్‌-లట్‌ _ఉతృమ 

శం కే_శంకావహే-శంకామహెౌ 


[నేపథ్యే=కతెరవెనుక] 
తృషిత్తః అస్మ భోః తృషితః ఆస్మి=నంతోషించితినో యీ సంతోషించితిని. 


కశ్చిత్‌ =ఎవడెని, సలిల=జలమున్కు ఛాయా=నీడను, సంపదానేన=ఇచ్చు ట(ల్ఫతో 
మామ్‌-నన్ను, సంభావయతు =గారవించునుగాక 


424 వేణీసంహారమ్‌ 
యుధిస్థ.రః ‘ (ఆకర్ష కః కో౭|త కః 
(పు) 
కంచుకీ మ లలత దేవః 
యుధిష్థిరః ఎ జ్ఞాయశాల కిమేతత్‌ ! 
కంచుకీ 4 ఆదాజ్ఞాపయతి దేవః. (ఇతి నిమ్మ-మ్య పునః 
(పపిశ్ట) చేవ కున్నా నతిథి రుపస్థి తః, 
యుధిస్టిరః 1 ఫీ ఘం (పవేశయ, 
కంచుకీ ఏ యదాజ్ఞాపయతి దేవః (ఇతి నిహ్రా-ంతః) 
(తతః |పవిశతి మునివేవధారీ చార్వాక నామ 
రాశుసః) 
కఇతి :- [ఆకర్జ్య=విని], క్ర కో౭[త భోః=ఎవరక్కడ! 
[((పవిశ్య=కంచుకి (ప వేశించి]] 
అజేత్రి :. దేవః=మహారాజ్తు ఆజాపయతు =ఆజాపించునుగాక. 
Sa డా ద 


జాయతామితి :- ఏకత్‌ = ఈ వినిపించుచున్నది కిమ్‌=ఐఏమియో, 
జ్ఞాయతా మ=తెలియబడునుగాక, [తెలిసికొని రమ్మనుట] 


యడితి $-- దేవః = మహారాజు యక్‌ ఆజ్ఞాపయకి=ఆజ్ఞాపించినన్లు. 

వ్‌, 

[ఇతి=అస్మ ని|ష్క_మ్య=వెడల్సి పునః=తిరిగి, వ్రవిశ్య=వచేశించి], నను 
సుహొరాజాకే కున్మాన్‌ =ఆకలిగొన్న, అతిథిః=అతిథ్వి ఉపస్థిత౩=వచ్చి యున్నాడు, 


శీఘమితి ఫా శ ఘమ్‌=వెంటనే, (పవేళయవ=(ప్రవేశపెట్టుము. 


యదితి = మహారాజు యత్‌ ఆజ్ఞాపషయతి=ఆ దేశం చిన స్తే, [ఇతి= 


అస్సి ని|షాం౦తః = వెడలెను]. [తతః = వెంటనే ముని వేషధారీ = ముని 


54 షష్టాజ్కః " 425... 


రాతసః ; (ఆత్చగతమ్‌) ఏపహో౭పి. చార్యాకో నామ రాతసః, 
సుయోధనస్య మితం పాండవాన్‌ వంచయిశుం 
[(ఛమామిః (|పకాశమ్‌) తృపి.తో౭న్ని, సంభావయతు 
వమూం క చ్చిజ్జలచ్చాయా [పదా నేన; (9తి రాజ్ఞః | 
సమోప ముససర్పతి), 
(సర్వ ఉత్కివన్తి) 
స 
యుధిస్టీ, రః ఏ; మునే అభివాదయే, 
రాశుసః : అకాలో౭యం సముడాచారస్య. జల! పడానేన ' 
సంభావయతు మూహ్‌, 
ec sc మ 
వేషమును ధరించియున్న చార్వాక నామ = చార్వాకుడనునట్టి రాక్షసక= i 
రక్కసుడ్కు (పవిశతిడ ప్రవేశించును]. 
ఏషఇతి *- [ఆత్మగతమ్‌ = తనలో], ఏషః అస్మి = ఇదిగో నేన్నే. 
చార్వాకః నామ=చార్వాకుడనునట్టి, రాక్షసః =రాక్షసుడను, సుయోధనస్య=దుర్యో 
ధనునిక్షి మి(త్రమ్‌=స్నే హితుడను పాండవాన్‌ =పొండవులను, వంచయితుమ్‌.=. 
మోసగించుటక్కు (భమామి = తిరుగుచున్నాను. |(వకాశమ్‌ = (సకాశముగా, 
తృషితః అస్మిదప్పికగొంటిని. కళ్చిత్‌=ఎవడేన్హి. జలశఛాయా+[పదానేన= 
నీరునీడల నిచ్చుటతోో మామ్‌=నన్ను, సంభావయతు=అను. గహించునుగాక, 
[ఇతి = అన్ని రాజ్ఞ 8=యుధిష్టిరునియొక్కా సమీపమ్‌=పజ్జన్వు ఉపసర్పతి= 
సమీపించును]. [సర్వే=అందరును ఉత్తి పన్తి; లేతురు] 
మునేఇతి :- మునే=ఓ ముసీ', అభివాదయే=నమస్కరించుచున్నాను. 
_ అకాలఇతి - సముదాచారస్య=ఈ శిష్గాచా రమునక్కు అయమ్‌=జఇద్మి 
అకాలః=త గినసమయము కాదు, జల్మపదానేన=సీటినిచ్చు టత్పో మౌామ్‌=నన్నుు ' 
సంభావయకతు=గౌరవింతువుగాక (భవాన్‌ కర్ర 
పుట 423 _ తృషితో౭స్మీ భో సృషితో౭స్మి = దప్పికగొంటినోయీ దప్పిక. 
గొంటిని., - (పమాదము కేంతవ్యము, 


426 వేశీనంహారపి 


యుధిప్టీరః ; మునే ఇదమాసనమహ్‌, ఉవవిశ్యలామ్‌. 

రాత్‌సః ఏ (ఉపవిశ్య) నను భవతాపి |క్రియతా మాసనపరి[గ్రహః, 

యుధిష్టిరః 2 (ఉపవిశ్య] కః కో౭(త్ర భోః. సలిల ముపనయం 

((పపిశ్య గృహీత భ ఖ9గారణ) 

కంచుకి ఏ (ఉపసృత్య) మవోరాజు శిశిర సురభి సలిల 
సంపూర్థి౭యం భంగారః పానభాజనం ఇేదమ్‌. 

యుధిస్టీ రః * మునే నిర్వర్శ్యతా ముదన్యా[పతి కారః. 

రాశసః ఏ [పాడా (ప్రమెల్య ఉపస్పృశన్‌ విచింత్య] భోః త(త్రియ 
సమితి మన్యే. 


మునేఇకి :- మునే=మౌనీ%  ఇదమ్‌=ఇదిగో ఇది. ఆసనమ్‌= 
ఆసనము. ఉపవిశ్యతామ్‌ =కూ ర్చుండబడుగాక, కూర్చుండుమనుట, 


నన్వితి :. /ఉపవిశ్య=కూర్చుండి) నను=మర్శి భవతా అపి=నీచే 
గూడ్క ఆసన పరి(గహః=ఆసన స్వీకారమ్యు (క్రియతామ్‌=చేయబడుగాక. 


కఇతి :- (ఉపవిశ్య=కూ ర్చుండి) ర్‌ కోత భోః = ఎవరక్కడ, 
సలిలము = జలమును ఉసనయ = తెమ్ము. (గృహీత భృ ంగారః=కలశము 
చేబూని, (పవిశ=[ ప్రవేశించి అ 


మహావా జతి '-- (ఉపసృత్య=సమీపించి మహారాజా! _ శిశిర= 
చల్లి నెన్క సురభి=సుగంధిలమెన్క సలిల=నీటితో, సంపూర ః=నిండినదై న్య 
ad సఖ బు కా 
భృంగారకి=గిన్న్య్య అయమ్‌=ఇదిగో, చ=మరియు, పానభాజనమ్‌=[తాగుట 
కుపకరించు పా(క్క ఇదమ్‌ =ఇదిగో. 


మునేఇ:ః = మునే=మహర్షీ% ఉవన్యా (పతికారః=దప్పీకకు పకి 
(కీయ, నిర్వర్హ్యతామ్‌=నిర్వర్హింపబడుగాక. దప్పిక తీర్చుకొనుమనుట. 


భోఇతి :- (పాదౌ=పాదములన్సు ' (ప్రక్షాల్యజకడిగి ఉపస్పృళన్‌= ' 


సష్టాద్క॥ 427 
యుధిఫ్థీరః : సమ్య దీ భవాన్‌, వమతియ వవాన్ని 


రావసః 4 సులభశ్చ బన వినాశ; సంగా మేము |పతిదినమతో 
నాచేయం భవద్భ్భో్య్టో జలాదికమ్‌, భవతు, భాయ 
మైవానయా సరస్వతీ వినర తరంగ స్పృతా మరుతో 
వానేన విగతక్ష వరా భవిష్యామి. 


(చాపదీ ఏ బుద్ధిమతి శ్రే వీజయ మహర్షిమనేన తాలవృం లేన 
[బుద్ది మదివ ఏవహీ మహేనిం ఇవిణా శాలవింశేణ ] 


[చేటీ తథా కరోతి] 


ఆచమించుచు, విచింత్య=ఆలోచించి) థో =ఓయీా!, త్వమ్‌=నీవు, క్ష[తియః= 
క్షతీయుడవ్వ్కు ఇతి=అన్సి మన్యే=భావించుచున్నా ను. 


సమ్యగితి ?= భవాన్‌=నీవ్కు సమ్యక్‌ =వాగుగ్యా వేదీ=[ గహించినవాడవ్వు 
సరిగనే ఊహించితివనుట, శ్ష(తియః ఏవ=క్షతియుడన్సే అస్మి=-ఆయియుం టీవీ, 


సులభఇతి = నం(గామేమ = రోణరంగములయంద్యు [పతిదినమ్‌= 
నిత్యమున్కు స్వజన వినాశః=బంధు నాశనము, సులభః=[ మీకు చేరువలోనిదె, 
అతః = అందుచే భవద్భ్యః = మీ క్షతియులనుండ్కి జలాదికమ్‌=ఉదకము 
మున్న గునద్కి న ఆదేయమ్‌ = స్వీకరింపదగినది కాదు. భవతు = అగుగాక 
అనయా=ఈ్క ఛాయయా=నీడతోన్యు చ=మరియ్యు సరస్వతీ=(సరస్వత్కీ నది 
యొక్క, శీశిర-చల్ల నెన్క తరంగ=కెరటములన్కు స్పృకశా=తాకునదై న అనేన= 
ఈ మరుతా=వాయువుచేత మృ విగతక్ష Seen అలసట కలవాడన్సు 
భవిష్యామి=అవుదును, 


బుద్దీతి ?- బుద్దిమతి కే=ఓ బుద్ధినుతీకా!, అనేన=ఈ కాలన్నంతేనఐ 
వీవనక్కో వీహర్ణిమ్‌=మునీశ్వరుని, వీజడ_పీచుము. 


చేటీ=చెలికతె, తథా=ఆపేీ, కరోతి=చేయును 
ర్‌ పెం ] 


_ 423 వేణీసంహారమ్‌ 

రావతసః వ భవతి, అనుచితో౭యమస్మాసు సముదాచారః, 

_యుధిస్ట్రీకః ; మున్వే కథయ కథమేవం భవాన్‌ పరి|శాంతః 

రాక్షసః ఏ మునిజన సులభేన కౌతూహలేన తృత్రభవతాం మహో 

) క తియాణాం దంద్యయుడద్ధ ను వలోకయితుం పర్యటామి 
సమంతపంచకమ్‌, అద్య తు బలవత, యా శరడాతవ 


స్యాపర్యాప్త మేవావలోళ్య గదాయుద్ధమ్‌ అష్టున 
సుయోధనయో రాగతో౭స్ని,. 


(సర్వో విపొదం నాటయనిి) 





భవతీతి = భవతి = ఓ గొరవింపదగినదానాక) అయమ్‌ -_ ఈ 
సముదాచారః =శిస్టాచారము అమ్మా నన అనుచితః.=తగనిది, 


మునఇతి కా మునే=మహరగ్షీ!, భవాన్‌ =నీవ్కు ఏవమ్‌ =ఇట్లు, కథమ్‌= 


ఏల్క పర్మిశాంతః= అలసినవాడవో, "కథయ =చెప్ఫుము. ఇటకు వచ్చిన పని 
' యేవునుట, . : 


మునిజనేతి :. మునిజన=మౌనులకు, సులభేన=స్వభావసిద్ధమెన్క 
కొతూహలేన = కుతూ హలముత్యో తత భవకామ్‌=గౌరవార్డు లయిన మహో 
త[తియాణామ్‌ == మహారాజులయొక్కు, ద్వంద్వయుద్ధమ్‌=ద్వంద్వయుద్ధమును 
అవలోకయితుమ్‌ = చూచుటక్కు సమంతపంచకమ్‌ = సమంతపంచకమును, 
పర్యటామి=[ గుమ్మరుచుంటిని, అద్య తు=నేడు మాతమ్యు. శరదాతప స్య= 
శరత్కాలప్ప ఎండయొక్కు బలవత యా జ ఆధిక్యముచేత, అర్జున సుయో 
_ధనయోః = అర్జున దురో్యధనులయొక్కు, . గదాయుద్దమ్‌ = గదాయుద్ధమును, 
అపర్యాప్పమ్‌ పవ =సగమువరకు. మ్మాతమే అవలోక్యజచూచ్చి ఆగతః =వచ్చిన 


వాడను అస్మి=అయికిని, | సర్వే=అందరున్తు _విషాదమ్‌=దుఃఖమును, 
నాటయన్ని =అభీనయింతురు]. | ల 


షష్టాజ్క. +429 
కోంచుకీ వ మునే న ఖల్యేవమ్‌, భీమసుయోధన యూరితి కథయ, 
రావసః ఏ ఆః అవిదితవృ కాంత వవ కథం మామాథీ పసి, 


యుధిస్టి.6ఈ ; మహన కథయ కథయ. 


ర్త 
గ్‌ 
ర 


క్షణమా|త్రం వ్మశమ్య సర్వం కథ యామి భవతో న 
వునర స్య సృద్ధస్వ. 

యాధిఫ్టిరః కథయ కిమర్టున సుయోధన యూకరితిం 

శాతసః ఫి నను పూర్యమేవ కథితం మయా (ప్రవృత్తం గడా 
యుద్ధమితి. 





మునేఇతి :_ మునే=మహర్షీ!, ఏవమ్‌=ఇట్లు, న ఖలు=కాదు సుమీ! 
భీమ సుయోధనయోః=ఖీమ దుర్యోధనులకు [ద్వంద్వయుద్ధము], - ఇకి=అని 
కథయ=చెప్పుము. 


. అఃఇతి = ఆః=ఆల్వే అవిదిత వృక్తాంతః ఏవ = ఏమి జరిగినదో 
ఎరుగనివాడవయ్యు, మామ్‌=నన్ను, ఆక్షీషసి కథమ్‌=తప్పృుపట్టుచున్నా వా లేక 
సరిదిద్దుచున్నా వా? 


మహరేఇతి = మహరే=ఓ మునీ%ీ కథయ కథయ=చెప్పు చెప్పుము, 
య్‌ య 


క్షణమా[తమిఖి :- కణమా(తమ్‌=క్షణకాలము. విిశమ్య= సేదదేర్శి 
: సర్వమ్‌=సమస్త మును, భవతః నీకు, కథయామి=కెల్సు దును. పున=కోన్కీ 
అస్య=శఈ వృద్దస్య=ముసలివానికి [కంచుకి] మాత్రమ్కు న=కాదు. ఈతనికి 
మ్మాతము చెప్పననుట. 


 కథయేతి :- కథయ=చెప్పుమ్కు అర్జున సుయోధనయోః ఇతి కిమ్‌= 
అర్జునదుర్యోధనుల కనియా? 


నన్వితి :- నను=అవున్కు పూర్వమ్‌ ఏవ=ఇంతకుముంద్కే మయా= 


430 చేజీసంహారము 

యుధిప్టీరః £ న భీము సుయోాధనయోరితి, 

రాతసః $ వృతం తత్‌. (యుధివ్ఫ్‌రో [(చాపదీ చ మోహ 
ముపగలతే) 

కంచుకీ ఏ (సలిలేనాసిచ్య) సమాశ్వనితు దేవో జేవీ చ. 

చేటీ - సమాశ్యేసితు సమాశ్వసితు "జీఏ. (సమస్ససదు 
సమస్పసదు జేవీ 

(ఉభౌ సంజ్ఞాం లభేలే) 


యుధిష్టీరః వ కిం కథయసి మునే వృత్తం భీను సుయోధనయో 
ర దాయుద మితి! 
౧ ధి 





నాచేక్క కధథిత మ్‌=చెప్ప బడినది, గదాయుద్ధమ్‌=|[ ఆ ఇరువురికి] గదాయుద్దము, 
[పవృత్త మ్‌ ఇతి=| పారంభమైెనదని, 


చేతి :. భీమ సుయోధనయోః=ఫీమ టర్‌ ధసులిక్స న ఇతి=కాదని? 


వృత్తమితి : ఫా తత్‌ = అది [భీమ సుయోధనులకు గదాయుద్ధము] 
వృత్త మ్‌ - జరిగిపోయిన విషయము. [యుధిష్టి రః =ధర్మజుడుు (దౌపదీ చ= 
పాంచాలియు మోహమ్‌ ఉపగతౌ= =మూర్భ పోయిరి]. 


సమాశ్వసిత్వితి : = [సలిలేన-జలముతో, ఆసిచ్య=జల్లి నీను జల్లి 
యనుట], దేవః=నుహారాజు సమాశ్వసితు=ఊరడిల్లు నుగాక్క చ=మరియు, దేవీ 
మహారాజ్ఞి, సమాశ్వసితు=శేరుకొనుగాక. 


చేటే ;= దేవీ=మహాఠాబ్జి సమౌశ్వసితు ప es 
డిల్లుగాక. 


ఉభో=ఇరువురున్కు సంజ్ఞామ్‌=శెలివిని, లభేతే=పొందుదురు] 


కిమిత :-- మువే=మహర్షీ 1, కిమ్‌ కథయసి=ఏమి చెప్పుచుంటివ్కి భీమ 


సష్టాజ్క॥ 431 
(దాపదీ వ భగవన్‌, కథయ కథయ కిం వృత మితి? (భఅవం 
కహి కహేహి కిం వృత్తం త్రి) 
రాకుసః ఏ కంచుకిన్‌ కౌ వునలేత! 
కంచుకీ : (బ్రహ్మన్‌ వవ చేనో యుధిస్టి.ఈః, బ్రయమపి పాంచాల 
రాజ తనయా, 
'రాతసః ఏ అం దారుణముషకాంతం మయా నృశం సేన. 


డ్రాపదీ ఏ హో నాథ భీమసేన! (ఇతి మోవాముపగతా (వో 
ణాహా భీమసేణ ణి 


సుయోధనయోః=భీమ దుర్యోధనులక్కు గదాయుద్ధమ్‌= న నా! ప్‌ 
ఇతి=జరిగి పోయి నదనియా. 


భగవన్నితి = భగవన్‌=మహాత్మా} కిమ్‌ =ఏద్వి సృత్తమ్‌ ఇళి.జరిగి 
పోయినదో, కథయ కథయ=చెప్పు చెప్పుము, 


కంచుకిన్నితి *=  కంచుక్కీ ఏతౌ == వీరిద్దరు కౌ పునః = ఏవరు? 
[పునః వాక్యాలంకారము] 


[బహ్మన్సితి క వి|పుడా! ఎషః=ఇకడ్క్ము దేవః=మహారాజయినృ 
యుధిష్టి ప అపి=మరియ్యు. ఇయమ్‌=ఈమ్మె పాంచా లరాజతనయా= 
(ద్రౌపది. . 


అ ఇతి :. ఆః=అహో$ నృళంసేన=[కూరుడనై నృ మయా=నాచేత్క 
దారుణమ్‌ =ళఠిన మైన [(పసంగము], ఉప్మకాంతమ్‌=[పారంభింపదబడినది. 


హేతి :. హో నాథ భీమసేన=-అయ్యో నాథా భీమసేనాక్కీ (ఇతి=అన్వి 
మోహమ్‌=మూర్భనుు ఉపగతా=పొందినది]. 


434-- వేశీసంహారమ్‌ 

కంచుకీ. : కిం నామ కథితమ్‌? 

చేట్‌ : సమాశ్వసితు సమాశ్యసితు జేవీ. (సమస్పసదు 
సమస్పసదు చేవీ) 

యుధిస్టరః a (సామ్‌) (బ్రహ్మన్‌ ! 
పదే సందిగ్ధ ఏవాన్నిన్‌ దుఃఖవమాస్పే యుధిస్ట్రిరః। 
వత్సస్య నిశ్చిలే తత్తే (పాణత్యాగాదయల సుఖ! 14 


కిమితి - కథితమ్‌=చెప్ప బడినది కిమ్‌ నామ=ఏమది ఏమంటివనుట, 


సమాశ్వసిత్వితి :-- దెవి=మహా రాజ్ఞి సమాళ్వసితు సమాశ్యసితు= 
ఊరడిల్లునుగా కూరడిల్లునుగాక!. 


'బ్రహ్మన్నితి :- [స్మానమ్‌=కన్నీ టితో]. (బహ్మన్‌=ఓ వి(పుడా! 


పదేఇతి ;= అస్మిన్‌ సందిగ్లే పదే ఏవ యుధిష్టిరః దుఃఖమ్‌ ఆస్సె; 
వత్చస్య తత్వే నిశ్ని'తే [సతి] అయమ్‌ (పాణత్యాగాత్‌ సుఖీ [భవిష్యతి], 


అర్ధము ?= అస్మిన్‌ =ఈ్ళ సందిగ్లే=సం దేహాస్పద మెను న పీప= 
మాటయంద్వే యుధిష్టిరః=ధర్మరాజ్కు దుఃఖమ్‌=దుఃఖమ్యు ఆ స్తై =కల్త్గుచున్నది. 
ధర్మజుడు దుఃఖమును పొందుచున్నాడనుట. వత్చస్య = బిడ్డ్ణయొక్క [భీముని 
యొక్క], తత్షే=సత్యస్థిత్కి నిళ్చితే [సతి]=స్పష్టవడినచోో అయమ్‌=ఈ యుధి 
ప్పిరుడు (ప్రాణత్యాగాత్‌ = అసువులుబాయుట వలన్క సుఖీ = దుఃఖవిముక్పుడ్కు 
[శవిష్యతి=కాగలడు]. భీముడు మరణించుపే జరిగినచో నేను జీవించియుండ 
నమట, 


ఛందస్సు = - పథ్యావక్త్రము,. [చూ. పుట-63] 


సమాసము = ప్రాణానాం త్యాగ ప్రాజత్యాగః-తస్మాక్‌. 


55 షష్టాజ్యః 433 


రాశుసః (సానందమాత్మగ తమ్‌) అ క్రైవ మే యత్నః, 
((పకాశమ్‌) యది త్వనశ్యం కథనీయం తథా సంశేపతః 
కథలూమి, న యుక్తం బంధు వ్యసనం విస్త శే 
ణావేదయితుమ్‌, 


యుధిస్ట్రిరః : (అ| శూణి ముంచన్‌ ) 


సర్వథా కథయ | బ్రహ్మన్‌ సంతేపాద్విస్త శేణ వా 
వత్సస్య కిమపి | శోతుమేవ దత ః తణో మయా॥ 15 





సంధులు *- సందిగ్లే +ఏవ-అయవా దేశసంధి-సందిగ్రయ్‌+ఏవ-యవ 
లోపసంధి. ఏవ+అస్మిన్‌-సవర్లదీర్త సంధి. 
అ ఇతి 


క్రియ :- ఆసజ్‌ ఉపవేశన్కే ఆత్మనే లట్క్‌ (పథమ 
ఆసే-ఆసాశే__.ఆసశే; ఆస్పే-ఆసా థే-_ఆ 


ఆసే-ఆస ప్పహౌాఆస శౌ. 


ల 
—_ 


ద్వే; 


అత్తెంవేతి :- (సానందమ్‌=సంతో షముతో, ఆత్మగతమ్‌=తనలో) మే= 
నాయొక్క, యత్న ః$=[పయత్నము అత ఏవ=ఈ విషయమునందే. ధర్మజుని 
ప్రాజత్యాగమునందే అనుట, [(ప్రకాళమ్‌=|ప్రకాశముగా], అవళ్యమ్‌=తప్పక్క 
కథసీయమ్‌=చెప్ప వలసినది యది తు=అయినచో కథా=అ ప్లే[సరే], సం కేపత;= 
సం(గహముగ్యా కథయామి =చెప్పుదును. బంధు వ్యసనమ= అయినవారి ఆపద 
విస రేణ = సవిస్తరముగా [ నివరములతో ], ఆవేదయితుమ్‌ = చెప్పుట, 
న యుక్త మ్‌=తగదు. 


సర్వధేతి :- [అకూజి=కన్నీ టిని ముంచన్‌=విడుచుచు], (బహ్మాన్‌్‌ 
సంకేపాక్‌ వా విస్తరేణ వా సర్వధా కథయ్య వళ్సస్య కిమపి (శోతుమ్‌ ఏషః 
క్షణ మయా దత్సః. 


ఖరము '= (బహ్మాన్‌ =ఓ వ పుడా!ీ సంకేపాత్‌ వా౭సం(గహముగానో- 
థి తా 


434 వేణీసంహారమ్‌ 


రాతసః : [ళభూయతామ్‌. 

తస్నిన్‌ కారకభీముయో స్టరుగదాఘోరధ్యన" 
సంయుోో 

[సవాసోన్థౌయ | తతస్తతః. [తదో తదో] 


q 
es 
గూ 


శాతసు [స్యగతమ్‌] కథం వునరనయోర్హ బ్బసంజ్ఞ తానుపనయామి! 


సీరీ సత్యరమాగతశ్చిర మభూత్తస్య్యాగత స్పంగరః। 





విస్తరేజ వా = విపులముగాన్నో సర్వధా=ఏదో విధముగా, కథయ=చెప్పుము. 
వత్సస్య=భీమునియొక్క, కిమ్‌ అపి=వఏదయినను, భీమునికి సంబంధించిన ఏ 
దుర్వార నె నను అనుట, (శోతుమ్‌=వినుటక్కు ఏషః=ఈ, క్షణః=క్షజకాలము, 
మిం ఎఎం | 
మయాజనాచ చేత, దత్‌ 8 =సమర్చి తము, 
— 0 


నూర [త్తని న్స యా నుమ 

a 

తసి త 2 కొరవభీమయోక గురుగదా ఘోరధ్వ్యనా తస్మిన్క్‌ 
గాయ. అని జ ౪ BR ళ్‌ 
సంయుగ్క  [(వవరి కే సతి] సిరీ సత్వరమ్‌ ఆగతః తస్య అ(గతః సంగరః 

Ean pr Atm బ్గా (| గాన 
చిరబ్కు అభూత, తు హాలినా (చయకిష్యతామ్‌ ఆలంబ్య రహసి సంజ్ఞా ఆహిత్కా 
యామ ఆనసొడద? కురూత మః దుశ్ళాసనారౌ (వతిక్య తిమ్‌ గతః, 
అ అ 
ఆ Y a fen వా టో వ్‌ ma 


4 wi mn ఒరు చానా? జా “ (| జో 
+ వణమయోః = దుర్యోధన ఖీములకు నడుమ గురు= 
పెద్దవయిన్క  గడా౭గదలయొక్కు, ఘోర=భయంకరమైన్క ధ్వనా=చప్పుడుతో 


థ్‌ 
లో 
నో శ గ శ గో Ss 
eC ఖ్‌ 


సో? జ లి. ఇస బాహో గ అనా స్స వో 
౨ తలం = సంయుగ=యుద్ధము EF పవర్‌ తే సతి= =జరుగుచుండగా | 


స్‌ బ్య 3 అర a ' 
తతలతి వా co స వ హఠాత్తుగా ఉల్దాయ గాజా లచ్చి తతః తత ః_ 


కథమ 4 [స్వగతమి=తనలో]  అనయోః=ఈ ఇరువురిక్కి లబ 
థు 


సంజ తాము సాకు క్రణ్‌ న వష ఇ 
వ లా టల నా క రజ జ బట్లు వ్రగకిడా తిరిగి అఆపనయామి= పోగొబ్ల 
శ్‌ 
nent [పె ళెళము నతుము క ల 
Via a మ తను | re a ed OR: ఆ దొ 
ae ae wl యం ఆనటొపషణ క్‌ కొడనొగుచు చున్న కే. 


షష్టాజ్కః 435 


అలంబ్య పియశివ్య తాం తు వాలినా సంజ్ఞా 


రహస్యాహి తొ 
యామాసాద్య కురూత్శమః |(పతిక్ళతిం దుఃకా సనారా 
గతః! 16 


అర్ధము ఫా సీరీ=బలరాముడుు సత్వరమ్‌=శీ ఘముగ్యా ఆగతః 
వచ్చెను, తస్య = అకతనియొక్కు  అ(గతః=ఎదుట్క సంగరః=యుద్ధమ్వు 
చిరమ్‌ = చాలసేఫ్కు అభూత్‌ = జరిగెను. తు=కాన్సి హలినా=బలరామునిచేత్క 
(సియశిష్యతామ్‌ శిష్య పేమన్తు ఆలంబ్య=ఆశయించ్చి. రహసిజగుట్టుగ్యా 
సంజ్ఞా=సం కేతము, ఆహితా=ఉపదేశింపబడినది. యామ్‌=ఏది ఉపదేశింపబడెన్నో 
తామ్‌=దానిన్సి ఆసాద్య=పొంద్కి కురూత మః=దురో్యధనుడ్కు దుశ్ళాసనారా= 
దుశ్ళాసన సంహారకుడగు భీమునిపట్ల (ప్రశికృతిమ్‌పతీకారయున్కు గతః= 
పొందెను. చెల్లి ంచుకొ నెననుట. (శారూలమ్బు 


నమాసములు :- కౌరవశ్చ ఖీమళ్చ్ళ-కయోః. గుర్వ్యాచ శే గదే 
చ_గురుగద్కే ఘోరళ్చాసా ధ్వనిళ్చ_ఘారధ్వనిక గురుగదయోః ఘోరధ్వనిః 
యస్మిన్‌ సః-గురుగదా ఘోరధ్వని:తస్మిన్‌. [సీరమ్‌ అస్యాస్టీ తింసీరీ-సీరిణౌ-ా 
సీరిణః] త్వరయా సహితమ్‌-సత్వరమ్‌. (పియః శిష్యః యస్య సః, (పియశ్చాసొ 
శిష్యశ్చేతి వా (పియశిష్యస్య భావః-శామ్‌. [హల నుస్యాస్తీతి-హల్కీ తేన] 
కురుషు ఉత మః, దుళ్ళా సనః అరిః యస్య సః--తస్మిన్‌. 


సంధుజు = వీమయోః+ గురు-రేఫా దేశవిసర్షసంధి. ఆగతః+చిరమ్‌-- 
శషసాదేశ. తస్య్శఅ్మగతః, కురు+ఉత్తను, దుళ్ళాసన+అరౌ._సవర్షదిర్హ . 
రహసి+4ఆహితః-యణా దేశ, 


[కియ ఫా భూ సతా యామ్‌ లుజ్‌ పరస్య (పథమ 
అభూక్‌-ఆభూతామ్‌-అభూవన్‌. 


436 వేశీసంహారమ్‌ 
యుధిస్టి.రః ఫి వో వత్స నృకోదర. | ఇతి మోహముపగతః] 


డాపదీ ఏ హానాథ భీమసేన హానుమ పరిభవ (ప్రతీకార 
పరిత్యక్కజీవిత, జటాసుక బక హీడింబ కిర్మీర కీచక 
జరాసంధ సనిషూదనుి సౌగంధికావారణ  వాటుకార, 
దేహి మే పతివచనమ్‌. [ఇతి మోహనుపగతా] 
[హా ణాహ. భీమవేణ, హా మవా పరిభవ పడీఆర 
పిచ్చత_ జీవిఅ, జజాసుర బఅ హిడింబ కిమ్మ్లోర క్రీచక్ర 
జరాసంధ ణినూదణ్క, సోఅంధిఆవహారణ చాటుఆర్‌, 
జేహు మే పడివఅణమ్‌ | 


కంచుక్తీ : [స్మాస్రమ్‌] హో కుమార భీమసేన, భార్శరాష్ట) కోల 
కమలినీ (ప్రాలేయవర్ష.  [ససంభవామ్‌] సమాశ్వసితు 
వుహారాజఃం భజే, సమాశ్యాసయ స్యామినీమ్‌. 
మహే త్వమపి తావదాశ్యాసయ మవోరాజమ్‌, 





హా వత్వేతి  హా= అయ్యో, వత్స =బిడ్డా వృకోదర=భీముడా!, 
[ఇలళి=అన్సి మోహమ్‌=మూర్ళను, ఉపగతః= పొందెను]. 


హా నాథే%ి - హా=అయ్యో! నాథ = పెనిమిటీ!, ఖవీమసేన=ఖీమ 
సేనుడా!, హా=అయ్యో!, మమ=నాయొక్క, పరిభవ=అవమానమునక్కు (ప తీకార= 
(పతీకారము చేయుటకు పరిత్యక =విడువబడిన, జీవన=[పాణములుగలవాడా!, 
జటాసుర=జటాసురున్మి బక=బకాసురున్తి హిడింబ=పొడింబుని, కిర్మీరున్సి 
కీచకుని జరాసంధుని నిషాదన = చంపినవాడా!, సౌగంధిక ఆహరణ- 
సౌగంధికప్పష్పమును తెచ్చుటత్యో చాటుకార=నాకు (పియము చేనినవాడా!, మే= 
నాకు, (పతివచగమ్‌ వేపి = బదులు పల్కుము. [ఇతి = అస మోహమ్‌ 
ఉపగతా=మూర్భపోయినడి]. 


హా కుమారతి = అయ్యో కుమార ధీమసేనుడాకి _ [స్మాసమ్‌ = 


షస్టాజ్క?ః 43/7 


రాతసః న్‌ [స్యగతమ్‌ | వ మ (వాణాన్‌ పరితాస్ట్రజ 
యితుమ్‌, | పకాశమ్‌] భో భీమా గజ, త్‌ణ మేక 
మాదీ యతాం సమ ఇ" కథా శేపో౭సి, 3 


యుధిస్టిరః 3 [సమాశ స్వ మహానైే, కిమసి, కథా లేహుః. 


|డాపడీ : [1పతిబుధ్య] భగవన్‌, కథయ కీధ్భశః కథా శేష ఇతి. 
(భఅవం కహేహి కీదిసో కహోనేసోతి, ], 


కంచుకీ ; కథయ కథయ, 


కన్నీటితో); ధార్భరాష్ట్ర కుల = కౌరవవంశమనునట్టి, కమలినీ=పద్మలతక్కు 
(పాలేయనక్ష=మంచువానవంటివాడాకీ _[ససం| భమమ్‌=సం(భమముతో], మహా 
రాజః=మహారాజ్తు సమాశ్యసితు=ఊరడిల్లుగాక. భ్మదే=ఓ చేటీ% స్వామినీమ్‌= 
మహారాణ్లిని సమాశ్వాసయ=ఊరడిల్ల జేయము. మహర్టేఓ మునీశ్వరా!, 
త్వమ్‌ అపి=సీవుకూడ్క మహారాజమ్‌=మహారాజున్కు సమాశ్వాసయ=ఊరడి ల్ల 
జేయుము. [తావత్‌-వాక్యాలం కారము]. 


జ శాస యామో మూతి == [(స్వగతమ్‌= =తన లో] (పాణాన్‌=అసువులన్సు 
పరిత్యాజయితుమ్‌ = పోగొట్టుటకొఅకు, ఆశ్వాసయామి = _ఊరడిల్ల చేయుదును, 
[(పకాశమ్‌=[పకాశముగా], భో భీమా గజ=ఓ భీముని అన్నా!, ఏకమ్‌ క్షణమ్‌= 
ఒకేఒక్క కణముసేప్కు సమాశ్వాసః=ధై ర్యము (ఊరట), ఆదీయతా మ్‌ =ధరింప 
బడుగాక. నిమేష మూరడిల్లుమనుబ. కథా షట వృత్తాంతమున 


బి యం 


మహర్దేఇతి :- (సమాళ్వన్య = తేరుకొని) మహర్షీ; కథాశేషః = 
కొజవ, కిమ్‌ అసి తన గ 


శగవసి*త్స్‌ = భగవన్‌ =మహా త్మా! కథాశేషః=మిగులు, కీద్భ శః 
ఇతి=ఎట్టిద్‌ ౩ కథయ= తెల్పుము. 


కథయేఖి *- కథయ కథయ౭చెపుము చెప౪ము, 


438 చేజీసంహారమ్‌ 


రాకస ఏ తతశ్చ వాలే తన్నిన్‌ సుతృతియే వీరసుణకాం సలి 
ముప్గతే సమ్మగ సంగలితం (భాతృవధ కోకజం 
చాహం (ప్రమృజ్య _(శ్రాతృవధశోకా దపహాయ 
గాండీవం (ప్రత్య! ౫ కుతజచ్చటా చర్చితాం శామేవ 
గదాం | ఛభాతృహస్తా దాకృష్యు 'నివారమాణోఢివీ 
సంధిత్సునా వాసుబేవేన ఆగచ్చాగ చేతి సోపహాసం 
(భమిత గడా యుంకార మూర్చిత గంభీర వచన 
ధ్యనినాహూ ఉమానః కౌరవరాజేన భృతీయో౭నుజ స్వే 
కిగీటీ యోద్దుమారబ్దః.  అకృతినస్తృస్య గదాఘాతాత్‌ 
నిధన మ్యుక్సేతమాణేన కామపాలేన అస్టన పతపాతీ 
జేవకీసూనుః అతిప్రయక్నాత్‌ స్యరథ మారోస్య 
దార కాం నకం, 


తత శ్చేతి :- తఠళ్న=అటుతరువాళ్క తస్మిన్‌=ఆ, సుక్షతియె= రాజి 
కుమా 'పడగు ధభీముడ్కు వీర సులభామ్‌ =మపహావీరులకు లభించునట్టి గతిమ్‌= 
అవస్థను ఉపగతే=పొందగా, (భాతృ వధ శోక జహ్‌=అ(గజుని మృతి వలని 
దుఃఖముతో పొడమినదియు, సమ్మగ సంగలితమి=సమ్మ గముగా (సవించునదియు 
నెన్వ బాష్పమ్‌=కన్ని టిని, (పమృ జ్య=తుడుచుకొన్ని (భాతృ వధ=అ(గజుని 
హననము వలన పుట్టిన, శోకాతొ=దుఃఖము వలన్క గాండీవమ్‌ =గాండివమున్వు 
అపహాయవ=విడి ౧, (పత్య(గ= కొతయయిన్క కతజ+ ఛటా=రక ధారలతో 
చర్చి తామ్‌=-ప్పలుమబడిన్క తామ్‌ ఏవ=అద్కే గదామ్‌-గదను, (భాతృ =అన్న 
యొక్క, హసాత్‌ =చేతినుండ్వి ఆకృ ష్య=లాగుకొన్ని సంధిత్సు నా=పొం దొనరింప 
గోరువాడై. న్స వానుదేవేన= శ్రీశ పనిచే, నివార్యమాణః అపి=వారింపబడుచున్న 
వాడయును; ఆగచ్చు ఆగచ్చు ఇతి=రమ్ము రమ్మన్ని సోపహాసమ్‌=ఎకస క్కైెముగా; 
(భమితా( కిస్స బడుచున్న్క గదా=గదయొక్క, రుంకార=ధ్వనితో మూర్చితజ= 
కప్పి వేయబడిన గంభీర= గంభీర మెన్క వచన=వాక్కు యొక్క, ధ్వనినా=సవ్వడీ 
కలవాడయిన్క కౌరవరాజేన=దురో్యఢనునికో, ఆహూయమానః=పిలువబడుచున్న 


షష్టాజ్బ.8 439 
యుధిస్టిరః 2 సాధు, భో అర్జును తదైవ (ప్రతిపన్నా వృకోదరపదవీ 


గాండీవం పరితజ తా. అహం వున; శేనేపాయేన 
(పాణాపగమహాహోత్సవ ముత్సహీమ్యే. 


జాపదీ ఏ హో నాథ భీమసేన న యుక మిదాసీం తే కనీయాంసం 
(ఛాతరమశివీతం గదాయాం చారుణస్య శృతోరభి 
ముఖం గచ్చున్న ముపేశ్సీతుమ్‌, [ మోహముపగతా]) 
[హో జావా భీమసేణ్య ణ జుత్వం౦ డాణిం చే క్రణీఅసం 
భాదరం ఆసిక్షిదం గదడావ చారుణస్ప సత్తుణో అపీ+ 
ముహం గచ్చన్నం ఉ'వేక్టిదుమ్‌ | 


వాడై 3 తే=నీయొక్కు, తృతీయః=మూడవవాడై న అనుజః= తమ్ముడగు కి రీటీ== 
అర్జునుడు, యోద్దుమ్‌= యుద్ధము ౩ చేయుటకు, ఆరబ్బః= మొదలిడెను, గదా ఘాతాత్‌= 
దుర్యోధనుని గదయొక్క దేబ్బతో, అక తినః=గదాయుద్దమున నేర్బరికానట్టి, 
తస్య=అర్జునుని యొక్క, నిధనమ్‌=మృ తిని ఉ(క్పెకమాణన= ఊహించువాడై న, 
కామపాలేన = య. అర్జున పక్షపాతీ=కిరీటిపట్ల మొగ్గుచూపునట్టి, 


దేవకీసూనుః= (శ్రీకృష్తు షు అత్నివ్రయర్నా కొంకి (వయత్నమున్క రభథమ్‌= 
రథమును Re కొఫ్కు దా రకామి=ద్వారకా పట్టణము నుదేశించి 
౨ ట్టి న న్‌ 3 
(పత నముగకనుట్క నీతః=/ఆధను ఎడ కొనిపోబడను. 
ఆ (బి 
పాధ్వితి శ్‌ భో అర్జున = ఓయీ అరునుడాక్కీ సాధు లెస్స లెస్స, 
గాండీవమ్‌=గాండివమున్కు పరిత్యజతా=విడిచివ డ్రువౌడవై న సీచేత్మ తదా ఏవ= 
ఆ క్షణమునండ్యే వృకోదర పదవీ=లీముడెగిన స్థానము (మృతి (ప్రకిపన్నా = 
స్వయముగా పొందబడినది. పునః=మర్వి అహమ్‌=నేన్వు కేన ఉపాయేన=వి 
ఉద్య 


ఉపాయముతో (పాణాపగమ మహా హోత్సవమ్‌ = అసువులు వీడు పండువునుు 
ఉత్నహి ష్యే=అభిలషింతును. 


440 వేశీసంహారమీ 


యుధిస్టిరః : భవతు మునే కినుతః పరం ,శుతేన, వో తాత భీమ 
సన, కాంతారవ్యసన జాంధవ, హో మచ్చరీర స్థితి 
విచ్చేదకాతర, జతుగృువూ విపక్సమ-[ద తరణయాన 
పాతు హా కిర్మోర హీడించాసుర జరాసంధ విజయైకో 
మల్ల, హో కీచక సుయోధనానుజ కమలినీ కుంజర, 
హా ద్యూత పణ్మపణయిన్‌, హో మదాజ్ఞా సంపాదక, 
హో కౌరవ వన దావానల 


థ్రాతరమ్‌ = చిన్న తమ్ముని; దారుణస్య=కఠినుడై నృ శ|తోః=శతువుయొక్క 
(దురో,ధనున్సి, అభిముఖమ్‌=సమక్షమునక్కు గచ్చన, మ్‌=పోవుచున్న వానిని 
ఉ పేకీతుమ్‌=పట్టించుకొనకుండుట (వారింపకుండుట), కే-నీక్కు ఇదానీమ్‌= 
ఇప్పట్టున్క న న యుక_ మ=ఉచితము కాదు. (ఇతి=ాఅనీ, మోహమ్‌ ఉపగతా= 
మూర్చి ల్రైను. 


తతఇతి ౨. తతః చ=అటుపిమ్మట్క అహమ్‌=నేను- 


భవతి? తి విలా మునే=మహార్షి!, భవతు=చాలు. అత;$పరమ్‌=ఇంతకు 
పైది (జ జకేన = వినుటతో, కిమ్‌=ఏీమి? ఇకపై కథ విననవసరము లేదనుట, 
హా=జఅయో్యోగ్న్‌ తాతలిడ్డాక్కీ భీమసేన=భీముడాక్కీ కాంతార వ్యసన=వనవాసపు 
— వాంధవ = సహాయముచేసినవాడాీ హో = అమో్యో, మతీ= 
కుక రర =తనువుయొక్క సీ స్టితి=అసి, త్వముయొక్కు చ్చే ద=ఏచ్చేదము 
అన్న కౌతర =భయపడువాడా[, నేను శరీరము విడుతునన్న పుడు భీతిజెందినవాడా! 
అనుట; జతుగ్భ హ =లాక్షెగృ హమునందై న్వ విపత్‌ =ఆపదయనున ట్టి సము[ద= 
సము దమున్ను తరణ =దాటుపట్టున్న యానపా (త్ర=నావ మైనవాడా$; హా= అయ్యో, 
కిర్మీరుడ్కు జరాసంధుడు, ఖం రత, విజయ=జయించినట్టి, వఏకమల్ల = 
అద్వెసియ మల్లుడాస్‌ హాస్‌ కీచక= కీచకుడనునట్టియు, సుయోధనానుజ=దుళశ్ళా సను 


ఇరు 


డనుగట్టియు క గ. = తామరతీగలక్కు త ఏనుగయినవాడాశ్వ హో 


ర్‌ర్ర షష్టాజ్కః 441 


నిర్ల జ్ఞవ్య దురోదరవ్యసనినో నత్ప త్యయా సా తేడా. 

భక్యా మే సమజద్విపాయుతబ ₹నాంగీకృ తా దాసతా। 

కిం నామాపక్ళతం మయా ధిక వల ప యద్దమ్య లే 

త్యక్య్యా నాథమబాంధనం సపది మాం |పీతిః క్య తే సా౭ధునా॥ 17 


అయ్యో! ద్యూత = జూదమునందు పణజ=నేను గల్బుకొన్న పణముపట్స, 
(పణయిన్‌=ఇష్టపడువాడా! ద్యూతపణముగా నుండు టకు (ఒడ్డబడుటకు) ఆంగీక 
రించువాడా! అనియును. మత్‌=నాయొక్కు, ఆజ్ఞా=ఆనతులను, సంపాదక = 
నెరవేర్చు వాడా! హా=అయ్యోకీ కొరన=ధార్శ రాష్ట్రలనునట్టి, వన=అరణ్యము 
నక్కు దావానల=దవానలమువం టివాడా! 


నిరజసేంతి .- హే వత్స, దురోదర వ్యసనినః, నిర్హజస్య మ 
sek) M౧ 
భక్త్యా సమదద్విపాయుత బలేన త్వయా తదా స్వా దాసత్కా అంగీకృత్కా 
అద్య, మయా త్వయి్యిి ఆతః అధికమ్మ్‌ కిమ్‌ నాము అపకృళమ్స్‌ యత్‌, 
మామ్‌ అనాథమ్హ్‌ అవాంధవమ్‌్స్‌ సపద్హి తృక్య్య్వా, గమ్యత్తే అధున్వా త్తే సా 

(ప్రీతిః, క్వ 


అర్థము స. హే వత్సజఓ బిడ్డా! దురోదర వ్యసనినః=జూదమాడు 
దురభ్యాసము కలవాడన్సు నిర్ల జస్యడసిగ్గులేనివాడనునై నృ మె=నాక్సు భక్తా = 
(శద్దతో;--సమద=మదముతో కూడిన్క ద్విప=ఏనుగులయొక్క, అయుత=పది 
వేలతో సమానమైన బలేన=శకి కలవాడవై నృ త్వయా=సీచేత్క తదా=ఆప్పుడ్కు 
సా=అఆఅటువంటి దాసతొ = సేవకత్వము, ఆంగీకృతా=అంగీకరింపబడినది. 
అద్య =నేడు, మయా=నాచేత త్వయి=నీపట్ల, అతః=-అంతకంజ్కు అధికమి= 
మిక్కుటముగ్కా కిమ్‌ నామ=ఏమది అపకృళమ్‌=అపకారము చేయబడినది?, 
యక్‌=ఏలననగ్భా మామ్‌ = నన్ను అనాథమ్‌=( రక్షకుడు దిక్కు_ లేని వానిని, 
అబాంధవమ్‌ = చుట్టములులేనివానిని, సపది=హఠాత్తుగా త్యక్స్వా=విడీచ్కి 
గమ్యశతే=(నీచే) పోబడుచున్నది. విడిచిపోయిత్రివనుట. ఆధునాప్రస్తు తము, 
తే=నీయొక్కు, సా=అలనాటిదైన్న (పీతిః=ఆ (పేమ క్వ (గత్సా=దఏిఓకు 
పోయినది? ఆనాటి థక్పిరక్పులు ఏమయినవనుట. (శార్దూలము). 


ణు 


442 వేణీసం హారమ్‌ 


చబ'పదీ : (సంజ్ఞాముపలభ్యో కాయ చ] మహారాజు కిమేత 
ద్యర_ తే, (మహారాల్క క్రిం ఎవ్వం వట్టల). 


ag త క 
యుధిబ్బిరః గ కా: కిమన్యత్‌ __._ 


సమాసములు :- నిర్గతా లజ్జా యస్య సః-నిర్ల ర్ల జః-తస్య. దుష్టమ్‌ 
ఉదరమ్‌ యస్య తత్‌_ద రోదరమ్‌ (పణే ద్యూతే దురోదరమ్‌) వ్యసనమ్‌ యస్య 
విద్యతే సః-దురోదర వ్యసన్నీ న్ర్‌-తన్య. మదేన సహితాః--సమదాళ్ళ శే 
ద్విపాశ్చ సమద ద్విపానామ్‌ ఆయుతమ్‌._.సమద ద్విపాయుతస్య బలమివ బలం 
యస్య సః_సమద ద్విపాయుత బలక-తేన, న నాథ యస్య సః-అనాథః_ 
తమ్‌. న విద్యంతే బాంధవాః యస్య సః_ఆఅబాంధవః--తమ్‌. 


= సంధులు :- వ్యసనినః+వత్చ-ఉత్త్వాదేశవిసర్లసంధి. ద్విష+ అయుత, 
బలేన+అఆం గీకృ తా, నామ+అపకృ తమ్‌, మయా+అధిక్క త్యక్తా ప్ర+అనాథ్క సా 
అధునా-సవర్హ దీర్ష్య, అతః"! త్వయి. సాదేశవినర్గ, త్వయి+అద్య-యణా దేశ సంధి, 


క్రియ := ల గతొ_కర్మణ్కి ఆత్మనే లట్క్‌ (పథమ 
గమ్యకే-గ మ్యేతే-గమ్యన్నే. (శార్దూలము 
అలంకారము :-  నిర్లజైస్య, దురోదర వ్యసనినః, అనాథమ్స్‌ 
అవాంధవమ్‌ అను విశేషణములు 'ధర్మజునిపట్లను, సమదద్విపాయు త బలేన్వ 


దాగతా అనునవి ఏమునిపట్లను సాభ్మిపాయముల ఎగుటచే నిందు పరికరాలంకారము, 
ఆఅల౦ంకొరః పరికర; సాభిపాయే విశేషణ”, 


నసుహాణాజేరి = సంజ్ఞామ్‌=స్మృ తిని ఉపలభ్య =పొంది, R= 
మరియు, ఉర్థాయ=లేచి మహోరాజ్కా కిమ్‌ ఏతత్‌ వర్తతే=ఏమి జరుగుచున్నది. 


౨ షష్థాద్కక, 443 


స కీచకనిషూవనో బక హిడింబ కిర్చీరహో 

మదాంధ మగభాధిప దింరద సంధి భీదాశనీః। 
గదాపరిభుశోభినా భుజయుగేన కేరాస్యితః 
(వియస్తవ ముమానుజో౭ర్జునగురు ర్లతో౭స్తం కిల॥ 18 


స కీచకేతి = కీచక నిషూదనః, బక హిడింబ కిర్మీరహా మదాంధ 
మగధాధిప ద్విరద సంధిభేదాశనిక్క, గదాపరిఘళోభినా తేన భుజయుగేన్క అన్వితః 
తన (పియః, మమ అనుజః, అర్జునగురుః, అస్తృమ్‌ గళః కిల, 


అర్థము : కీచక నిషూదనః = కీచకుని సంహరించినవాడున్క బక=- 
పార షా = బక హిడింబ కిర్మీరులను చంపినవాడున్ను (కిర్మీరుడు 
బకాసురుని తమ్ముడు), మదాంధ=గర్వాంధుడై నృ మగథధాధిప =జరాసం ధుడనునట్టి 
ద్విరద=ఏనుగుయొక్క, సంధి=కీళ్ళన్కు భేద=ఎడలించునట్టి అళనిః=పిడుగు 
వంటివాడున్కు గదా పరిఘ=పరిఘ వంటి (ఆయుధ విశేషము అర్లళము) గదతో, 
శోభినా = (ప్రకాశించునట్టి, తేన = ఆ (ప్రసిద్ధమయిన్మ భుజయుగేన = బాహువుల 
జంటతో అన్వితః = కూడినవాడున , తన=నీక్కు (పియః=ఇష్టుడును నాధుడు 
ననుట్క మమ=నాక్కు అనుజః=తమ్ముడును, అర్జునగుమః=కిరీటికి అ|గజుడును 
(అయిన భీముడు, అస్తం గతః కిల=అస్తృమించినాడట! (వారా సంభావ్యయోః 
కిల) : 

సమాసములు := కీచకస్య నిషూదనః, బకశ్చ హీడింబశ్చ కిర్మీరశ్చ- 
బక హిడింబ కిర్మీరాన్‌ హన్వీశి..బక హిడింబ కిర్మీర హాం నుదేన ఆంధః-- 
మగధానాం (రాజ్యానామ్‌) అఆధిప$!. మదాంధళ్ళాసా మగధాధివళ్చ. మదాంధ 
మగధాధిప జవ ద్విరదః. మధాంధ....ద్విరదస్య సంధయః. మదాంధ.... 
సందీనాం వేదః .... భేదే అశనిః. గదా పరిఘ ఇవ (ఉపమితం వ్యా(ఘాదిభీ 
సామాన్యా En) గదాపరఘేన శోభత ఇతి--ళోఛిన్‌--తేన. భుజానాం 
యుగమ్‌-కేన. అను జాయత ఇతి ఆనుజః, అర్జునస్య గురుః, 


సంధులు := సః+కీచరత దేతద్వి నర్గలోవ. నిషాదన ః-బకఎఉ త్వా దేళ 


444 వేణీనంవహారమ్‌ 


(చాపదీ ; థ భీమో నిన, తయా కీల మే కేశొః సంయ మిత వ్యాః. 
న ం వీరస్య యే| తియస్య ప్రతిజ్ఞాతీ9 థిథెల 
యితుమ్‌. తే త్పతిపాలయ మాం యావదుపసర్చామి. 
(వుశర్మోవాముప౫కా) (ణావా భీమశేణ తువ కిల 
మే శేసా సంజ ముల వాం లె జాతే 0 ప్‌రస్ప ఖతి ల ఆస్ప 


పడిణ్ణాదం సిఢథిలేమమ్‌. తా పడివాలేహి నుం జావ 
ఉవసప్పామ్మి. 
cet ts తునన నట 


విసర్గ.  మద+అంధ్క మగధ+-అధిప్క భేద+ఆశనిక్క, తేన.అన్వితళ మమ 
అనుజః -సవర్డదీర్త , (సియః+తవ--సా దేశవిసర్ష, ఆనుజః అర్హున- ఉత్త్వా దేశం 
అనుజో+అ ప్టున.-పూర్వరూప. _ గురుః+ంగతఈ_రేఫాదేశ.  గతఈః+అస్తమ్‌- 
ఉత్వ్వాదేశ_గతో శ+అస్త మ్‌-పూర్వరూపనందధి. 


ఛందస్సు :- పృథ్వీవృత్తము-జసా జసయలా వను గహయకిళ్చ 
ఏ! అ 
పృధ్వీ గురుః, 
ప్రియ  వమమా నుజోర్టు నగుకు ర్షతోస్తం. కిల ([_9%) 
I Ul 110 Ul [10 10 
జ స జ స య లగ 


నాథేతి ఏ: నాథ భీమసేన=పెనిమిటీ వీమసేనుడా!, 'మే=నా యొక్క, 
కేశాః=శిరో జముల్పు వ =నీచేక్క సంయమితవ్యాః కిల=ముడీ వేయబడవలసినవి 
గదా!. వీరస్య = పీరుడైన్న క్ష టం (వతిజ్ఞాతమ్‌=పూనిని 
(పతినన్ము శిథిలయితుమ్‌ _ = సడలించుట, న యుక్తమ్‌=ఉచితముకాడు. .తతీ= 
అందుచేత యావత్‌=_ఎంతలో. EOE చ వ. తావత్‌ =అంతీ 


సేప్క, మామ్‌ =నన్ను, (పతిపాలయ==(పకీక్షి ంపుము, (పునః=మరల, మోహమ్‌ 
ఉపగతాడమూర ర్భపోవును) 


షష్టాజ్క॥ 445 


యుధిస్టిరః : (ఆకాశే) ఆంబ పృ ఖే; (శుతో౭య0 తవ పుకస్య 
సముదాచారః మూమేక మనాథం విలపంత ముత్స్ఫృజ్య 

కాన గతం తాత జురాసంధ శ్ర త్రో 1, కింనామ 

వై పరీత్వ మే తొవతా శా లేశాల్పాయుషి. త్యయి 

సమాలోకితం జనేన. అథవా మయైవ బహూపలబ్ధమ్‌, 


దత చు కర దీకృతాఖిు న్ఫపాం యన్నేదినీం లజ్జ లజసే 
ద్యూతే యచ్చ పణీక కృతో౭పి క హొ మయా న కుధ్వని 
పీయశో! 





అంబేతి = (ఆకాశే=మిన్ను జూచుచు అంబ పృథే = తల్లీ పృథా 
దేవీ! తవ=నీయొక్క_, పుక ఫ్య=కుమారునియొక్క అయమ్‌=ఈ,, సముదా 
చారః=శిష్టాచారముు (శుతః=వింటివాకీ మామ్‌=-నన్ను, ఏకమ్‌=ఒ౦టరివానిని, 
ఆనాథమ్‌=దిక్కులేనివానిన్తి విలపంతమ్‌=దుఃఖించుచున్న వానిన్మి ఉక్సృజ్య= 
విడిచిపెట్టి క్వ అపి=ఎక్కడికోో గతః=వెడలెను. తా త=బిడ్డా, జరాసంధ శ[తో= 
జరాసంధుని శ[తువా! [ఆతనిని చంపినవాడా!], అల్బాయుషి =అల్బాయుర్ద్జాయము 
కలవాడవై న్య త్యయి=నీయందు ఏతావతా కాలేన=ఇంతకాలముగా, జనేన= 
[లోకులచే] (పజచేత్స్క కిం నామ వై పరీత్యమ్‌ = ఏ విపరీతస్వభావము, 
సమాలోకితమ్‌ నామ=చూడబడినదో!, అథవా=కాక్క మయా ఏవ=నాచేతనే, 
బహు+ఉఊపలబ్ద్బమ్‌=ఎక్కువ చూడబడినది. (ఆసన్న మృత్యువయిన మనుజుని 
స్వభావమునందు మార్చు వచ్చునని లోక (ప్రసిద్ది. దుష్టుడు శిమ్లుడుగనుు 
కోవనుడు శాంతస్వభావుడుగను మారోచుందురు. అట్టి ఏ మార్చును లోకము 
గుర్చించినదో కాని నేనే పెద్ద మార్పులను నీలో చూచితిననుట). 


దత్వేతి : - కరదీకృతాఖిలనృపామ్‌ మేదినీం మేదత్వా యక్స్‌ 
లజ్జసే; మయా, ద్యూతే, పణీకృతః అపి యత్‌ చ న (కుధ్యస్కి [పీయే స్క హా? 
వమ స్టిత్యర్థమ్‌, మత్స ్యదాజభవనే, యత్‌ సూదతామ్స్‌ [పాప్తః, అసి; హౌ 
వత్స, ఏతాని వినశ్వరస్య, కే చిహ్నాన్సి సహస్వా దృష్టాని 


446 వేశీసంహారమ్‌ 


® | 
సిత 
థె ఖి 


ష్‌ మము మత్స్యరాజభవనే (ప్రాబో ౭సీ 


యతూదతాం 
వ్యల్సెకాని వినశ్వర స్య సవాసా దృష్టాని చిహ్నాని శే! 
| 





అర్థము := కరదీకృత=కప్పము చెల్లించువారుగా చేయబడిన అఖిల 
నృపామ్‌=సమస్తరాజులు కలిగిన మేదినీమ్‌=భూమిన్కి మే=నాకొణక్కు దత్వా= 
ఇచ్చియ్యు యత్‌ లజ్జ సే=సిగ్గిల్లచున్నావు. | ఇంకను నీయకపోతినేయన్సి. మయా= 
నాచేత్వ ద్యూతే = జూదమునంద్యు పణీకృతః అపి=పణముగా నొడ్లబడియు, 
న (కుద్యసి. హి =కోపింపవు సరిగద్యా (పీయసే = సంతసించుచున్నావు; (ఇవి 
భూతకాలికములే ఆయినప్ప టికిని వర్తమానస్మృతి సారస్యమున లడంతత), మమ= 
నాయొక్క స్థిత్యర్థమ్‌=ఉనికి కొటలకు మకత్స్యరాజభవనే=విరటుని కొలువులో, 
సూదతామ్‌=పాచకశ్వమున్కు [పాపః అసి=పొందితివి; హే వత్స=తమ్ముడా!, 
ఏతాని=ఇవ్కి వినశ్వరస్య=నశింపనున్న, తే=నీయొక్క, చిహ్నాని=లక్షణములు 
సహసా =హకాత్తు గా నిప్పుడు దృష్టాని=గురి ౦ంపబడినవి, (ఇవియన్నియు నీ 
స్వభావమునకు విపరితములనుట నిప్పుడే గుర్తించితి ననుట. శార్దూలము. 


సమాసములు :. కరం దదాతి ఇతి_కరదః. అకరదాః కరదాః 
కృతాః ఇతి కరదీకృతాః. అభిలొశ్చ తే నృపాశ్చ-ఆధిలన్భపాః. కరదీ 
కృతాః అభిలనృపాః యస్యాం సా=కరదీకృతా విలనృపా--తామ్‌, అపణ: పణః 
కృత ఇతి..పణీకృతః. మత్స్యానాం రాజా_మత్స్యరాజస్య భవనమ్‌--తస్మిన్‌, 


సంధులు :- కృత+అభిల (వ!ఆప్తః._సవర్ణదీర్ణ. యత్‌. 
మేదినీమ్‌_ఆనునాసికాదేశ.  యళ్‌+ చ-క్చుత్వసంధి. కృతః+అపి-ఉ త్వా దేశ 
సంధి_కృతో +అపి_పూర్వరూపసంధి. స్థితి+అర్థమ్‌-యణా దేశ. (పాపః? 
అసి_ఉత్స్వా దేశ... పాపో+అసి-పూర్వ రూప, వత్స +-ఏతావి-వృ ద్ధిసంధి. 


సష్టాజ్క! 447 
ముశే కిం కథయసి తస్మిన్‌ కారవభివాయోః 6-1!కి 
ఇత్యాది పఠతి) 

రాతసః ; ఏవమేతేత్‌. 
యుధివ్యిరః స్ట ధిగస్టృ్రడ్భా గ భేయాని భగవన్‌ శానుపాల, క స్తై గజ, 
సుభ చా భాతః. 


జ్ఞాతి పీతిర్మన సి నకృతాొ తతియాణాం న ధర్మో 
రూఢం సఖ్యం తదపి గణితం నానుజస్యాష్ట నేన! 








కియులు $= లజ సే_లజే థే--లజ ధ్వే క్‌ 

జ _ జ జ తనే, లట్‌, మధ్యమ 
(పీయ సే--[పీయే థే_[ప్రీయధ్వే న కష ధ్య 
(కుధ సి కుధ ట్‌ శి 


| కుధ్యథ 
టవ $ేపరపైై, లట్‌, మధ్యమ 


అసస ఖాస్‌ 
అ థి 


ముడేోఇతి వ మునే=మహార్షీ!, కిమ్‌ కథయసి=ఏమి పల్కు చుంటివి? 
[తస్మిన్‌ కౌరవభీమయోః_ఇత్యాది శోకమును మరల చదువును] 


ఏవమితి :- ఏతరఠ్‌=ఇద్కి ఏవమ్‌=ఇట్లు, 


దిగితి :- ధిక్‌ అస్మత్‌ భాగదేయాని = నిందింపదగినవి మా 
అద్భృష్టములు, భగవన్‌-భగవంతుడా!, కామపాల=బలరాముడా!, కృష్ణా(గజ= 
(శ్రీకృష్ణుని అగజుడా!, సుభద్రా (భాతః=సుభదక సోవరుడా! 


జాతీత్‌ = జ్ఞాత పీతి, మనసి న్వ కృతా; క్షతియాణామ్స్‌ ధర్మః 
Ca 
మనసి న్య కృతః; అనుజస్య్య అర్జునేన, రూఢమ్స్‌ తర్క సఖ్యమ్మ్‌ అప్కి స్క 
గణీతమ్‌; శిష్యయోక, భవతా, స్నే హబంధఃక, కామమ్క్‌ తుల్యః, భవతు; మంద 


భాగ్య నుయ్యి ఇతహమ్స్‌ విముఖిఖ ఆస్కి ఆలయమ్స్మ్‌్‌ కక్కి పంథాః, 
జ 


448 వేశీసంహా రమ్‌ 


తుల్యః కామం భవతు భవత; శీవ్య యోః న్నే వాబంధః 
కో౭యం పంథా యదసి విముఖో మందభాగ్నో 
మయీళ్టమ్‌॥ 20 


(డాపదీముపగమ్య) అయి పాంచాలీ, ఉలి స్స, 
స ఖి = ధ్రి 





అదము = జ్ఞాతీ (పీతిః=బంధుత్వపు (పేమ [సుభ్మద వలన] మనసి= 
థి ఖో 
మనస్సునందు న కృతా = గణింపబడలేదు; క్షతియాణామ్‌=రా జుల యొక్క 
ధర్మః=ఆచారమ్ము మనసి న కృతః=మనసునందు పరిగణింపబడలేదు. [ద్వంద్వ 
యుద్ధమున జోక్యము కల్పించుకొనరాదన్నది], _ అనుజస్య = తమ్ముడైన 
9 ల ల can 

శ్రీకృష్ణునికి, ఆర్జునేన=కిరీటితో,  రూఢమ్‌=పెంపొందియున్న, తల్‌=అ, 
సఖ్యమ్‌ అపి=చెలిమియున్సు న గణితమ్‌-లెకి,.౦పబడలేదు; శిష్యయోః= 
శిష్యులిరువురియందున్కు భవతః = నీయొక్క, స్నే హబంధః=చెలికారమ్ము 
కామమ్‌=మీకిి లి  తుల్యః=సమాగమెనది భవతు=అగుగాక; మందభాగ్యే= 
దురదృష్షవంతుడనై నృ మయి=నాపట, ఇతమి-ఇట్ము విముఖః అసి=పరాజ్ముఖుడ 

ళు మూ ne థి య 
వై తివి అయమ్‌=ఇద్వి కః పంధాః=ఏ పద్దతి?, బంధు పీతికిగాని, రా జధర్మము 
నకుగాన్సి స్నేహభావమునకుగాన్సి శిష్యవాత్సల్యమునకుగాని ఆనువయిన పద్దకి 
కాదనుట, [మందా కాంతావృత్తము] 

సమాసములు : జ్జాతేః (పీతిః. స్నేహస్య బంధః!. 

సంధులు := పీతిఃశిమనసి- రేఫా దేశ విసర్గ, ధర్మః+రూఢ్త విముఖః+ 
మంద--ఉ కా దేశ వఏసర్గ, న +అనుజస్య + అర్జునేన, మయి+ఇళ్టమ్‌_సవర్షదీర్హ . 
కః+-అయమ్‌ ఉత్స్వాదేశ...కో +అయమ్‌--పూర్వ రూప. పంథాః-+యత్‌._ విసర్గ లోప, 

దీయలు క భవతు/భవతాత్‌--భవతామ్‌--భవన్తు 

[లోబ్‌ పరస (పథమ ] 
అసీ-స్ట8-స్థ [అస భువి-లట్‌ --పర పమ్మై మధ్యమ] 


అయోత ఏ [ [దౌపదీమ్‌=పాంచాలిని ఉపగమ్య=సమీపించి]. అయి 
పాంచాలీ=ఓ (దొపదీ, ఉత్సిష్ప = లెమ్ము. ఆవామ్‌ = మనమిరువుఠరమున్తు సమాన 


57) షష్టాజ్బ_ః 449 


సమానదుఃఖాపే వావాం భవావః, మూర్చయా 
కిం మామేవ మతిసంధ కే, 


(దాపదీ. ఏ (ఒబ్ధసంజ్ఞా బధ్నాతు నాథో దుర్యోధన రుధిరా స్ట్రేణ 
హస్తేన దుశ్శాసన విముక్తం మే శేశవాస్తమ్‌, హంజే 
బుద్ధిమలికే, తన (పక్యేతుమేన నాఖేన |ప్రతిజ్ఞాతమ్‌, 
(కం చుకినము పేత్య) ఆర్య, కిం సందిష్టం తావత్‌ మే 
చేశేన ేవకీనందనేన పునరపి శేశరచనామార భ్య కా 
మితి, తదుపనయ మే పుహ్పదొమాని. విరచయ 
తావత్క_బరీమ్‌. కురు భగవతో నారాయణస్య 
వచనమ్‌. న ఖలు సో౭లీకం సందిశతి. అథవా కీం 
మయా సంతప్తయా భణితమ్‌, అచిరగత మార్యపుత 
మనుగమిప్యామి.  (యుధిస్థి రముపగమ్య) మహారాజ, 
ఆదీపయ మే చితామ్‌. త్వమపి తుత్రధర్మమనువర్శ 
మాన వవ నాథస్య జీవిత హరస్యా భీ ముఖో భవః 


-D 





దుఃఖ” ఏవ=తుల్య దుఃఖము కలవారమే, భవావః=అయ్యియుంటిమి, మూర్భయా= 
మోహముతో మామ్‌=నన్ను, ఏవమ్‌=ఇట్లు కిమ్‌ అతిసంధిత్సే =మోసగించు 
చుంటివేమి? 


బధ్నాత్వితి ఫ్‌ (లబ్బసంజ్ఞా ప స్మృతినిపొందినదై దుశ్శాసన = 
దుళశ్ళాసనునిచ్కే  విముక్కమ్‌=విడియింపబడిన్క మే=నాయొక్క, కేళహస్తమ్‌= 
జడన్సు దుర్యోధన=సుయోధనునియొక్క, రుధిర=రక్తముతోో ఆర్రైణ= 
తడిసిన హస్తే న=చేతితో, నాథః=స్వామి బధ్నా ఏ=ముడివేయునుగాక. హంజే ] 
బుద్ధిమతి కే=ఓ బుద్ధిమ తికా!, తవ=నీయొక్క_, (పత్యక్షమ్‌ వీవ=ఎట్టయెదుటనే 
గదా నా భేన=స్వామిచేత, (పకిజ్ఞాతమ్‌= పకిజ్ఞ చేయబడినది. (కంచుకినమ్‌= 
ఈశంచుకిన్వి ఉపేత్య అ సమీపించి) ఆర్య= గౌరవింపదగినవాడా!ీ దేవేన 
భగవంతుడయిన్క దేవకీనందనేన=శ్రీకృమ్లని చేత మే=నాక్కు కీమ్‌ సంతిష్టహ్‌= 


450 వేశీసంహారపీ 


అథవా యస్తే రోచతే, (బంధేదు ణాహో దుజ్జోోహణ 
ర ధిలాదేణ హశ్టేణ దుస్పాసణ విముక్క-౦ మే "కేస 
వాళ్థమ్‌, హాంజే బుద్ధిమదివ, తవ పచ్చక్టృం వీవ్య 
ణాహేణ పడిణాదమ్‌. అజ, కిం సందిట్టం దావ మే 
చేవేణ చేవకీనందణేణ వుణో వి శేసరఅణా ఆరంభీఅదు 
త్రి * తా ఉవగనేహి మే సుష్పడామాలం. విరవహీ 
దావ కోబరీమే, కరేహీ భఅవదో రా రాఅిణస్ఫ 
వఅణమ్‌. ణ క్షు సో అలీఅం సందిసది, అవావా 
కిం మవ సంతశత్తావ భణిదమ్‌. అచిరగదం అజ్జఉత్తం 
ఆణుగమిస్పమ్‌. మహారాఅ, ఆదీవఅ మే చిదామ్‌. 
తుమం వి ఖత్తధమ్మం అణువట్టన్లో పవ్వ ణావాస్స 
జీవిదహూరస్స అహిముహో హోహీ, అహనా ఒం దే 
రోలఅది)ం 





ఏమి కబురంపబడినది! పునరపి = మరల్క కేశ రచనామ్‌-సిగ ముడుచుటన్సు 
ఆరభ్యతామ్‌ ఇతి=[ పారంభీంపుమనియా?. తత్‌=అయినచ్యో మే=నాక్కు పుష్ప 
దామాని=పూలమాలలన్కు ఉపనయ= తెమ్ము, కబరీమ్‌=జుట్ల్టుముడిని, విరచయ= 
రచింపుము. భగవతః = భగవంతుడయిన్క నారాయణస్య = శ్రీకృమనియొకు,, 
వచనమ్‌ =మా ఏను, కురు=నెరవేప్పాము, సః=ఆ CS న, 
అసతమున్కు న సందిశతి ఖలు=కోటబురంపడుగదా!, అధథవా-కాక్క సంతప్త్పయా= 
దుఃఖితురాలనైై న్న మయా=నాచెత్క కిం భణితమ్‌=ఏమి పల్క_బడినది! నేనేమంటి 
ననుట. అచిరగతమ్‌=ఇప్పుడివ్సుడే మరణించిన ఆర్యపుతమ్‌=పెనిమిటిని 
అనుగమిషాామి = అనుసరింతును, [యుధిష్టి రహ్‌ = ధర్మజుని ఉపగమ్య= 
సమీపించి], మహారాజ=స్వామీక్కీ మే=నాక్కు చితామ్‌=చితిని ఆదీపయ= 
రగిలించుము. త్వమ్‌ అపి = నీవున్వు కతధర్మమ్‌ ఏవ = రాజాచారమున్నే 
అనువర్తమానః=ఆనుసరించుచున్న వాడవై , నాథస్య=నా భర్త యొక్క [భీముని 
యొక్క అనుట], జీవిత హరస్య=[పాణముల నపహరించిన దుర్యోధనునికి, 


షష్టాజ్య 8 451 


యుధిస్టిరః ఏ యుక్తమాహ పాంచాలీ. కంచుకిన్‌, (కియతామియం 
తపస్వినీ చితాసంవిభా శన సవ్యావేదన్యా మమాాపీ 
సజ్ఞం ధనురుపనయ, అలమథ వా ధనుసా 


తసైకవ ేహరుధిగోన్నీత పాటలాంగీ 
మాదాయ సంయతి గడా మపవిధ్య ఇబాపమ్‌! 
(భాతృ పియేణ కృతమద్య యవర్జునేన 

[శేయో మమాపి హి తదేవ కృతం జయేన॥ 21 


_ అభిముఖః భవ=ఎదిరించువాడవు కమ్ము. అథవా=కాదేన్హి యత్‌=ఏది తే=నీక్కు 
రోచతే=రుచించునో [తత్‌=అది, కురు=చేయుము]. 


యుక మితి $- పాంచాలీ దౌపద్సి యుక్తమ్‌ ఆహ=ఉచితముగా 
పల్కెను. కంచుకిన్‌=ఓ కంచుకీ!, ఇయమ్‌=శఈ తపస్వినీ=పతి[వత, చితా 
సంవిభాగేన=చితి నారోహించుటతో్సో సహ్య వేదనా=ఓర్చుకొనబడిన దుఃఖము 
కలదిగా [కియతామ్‌ = చేయబడునుగాక! (చితారోహ ణముతో ఈమె దుఃఖము 
తీరిపోవు ననుట, మమ అపి=నాకునుు సజ్జమ్‌=సన్నద్ధమైన్క ధనుః=విల్లును 
-ఉపనయ=తెమ్ము. అథవా=అయినన్ను ధనుషా=ధనుస్సుతో, అలక జక స; 
ధనుస్సు వద్గులెమ్మనుట. 


త స్వేతి := దేహ రుధిరోకిత పాటలాంగీమ్‌ తస్య గదామ్‌ ఏవ 
ఆదాయ, సంయతి చాపమ్క్‌ అపవిధ;, (భాత్భపియేణ, అర్హునేన్న అద్య, యళ్‌, 
కృతమ్స్‌ తత్స ఏవ, మమ్క అప్పి (శ్రేయః; జయేన్వ కృతమ్‌. 


అర్ధము = దేహ=శరీరముయొక్కు కధిర=రకృముతో ఉకీత= 
సికమె పాటలాంగీమ్‌=ఏరబడిన దేహము కలదైన్వ తస్య=లీమునియొక్క్ట, 
గదామ్‌ ఏవ=గదనే, ఆదాయ=స్వీకరించి, సంయతి=యుద్ధమునందు, చాపమ్‌= 
గాండీవమున్కు అపవిధ్య=విడిచిపెట్టి, (భాత్ళ(పియేణ=సోదర పేమ కలవాడై న్వ 
ఆద్దనేన=కిరీటిచ్చే అద్య=నేడ్కు యత్‌=ఏది, కృతమ్‌=చేయబడినద్యో, తత్‌ ఏవ 


452 చేణీనంహారమ్‌ 

రాతసః ఏ రాజన్‌, రిప్రజయవిముఖం తే యది చేతస్తదా యత 
తతవా పాణక్యాగం కురు, వృధా తత గమనమ్‌. 

కంచుకీ -; ధిజ్బుచే! రాక్షస సదృశం హృదయం భవతః, 


రాతసః 4 (సభయం స స్వగళమ్స్‌ క్రీం జ్ఞాలో౭వా మనేన, 
. (చకాశమ్‌) వ కంచుకిన్‌ , తయోర్ల దయా ఖిలు 








అదియే మమ అపి=నాకును, (శేయః=మంచిడి. జయేన= జయముతో, కృతమ్‌= 
చాలును. జయ మవసరములేదనుట. 


సమాసములు :- దేహస్య రుధిరమ్‌-దేహరుధిరేణ ఉకితం చ తత్‌ 
పాటలం చ-దేహారుధిరోకితపాటలమ్‌ అంగం యస్యాః సా--తామ్‌, (భాతా 
_ (డ్రయ యస్య సః_తేన. (వసంతతిలకావృ తము) 


సంధులు := త స్యశ4ఏవంవృద్దిసం ధి. పాటల+అంగీమ్మ్‌ మమఅపి_ 
సవర్ష . షట (శేయః+మమ-ఉత్త్వా దేళవిసర్షసంధి. 


రాజన్నితి : $= రాజన్‌=|పభూ!, "లే =నీయొక్క, చేతః= =మనసన్సుు, రిపు= 
శ|తువున్కు జయ = ఓడీంచుటయందు, విముఖమ్‌ యది _ పరాజ్ముఖమెని (అట్ట 
ఉత్సాహము లేనిచో యత తత వా=ఎక్కుడో అక్కడ, (వాణత్యాగమ్‌= 
అసువులు విడుచుట్క కురు=చేయము.  త్మత=రణరంగమునక్కు గమనమ్‌= 
ఖ్‌. వృధా=వ్యర్థమె. " 


ధిగితి ః ఫు "మనే = . మహర్షి, ధిక్‌ 


హా ఛి భవతః=మీయొక్కు, 
స. ఎడంద్య రాక్షస సదృళమ్‌=రాక్షసోపమము ల 


_.. కిమితి:?, . (వకయమ్‌=కయముకో, న్వగతమ్‌= =తనలో)  అనేన= 
వీనిచ్చే అహమ్‌=నేను, జ్ఞాతః కిమ=గురి, ౦పబడితినా యేమి? [((ఏకాళమ్‌= 
= (వకాశముగా] భోః కంచుకిన్‌ = ఓ కంచుకీ!, 'శయోః= 2ఆ, అర్జున దురో్యధనయోః= 
. నా సుయోధనులక్కు గరా రల్‌ _యద్ధమ్‌=సమరమ్మ, (పవృ తమ్‌ 


షషస్టాజ్కః 453 


యుద్ధం (పవృత్త మర్గున దురో ధన యోః. జానామి 
చ తయార చదాయాం౦ “బజసారమ్‌, దుఃఖ కేస పునరస్య 
రాజే రపర మనిష్ట శవణం పుహరన్నేవం [బఏమి, 


యుధిస్టారః  (బావ్పం విసృజన్‌) సాధు మహార్ణె సాధు; సుస్షి గ 

| ముధ్రిహీరేమి, 

కోంచుకీ , వుహోరాజ, కిం నావా నోకాాదణ కరా జీ దేవ 
కల్చేనాపీ పాక్ళతేనేవ త్యజ్య తే యళ ధరః. 

యు ధిప్టిరః : ఆర్య జయంభకగ, 





 ఖలు=జరిగినదిగదా!. చ=మరియు గదాయామ్‌=గదాయుద్దమ దు, కతయోః=ఆ 
_దుర్యోధనార్జునులు ఇరువురియొక్క భుజసారమ్‌ =బాహుబలమున్సు జానామి= 
_ఎరుగుదున్ను దుఃఖితస్య =దుఃఖితుడ్రై యున్న, అస్య=ఈ, రాజగ్షః= =రా జము షిత్వే 
“పునః: క్‌ ఆపర్‌ పత అనిష్ట్మశవణమ్‌=అ ప్రియ్యకుతిన్ని పరిహరన్‌ = 
వారించుచున్న వాడనై , ఏవమ్‌=ఇట్లు [రణరంగమునకు పోవద్దని], బఏమి= 
పలుకుచున్నాను. [(అటకు. పోయినచో అర్జున నిధనవార్త వినవలని వచ్చు 
"ననుట. 


సాధ్వితి కా [బాప్పమ్‌=కన్నీ టిని విసృజన్‌=విడుచుచు] మహర్లే= 
మునీ!, సాధు సాధు=లెస్స లెస్స, సుస్నిగ్గమ్‌ = [మంచి మతితో కూడినది] 
హితకరమైనది అభిహితమ్‌=[నీచే] చెప్ప బడినది. 


మహాగాజేఢ :- నుహారాజా! దేవకల్సేన = దేవునికో తుల్యుడవైన్క 
దేచేశ=[పభువవు నీచ్చే ళోకాంధతయా = దుఃఖమచేనై న కర ర వ్యమూఢతతో, 
కా తధర్మః= =రాజధర్మము, (పాకృ తేన ఇవ = సామాన్యుని చేవళ్ళె త్యాజ తే కిం 
నావ =విడిచి పెట్టబడుచున్న దెమి ది! 


ఆర్యెతి :- ఆర్య = అయ్యా [గౌరవింపదగినవాడా!] జయంధర = 
జయంధరుడా! 


454 చేజీసంహారమ్‌ 
శమ్యామి నో పిభు పీవర వాహుదవంజా 
విల్తేశ శక్ర వుర దర్శిత వీర్యసారా। 
ఛీమాప్టన" శీతిత లే [పవి చేష్ట మానా 
[దన్షుం తయోశ్చ నిధనేన రివుం కృృళార్థ మ్‌॥ $38 





శక్షారమోతి $- పరిఘ పీవర బాహుదండ విత్తేశ శక్ర పుర దర్శిత 
ది నాణాల 

వీర్యసారా కీతితలే, (పవిచేష్టమాన్కా తౌ ఫీమార్గునా చృ తయోః నిధనేన్క 
_కృకార్థమ్స్‌ రిపుమ్‌, (ద్రష్టుమ్స్‌ నో శక్ష్యామి, [వసంత తిలకాన్య్భ తృము] 


అర్హము క షరిఘ=అర్ల్షళములవ లె, పీవర=బలిష్టములై న బాహుదండౌ= 
పొడవైన బాహువులు కలవారును విత్తేశ = కుబే రునియొక్క య్కు శక = 
దేవేందునియొక్కయు, పుర=పట్టణములయందు, దర్శిత=[ పదర్శి ంపబడిన్క వీర్య 
సారౌ=బలవిశేషము కలవా ఒన్కు క&తితలే-భూమండలమంద్యు (పవిచేష్టమానొ= 
సంచరించుచుగ్న వారును అయిన తౌ=భీమార్జునులన్సు చ=మరియ్ము తయోః= 
ఆ ఇరుపురియొక్క, నిధనేన=మృతితో కృ తార్ధమ్‌=కృతకృత్యుడై నృ రిపుమ్‌= 
శ[తువును (దష్తుమ్‌=చూచుటకు, నో శత్ష్యామి =శక్తుడను కాజాలను, [ఇక 
తమ్ములను చూడలేననియు, శ్మతువును చూచి సహింపలేననియు7. 


సమాసములు :-  పరిఘవత్‌ పీవరొ-పరిఘపీవరా. బాహూ 
దండావివ-బాహుదడౌ. పరిఘపీవరౌ బాహుదండౌ యయోః। తౌ-.పరిఘపీవర 
బాహుదండౌ, విశ్తే శళ్చ శ(కశ్చ, విత్తేళ శ(క్రయోః పుర్కే విత్తేశశక 
పురయోః దర్శితఈ--విత్తేశ శ(కపుర దర్శితః వీర్యసారః (వీర్యస్య సారణి 
యాభ్యామ్‌._తౌ. భీమళ్చ అర్జునశ్చ_భీమాధ నౌ, కలే; తలమ్‌--తస్మిన్‌, 
కృతః అర్థః యేన నః--కృతార్థః.తమ్‌, 


సంధులు :- భఖీమ+అర్దున కృత+అర-నవరదీర. తయోః+చఒ 
జు థి క ఇతి : 
శాదేశవిసర్ల, 


కియ = శక్‌ర్చా కక లృట్స్‌ పరస్మై ఉత్తమ; 


సస్టాజ్క: 455 


అయి పాంచాలరాజతేన యే. మద్దుర్నయ [ప్రాప 
వో చ్యద శే, యథా సందీష్య'త పావకః తథా సహితా 
వేవ బంధుజనం సంభావయావః, 


[డాపదీ : ఆర్య, కురు దారుసంచయమ్‌. పజ్యాల్య తాం చిత. 
తంరతే మే హృదయం నాథం | పేవీతుమ్‌, 
(సర్వతో ౭వలోక్య) కథం న కో౭పి మహారాజస్య 
వచనం కరోతి. హో నాథ భీమసేన, తదేవేదం రాజ 
కులం త్వయా ఏరహీతం పరిజనో౭వి సాం| పతం 
పరిహారతి, (అజ్ఞ, కరేపహీ* చారు సంచ అమ్‌, పజ్జలీఅదు 
చిచా* తువరది మే హీఅఅం గాధం వేక్షి దుమ్‌. 
కహంణ కో వి మహోరాఅస్స వఅణం కాలేదో వో 
ణావొ భీమనేణ, తం ఏవ్య వదం రాఅఉలం తువ 
విరహీదం పడిఅణో వి సంపదం పరిహరది ) 
ST ctl te rs A cE Rc మటల 
_ ఆయీతి $:* అయి పాంచాలరాజ తనయే = ఓ పొంచాలాధిప పతీ! 
మత్‌=నా యొక్క, దుర య=దుర్నీ తివలన్క (పాప్త=లభించిన [పొందిన], శోచ్య 
ద'శే=దీనావస్థ కలదానాశ్క పావకక=అగ్ని, యథాజ=ఎట్లు, సందీప్యలే=[పజ్వలింప 
జేయబడునో తథా=అట్లు సహితౌ ఏవ;మనమిరువురము కలిసియే బంధు 
జనమ్‌=-ఆప్పు లను సంభావయావః=గొరవింతము. ఇరువురము కలిసియే అగ్ని 
(వచేశముచేసి మృతులను కలిసికొందమనుట. 


ఆర్యేతి. ప ఆర్య= అయ్యా] దారుసం చయమ్‌=క పైల(పోగు'సెతన్సు 
కురుజచేయుము.  చితా=చితి(సొద), (పజ్వాల్యతామ్‌=ర గిలించబడుగాకకీ 'మే= 
నాయొక్క, హృదయమ=ఎడంద్య్క నాథమ్‌=పెనిమిటిని _ ( పేకీతుమ్‌=చూచుటక్కు 
త్వరతే=త్వరపడుచున్నది. [సర్వతః=అన్ని వై పులకున్కు అవలోక్యజచూచి], 
క్రథమ్‌=ఎట్లూ!, మహారాజస్య=[ పభువుయొక వచనమ్‌=ఆజ్ఞన్సు కః అపి= 
ఎవడును న కరోతి?=చేయకున్నా డేమి!, హాజఅయ్యో్మ నా =సెనిమిటీ! ఫీమ 


436 వేజీసంహారమ్‌ 


యుధిప్టీరః ఏ మహన న కశ్చిత్‌ శృణోతి తావదావయోర్వ చనమ్‌, 
తదింధ|పదానేన [పసాదః (క్రీయ తామ్‌. 

రాతసః వ నూనిజన విరుద్ధ మిదమ్‌. (స్య గతమ్‌ | పూర్లో మే మనో 
రథః. యావదనుపలకీకః సమింధయామి వహీ మ్‌. 
| |పకాశమ్‌ | రాజన్‌, న థక్ష్షు వూ వయమిహ 
స్థాతుమ్‌, | ఇతి నిప్రాా-౦తః | 

యుధిస్ట్రిరః ' కృ మై, న కళ్చిదస్నృద్య చనం కరోతి భవతు స్యయ 
మువాహాం దారునంచయం కృత్యా చితా 
మాడిపయామి, 





సేనడభీముడాక ఇదమ్‌=ఈ్క, రాజకులమ్‌-రాజవంశమ్ము తక్‌ ఏవ=అడే 
[ఎప్ప టిదే]; త్వయో=నీచేత్క విరహితమ=లేనిది-నీవు జేనిదనుట; సాం|పతమ్‌= 
ఇప్పుడు పరిజనః అపి=-సేవకబ్బందముకూడ్క పరిహరతి=విడుచుచున్న ది. నీవు 
లేని రాజకులమును సేవకులుకూడా పరిహరించుచున్నారనుట. 


మహరేఇతి := ww) ఆవయోః=మొ ఇరువురియొక్క, వచనమ్‌. 
మాటను, భన తావత్‌ ఏ ఒక్కడున్ను న శృణోతి=వినకున్నాడు. తల్‌ 
అందుచ్చే ఇంధ(ప్రదానేన = అగ్ని నిచ్చుటతో (పసాదః = అనుగ హమ్యు 
(కియతామి=చేయబడుగాక! నిష్పు పెట్టి అన్నుగహించుమనుట. 


ము”.జనేతి = ఇదమ్‌=ఇది [అగ్ని నిచ్చుట], మునిజన విరుద్దమ్‌= 
మావంటి మహక్షులకు తగనిది. [స్వగతమి=తన నలో] మే=నా నాయొక్క "మనో 
థః” కోరిక్క పూర్ణః =నెరవేరినది. అనుపలక్షితః= =చూడబడనవాడన్నై [కన్చింప 
కుండనను ఎ], వహ్నిామ్‌= అగ్నిని సమింధయామి=రగిలింతును + ((పకాశముగా? 
రాజా! వయమ్‌= మేము, ఇహ=ఇంకనిచ్చట్క స్రాతుమ్‌=నిలుచుటక్కు న శక్నుమః== 


చాలము. ఉండకాలమనుదబ. | ఇతి=అన్ని సమ్కాంతః=వెడలును] 


కృష్ణణతి :. కృషే = (దౌవదీ$ అస్మత్‌ వచనమ్‌=మన మాటన్యూ 


58) షస్టాజ్కః 457 


(చోొపదీ i త్యరతాం త్యర తాం మహో రాజఃం [తువరదు తువరదు 

మహారాట |. 
| నేపథ్యే కలకలః |] 

(చొెపదీ ఇ [సభయమాకర్ష్య | స కసా వ్యేష జల 
దర్చెతస్య విపషమః శంఖ న (భూయ, అపరమ 
స్వ పియం (శోతుమస్పి నిర్బంధస్తతో విలంబ్య కే. [మహో 
రాజు కస్ప వి ఏసో బలదప్పదస్ప విసమో సంఖనిగ్గాసో 
సుణీఅది. అవరం వి అప్పిఅం సుణిదుం అళ్ధి ణీబ్బ"థధో 
తదో విలంబీ ఆది |, 


యాధిస్టి.రః ఏన ఖలు విలంబ్య లే. ఉల్పెష్టం 





న కశ్చిత్‌ కరోతి=ఎవడును చేయుటలేదు. భవతు=కానిమ్ము. అహమ్‌=నేను, 
స్వయమ్‌ ఏవ = స్వయముగాన్కే దారుసంచయం కృత్వా = కట్టెలు (పోగుచేసి 
చితామ్‌=సొదన్కు ఆదీపఫయామీ=రగులు ను. 
త్వరతామితి ఫా- మహారాజ? = (పభువ్కు శ్వరతామ్‌ త్వరతామ్‌ = 
మిక్కిలి త్వరపడునుగాక! [త్వరాజ్‌ సంభమే] 
[నేపథ్యే = తెరలో కలకలః =కలకలము] 


మహారాజేతి :- [ సభయమ్‌=భయముతో, ఆకర్ణ్య=విసి] మహారాజా! 


ll 


బలదర్శ్చితస్య=బలముచే గర్వితుడైన్క కస్య అపి=ఎవనియొక్కయ్యో విషమః 
భయంకర మెన్క శంఖనిర్గి* షః=శంథారానమ్యు ఏషః=ఇదె, (శూయతె=వినబ 
చున్నది. అ్మపియమ్‌=అనిష్టముు అపరవ్‌ అపి=డురొకటికూడ్క (శేతుమ్‌ 
వ్‌ 
వినుటక్కు నిర్పంధః=తప్పని పరిస్థితి అస్పి=ఉన్నద్చి తతః=అందుచేత న్నే 
విలంబ్యతే=జాగగుచున్న ది. 


ల్రో 


|| 


వ్‌ ఖల్వితి ఘు విలంబ్యతే న ఖలు = తాత్సారము చేయబడుబలేదు, 
ఉతి ష= లెమ్ము. 
ml హ్తూ 


పష్పాబ్క్మ॥. 459 


యేనాసి త్మత జతువేశ్ళని దీప మానే 

నిఠ్వాహీతా సహ సుతై ర్భుజయోర్బ లేన! 

తస్య (వియస్య బలినస్త్వనయస్వ పాప 

మాఖ్యామి శే౭ంబ కథయీత్‌ కథమిాదృ గ న్వః॥ 28 





యేనేతి :. త్మత, జతువేశ్మని దహ్యమాన్నే యేన భుజయో౭ 
బలేన సుతైః సహ నిర్వాహితా అసి; కస్య (పియస్య్క బలినక, తనయస్య 
పాపమ్స్‌ కే ఆఖ్యామిి అన్యః, ఈదృక్‌, కథమ్స్‌ కథయేత్‌. _(వసంతతిలకా 


అర్ధము ఫ్‌ త(త=వనవాస సమయమున, జతు వేళ్మ్శని=లాక్షెగృ హమ్వు 
దహ్యమానే = మండిపోవుచుండగాా యేన=ఎవనిచేత భుజయో ః=బాహువుల 
యొక్క బలేన=సారముతో, సుతై ఃసహవ=పుతులతో సహృ నిర్వాహితా అసి= 
బయటికి గొంపోబడితివో (రక్షింపబడితివో అనుట తస్య=ఆ్క _పియస్య= 
ఇష్తుడున్తు బలినః=బలశాలియును అయిన, తనయస్య=కుమారునియొక్క_ 
(భీమసేనునియొక్క్ర, పాపమ్‌=మృతిరూప కిల్చిషమున్తు తే=ఐనీక్కు ఆఖ్యామి= 
చెప్పుచున్నాను అన్యః=నేను గాక వేరొకడు ఈద్భ క్‌ =ఇట్టిదానిని (లేక ఇట్లు, 
కథమ్‌ = ఎట్లు, కథయేత్‌ =చెప్పును! నావంటి కఠినహృదయుడే తప్ప అన్యుడు 
చెప్పలేడనుట. 


సంధులు :- యేన+అసి=సవర్షదీర్హ. _సుతై ౪+ భుజయోః+బలేన-- 
లేఫాదేశవిసర్గ. బలినః+తనయ._సా దేశ విసర్గ. తే+4అంబ-పూర్వరూపసంధి. 


క్రియ :- ఆజ్‌ +థ్యా (పకథనే_లట్క్‌ పరస్మై, ఉత్తమ 
ఆఖ్యామి__.ఆ వ్యావ ః--ఆథాామః 


అలంకారము = శుఃఖవిషయమును చెప్పుట విశేషము. అన్ఫుడిట్టిది 
చెప్పలేడనుట సామాన్యము. సామాన్యముతో విశేషమును సమర్థించుటయైనది 
కావున అర్థాంతరన్యాసము-ఉక్కి రర్భాంతరన్యాసః స్యాత్‌ సామాన్య విశేషయోః, 


460 చేజీసంహారమ్‌ 


ఆర్య, జయంధర, త్యయాపి సవా చేవసకాశం గంతవ్యమ్‌. వక్ష న్యశ్చ 
తతభవాన్‌ పాండుకులబృహాస్ప తి ర్మా[దేయః కనీ యానస్మాకం. 
సకల కురు కుల కమలాకర దావానలో యుధిష్ట్‌ రః పరలోక మభ పస్థి తః 
(వియానుజ మృపతికూలం సతత మాశుసనీయ ముసమ్మూఢం 
వ్యసనే౭భ్యుద యే చ ధృకిమంతం భవంతమవిరళమాలింగ్య శిరన్సి 
ఇవా ఘాయేదం (ప్రార్ధయ తే 


మమ హి వయసా దూరేణాల్పః (శులే నమో భవాన్‌ 
సహజ కృతేయా జు జ్వేస్టో మసీపీతయా 7పరుః। 


ఆర్యేతి = ఆర్య జయంధర=ఆర్వ్యుడా జయంధకరుడా!, త్వయా అసీ= 
సీచేగూడ్య సహదేవ సకాళశమ్‌ = సహదేవుని సన్నిధ్కి గంతవ్యమ్‌=పోదగినది. 
సహ దేవునొద్దకు పొమ్మనుట.  త్యతభవాన్‌=గొరవింపదగినవాడున్తు పాండు 
కుల=పొండురాజ వంశమునకు, బృహస్పతిః=బ్బ హస్పతియ్కు అస్మాకమ్‌=మౌ 
అందరికిని కనీయాన్‌ =చిన్న వాడునై నృ మా(దేయః-మా(దీసుతుడగు సహదేవుడు, 
వక్తవ్యః=ఈ| పకారముగా చెప్పదగినవాడు. ఇట్లు దెప్పుమనుట. సకల కురుకుల= 
సమస్తమెన కొరవవంశమను? టి (పాండవులును కౌరవులే కనుక కమలాకర= 
పద్మాలయమునకు దావానలః =దవాగ్ని వంటివాడగు, యుధిష్టిరః =ధర్మ జుడ్కు పర 
లోకమ్‌=పరలోకమును, అభి(పస్థీతః=| పస్థానించువాడై , (పియానుజమ్‌=ఇమ్షడెన 
తమ్మున్ని. అపతికూలమ్‌=ఎదునుచెప్పనివానిని "అనుకూలుడనుట్ట సతత్రమ్‌= 
ఎల్ల పుడ్కు ఆళంసనీయమ్‌=దీవెంపదగినవానిని, అసమ్మూఢమ్‌=అనిశ్చితస్థితి లేని 
వానిని వ్యసనే=కష్టమునందు, అభ్యుదయే చ=ఉత్సవమునందును ధృ తిమంఠమ్‌= 
ధైర్యవంతుని భవంతమ్‌ = నిన్ను, అవిరళమ్‌ = గాఢముగా ఆలింగ్య= 
కౌగిలించుకొని శిరసి=శిరస్ఫు నందు, ఆ(ఘాయ= మూజూచి మూర్కొని, 
ఇదమ్‌=ఇద్సి | పార్థయశే=వేడుచున్నా డు-- 
మమెతి ;= భవాన్‌ వయసా, దూరేణల ఆఅల్వః; (శు తేన సమః; 
తయా, బుద్దా జేష్టః; మనీషితయ్యా గరుఃక అతః. పాణీ, శరసి 


సహజ 


UK 


షస్టాజ్క_ః 461 
శిరసి ముకలౌ పాణీ కృత్యా భనంతవముతో ౭2యీ 
మయి విరలతాం వేయః స్నేహ; పితుర్భన వారిదః॥ 24 





ముకుల కృత్వా భవంతమ్క్‌ అభ్యర్థయ_మయి, స్నేహః విరళలతాం్య నేయ 
పితుః వారిద&ఓ. బవ, 


అర్థము ఏ: “తవోన్‌ జసీవు వయసా=[ పాయముచేత, మమ =నాకు, 
దూరే ణ= అధికముగా (మిక్కిలి, అల్బః=చిన్న వాడవు; (కుతేన=జ్ఞానము చేత, 
సమఃజ=తుల్యుడవ్వు సహ జకృతయా=జన్మసిద్ధ మెన, బుద్ద్యా=తెలి విచేత్క జ్యేష్టక= 
పెద్దవాడవ్వు మనీషి తయా ప్రజ్జచే తృ గురుః =ఒజ్జవు, అతః=అందుచ్చే పాణీ= 
రెండు చేతులను. శిరసి = శిరస్సునంద్యు ముకులౌ కృత్వా=ముకుళింప జేస్కి 
భవంతమ=సీన్ను, అభ్యర్థయే=[పార్థీింతును-మయి=నాపట్ల, స్నేహః=మై(తి 
విరళ తామ్‌=కృశత్యమును, నేయః=పొందింపదగిోద్కి పితుః=తం (డయైన పాండు 
రాజునక్కు వారిదః=తర్చ ణముల నిచ్చు వాడవు, భవ=కమ్ము. 


సంధులు హా దూరేణ+అల్బః.-సవర్ణదీర్థ . సమః+భవాన్‌, జేష్టః-- 
మనీషి తయా...ఉత్స్వాదేశవిసర్గసంధి. అతః +అర్థయ--ఉత్తా  దేశ-అతో + అర్థయె- 
పూర్వ్యరూప, పిళుః+భవ-_రేఫా దేశ విసర్గసంధి, 


ఛందస్సు కద హరిణీవృత్తము. “నసమరసలాగః షడ్వేదె 8 హయెః 
పహారిణీ మతా 
పుయవీ దలతాం నేయుస్నే హఃపితు రృ్భవవా రిదః 
RE ల! 


[1౮ UU U U [TU 1 
స మ ర స లగ 


క 
న 
కయ : అర్థ (కిచ్‌ యాచనే, ఆత్మనే లట్క్‌ ఉత్తమ 
' అర్జయే_అర్థయావ హే_-అర్థయామహే 
భ్రూ పరస్మై, లోటా మధ్యమ 
భవ/భవతాత్‌.-భవతమ్‌ -భవత 


462 చేజీసంహారమ్‌ 


అపి చ, సంవరి ర్ఫితస్య నిత్యాభిమానినో ౭స్పృత్సదృశ హృభ యసారస్యావీ 
నకులస్య మమాజ్ఞ యా వచచే స్థాతవ్యమ్‌. తదు చ్య తాం నకులః. 
నానుగంతవ్యాస్థుర్పదవీ. త్వయా ఘా వత్స! 


విస్ట్టృ్రత్యాస్నాన్‌ | | శుతివిశదయా (పజ్ఞయా సానుజూంత్స 
వీండాన్‌ పాండో రుదకపృషతా న శోగర్భాన్‌ [పదాతుమ్‌!। 





అపచేతి := అపి చ=మరియు, బాల్యే=చిన్న ప్పుడు, సంవర్టితస్యవ= 
పెంచబడినవాడును [(పేమతి చిన్నతనమునుండియు పెంచితిమనుట], నిత్యాభి 
మానినః=నిచ్చలు నాత్మాభిమానము కలవాడును అస్మత్‌ సదృశ=మాతో సమాన 
మైన హృ చయనారస్య=చిత్త సైర్యము కలవాడునై న్న నకులస్య అపి=నకులునికి 


కూడ్క మమ=నాయొక్క, ఆజ్ఞ యా=ఆనతో, వచనే=మాటయందు స్థాతవ్యమ్‌= 
నిలువదగియున్నది. నా ఆజ్ఞ నాతడును మన్ని ంపవలసిన అవ సరమున్న దనుట్క 
తత్‌=అందుచ్చే నకులః=నకులుడు, ఉచ్యతామ్‌ =చెప్ప బడుగాక--అ స్మత్‌ పదవీ= 
మా మార్గము న+అనుగంతవ్యా = అనుసరింపదగినది కాదు. వత్చ! =బిడ్డా! 
త్వయా హి=నీచేతనే మో-. 


విస్మృత్యేతి ? వ్‌ (శుతి విశదయ్య్మా (పజ్ఞ య్యా సానుజావ్న్‌ అష స్మాన్స్‌ 
విస్కృత్య, చ్క పాండో, అ(శుగర్భాన్‌, పిండాన్స్‌ ఉదక పృషతాన్కొ (పదాతుమ్స్‌ 
దాయాదానామ్స్‌ అపిత్కు యాదవానామ్స్‌ కుల్వే వ్యా కాంతారే వ్యా కృతవసతినా, 
[త్వయా] శనీరమ్స్క్‌ రక్షణీయమ్‌. 


అర్థము : = (కుతి = అధ్యయనముచేత్క విశదయా=నిర్మలిన మైన 

(పజ్జ యా= -బుద్ధివిశేషముచేత, సానుజాన్‌=తమ్ములతో కూడిన [ఛమార్దునులతో ], 
అస్మాన్‌=మమ్ము, విస్మృత్య=మరచిపోయ్సి చ=వరియు పాండో,=పాండు 
రాజునకు అ(కుగర్మాన్‌ = కన్నీటితో నిండిన్క పిండాన్‌=పిండములను [ [ళా ద్దాన్న 
కబళముబ7], ఉదకప్ఫృ షతాన్‌ =తర్చు అములను (పదాతుమ్‌= =ఇచ్చుట కొజకుగాను, 
దాయాదా నామ్‌=బంధువులయొక్క, అపితు=లేక్క యాదవానా మ్‌ -యదువం శ 
సంభవులయొక్కు, కులే వా = గృహమునందుగాని [కులం జనపదే గో శే 


షషాజ్క క 463 
గై 


జాయాదానామపి తు భవనేయావవానాం కులే వా 
కాంతారే నా కృతవసతినా రతణీయం కరీరమ్‌॥ 25 


గచ్చ జయంధర, అస్టృచ్చరీర స్పృష్టికయా ఇావిలేన 
భవతా౭కాలహీూన మిదమవశ్యే మావేదసి యమ్‌. 
డాపదీ వ వాలా బుద్ధిమతి శే, భణ మమ వచనేన (పియపఖం 
సుభ(దామ్‌-అద్య వత్సాయా ఉత రాయా ఆసన్న 
సతాాయాశ్చతుర్ధో మాసో వర్తతే, (సర్వథా నాభికు లే 





సజాతీయగణే౭పి చ భవనే చ తనౌ-ఇతి మేదినీ]; కాంతారే వా=అరణ్యమందు 
గాన్కి కృతవసతినా =నివసించువాడవై, త్వయా=నీచేత్క శరీరమ్‌=తనువు 
రక్షణీయమ్‌=రకీంపదగినది. ఎచటనేని నివసించి శరీరమును కాపాడుకొమ్మనుట. 
[మందా[కాంకావృత్తము]. 


సమాసములు = (శుత్యా విశదా--శ్చృతివిశదా._.తయా. అనుజై 
సహితాః._.సానుజాః-తాౌన్‌. అకాల గర్భే యేషాం తాన్‌. కతా వసతి; 
యన--కృ తవసతి;._లేన. ఉదకస © పృషతా;.తాన్‌. 


సంధులు :- విస్థృ త్య అస్మాన్‌ రా. 
సానుజాన్‌+-చ..తాంస్తాన్సంధి. పాండోః+ఉదక__రేఫా దేళ విసర్షసంధి. 


గచ్చేతి :- జయంధరుడాక గచ్చ = వెడలుము, అస్మత్‌ శరీర 
స్పృస్టికయా = నా గోరీరమును తాకుటతో, శాపికేన= ఒట్టు వేసినవాడవై న [నా 
_ తనువుపై (ప్రమాణము చేసి], భవతా=నీచేత్క అకాలహీనమ్‌=శీ| ఘముగా (కాల 
హీనము కాకుండ), ఇదమ్‌ = ఈ విషయము, అవశ్యమ్‌ = తప్పనిసరిగా, 
ఆవేదనీయమ్‌-సీ వేదింపద గిన ది. 


సాూథేతి == హలా బుద్దిమతి కే ఓ బుద్ధిమతికా క (పియసఫీమ్‌=ఇష్టసఖి 
అయిస్క సుభ దామ్‌=సుభ[ దను ను వచనేన= =నా మాటగా భణ=పల్కు ముం 


464 వేణీసంహారమ్‌ 


ం నిశ్రీపసి), తమేవ కుల ప్రతి పాపకం సౌవధానం 
రత్నం కదాపీతః పరలోక గత స్య కసుర కులిన్వ 
అస్మక మపి సలిలబిందుదో భవివ్యతి-ఇలి (నాలా 
బుద్ధిమదివీ, భణాహ మమ వఅకోణ కిఅతసహీా6 
సుభద్దామ్‌-అజ్ఞ వచ్చావ ఉత రావ ఆఅసన్నసత్తప 
చజిట్టో మాసో బట్టని. తుమం ఏవ్య కుల పడిట్టా వఅం 
కర రక. కడా వి ఇదో పరీతోఅగదస్స స సుర 
ఉలస్ప అమ్షాణం వి సలిలబిందుదో భవీస్పది-ల). 


యుధిప్టీరః : (సా(ప్రమ్‌) భో; కష్టమ్‌, 


ఇాఖారోధస్థ గితవసుధామండ లే మండితానే 
పీనస్క-_0౦ భే “సునదృకశ మహోమూలపర్యంతబంభే। 





అద్య=పస్సు తము, షా మ. ఆసన్న సత్వాయాః= య 
మైనట్టియు, ఉత్ప రాయా =ఉతృరక్కు చతుర్గః మాసః=నాల్షవ nes వర్షే తె 
నడుచుచున్నది. [సర్వధాజఅన్ని విధములుగను “(మిక్కిలి జాగరూకతతో సనుట 
తామ్‌-ఆ మెను నా భికులే=పుట్టింటియందు, నికీపసి=ఉంచుము |. త మేవ= 
సీష్మే కుల (పతిష్టాపకమ్‌=వం శోద్ధారకుని, సావధానమ్‌= జా గత్త గ్యా రత= 
కాపాడుము. ఇతః=ఈ లోకమునుండ్కి పరలోకగతస్య=పరలోకమున కేగిన్న 
శ్వసుర కులస్య=శ్వసుర వంశమునక్కు అస్మాకమ్‌ అపి=మనకున్తు కదాపి= 
ఏప్పుడై నను సలిలబిందుదః=జల తర్చుణముల నిచ్చువాడు భవిష్యతి=కా గలడు 
(౪ పుట్టబో వువాడుు. 
భోఃఇతి జ (స్మాసమ్‌=కన్నీ టీతో) భోః=అయ్యోకీ కష్టమ్‌=కష్టము. 


శాఖేతి ! = శాఖారోధ స్థగితవసుధామండలే, మండితా శే ఫె పీనస్కం ధే 
సు సద్భశమహామూల పర్యంతబంధే, సుమహత్కి తర్వా దైవాత్క్‌ దగ్గే; 


ఛాయయ్యా అర్జీ అయం, జనః, తస్య వ్య సూక్షాంకురే, కమపి ఆశా 
బంధమ్స్‌ కురుతే. 


59 న షష్టాజ్బ_క 465 


దగ్గే "దెవా త్చుమహతి తరా తస్య సూతమ్మైంకు లే౭స్మిన్‌ 
ఆశాబంధం కమపి కురుతే ఛభాయయార్డ్‌ జనో ౭యమ్‌॥ 
26 
న పనా 
తరము 1. శాఖా=కొన్ములయొక్క, రోధ=అతిశయముచే, స్థగిత= 
కప్పి వేయబడిన, వసుధామంజలే=భూమండలము కలదియును, మండితాశే= 
అలంకరింపబడిన దిక్కులు కలదియును, పీన=లావైన్వ స్క_౦ధే=కాండము 
కలదియున్కు సు సదృశ=యోగ్యమైనదియు మహా=విపుల మైనదియునై న, మూల 
పర్యంతబం ధే=ఆల వాలము కోలదియున్కు ఆయిన మహతి=గొప్పదైన తరౌ- 
వృక్షము, దై వాత్‌ =దురదృష్టవశమున, దగ్గే=కాలిపోగ్యా ఛాయయా ఆర్థీ=నీడను 
కోరుచున్న ఆయమ్‌ జనః=ఈ (పాణి ((దౌపది), తస్య=ఆ మహావృక్షము 
యొక్క, అస్మిన్‌=ఈ (ఉత్త రాగర్భము నందల్సి, సూక్ముంకురే=చిన్న మొలక 
యందు కమ్‌ అపి=ఏదో ఆశాబంధమ=కాండ సంయోజనమున్కు కురుతే= 
చేయుచున్నది. 


సమాసములు := శాఖానాం రోధః.ళాభారో ధేన స్టగితమ్‌-శాఖారోధ 
సగితం వసుధామండలమ్‌ యస్య సః।-తస్మిన్‌. మండితాః ఆశెః యేన_తస్మిన్‌ 


bp 


నః స్కంధః యస్య సః-తస్మిన్‌. సూక్ష్మశ్చాసౌ అంకురశ్చ-సూక్ష్మాంకురః 
తస్మిన్‌. ఆళాయాః బంధః--తమ్‌,. (మందాాకాంతానృతృము. 


సంధులు :- మండిత4+ఆశ్కే _ సూక్ష్మ+అంకుర్కే ఛాయయా+అర్జీా 
సవర్ణ దీర్హ* అంకురే+అస్మిన్‌--పూర్వరూపసంధి. జనః+ఆయమ్‌--ఉ త్వా దేశ 
విసర్గ...జనో +అయమ్‌--పూర్వరూపసంధి. అస్మిన్‌ +ఆళా__అనునా సికద్వి త్వ సంధి. 
[కింప ఐ= డుకృజ్‌ కరణే, ఆత్మనే లట్స్‌ (పథమ 

కురుతే--కుర్వాతే.-కుర్వ ల 

అఅఆఅంకాదము క్‌ మహావృక్షము నాశనము కాగా చిన్ని మొలకయందు 
ఆశలు పెంచుకొనుట చెప్పబడినది. పాండుకులమునందు మహాతరుత్వమారోపింప 
బడినది. _ ఉత్పరాగర్శ్భస్థ _శిశువునందు సూక్ష్మెంకురత్వ మారోపింపబడినది, 


466 వేశీసంహారమ్‌ 


సాధు. ఇదానీమధ్యవసితం కరణీయమ్‌*  (కంచుకిన 
మవలోక్య) ఆర్య జయంధర, స్వశరీరేణ ఇాపితో ౭న, 
తథాపి న గమ్య లే. 


కంచుకి ; (సా|క్రందమ్‌) వో చేవ, పాండో, తవ సుతానా 
మజాతశ తు భీమార్జున నకుల సవాచేవానా మయం 
దారుణః పరిణామః. హో "దేవి కుంతి భోజరాజ 
భవన పతాశే___ 


(భాతుస్తే తనయేన శౌరిగురుణా శ్వాలేన గాండీవిన 
సృె్టవాఖల ధార రాష్ట్ర నలినీ వ్యాలోలనే దంతిన।। 





అధ్యవసానముతో ఆపకృతములే చెప్పబడుట నిది రూపకాతిశయోక్తి, 
“రూపకాతిశయోకి ఃస్యాత్‌ నిగీర్యాధ్యావసానతః”, 


సాధ్వితి :- ఏ, సాధు=వౌగు బాగు. ఇదానీమ్‌ = ఇప్పుడు అధ్యవసితమ్‌= 
నిర్చితము, కరణీయమ్‌- చేయదగినది. (అనుష్టింపదగినదను ట్ర). (కంచుకినమ= 
కంచుకిని, అవలోక్య=చూచ్చి ఆర్య జయంధరుడా!, స్యశరీరేణ=నా శరీరముతో, 


శాపితః అసి=ఒట్ట చేసితివి (నా శరిరముపె ఆనగా శపథము చేయింపబడికి 


ష్‌ 


వనుట. స్‌ ఆపి = అయినను న గమ్వతే - వెడలుట లేదు, నీవు 
శ 


హా దేవేకి :._ =రోదించుచ్చుు హో=ఆయ్యో, చెవు 
మహారాజా! పాండో!=పాండు గోపాలా! తవ=సనీయొక్క, సుకొనాఘ్‌= 
తళ త్కు భీమ అక్ష మున్న నకుల్క సహదేవులక్కు అయమ్‌=ఈ, 
దారుణః=భయంకరమైన్స వశిణాడుః=మార్చు. హా=అయో ర్ట, దేవి= మహారాజ % 
కుంతి = కుంకీదేవీ!, భోజరాజ=భో జరాజుయొక్కు, భవన పొసాదమునకు, 


స శ అ భా జాన్‌ శో పే ఇటీ ఖో ఆప్‌ లె టో 
భాతురిత్రి : ల ధాతు తఈసయిన్న శొరగురుణ్యా గాండీవినః, 


షష్టోద్కక 4617 


ఆచాన్వేణ వృకోదరస్య హాలినోన్మశ్తేన మన్తేన వా 
గం తంళ్పుత కాననం నను మకీ 
దగ్గం త్యత్సుత కాననం నను మహీ యస్యా! శ్రేయా 
చ్చీతలా॥ 27 





శ్యాలేన్మ అభిలధార్శ రాష్ట్ర సలినీ వ్యాలోలన్నే దంతినః, తస్య్క ఏవ్క వృకో 

దరస్య్క ఆచార్యేణ, మతేన్క వా ఉన్మత్వేగ్క హలిన్కా యస్య, ఆ(శయాక్క్‌ 
క్ర 

నన్కు మహీ శీతల్బా (తత్‌), త్వళ్ళ్చుతకాననమ్స్‌ దగ్గమ్‌, 


అరము 2. తే=నీయొక్క, (ధాతుః=సోదరుడె న వసుదేవుని యొక్క 
తనయేన చ కుమారుడును. ళౌరిగురుణా = శ్రీకృమనికంచె అగజుడును, 
గాండీ వినః= అర్లు నునిక్కి శ్యాలేన=బావ(మరది)యును; అంతేకాక; అఖిల=సమస్త 
మెన్క  ధార్హరాష్ట్ర=ధృతరాష్ట్ర సంతానమనునట్టి నలినీ=కమల లతయొక్కం 
వ్యాలోల నే=పెకలించుబయందు, దంతినః=ఏనుగువంటివాడైన్న తస్య ఏవ=అ దే 
(మృతుడు గావింపబడిన), వృకోదరస్య =భీమునిక్కి ఆచార్యేణ=గురుడునుః 
మత్తేన వా=మదించినవాడో, ఉన్మర్నేన వా=పిచ్చెక్కి నవాడో అయిన్మ హలినా= 
బలరాముని చేత; ఏమి చేయబడినదనగా -- యస్య = ఏ పొండవులయొక్కు 
ఆ(శయాత్‌ =ఆ(శయము వలన (సంరక్షణము వలన, మహీ=భూమ్మి శీతీలా= 
నను=చల్ల గానుస్న దో [(కుశలముగానున్నదో అనుట], తత్‌=ఆ, త్వత్‌ సుత 
కాననమ్‌ = నీ ప్యుతులనునట్టి వనము, దగ్గమ్‌ = కాల్చి చేయబడినది. [భూమి 
ఇప్పుడు నిర్మాశయ యనుట]. 


చమూనములు = శొరేః గురుఃఒతేన. అభిలాళశ్చ తే ధార్హరాష్టాశ్చ- 
అఖిల ధార రాష్ట్రా సన నలినీ-తసా కః వ్యాలోలనమ్‌_తస్మిన్‌. తవ సుతాః... 
త్వత్ఫు తాః పన కోను [శారూలము] 
టు 


నంధులు *- (భాతుఃగల్వే గాండీ వినః+తస్య-సా దెశవిసర్షసంధి, 
తస్య +ఏవ-వృద్ధి. ఏవ+-అఖిల, యస్య +ఆ [(శయాత్‌-సవర్డదిర్హ . వ ల 
-యణాదేశ. హలినా--ఉన్మత -గుణసంధి. ఉత్‌--మత -అనునాసికాదెళ, 


ఆ|శయాత్‌+శీతలా-ఛా దేశసంధి, 


468 వేణీసంహారమ్‌ 
(ఇతి రుదన్ని.వ్కా-ం౦తః) 
యుధి్య.రః “ జకయం౦ధర్వ జయకంధర, 
(ప్రవిశ్య) 
కొంచుకీ : ఆజ్ఞాపయతు జీవః. 


యుధిష్ట్రీరః ఏ వక్త వ్యమితి [బవీమి* న ఫునశేతావని, భాగ భేయాని 
నక, యది క దాచచిద్యిజయీ స్వాత్‌ వతో౭రున 
ర 2 
స్త ద్య వ్యో౭స్య ్రద్యచనాత్‌ భవతా--- 


వాలీ హేత్రుస్పత్యం భవతి మమ వత్సస్య నిధనే 
తథా మ్యేమ (భ్రాతా సహజ సుహృదసే మధురివోః। 





[ఇరతి=అని రుదన్‌=ఏడ్సుచ్కు నిషా ౦తః=వెడలు ను] 
జయంధరేతి = జయంధర్య జయంధర=జయంధరుడా! జయంధరుడా! 


[(పవిశ్య--తిరిగివచ్చి ] 
ఆజాపయతి్వితి = _ దేవః=వమహోరాజ్యు ఆజ్ఞాపయతు = ఆజ్ఞాపించుగాక, 


వక్త వ్యమితి = వక్కవ్యమ్‌=చెప్పదగిగద్కి ఇతి=అని, (బవీమి= 
చెప్పుచున్నాను. సః=మాయొక్యు భాగదేయాని పునః=అద్భష్టములన్న చో 
వతావన్సి న = ఇంతటివి కావు. యది=అయినప్పటికిని కదాచిత్‌ =ఒక వేళ్లు 
వత్స ః =బిడ్డయెన అనునః=ఎకిరీట్సి విజయీ స్యాత్‌ =గెలుపొందినవాడగు చో, 
అస్మత్‌ వచనాత్‌=నా మాటగా భవతా=నీచేత వక్త్ర వ్యః=చెప్ప బడవలసినవాడు-- 
నీవిట్లు చెప్పవలె ననుట. | 


హలితి ;:. మమ్మ నళ స్య, నిధన్కే హలీ హేతుఖ్క భవతి, సత్యమ్‌, 
తథా అప్పి ఏషః శ్రే సహజ సుహృదః మధురిపోఖ (భాతా; అతః, భవత్యా 


షష్టాజ్క 8 469 


అత; (కోధః కార్‌ గీ న ఖలు మయి చేత్‌ [పేమ భవతా 
వనం గచ్చేర్మా గాః పునరకరుణాం శూ తపక ఏమ్‌॥ 28 





(కోధః, న్క కార్యః ఖలు; మయి, (పేమచేత్‌, న ఖలు; వనమ్‌ గచ్చేః; 
అకరుణామ్స్క్‌ కొ(తపదవీమ్క్‌ పున, మాగాః. 


అర్ధము ఫీ మమ=నాయొక్కు, వత్స స్య=తమ్ముడె న భీమునియొక్క_ aa! 
నిధనే = -మరేణమునందు, హాలీ=బలరాముడు, హేతుః భవతి=కారణమగుచున న్నాడు 
సత్యమ్‌ =నిజమే; తథా అపి=అయినప్ప టికిన్సి ఏషః=ఈ బలరాముడు శే=సీక్కు 
సహజ సుహృదః=సహజమితుడైన్న మధురిపోః=శ్రీకృష్ణునిక్సి (భాతా= 
సోదరుడు; అతః=అందువలన్క భవతా=నీచేత (కోధః=[వానిపై ] కినుక్క 
న కార్యః ఖలు = వహింపదగినదికాదు సుమా} మయి= నా విషయమందు, 
(సేమచేతొ=| పేమ ఉన్నచో (కోధః న ఖలు కార్యః; వనమ్‌=అరణ్యమున్కు 
గచ్చేః=పొమ్ము, అడవికి పొమ్మనుట; అకరుణామ్‌=దయావి హీన మైన, క్షత 
పదపీమ్‌ పునః=రాజపదవిని మూత్రము, [_వకీకారేచ్ళను] మాగాః=పొందకుము, 


సమాననుఖు పా సహజళ్ళాసౌా సుహృచ్చ-తస్య మధుః రిపుః 
యస్య సః-తస్య, న విద్యతే కరుణా యస్యాం సా_తామ్‌ క్ష తస్య పక 
తామ్‌. (+ఖరిణీవృత్త ము 

సంధులు "= తథా+అపి--సవర్షదీర్హ . అపి+ఏషః--యణాదేశ. ఏషః 


(భాతా--త దేతద్వి సర్గలోప. సుహృదః+-శే-సాదేళవి సర్గ, కార్యః+న భవతః 


వనమ్‌--ఉత్సా ౪దేశవిసర్గ. గచ్చే *+-మా-రేఫాదేశ విసర్గ 
alr. ౧ గ 


కియ - భూ లట్క్‌ పరస్మై, (పథమ--భవతి-భవ తః_భవన్ని 
గమ్‌గత్సా విధిలిజ్‌ పరస్మై, మధ్యమ-గచ్చేః-గచ్చేతమ్‌-గచ్చేత. ఇణ్‌ గతౌ, 
షు 


లుజ్క్‌ పరస్మై, మధ్యమ.__అగాః--అగాతమ్‌- అగాత (ఇణో గా లుజి. 


అలంకారము వ బలరాముడు హంతవ్వుడు కాడనుట కే సహజ 
సుహృదః మధురిపోః (భాతా అను కారణముచే సమర్థింపబడీనది. అడవి కే 


470 వేణీసంహారమ్‌ 


కంచుకీ ఏ యథాజ్ఞాపయతి దేవః, (ఇతి నిపష్కాంతః) 


యుధిస్ట్రికః ఏ (అగ్నిం దృష్ట్వా సవార్షమ్స్‌ కృష్ణే, ననూద్ధత శిఖా 
సు వ్యసనిజనః సమిద్ధ భగవాన్‌ 


హుతాశన స స్ప తెంధనీకరో మ్యాత్యా జమ్‌ 


[చౌపదీ వ |పసీదతు |వసీదతు మహారాజో మకూనేనాపళ్చిమేన 
[పణయేన. అపవహాం తావద్గగతః స కవి ఖామిం (పనీదహు 
పనిదహు మహారాఓ. మమ జ్రవింగా ఆపచ్చి మెణ 
పణవీణ. అవాం దాన అగదో పవిసాటిం.) 








పొమ్ము గానీ రాజపదవిని పొందవద్దనుట అకరుణామ్‌ అను హూతువుతో సమరింప 
వ్యలింగమగును. సమర్థనీయస్వార్హస 


Rs 
te 
eX 
టి 
(| 
ట్‌ 
ల్‌ 
౦ 


ముది :. 'దేవః=వమహారాజ్యు యవా=ఎటు,. ఆజాపయతి.ఆజాపించు 
య మో దః 
చన్నాడ్యా తథా=అైై. [(ఇతి=అన్సి నిష్కాంతః=వెడలును]. 


రృష్టఇతి వ్‌ షు దృష్ట్వా=చూచ్చి సహా ర్గమ్‌ః 
సానందముగా], కృ షె దొపదీ!క, నను=చూడుము ఉద్ధత=పై కి లేచుచున్న, 
శీభాడాజ్వాల"నునట్ట హస్త =చేతులతోో ఆహూతకపిలునబడిన్క అస్మద్విధ= 
మనవంట్సి వ్యసని జనః = దుఃఖితులు కలవాడై, _ భగవాన్‌=భగవంతుడగు 


జి అధ మూ లే నము ( లా — 
హుతాశనకడఅగ్ని, ? మద్ద 8=[పజ్యరిల్లుచున్నాడ్కు తక=అంద్యు ఆత్మానమ్‌= 


ఎ౨నదకింతి = మహారాజు మమ __ నాయొక్క  అనేన=ఈ, 
అపక్సి పెక_చివరిసె ౯ న జయా ఇ a > 
బీదా చె క్‌ (మారం =కోరికత 3 (పసీదతు (పసీదతు= =తప్పక 
అను[గహీించుగాక. నా చివరకోరికను పేర్చుమనుట. అహమ్‌ తావతొ=నేనే, 
Ca es | yp ఇత ష్‌ శ 
(గతః=ముందుగ్కా (ఉజఅళాయి =ఆగ్నిలొ (వవేశింతును. 


షషాజ్బ_ 471 
యుధిష్టి రః వ య బ్యేపం సహిఆా వేవాభ్యుదయ ముపభోతమ్యన హె. 
వేటీ వ హో భగవనో లోకపాలాః, పరి తాయధ్యమ్‌. ఏవ. 

ఖలు సోమవంశకాజర్షీ రాజసూయ సంతర్చెత వావ్య 
వాహా ఖాండవ సంతర్చిత హుతవహస్య కిరీటినో 
జ్యేష్టో [(భాతా సుళ్ళహీత నామధయా మహారాజ 
యుధిష్టిరః, వీపొకి  పాంచాలరాజతనయా చేవీ 
యజ్ఞ వేదిముధ్యసంభ వా యాజ్ఞ సెన్‌, ద్యావపి 
నిష్క-రుణజ్యలనస్య (పతన ఇంధనసిభవతః. 
తత్చరి(తాయధ్యవమార్యాః పర్మితాయధ్యమ్‌, కెథం న 
కో౭పి పర్మితాయతే. (తయోర్మగతః పతిత్వా) కిం 
వ్యవసితం చేవ్యా చేజేన చ. [హా భవలన్సొ 
లోఅపాలా పరితాజహ పకిత్తాఅవా. ఏసోష్ట్‌ సోను 
వంసరావసీ రాఅనూఅ _సంతప్పిద వాన్యవాహోే 
ఖండవ సంతిప్పిద హ.దవవాస్ప కీరీడిణో జేర్టో భాదా 


సుగ్గహీద ణానముహేరీ వహావాఅ జుహీట్టివోం వసా వి 








ప) 
LE య 
స స అర్హా a a a 
వారిచానంశానతజణత చెవి జణవదివబై సంభ వా 
లా యు 
br hs ta గుహా MW Br Es శ లాల ఇబిరు కాం సగ A Wl. 
See ro శిజు యులు వం 2 యా జరగ లు వి భయాల ఎప క్క భయం యమ 
ag) 
లి అనాం గే ము. ఈ అద లాలి దా అల్‌ వరం. wd. 
కలిసియ్య అభుుదయయబి= పర లొక జాబ ని ఉపథొడాషవహా=అఆనుభవంలము. 
or అణాల 
వి జాసి లాం a స ణా తల ఇ 
హాంగ్‌ 2 కడా ఆరా! భగవంఠః లోకపాలాః = భగవానులె న 
వ రూ 
ఇ గ ఇ సలా a men wa ఫ్‌ ఎ అసు కరి et mu ద గ చి 
దిత్చాలకులారా. చది? కాయని మ=క త ంప్పుటడుం కుక కర దరు సోమవం శద 
న్న వ 
ళ్‌ 
; Or ఇన 2 అ అప ళా ఇ 
rs న్క రాజరి=రాజముషి; రాజసూయ=రాజసూయమునందు, 
ల 


దీ A ఇ __ జ అట చి జగ అగ అధ అష 
షం గవ య see wy Eee హుతవహసం== 
ఫై 
లో నా లో a Rp Fe is యు కి. = అలో షు యు. శ్‌ బ్బా 
అగ్ని కలవాడ ణు, కిడిటినత = అరునునక్కు ఉజ,షకః (ధాతా = పెద దరుడు; 
చయ ట్‌ ౦ అ 
రీ జ చ అల ద కూ రాన జ అ బక జీ రాం లు చం 
సుగ్య బాత్‌ నాదుధిడుం=బ౦న్ని క గన్ను బాలు; మహరాజ యుఢిషి రః ఖలు=మహో 
~- ౨ 


60) షష్టాజ్కః 473 
మహాయ శాంతన వే. అయమపి వీతామహాయ విచి|త 
విర్యాయ. (సా|సమ) తాతస్యాధునావసరః. అయమవీ 
తతభవశే సుగృహీతనామ్నే పికే పాండవే. 


అద్య (పభృతి వారీదమస్టృత్తొ దుర్ష భం పునః 
శాత హూధ్యంబయా సం మయా దత్తం 
నిపీయుతామ్‌॥ ౨9 





సుతుడున్సు గురవే=గురువునై నృ భీష్మాయ=భీమ్మని కొటకు. అయమ్‌=ఈ 
జలాంజల్కి |పసితామహాయ=ముత్తా తమైన్క శాంతనవే=శంతనమ హారాజు కొటికు. 
అపి=మరియ్కు అయమ్‌=ఇద్కి పితామహాయ-=తాతగారైన్క విచ్నితపీర్యాయ= 
విచిత్రవీర్యుని కొఆకు. (సాసమ్‌=కన్నీ టితో)్క) అధునా=ఇప్పుడు తాతస్యజ 
తం (డీక్సి అవసరః=-సమయము. ఆయమ్‌ అసి=-ఇదియ్ము త్మతభవలే= 
గౌరవార్షుడున్కు సుగృహీతనామ్మ్నే =సుప్రసిద్దుడకనే , సి కే=తం|డియునై న, 
పాఠిడవే-పాండురాజు కొటకు. 


ఆద్య[పభ్బతితి ౩. తాత్వ ఇదమ్‌, వారి, ఆద్య (ప్రభృతి, అస్మత్తః, 
పునః దుర్గ భమ్స్‌ మయ్హా దత్తమ్మ్‌ మాద్యంబయా సార్గమ్మ్‌ సిపీయతామ్‌. 


ఆఅరము 2 తాత=తం| డీ! ఇదమ్‌= ఈ వారి=జలము ఆద్య(పభృతి= 
నేడు మొదలు అస్మతః=నానుండ్కి పునః=తిరిగ్వి దుర్గ భమి=నీకు అందదు, 
మయా=నాచేత్క దత మ్‌=ఈయబడిన ఈ జలాంజల్కి మా(ద్యందియా సార్గమ్‌= 
మా తల్లి మ్మాదితో కలిసి నిపీయతామ్‌ తా గబడుగాక. 


ఛందస్సు :- పథ్యావక్ష్రము 


క్రియ క వాపొన్నే కర్మణి ఆత్మనే, లోట్‌ 
పీయతా మ్‌-పీయేతామ్‌-_పీయనా మ్‌ 


474 వేజీసంహారమ్‌ 


ఏతజ్జలం జలజనీలవిలోచనాయ 
భీమాయ భోస్తవ నుమాప్యవిభక వస్తు! 
ఏకం తణం విరమ వళ్చ విపానీతో౭వి 


పాతు త్వయా సవా జవాడయ మాగతో౭స్ని॥ ప్‌0 


ఏతజలమితి :- ఏకక్కొ జలమ్మ్‌ జలజ నీలవిలోచనాయ భీమాయ 
భోజ్య తవ, చదు అప్కి అవిభకమ్య అస్తు, హూ వత్స!, పివాసితః అప్పి 
ఏకం, క్షణమ్స్‌ విరమ్క త్వయా సహృ పాతుమ్క్‌ అయమ్స్‌ జవాత్క్‌ ఆగతః అస్మి, 
[ఉక్తా వసంతతిలకా తభజా జగొ గః_వసంతతిలక ] 


అర్ధము ; ఏతీత్‌=ఈ్క జలమ్‌=నీరు జలజ=కలువలవల్నే నీల= 
నల్ల నె న్క మ కలవాడై స్మ భీమాయ=భీముని కొకు. భోః= 
ఓయీ], తవజనీక్కు మమ అపినాకున్కు అవిభక్త మ్‌=ఒక్కు టు అస్తు=అగును 
గౌర. హే వత్చ =ఓ విడే పిపాసితః అపి=దప్పి కగొన్న వాడవే అయినను 
ఏకమ్‌ క్షణమ్‌=ఒక్క క్షణము విరమ= ఆగుము, త్వయా సహ=నీతో కలిసి, 
పాతుమ్‌ = (తాగుబకొజక్కు ఆయమ్‌ = ఇదే [ధర్మజుడను],  జవాత్‌= 
వేగముగా ఆగతః అస్మిజవచ్చు చున్నాను. 


న జ్‌ ఇన డై 
నమాసముల్తు ఫలా జల క కరు ణు 


ta}, 


డా రురు రు | 3 
ప 
" నో తాలు. 
త 0 ge న విభర మ్‌-అవిభక మ్‌, . 


అలన 


గ్‌ 
ep 
CG], 
P39 
శన 
24 
1 
(డీ 
o6 
l 


జ డ్‌ జికా, ఖో వి న్న. 
సంధులు స భోః-తవ-సా డెళవిసర్ష 
a? 
సంధి, నుమ-ఆపిసనరదీర . అపిఅవిభక మ్‌-యణాదేళ,. పెపాసితః+ 
(36 ఘు" అమి 


అప్పి ఆగతః అస్మి-.ఉకారశవినర్గ-విపావితో. అపి, ఆగతో+అస్మి-పూర్వ 
రూపసంధి, 


అత్‌ ల్‌ ఆతు baer. అవ 


షష్టాజ్క-ః 4175 


అథవా సుతు కియాణాం గకిముపతం వత్స నుహముపగతో౭ప్యకృతీ 
(దష్షుమ్‌. వత్స భీనుసేన_ 


మయా పీతం పీతం తదను భవతాంశ్లాస నయుగం 
మనుచ్చి ప్లెరగ్యల్సిం జనయుసి ర నై ర్యత్స లతయా। 


a 
త్త 


వనితా నేష్యమ్మేవం తవ మమ చ సోమే విధికభూత్‌ 


యూ 


నివాసాంభ: ప్రార కిబసీ కథ మేనరి త్యమధునా। శీ1 





అఆధవొ=కాక్క సుక్ష( తియాణామ్‌=రాజ శేపులయొక్క, గతిమ=మార్గమును 
ఉపగతమ్‌=పొండినవాడై న, వక్సమ్‌=చిరంజీవిని, (దష్టుమ్‌ అపి=చూచుటకుకూడ, 
అహమ్‌=నేన్కు అకృతీ=నో చినవాడనుగాను. వత్స =బిర్షా ఫీమసేన..భీముడా! 


మయేతి *- అందాస్తనయుగమ్మ్‌ మయా పీఠమ్హ్‌ తదను భవతా, 
పీఠమ్‌ వత్సలతయ్హా మదుచ్చి షైః, రసైః, నృత్శిమ్క్‌ జనయసి; వితానేష్కు 


అప్పి తవు చ్వ మమ్క సోమ ఏవమ్స్‌ నిధి, అభూత్క్‌ అధున్వా త్వమ్‌ 
నివాపాంభక, పూర్వము కథమ్‌ పిబసి. 


అరము ౯ అంబాస్త నయుగమ్‌=క ల్లి పాలు, మయా=నాచేత్క పీతమ్‌= 


@ 
(తాగబడెన్కు తదను = ఆ సిమ్మట్క భవతా=నీచేత్క -పీతమ్‌=(తాగబడెన్సు 
వత్సలతయా=| పేమత్కో మత్‌--ఉచ్చి షైః=నేను తిని విడిచినవై న్న రసె క=షదార్థము 


లతో వృత్సిమ్‌=జీవనమున్సు జనయసి=గడిపితివ్కి (స్మృ తిసామీప్యమున లట్స్‌; 
వితానేషు అపి=యజ్ఞములయందును, తవ=సీక్కు చ=మరియ్ము మమజ=నాక్కు 
సోమేసోమరస విషయమున ఏవమ్‌=ఇ క్త, విధిః=నియమము అభూత్‌=కలదు 
(ఉండెను); అధునా=ఇప్పుడు, త్వమ్‌=నీవ్కు నివాపాంభః =తర్ప ణమున్కు 
పూర్వమ్‌ = నాకన్న ముందుగా కథమ్‌ పిబసి=ఎట్టు (తాగుదువు. (శిఖరిణీ 
వృత్తము 
సమాసములు := సృనయోః యుగమ్మ్‌ అంబాయాః సృనయుగమ్‌, 

మయా ఉచ్చిష్టాః--తై 8. నివాపార్థమ్‌ అ౨ంభః _నివాపాంభ్య-తమ్‌, 


476 వేశీసంహారమ్‌ 


కమా త్వమపి దేహీ సలిలాంజలిమ్‌. 
ar 
డాపదీ ఏ వాంపే soa ఉపనయ మే సలిలమ్‌. [హాంజే 
బుద్దిమదిఏ ఉవశేహి మే సలిలమ్‌ |. 
[చేటీ తథా కరోతి] 
[చాపడీ [ఉపసృత్య జలాంజలిం పూరయిత్యా] మహారాజ, 
కై స్త సలిలం దదామి, [మహో రాఅ) కస్ప్స సలిలం 
హ్మ్‌ 
యుధిస్టిరః ఏ తహై్మై చేహీ జలం కృషే సవాసా గచ్చ శే దివమ్‌। 
యన జాడ క్‌ ఇ 
అంపవావీ యేన గం భార్యా రుది కేన సఖీకృ త ॥ పలి 
ses Rs నక మట రర య 
సంధులు := అకక ంతా నివాప+అంభః-_సవర్డదీర్హ. తన పః 
వృత్సిమ్హ్‌ రసె చి క+వత్సల్క విధిః +అభూత్‌ --రఫా దేశవిసర్లసంధి. 


[కియ $- జన జనన్వే ణిచ్‌ పరస, లట్స్‌ మధ్యమ-జనయసి-- 
జనయథ;ః_జనయథ. పా పానే, పర స్కై లట్క్‌ మధ్యమ._పిబసి=ంపిబథః=పిబథ 


క్ష షఇతి : "= కృ మ=దౌపదీ!, త్వమ్‌ అపిడనీవుకూడ్క సలిలాంజలిమ్‌= 
నివాపాంజర్రీనీ దేహి=ఇమ్ము. 


హంజబఇతి = హంచే=టఓసీ బుద్ధికుతికాక, మే=నాక్కు సలిలమ్‌=నీర్వు 
ఉపనయ = తెమ్ము, 


[చేటీ=చెలిక తె, తథా= అన్తే కరో తి=చేయును] 
మహారాజేక్రి ః. [ఉపరగృత్య=సమీపించ్చి జలాంజలిమ్‌= =సవాపాంజలినిి 
పూరయిత్వా=నింపి) మహారాజా! కీసె్మ=ఎవనికొజక్కు సలిలమ్‌ =జలాం జలిన్ని 
దదామీ్‌=ఇత్తు ను! (ఎవరికిమ్మందువనుట్స. 
తస్మై ఇతి ఫై హే కృష్‌ యేన అంబా అప్కి రుదిశతేన్క 
స. ౨ తస్మై సహస్కా దివష్స్‌ గచ్చు క్సే జలమ్స్‌ దేహి. 


లో 
0 
£3 
ర్త 
ళం 
a 
లూ 
gq 


షష్టాజ్మ 8 477 
(డాపటదీ నాథ భీమసేన, పుజనోపసీశముదకం స్వర్షగ తస్య శే 
పాదోదకం భవతు, [ణావా భీమసేణ, పరఅణోవణీదం 
ఉదఅం సగ గదస్ప చే పావోద3ం భోదు], 
యుధిస్టిరః న ఫాల్లుణ్యాగజ! 
అసమాప్ప (పతి జ్రే౭పి యాశే త్వయి మహాభుచే। 
ముక శా కేన దత శే చ్చే (ప్రియయా సలిలాంజలిః॥ కీ 





ర్ధము =, హే కృ "షే=ఓ (దౌపదీ!, యేన=ఎవనిచేత్త అంబా అపి= 
తల్లియైన పం తీచేవికూడు రుదిశేన_దు; ఖముతో, గాంధార్యాః=గాంధారిక్కి సఖీ 
కృతా=సమాన గావింపబడిసనద్యో తసె=అతని కొజక్కు నహసా=హరాత్సు గా 
దివమ్‌=స్వర్లమున్తు గచ్చుకే=పొందుచున్నవాని కొజక్కు [భీమునికొజకను ద]? 
జల్‌ =ని వాపాంజలిసి, దేహి=ఇమ్ము. 


సంధులు $- అంబా+అపి--సవర్గదీర్ణ సంధి. గాంధార్యాః+-రుదితేన-- 
విసర్లలోపసంధి. _[పథ్యావక్క9ము] 


క్రియ *- డు దాజ్‌ దాన్సే పరస్మై లోట్క్‌ మధ్యమ 
దేహి /దత్తా త్‌--దత్తమ్‌--దళ్న 


నాథేతి ;= నాథ భీమసేన= భర్తా! ఖీమసేనుడా!, వరిజన= =ఈ సేవకురాలిచే, 
ఉపనీతమ్‌=-ఈయబడిన, ఉదకమ్‌=ఈ జలము, స్వర్గగ తస్వ=స్వర్గస్థుడ వైన న్య 'తే= 
సీక్కు పాదోదకమ్‌ భవతు=పాద్యమగుగాక! 


ఫాలుణేతి : 3 ఫాల్గుణా[గజజఅర్జునుని పై వ వాడాసీ మహాభుద్వే అప్పి 
త్వయ్యి అసమాప, (పకిజే యాతే (సత్సి; శ్రే ముక క కేశా ఏవ, [పియమూ, 
సభిలాంజలి క దతః. (పథ్యావక్త 9మ్ఫు 


అర్ధము : మహాభుజే అపి=బలిష్టమైన బాహువులు కలవాడవయును? 
త్యయి== స్స్‌ అసమాప్ప వ్రతిజ్జే=నెర వేర్చుకొనని (పకినకలవాడ వై, యాౌళే= 


478 వేణీసంహారమ్‌ 


డౌపదీ ఏ ఉత్పిష్థ మహారాజు దూరం గచ్చతి తే (భ్రాశా! 
[ కమైహి మహారాజ, దూరం గచ్చుతి బే భాదా ]. 


యుధిస్టీగః 4 [దవత్నీణావీ స్పందనం సూచయితార] _పాంచార్తి 
నిమిత్తాని మే కథయని సంభావయిష్యుసి వృశోదరమితి 


[చాపి : మహారాజు సునిమిత్తం భవతు. [మహో రాల, 
సుణిపిత ౦ భోదు |. 


స్వర్షస్థుడవుకాగ్కా తే=నీక్కు ముక్కకేశా్య ఏవ=ముడువని జుట్లు కలదై న (జుట్టు 
౧9 అలరి యట రు రు 
ముడువన్సి  [పియయా=[దౌపదిచేతు సలిలాంజలిః =నివాపాంజల్కి దత్త 8= 
ఈయబడెను. 


సమాసములు వ అసమాపా (వతిజ్ఞా యేన సః_తస్మిన్‌'. మహాన్లా 
భుజా యస్య సః--తస్మిన్‌. ముకా 8 “క్షేశాః యస్యాః సా--ముక్త కేశీ_తయా, 


సలిలై & అండజరిక_.నరలిలాంజలిక, 


సంధులు :- (పకిజై+అపి.పూర్వరూప. కేళ్యా+వీవ=వృద్ధిసంధి. 
దత్త ః+-తే_సాదేశ విసర్గ, సలిల+ అంజలి8_సవర్ణదీర్ద . 


ఉత్తినే సతి = మహారాజా! ఉతి తిష్ట-లెమ్ము, తే=నీయొక్కు, (భాతా= 
సోదరుడు చూరమ్‌ గచ్చ్భుతి=[స్వర్షాభిముఖముగా]. దూరమేగును. [అప్పుడందు 
కొనలేము కాపున వెంటనే బయలుదేరు మను నుట], 


పా.'చాలీతి = [దకీణాకి స్పందనమ్‌=కుడికన్ను అదరుటన్ను సూచ 
యిత్వా=అభిస స. పొంచాలీ!, నిమత్తాని=శకునముల్డు వృకోదరమ్‌=ధీముని, 
సంభావయి ష షస =చూడగలవ్కు ఇతి=అస్కి మే=నాక్కు కథయని =చెప్పుచున్న వి. 


మహారాజేతి == మహారాజా], సునిమితం భవతు = శుభశకునము 
ఆగుగాశ! 


షష్టాజ్య 8 419 
[నేపళ్యే కలకలః; (ప్రవిశ్య సం భాంతః | 
కంచుకీ : పరి తాయతాం పర్మితాయతాం మవహోరాజః ఏమ ఖలు 
దురాత్మా కారవాపసదః తతజాభిపేక వాటలితాంబర 
శరీఠః, సము, చ్భితదిగ్గ వీపణ గ దాపాణే రుద్యత కాల 


దండ ఇవ కృతాంతో౭[తభవతీం పాంచాలరాజ 
తనయా మితస్తతః పరిమార్గమాణ ఇత వవాభివర లేం 


9, అ పుట శ్‌ జ్య . 
యుధిష్టీరః : హో చైవ, తే నిర్ణయో జాతః హో గాండీవధన్వన్‌ 


(ఇతి మువ్యాతి | 





(నేపథ్యే= తెరలో, కలకల: =కలకలము] 


[సం|భాంతః=వి(భాంతుడ, షవిశ్య= (పవేశి ంచి] 


పరిితాయతామతి *- మహారాజా షరి తాయతాం పరి తా యతా మ= 
కాపాడుగాక కాపాడుగాక, » దురాత్య్మా=దుర్మార్లుడెన్మ కౌ రవాపసదః=కౌ రవాధముడు 
[దురొ ధనుడు], కక్‌ జ= =నెత్తు టితొనై నెన న్‌ా ఆధి "షేక= య. పాటరిళ= 


ఎటబినె న అంబర=వస్రముల్ము శరీరం=తనవృను కలవాడై సము చ్భిత=పె కలత 
ట్ర ౨ చ్‌ 


: వి 
లి జ ఇదం re న వ్‌ ~~ 
బడినడియు, దిగ్గడరకృసిక్కమున్సు రిషబంధయదమునై న, గదాపా లో గదను 
జా త్రూ అణా లబ Ir Cd ఇ Pia న 
చేబూనినవాడె, ఉద్యత = ప కత బడన్మ కాలదండః=కాలబ పొళశముగల, కృతాంత; 
(| & ములు అలాని 
ఆ క్‌ మె! శ > నార ల ల్లా నయ అద వ్‌ నన ఇ న్‌ 
ఇవ =యముస్‌వ లె, ఆ[|తభవతిమ్‌=గొ రవ రయ్‌న పాంచాలరాజతనయామి= 
op ల చన్ను ఒర ళీ లి అవి య్‌ 
(దౌపనెస్కి పరిమారమా ఐ;=వెదకుమున్న వాడె , ఇతః ఏవ=ఇచటిర్య ఎషః థిలు= 
భె మ 
ఢి a చ ణీ మ అద మను అర 
ఇదిగ" ద బా అఖివర్హ తేడాల చో ల 


480 వేశీసం హారమ్‌ 


హో ఆర్యవు క, హో మమ స్వయంవర స్యయం[గాహ 
దుర్చలిత్క !పియం (భాతరమనుగలతోో ౭స్కి "న పునర్శహా 
రాజ మిమం దాసజనం చ | ఇత్‌ మోహముపగ తా 
[హో అజ్జ్బకత్త; హో మను సఅతంవర నకలింగావా 
దుల్ల లిద, పిఅం భాదుఅం అణుగదోసి. ణ ఉణ మహః 


(చాపదీ 


రాఅం ఇమం దాసజణం అ] 


వో వత్స సవ్యసాచిన్‌; హో [తిలోచనాంగ నిష్పెష 
మల్ల, హో నివాత కవ చోద్ధరణ నిష్క-౦టకీకృ తామర 
లోక్క వో బదర్యాాశమ ముని ద్వితీయ తపసపస్క హో 
(దోణాచాత్య ప్రియశివ్య, హా అన్ర్రశిమౌ బల 
పరితోపిత గాంగేయ పో రాభేయకుల కమలినీ 
పాతలేయవర్ష, హో గంధర్య నిర్వాసిత దుర్యోధన, హో 
పాండవకుల కశలిసీ రాజహంస, 


| 3 Qe 
యుధినృరః 





హా ఆర్యపు|తేతి — ఓయీ ఆర్యప్పుతుడా!, మము = నాయొక్క 
స్వయంవరమునందు, స్వయం[గాహ = స్వయం గాహముగొన్న 
కెపండగనే విచ్చేసిన అనియను], దుర్గ లిత=టక్క_ రీ! కిరీటీ!, 
(భాతరమ్‌=సోదరుని అనుగత; అసి=అనుసరించితివా! 

ఇయమ్‌=ఈ మహారాజును చ=మరియ్ము దాసజనమ్‌=ఈ 


న అనుగతః అసి=అనుసరిం చితివికావు, 


[ ఇతి=అన్సి మోహమ్‌ ఉపగతా=మూర్భ పోయెను 


వత్సృతి :- హా=అయ్యో!, వత్స =బిడ్డా[, సవ్యసా చిన్‌ =కవ్వడీ!, 
ముక్క_ంటియొక్క అంగ=శరీరమున్సు నిపష్పెష=నుగుచేసిన లేక 

మల్ల = మల్ల యుద్ధపీరుడా!, నివాత కవచ=నివాత కోవచులనునటి 
ఉద్దర ణ= పెకలించి వేయుటతో, నిష్కంట కీకృత=నిష్కం టకమ 


61) షష్టాజ్య_ః 481 


తాం వత్సలా మనభి వాద్య విసితమం జాం 

గాఢం చ మామనుపగుహ్యా మయాష్యనుకః। 
ఏతాం స్యయంవర వధూ౦ దయితామదృస్ట్యా 
దీర్ణ (ప్రవాస మయి తాత కథం గతో౭సి॥ కి4 





గావింపబడిన్వ [కంటకము = ముల్లు], అమరలోక = స్వర్లోకము కలవాడా 
_ బదర్యాశమక=బదరికా(శ్రమమండలి ముని=మునులయందు ద్వితీయ=రెండన 
వాడవై.న్క తాపస=మునీ!, [దోణాచార్య (పియశిషమ్యుడా, అస్రశకె బల=అస్ర విద్యా 
బలముతో, పరితోషిత=ఆనందింపజేయబడిన్న గాంగేయ=భీమ్మడు కలవాడా! 
రాధేయ కుల=కర్లుని వంశమనునట్టి, కమలినీ=పద్మమునక్కు (ప్రాలేయవర్ష మంచు 
వాన వంటివాడా! గంధర్వ = గంధర్వులనుండిి నిర్వాసిత = విడిపించిన్క 
దురో్యధన = సుయోధనుడు కలవాడా! దుర్యోధనుని గంధర్వుల బారినుండి 
విడిపించినవాడా అనుట; పాండవకుల = పాండనవంశమనునట్టి కనులినీ= 
సరోవరమునందలి, రాజహం౦ంస=మరాళరా జా! 


తామిత్రి:- అయి కాత్య తామ్స్‌ వత్సలామ్స్‌ అంబామ్స్‌ వినీతమ్స్‌ అనభివాద్య, 
చ్క మాహష్స్‌ గాఢమ్క్‌ అనుపగుహ్య్య, మయా అప్పి అనుక, స్వయంవరవధూమ్స్‌ 
ఏతామ్హ్‌ దయితాప్మొ అదృష్ట్వా; దీర్హ (పవాసమ్‌, కథం గతః అసి? [వసంత 
చిలక] 


అర్ధము = అయి తొత=ఓ వత్సా తామ్‌=ఆ్వి వత్సలామ్‌=[ పేమ 
పూర్ణయెన్క అంబామ్‌=తల్లి ని, వినీతమ్‌=వినయ మొప్పునట్లు, ఆనభివాద్య= 
నమస్క_రింపక్క చ=మురియ్యు మామ్‌=నన్ను, గాఢమ్‌=గట్టిగా అనుపగుహ్యుజ 
కౌగిలింపక్క మయా అపి=నాచేనై నను అనుక్తః=ఆజ్ఞాపింపబడనివాడవైై నా 
ఆనుమతి స్వీకరింపక అనుట్క స్వయంవర వధూమ్‌ = స్వయంవర పు పెం డ్రై 
కూతురైన ఏతామ్‌=ఈ, దయితామ్‌=(పెయసిని, ఆదృష్ట్వా=చూడక, దీర్ణ 
(వవాసమ్‌=అంతులేని (ప్రవాసమును [మరణమును], కథమ్‌=ఎట్లు, గతః =పొందిన 
"వాడవు, ఆసే=-ఆయితీవి? 


482 వేణీసంహారమ్‌ 


[మోానానుపతః | 
శంచుకీ : భోః కస్టమ్‌! ఏవ దురాత్మా కౌరవాథమో 


యశేస్లమిత ఏవాభినర "తె. సర్వథా (పవేశశాలః, 
చితొసమాపముపనయా మ్యా[తభవ తీం పాంచాలరాజ 

నయామ్‌. అహమ మ్యేవ మేవానుగచ్చామి, [ చేటీం 
పతి] భ్‌ (బే, త్యమవి చేవ్యా (భ్రాతరం ధృష్టద్యుమ్నం 
నకుల సహాబేపొ వా అవావ్నుహి*, అథవా నీవ 
చువస్థిలే  మహారాజే౭స్తమితయోర్ఫీమూర్డునయోః 
కుతో౭త్ర పరిళాణాకాం 





నమాసములు = న 'అభివాద క్రాఅనభివాద్య. న ఉపగుహ్యా. 

అనుషగుహ్య. న ఉకృః-అనుకః, స్వయంవరేణ ఆసీతా వధూ;ః-స్వయం 
నర మ్‌ ష్‌ [| చ. ల జయం. షె A 

వర వధూ [మధ్యమ పదలోపి7 తామ్‌, న దృష్ట్వా అద్భష్ట్వా. దేర్చ శ్చాసౌ 
(పవాసశ్చ--తమి. 

నంధులు ఫా మయా + అపి._సవర్డదీర్హ అపి--అనుక ౩- యణాదేశ, 
గతః-+ అసి--ఉ త్వా దెశసంధి-గతో+-అసి--పూర పరూవసంధి. 

క్రియ = అస భువి లట్మ్‌ పరస మధ్యమ.._అని--స్థః స్థ, 


[మోహమ్‌=మూర్భన్సు ఉపగతః=పొం దెను] 


భోః కష్టమితి = భోః కష్టమ్‌= అయ్యో కష్టము కష్టము! ఏష్క=ఈ, 
దురాత్మా=దుర్మాళ్లుడెన కౌరవాథమఃవ=నీచ కౌరవుడు, యథష్టమ్‌= స్వేచ్చగ్యా 
ఇతః ఏవ=ఇ సే అభీవర్శ తే=వచ్చుచున్నాడు. _సర్వథా= అన్ని విధములను, 
(వ్రచశరాల।=అగ్ని [పవేశమునకు తగిన సమయము. ఆఅతభవ తీమ్‌=గౌరవ్య 
ఆయి" పాంచాలరాజతసయామ్‌ = (దౌపదిని, చితాసమీపమ్‌ = చితిదగ్గరక్కు 
ఉపనయీమి = కొనిపోదును. అహమ్‌ అపి = నేనును ఏవమేవ = ఇే 
అనుగ వ్భామిజఅనుసరింతును, [చేటీమ్‌ (పళి=చెలికత్ళైతో) భ( చే=భదురాలా। 


484 కేశీసంహోరమ్‌ 


ఊకుం కరేణ పరిఘట్టయతః సలీలం 
దురోళ్షధనస్వ్య ఫురతో౭పవృాతాంబరా యా 
దుఃశాసనేన కచకర్ష ణభిన్న మాళిః 

సా [చాపదీ కథయత కో వునఃపదేశే॥ తి5 


కంచుకీ వ హో బేవి యజ్ఞ వేదిసంభ వే, పరిభాయసే సం|పత్యనా భా 
కురుకుల కలంశేన, . స 





ఊరుమితి :-- సలీలమ్మ్‌ కరేణ డఊరుమ్మ్‌ పరిఘట్టయత 8, 
దుర్యోధనస్య, పురతః య్యా అపహుతాంబరా; దుళ్ళాసనేన్క యౌ కచకర్ష్యణ 
విన్నమౌ?;; స్వా (దౌపద్కీ పునః, క్వ (వదేశే (అస్తృత్సి కథయత . 


అర్ధము జ సలిలమ్‌=విలాసముగా, కరేణ=చేతీతో, ఊరుమ్‌=తొడను3 
పరిఘట్టయతః=చరచుచున్న, దుర్యోధనస్య=సుయోధనునియొక్క, పురతః= 
ఎట్టయెదుట్క యా=ఎవ తె, అపహృ తాంబరాడఊడ్చ బడిన వస్త్రములు కలదాయెనో, 
దుశ్ళా సనేన=దుశ్ళాసనునిచేత, యా=ఎవ తె కచకర్షణ=[కొమ్ముడిని వటిలాగుట చే 
భ్‌ గ =చెల్లాచెదరైన్న మౌళిః=జడ కలదిగా (కృతా=చేయబడిన దో, సా 
ఆ-ఎవంట్సి [దౌవదీ=పాంచాల్హి పునః, త్వ్‌జప్కి (వదేశే=స్థానమునందు (అనస్ఫి 
ఇతి=ఉన్నదో) ఉన్నదో కథయత=చెప్పుడు. (వసంతతిలక) 
సమానములు = - లీలయా సహితమ్‌-సలీలవ్‌ అపహృతాని 
ఆంబరారో యస్యాః సా-అపహృతాంబరా. కచస్య కరణమ్‌-కచకరణేన భిన్న & 
బె యు క 
చూ9ః యస్యాః సా, i + 
నంధులు :- పురతః +అపహృత._పురతో +అపహృ త__పూర మూవ 
సంధి. అపహృత -అంబరా-సవర దిర , ష్‌ ౯ 
భణ టి 
క్రియ వా కథ వాక్య(పబంధ్య్కి పరసె్ము లోటా మధ్యమ: 
కథయ/కథయతా త్‌--.కథయతమ్‌._కథయత 


హా దేవీతి :- యజ్ఞ వేదినుండి పుట్టిన ఓ (ద్రౌపదీదేవీ! - 


సంప్రతి = 


షష్టాజ్కః కకక 

యుధిస్ట్రీ రః _ యు సావస్ట్రంభమ్‌) పాంచాలి, న 
భత వ్యమ్‌. (ససం! భమమ్‌) కః కో౭(త్ర భోః 

సనిషం(ం మే ధనురుపనయ. దుకాత న్‌ దుక్యోధన 

వాతక్క అగచ్చాగచ్చు. అపనయామి తె గడాకాశల 


సంభృాతం భుజద ర్పం శిలీముఖాసారేణ. | నన్న చ్చ క 
కురుకులాంగార- 





(పీయమనుజమపశ్య -స్ఫ ౦ జరాసంధశ తుం 
కుపితహార కిరాత ద్యేపిణం తం చ వత్నమ్‌! 
త్య దింన కఠిన చేతాః (పాణేతుం నాస్మి వ 
నను ఫునరపహర్తు: బాణవపైస్త చా సూన్‌ ॥ 86 
mmm 
ఇప్పుడు, ఆనాథా=దిక్కులేనిదా“ వై, కురుకుల కలం కేగ=కురువ "శ దుష్టువిచేత్య 
పరిభూయసే=అవమానింపబడుచున్నా వు. 


పాంచాలితి = [సహసా=హాఠాత్తుగా ఉత్తాయ=లేచ్చి సావష్టంభమ్‌= 
దర్పముతో] పాంచాలీ! న భేతవ్యమ్‌=-భయపడవలదు. [ససం(థమమ్‌=తొందర 
పాటుతో] క్ర కో౭్మత భోః=ఓయీ ఎవరక్కడక!, ససిషంగమ్‌= అమ్ములపొదితో 
పాటు మే=నాయొక్క ధనుః=వింటిస్కి ఉపనయ=తెమ్ము. దురాత్యన్‌= 
దుర్మార్గుడా! దుష్ట దురో ్యధనుడా!, ఆగచ్చ ఆగచ్చ=రమ్ము, రమ్ము. గదాకౌశల= 
గదాయుద్ధనై పుణ్యముతి", సంభృతమ్‌=సమృద్ధ మైన, కే=నీయొక్క్క భుజ 
దర్చమ్‌ = భుజ గర్వమును, శిలీముఖ 1 ఆసారేణ జః వాణ(పవాహముతో, 
అపనయామి=పోగొడుదును.. రే=ఓరీ! కురుకుల+ ఆంగార = కు పవంశమునకు 
నిష్పువంటివాడా! అన్యత్‌ చజ=వేరొకటియు నున్నది-- 


జయమితి = జరాసంధశళ[తుమ్స్‌ (సియమ్‌, తమ్మ అనుజమ్స్‌ చ 
శుపిత హరకిరాత ద్వేషి ఇణమ్క్‌ తమ్స్‌ వత్సమ్‌్‌ అసశ్యన్‌, కఠినచేతాః, త్వమ్‌ ఇవ, 


486 వేశీసంహారమ్‌ 


(తతః (వ్రపిశతి గడాపాణిః తుతజనిక్తు సర్యాంగో ఖు 
సేన) 

ధీవుసేనః : ( ఉద్ధతం పరి[శామన్‌ ) భోభోక సమంతపం-చక్ర' 
సంచారిణ; సెనికాః, కో ౭ యమా వేగః, 


(పాణితుమ్స్‌ ళక్తశ్కి నృ అస్మి పునః, బాణవ రః, తవు అసూన్స్‌ అపహరుమ్మ్‌ 
నను శర లిం 


అదము పా జరాసంధశ్న తుమ్‌ = జరాసంధునికి శ(తువై నట్టియు 
థ్‌ (pa 
(సంహారకుడనుట్స (పియమ్‌=నాకు ఇష్టుడెనట్టియ్యు తమ్‌=ఆ అనుజమ్‌ = 
సోదరుడగు భీముని, చ=మరియు కుపిత=కోపించిన పహారకిరాత=కిరాత 
రూపముననున్న శివున్మి ద్వేషిణమ్‌=ఎదిరించినవాడగ్కు తమ్‌=ఆ, వత్స మ్‌=బిడ్డ 
అర్జునుని అపశ్యన్‌=చూడకుండ్క కఠిన చేతాః=రాయివంటి మనస్సు కలవాడనై 
త్వమ్‌ ఇవ=నీ(వ్రవలె, (పాణికుమ్‌=జీవించియుండుట కు, కక్ష ః=సమర్థుడను, 
న ఆస్మి=కాను. ఒకడు తక్కువగా నూర్గురు సోదరులు చనిపోయినను నీవు 
(దితికియు౨టివ్సి కాని నేనట్లు (బతుకలేననుట్క పునః=అం కేకాద్బు దాణవ రైః= 
[an 
బాణముల వృష్టితో» తవ=నీయొక్కు, అసూన్‌=[పాణములన్కు అపహర్తు మ్‌= 
ఆవహరించుటకుు శకః నను=సమర్థుడను నుమా! (మాలినీ-న.న_మ_య._య . 
సమాసములు :. జరాసంధన్య శ్యతుః.తమ్‌. హరః ఏవ క్రిరాతః- 
కుపితశ్చాసా హరకిరాతశ్చ, కుపిత హరకిరాతన్య ద్వేషీ-తమ్‌, కఠినం చేతః 
యస్య సః--కఠినచేతాః, బాణానాం వరః_తెః.. 
ఎ యా 
సవఐధులు ౯ ఆపక్యన్‌--తమ్‌-తాంసాన్‌సంధి. న+ఆనస్మిి, తవ+ 
ఆసూన్‌_సవర్ణదీర్ణ .  శకణః-నను..ఉకా ఎదేశవినర్గ. 
= Men గదాపాణియె  క్షతజ=రక్కముచ్చే నిక =తడిసిన్క 
ం0గః=సరంశరీరముకల న 
విం గః=సర్వశరీరముకలవారై, భీమసేనః=లీముడుు (పవిళతి=ప వేశించును] 


భోభోఇతి = [ఉద్ధతమ్‌ = (పచండముగ్కా వరి(కామన్‌=తిరుగుచు]: 


సషష్టాజ్కః | జర్ర? 


నావాం రటో న భూతో రెపురుధిరజలప్లావితాంగః |పకామం 
నిసీ ఎ,ర్లో రుపతిజ్ఞా జలనిధి గహూనః క్రో ధనః వృతి యో౭స్ని। 
భోభో శాజన్య వీరాః సమర నిఖశిఖాదగ శేపూ, కృతం వః 
[(లానేనానేన లీవైర్హ త కరితురగాంతర రి తెరాస్య తే యత్‌ ॥ క87 





భోభోక = ఓయోయీోీ సమంతపంచకస ంచారులైన్క సై నికాః=భటులారా! 
ఆయమ్‌= ఈ, ఆవేగః=-భయముతో కూడిన తొందర, స న ఏల ఇంతగా 
అవేగపడుచున్నారనుట. 


నాహమితి ;: అహమ్మ్‌ నృ రక్ష న్క భూళః, రిపురుధిరజల 
పావితాంగః, (పకామమ్స్‌ నిసీ స్తిర్ణో రు పతిజ్ఞాజలనిధిగహనః, (కోధనః క్షతీయః్క 
అస్మి. సమరశిఖిశిఖాదగ్గశేషాజ ధోభోఖ రాజన్యవీరాక్క వః, అనేన, (లౌ సేన్మ 
కృతమ్‌ యత్‌ (యుష్మాలిః) హత కరి తురంగాంతర్హి తైః, లీనై ఇ ఆస్యతే. 


అర్థము శి ఆహమ్‌=నేన్కు న రక్షః=రాక్షసుడనుకాను; న భూతః= 
దయ్యమునుకాన్కు రిపు=శ(తువులయొక్కు రుధిర=రక ముచే, ప్లావిత=పూర్మిగా 
తడుపబడిన, అంగః=శరీరము కర్గినవాడున్కు | పకామమ్‌=మిక్కి_లి, నిస్తీర్ల-దాట 
బడిన, ఉరు=గొప్పదయిన (పకిజ్ఞా=(పతిన ఆనునట్టి జలసేధీ=సము[ దము 
యొక్క గహన;ఃజలో తుకల్షిన వాడును కో9ధనః=కో పించినవాడును అయిస్క 
క్ష(తియః అస్మి=క[తియడనై: యుంటిని, సమళ=యుద్దమనునట్టి, శిఖి=అగ్ని 
యొక్క శిఖా=జ్వాలలచేత్వ దగ్ధజదగ్గులుకాగ్యా శ్రేషాః=మి గిలినవారై న, భోభో $= 
ఓయోయీ! రాజన్యవీరాః=క్ష(తీయకూరులారా!, వః=మీక్కు _అనేన-ఈ్క 
(శా సేన=భయముచేత్క కృతమ్‌ చాలును. యత్‌ =ఏలయనగ్కా హత=చనిపోయిన్క 
కరి=ఏనుగులచేత్య తురగ= అశ్వములచేత్య అంతర్హితె 8=కప్పబడినవారై 
ఫీనై +=దాగుకొన్న వారైన, యుష్మాథిః=మీచేత్క ఆస్యలే=ఉండబడుచున్నది. 
కరితురగ కశేటరముల చాటున దాగుకొనుచుంటచే మీరు భయపడుచున్నా రని 
తెలియుచున్నది. భయము వలదనుట. [(సగ్గరా] 


సమాసములు = లిపోః రుతిరమ్‌.రిపురుధిరమేన జలమ్‌రిప్త రుథిర 


488 వేశీసంహారమ్‌ 
కథయన్తు భవన్నః కస్మిన్ను దేశే పాంచాలీ తిస్టతి. 


| జాపదీ వి (అబ్బసంజ్ఞా] పరి, తాయతాం పరి[తాయతాం మహ* 
రాజః.  (పరీత్తాఅదు పరిత్తాఅదు మవోరాట్మీ 


కంచుకీ ఏ దేవి పాండుస్నుషే ఉలి! హ్రోతిస్థ, సంప్రతి రడితి 
చిత్నాపవేశ వవ [శేయాన్‌,. 


జలేన ప్లా వితాని-రెప్పరు ధిరజలప్తావితాని అంగాని యస్య సః. ఉరు (పతిజ్జా వ్‌ 
జలనిధిః-ఉరు(పతిజ్ఞాజలని ధేః గహనమ్‌.నిస్ఫీర్లమ్‌ ఉరుప్రతిజ్ఞాజలనిధిగహ నమ్‌ 
యేన సః. _రాజన్యాళ్చ తే వీరాళ్చ_రాజన్యవీరాః. సమరః ఏవ శిఖీ-సమర 
శిఫినః శిఖాః--సమరశిఖి శిఖాభిః దగ్గాః_సమరశిఖి శిఖాదగ్గేమ శేషాః. కరిణళ్చ 
తురగాళ్చ-కరితురగాః--హ తాళ్చ శ్రే కరితురగాః-హతకరితురగై 8 ఆంతర్హి తాః- 
తైః, 


సంధులు :- న+అహమ్క్‌ ప్లావిత+ అంగః, (తా సేన+అనేన-సవర్ల 
దీర్చ. రత్షః+న్క భూతః+న-ఉత్స్వాదేశవిసర్గ.  నిస్తీర్ణశంఉరు-గుణసంధి. 
శ(తియః+అస్మి.ఉత్స్వాదేశ-క[ తియో+అస్మి_పూర్వరూపసంధి. వః+(తాసేన_ 
సాదేశవఏసర్ల, లీనై ౩+హత్క అంతర్హితై 8+ఆస్యశతే-రేఫా దేశ విసర్ల, క 


[క్రియ = అస్క్‌ కర్మణి ఆత్మన్కే లట్క్‌ (పథమ 
ఆస న్యతెదఆ స్యేతే_ఆస న్నే 


స ముని తి: భవన ఠి -— = మీరు హా. = (దొపది, కస్మిన్‌ 
ఉద్దేశే=ఏ (వదేశమనందుు తిష్టతి= ఉన్నదో, కథయన్తు=చెప్పుడీ! 


పరిత్రాయతామితి న్‌ [లబ్ధిసంజ్ఞా=స్పృ హపొంది] మహారాజః= 
మహారాజు క re రక్షించుగాక రకీంచుగాక! " 


~~ 


. దేవితీ := పాండున్ను శే న ల న్య చేవంమపణాజే ! 
ae స స కచ ₹ షా 


62) షష్టాజ్క కి 489 


(డాపదీ న (సవాసోన్రైయ్య కథం న సంభావయామ్యుద్యాపి 
చిశాసమోాపమ్‌. (కహం ఇ సంభావేమి అజ్జవి చిదా 
సమినమ్‌) 


యుధిస్టీరః : కో౭|త భోః. సనివంగం ధనురుపనయం కథం.న 
కత్చిత్పరిజనః* భవతుం బాహుయుడ్లేనె వ దురాత్మానం 
గాఢమాలింగ్య జ్వలన మభిపాతయామి. (పరికరం 
బధ్నాత్ర), 

కంచుకీ ఫేన పాండుస్ను సే సంయమ్య౦ళా మిదాసిం 
నయ నోపరోగధినో దుశ్నాసనావకృషస్లా తా జక 
అస్తమితా సం| పతి వతీశారాశా, చితాసమాపమేవ 
[దుతతరం సంభావయ, 





ఉతిహప్లో త్రిష్ట-లెమ్ము లెమ్ము. సంప్రతి=ఇప్పుడ్కు యడితి=వేగముగ్కా చితా 
(ప్రవేశః ఏవ=చితిలోనికి చొచ్చుటయే, (శ్రేయాన్‌ =ఉత మము లేక శుభ| పదము. 


రథమితి కా [సహసా=హఠాత్తుగా, ఉత్జాయ=లెచి] కథమ్‌ = ఎట్టూ$ 
అద్యాపి=ఇంకన్సు చితాసమీపమ్‌=చితిదగ్గరక్కు న సంభావయామి =చేరనై తినా! 
నేనిప్పటికింకను చితికి దూరముగానే ఉంటినా ఆనుట. 


కో౭తేతి ఫం. కః అత భోః=ఎవరక్కడ?, సనిషంగమ్‌ = పొదితో 
కూడిన్న ధనుః=ధనుస్స్పున్వ్తు ఉపనయ=తెమ్ము. కథమ్‌=ఎట్టూ!, కశ్చిత్‌ పరిజనః 
న = సేవకుడెవ్వడును లేడే!. భవతు=కానిమ్ము. బాహుయుద్దేన+ఏవ=బాహు 
యుద్ధముతో నే దురాత్మానమ్‌=దుర్మార్లున్ని ఆలింగ్యవ=కా గిటబట్టుకొన్మి జ్వలనమ్‌ 
అభిపా తయామి=చితా గ్ని లోనికి వడగొ ఫ్రైదను. (పరికరమ్‌ =నడుముపట్టమును 
బధ్నా తి=బిగించును-ఉత్తరీయాదికముతో నడుము బిగించుట). 


దేవీతి := పాండుస్ను షే=పాండురాజు కోడలివై న్య దేవి=ఎమహారాజ్తీ 


400 వేశీసంహారమ్‌ 


యుధిష్టిరః శ కసే, న ఖల్వనివాతె తస్ఫిన్‌ దురాత్మని దుర్యోధనే 
సంహర్త వ్యాః "శ్రీస్యాం 


tn 
గ్ర 
ah 
zh 


పాంచాలి న ఖలు మయి జీవతి సంహర్హ్ష వ్యా 
దుశ్శాసన వీలులితా వేణి రాత్మపాణిభ్యామ్‌. తిస్టతు 
తిస్ట్రతు, స్యయ మెవాహం సంపహారామిం 


( చాపదీ భయాదపసర్పతి) 





డ్కు  నయనోపరోధినః = చూపునడ్గగించుచున్న వియ్క 
దుశ్ళా సనావకృష్ణాః = దుళ్ళా సనునిచెత లాగబడీనవయునై న్క మూర్గజాః = 
శరోజముల్కు సంయమ్యంతామ్‌=ముడువబడుగాక! ఏలయన్నచ్తో సం (పతి= 
(పస్తు తమ్ము (ప్రతీకారాశా=దుర్యోధనునికి (పతికారముచేసి భీముడు ముడుచునన్న 
ఆశ్క అస్తమితా = అడుగంటినది. చితానమీపమ్‌ ఏవ=చితిన్సే (దుతతరమ్‌= 


మికిగలి వేగముగా సంభావయ=గౌరవింపుము లేక ఆదరింపుము. 


pa అబి అ 
కషఇకి కా కృ = దౌపదీ!, తస్మిన్‌ =ఆ్కా దురాత్మనీడదుషుడెన, 
అహ [| |] రి స 
దురాధన=దురొధనుడ్సు అనిహక=చంపబడకపోగ్కా జీవించియేయుండగా 
WwW ధి నా ఆకల ల్లా మామే సవ Pe ఖ్‌ వ జో 
గుమ. రళొ౭=శిం-జములు న సంహరవ్యాః =ముడువదగినవి కాదు-ముడువ 


పాచాలికె :. (ద్రౌపదీ, మయి=నేన్సు జీవతి=జీవించియుండగా, 


ఓ అలలను కొం బో 3 వి 

దుశ్ళాసం ఒరారతాశాదుళ్ళా సనునిచె తెమల్పబడిన్వ వేణిః= జడ ఆత్మపాణిభ్యామ్‌= 
స బంటి అ గాన్‌ అస 

చు ఆటు ఎ క / ట్‌ 4 


ా ర్థవ్యాజముడువదగినద్హి న ఖలు=కాదుగడా! తిషతు, 
© 


లన్క అపసర్పతి=దూరము జరుగును] 


షష్టాజ్బః 491 


భీమసేనః : తిస్థ తిస్టం భీరు క్యాధునా గమ్య లే. (39 శ్రీ శేవ్షు 
ర్త్‌ 
(౧వాశుమ్‌ ఇచ్చి). 


యుధిస్టారః ; ( వేగాద్భి మమా లింగ్య) దురాత్శన్‌, భీమార్జునశ తో, 
సుయోధనహతక, 


ఆకె శవాదనుదినం జని తాపరాధథో 

మతో బలేన భుజయోర్హ్యత రాజవు తః। 
ఆసాద్య మే౭_న్హ్తరమిడం భుజపంజరస్య 
జీవన్‌ (పయాని న పడాత్సదమద్య పాప॥ కిరి 





తిః టి = తిష్ట తిష్ట=ఆగుమౌగుము, ఖభీరు= భయస్వభావా!, అధునొ== 
ఇప్పుడు క క్వ గమ్య'తే= =ఏచటికి పోబడుచున్నది? ఎటకు పోదువనుట. (ఇకి= 
అస్మి 'కేశేషు (గహీతుమ్‌=జుట్టు పట్టుకొనుటక్కు ఇచ్చతి=(పయత్నించున్సు. 


దురాత్మన్నితి :- (వేగాత్‌=తొందరగాా ఖీమమ్‌=భీమున్సి ఆలింగ్యజ 
బాహువులతో బంధించి) దురాత్మన్‌ =దుష్షుడా!, ఖభీమార్జున శ(తో=భీమార్లునులకు 
శ(తువై నవాడా! సుయోధన హతక=నీచ దుర్యోధనుడా! 


ఆశెశవాదితి : = హే పాప్కఆశై శవాత్క్‌ అనుదినమ్మ్క జనితాపరాధః; 
భుజయో 8, "బలేన్క మత తః హత రాజపుతః, అద్య మే, భుజపం జర స్య 
ఇదమ్స్‌ అంతరమ్క్‌ ఆసాద్య జీవన్‌ పదాత్క్‌ పదమ్స్‌ స్క [పయాసి. (వసంత 
తిలక) 


అరము :- హే పాప = ఓ పాపాత్ముడా!,  ఆశై శవాత్‌=బాల్యము 
నుండియు. అనుదినమ్‌ = grees జనితాషరాధ; = (పాపములు) మాకు 
అనిష్టములు చేసిసవాడవును భుజయోః=బా హువులయొకు , బలేన=సారముతో, 
మతః = మదించినవాడవును హత=చంపబడిన్క రాజపు(తః=రీమార్గునులు 
కలవాడవున్సు భీమౌష్టునులను సంహరించినవాడవసుట్క అటువంటి నీవు అద్య= 


492 వేశీసంహోరమ్‌ 


భీముజేనః : అయీ కథ మూర్యః సు మయోధనశ:కయా (కోభాన్నిర్జ యం 
వమూామాలింగతి. 

కంచుకీ : [నిరూష్య సవార్షమ్‌] నుహారాజ వంచ్యసే. అయం 
ఖలా యుహ్మాన్‌ భీమ సేనః సుయోధన తతజారుణీక్ళత 
సకల శరీరాంబరో దుర్గ త్యువ్యకిి!. అలమధునా 


సంజేహేన, 





ఇప్పుడు, మే=నాయొక్క, భుజపంజరస్య=బాహుపంజరముయొక్కు, ఇదమ్‌= 
ఈ, అంతర మ్‌డమధ్య భాగమును ఆసాద్య= పొంది, జీవన్‌ =(బతికియుండ్తి 
పదాక్‌ పదమ్‌=ఒక్క- అడుగై నన్కు న (పయాసి=కదల లేవు, 


సమాసములు :-- ఆసమంతాత్‌ శె శవమ్‌--తస్మాత్‌.. దినే దినే-- 
అనుదినమ్‌. జనితాః అపరాధాః యేన సః. హతౌ రాజప్పుతౌ యేన సః, 
భుజయోః పంజరః--తస్య. శైళవా దారభ్య--ఆశె శవమ్‌-తస్మాతీ . 


సంధుమ కా జనిత + అపరాధః_సవర్గదీర్గ . అపరాధః-మత, 8+ 
బలేన-ఉత్సా్వా దేశ విసర్లనం ధులు. భుజయోః-హత_రేఫాదేశవిసర్ల.  మే+ 
అంతరమ్‌- పూర్వరూపసంధి, 


[క్రియ = యౌ (పాపణ్వే పరస్మై లట మధ్యమ 
యాసి-యాథః_.యాథ 


అయేఇతి :- అయే=అరే!, కథమ్‌=ఎట్టూ!, ఆర్యః=ఆర్యుడగు 
ధర్మజుడు, సుయోధన శంకయా = దుర్యోధనుడను (భాంతితో, (కోధాత్‌= 
కోపముగా నిర్ణయమ్‌=దయావిరహితముగ్కా మామ్‌=నన్ను, ఆలింగతి=కౌ గిటబట్టు 
కొనుచున్నాడు. 


మహారాజేతి == (నిరూప్య = గుర్తు పట్టి, సహర్షమ్‌=సంబరముతో) 
మహారాజా! వంచ్యసే=మోసగింపబడుచున్నా వు, అయమ్‌=ఇతడు, ఆయుష్మాన్‌ = 
చిర-జీవియైన్క వీమసేనః ఖలు=భఖీముడు సుమా! సుయోధన=దురో ్రధనునియొక్క_ 


షస్టాజ్కః 493 


చేటే ఏ [|డౌపదీ మాలింగ్య | చేని, నివర రృష్ణతాం నివర్శష్థి 
తామ్‌. ఏవ ఖలు పూరిత (పతిజ్ఞాభారో నాథస్పే వేణీ 
సంహారం కర్తుం శ్వామేవాన్వివ్యతి. ( దేవి, ణివట్టే 
అదు శివట్టేఅదు. వసో కు పూరిద పడిణ్లాభారో 
ణాహోో చే జేణశీసంహారం కాదుం తుమం వవ్య అన్తే 
చీది |. 


(చాపదీ : వాంజే, కిం మా మలీకవచనై రాశ్యాసయని. [వాంచే 
కీం మం అలీఐవఅకేహీం ఆసాగేసి]. 


యుధిస్ట్రిరః : జయంధర్క కిం కథయసి నాయమనుజ'ద్యేపీ దుర్యోధన 
వాతకః, 





క్షతజ=రకృముతోో అరుణీకృత=ఎరుప్పగావింపబడిన్క సకల శరీర+అంబరః= 
మొత్తము శరీరమును వస్త్రములును కలవాడై, దుర్హత్యు వ్యక్షిః కా తేలికగా 
గురి ంపబడనివాడగుచున్నా డు_గురి ౦చుట కష్టమగుచున్నదనుట. అధునా = 
ఇప్పుడు సందేహేన=బానా కాదా అను సందేహముతో, అలమ్‌=చాలును. 


దేపీతి :. ((దౌపదీమ్‌= =పొంచాలిన్తి ఆలింగ్య=కౌొ గిలించుకొని) gam 
మహారాజ్డీ ! నివర్శ్యతామ్‌ నివర్శ ్యతామ్‌=మరలుము మరలుము. పూరిత=నెర వేర్చ 
బడిన ప్రకిక్ఞాధారః = (పకిజ్ఞ యొక్క. బరువు కలవాడై, కఠిన మైన (పకిజ్ఞిను 
నెర వేర్చినవాడై అనుట్క  తే= నీయొక్క నాథః=పెనిమిట్కి వేశీసంహరమ్‌ 
కర్తు మ్‌=జడను ముడుచుట కై, త్వామ్‌ ఏవ=నిన్నే, అన్విష్యతి=వెదకుచున్నాడు, 
ఏషః ఖలు=ఇతడే సుమా! (ఈ సమీపించినవాడని హస నిర్లెేశము). 


హంజఇతి :- హంజే=ఓసీ! మామ్‌ = నన్ను, అలీకవచనై 8= 
అబద్ధములతో, ఆశ్వాసయసి కిమ్‌=ఓదార్చు చుంటివాయేమి? 


జయంధరేతి ౩_ జయంధరుడా! క్రీమ్‌ కథయసి = ఏమనుచుంటివి!, 


494 వేజీనంహాధమ్‌ 


భీమసేన: ; వ అజాతశతో, భీమార్షునగురో, కుతో ౭ద్యాపీ 
దురో ధనహాతకః. మయా హి తస్య దురాత్మనః 
పాందడుకులపరి'భావినః-_ 


భూమా వ్నీప్టం శరీరం నిహితమిదమసృ కృంద నాభం 


నిజాంో 
క్ల జ్య శ్రి జు 
లమ్మీరాశ్యే నిమణ్ణా చతురుదధిపంయ శ్ఫీశయా 
సార్భము రార! 





అయమ్‌==ఇరడు, అనుజద్వేషీ=నా సోదరులను ద్వేషించువాడై న-సంహర్త 
యనుట--దుర్యోధన హతక; నవ=దుష్ట దుర్యోధనుడు కాదా! 


దేవేతి :-- దేవ=మహారాజా! అజాతశ(తో =అజాతశ తుడా!, భీమార్జున 
గురో = భీమార్గునులకు పెద్దవాడా!'_అ|గజా! అనుఏ--అద్య-+అపి = ఇప్పటికిని, 
దుర్యోధన హతకః=దుష్టదుర్యోధనుడు, కుతః ఎక్కడ! ఇప్బుడింక దురో్య 
ధనుడు లేడనుట.  మయా=నాచేత తస్య=ఆి దురాత్మనః=దువ్పుడును పాండు 
కుల పరిభావిన ౩=పాండువంశమునకు అవమానము చేయువాడునై న దుర్యోధనుని 
యొక్క_= 


_భూమావితి :- శరీరమ్‌ భూమ్మ కిన సృమ్‌; ఇదమ్‌ అస్బక్‌, 

ందనాభమ్మ్‌ నిజాంగే, నిపీతమ్‌ చతురుదధి పయసీ స్పీమయా, ఉర్వా, సార్థమ్‌ 
ఆర్యా నిషణ్ణ్లా; కక్‌ మ్మీతాణ్కి యోధా ఏతత్‌ అభఖిలమ్మ్‌ క 
కులమ్‌ రణాగ్నా, దగ్దమ్‌; హే క్షితిప యక్కొ (బ్రవీషి, తత్స్‌ ధార ర రాష్ట్రన్య్క 
కమ్మ నామ క శేషమ్మ (అస్తి. 


అర్ధము : _శరీరమ్‌=దేహాముు భూమౌ= భూమియందు కీప్త మ్‌= 
(నాచ్చే పడగొ ట్రబడినది. ఇదమి-ఈః, అఆస్ఫృక్‌ క్‌ =నెత్తు రు శంద్రప అము 
రక కంచం వనసద్భశముగ్యా నిజాం గే నా శరీరమున, నిహాతమ్‌_పులుముకొనబడినది. 
చతురుదధి పయస్సీమయా=నాలుగు సమ్ముదముల నీరే అవధిగా కలిగిన, ఉర్వా 
సార్థమ్‌=భూమితో పాటు లత్మ్మీః=రాజ్యసంపద్క _ఆర్యే=అగజునయంద్యు 


షష్టాజ్క క 495 


భూత్యా మి తాణి యూధాః కుకుకుల మఖిలం 
దగ్గ మేత (దణాగ్నా 
నొమైకం౦ం య ద్బవీపి. శీతిప తదధునా ధార రాష్ట్రస్య 
"శేమమ్‌[ 89 


5 కి ప్ర / స 
[యుధిప్యిరః సై్యరం ముక్తా భీమమవలోకయన్న భ్రూణ 
(పమౌాష్టి యతి |. 





ని షత్తా=ఉంచబడినద్చి. భృ తా్యాః= సేవకులు మతాణి=స్నే హితులు యోధాః= 
వీరాల్కు ఏతత్‌-ఈ్క, అఖిలమ్‌=సమస మెన్క కురుకులమ్‌=కురువంశమున్వు 
రకాగ్నో =యుద్దవహ్ని యం తు దగ్గమ్‌=భస్మేపటల మైపోయి యినడి; హే కితిప-ఓ 
జాకీ యత్‌=ఏది, (బవీషి=పలుకుచుం టివ్కో తత్‌ = అచ్చి ధార్తరాష్టస్య=దుర్యో 
ree ఏకమ్‌ నామ=పేరు మ్మాకమే డఅధునా=ఇప్పుడ్కు _శేషమ్‌ 
(అస్త్రి=మి గిలియున్నదిి దురో్యధనుడు ఇక లేడనుట. [(స్రగరావృతృము] 


నమానములు *- చందనస్య ఆభా ఇవ ఆధా (కాంతి) యస్య తత్‌_ 
చందనాళమి, నిజం చ తత్‌ అంగం చ తస్మిన్‌-నిజాంగే. చత్వార శ్చ త్తే 
ఉదధయశ్చ--చతుగుదధీనాం పయాంసి ఏవ సీమా యస్యాః సా-చతు క దధిపషయ 
స్ఫీ మా... తయా. కరో; కులమ్‌-కురుకులమ్‌. రణమేవాగ్ని ః-రణాగ్ని 8 
తస్మిన్‌. క్షితిం పాలయతి ఇతి--కీలిపః తత్స ౦బుద్దె. ధృతరాష్ట్రస్యాపత్యం 
పుమాన్‌..ధార్హరాష్ట్రః-తస్య _[చందనం. తదనులేపసో్యోపలక్షకం చ.] 


సంధులు :- చందన+అఆభమ్స్‌  నిజ4ాఅంగ్కే స+అర్ధమ్స్‌ రణ+ 
ఆగ్నౌ_నదర్లదీర . లక్ష్మీః ఆరే చతుస్‌*ఉదధి--రేఫా దేశ విసర్గసంధులు, 
ణ యు అ ౧ ; 
is oN పవి స ద. నామ+! త దిన ఉం 
భృ తాః మితాబేీ వ్‌ రర్షలి స్‌ స ఎ వృద్ది ౦ధి 
(క్రియ ఫా (బూజ్‌ వ్యకాయాం మ స నక లట్‌ _మధ్యమ 


బవీషి.[! బూథః--] బూథ 
సల | 


(యుధిప్పిర = ధర్మజుడు 'స్వెరమి=నెమ్మడిగ్యా ముక్ష్వా=విడిచి 


496 వేణీసంహారమీ 
భీముచేనః : [ పాదయోః పతిత్యా | జయ తా(ర్యః. 


యుధిస్థీరః ఏ వత్స, చాప్పజలాంతరితనయనత్యాన్న పశ్యామి శే 
ముఖచం| దమ్‌. తెత్మ-థయ క చ్చిజ్జీవతి భవాన్సమం 
కిరీటేనా. 


భీమసేన ఏ నివాత సకల రిపుపత్నే త్వయి నరాధిప్కే జీవతి 
భీమోా౭ర్జునశ్ళ. 


యుధిప్టిరః ఏ [వునర్ణాఢమాలింగ్య ] 


ఫీమమ్‌ = భీమునీ, అవలోకయన్‌ = చూచుచు అ(శూణి = బాష్పములను, 
(వమార్షయతి=తుడుచుకొనును). 


జయత్వితి క (పాదయోః=పాదములయందుు పతిత్వా-పడి.కౌళ్ళ పె 
పడి అనుట) ఆర్యః=అ(గజుడు, జయతు=జయించుగాక! 


వత్సేతి :- వళ్ళ = బిడ్డా! బాష్ప జలాంతరిత నయనత్వాత్‌ =కన్నీ ట 
మునిగిన నేత్రములగుటచే..చూపులకు కన్నీరడ్డమె అనుట్క తే = నీయొక్క 
ముఖచం[దమ్‌ జ చం[ద్రతుల్యమయిన ముఖమును న పళశ్యామి=చూడలేనై తిని. 
కక్‌=-అందుచ్కే కథయ=చెప్సుమ్ము భవాన్‌=నీవ్వు కిరీటినా సమమ్‌=కిరీటితో 
సమముగ్కా జీవతి కచ్చిత్‌=బదికియుంటివా? 


నిహతేతి = నిహత=చంపివేయబడిన, సకల రిపుపకే=సమస్క శతు 
పక్షము కలవాడవై _శ(తుపక్షమునంత టిని చంపివేసి అనుట్క త్వయి = నీవు 
నరాధిపే=రాజవగుచుండగ్కా భఖీమః=భీముడ్కు చ=మరియు అర్జునః=కి రీటియు 
జీవతి=[బతికేయున్నాడు. రెండును సమానముగా సత్యములనుట, 


... [సనణాకిరిగ్సి గాఢమ్‌=గట్టిగా, ఆలింగ్య=కొ గిలించుకొని] 


63) షమ్టాజ్కః 497 


రిపోరాస్తాం తావన్ని ధన మిదమాభ్యా హీ న్ధత్రన్ధ్య 
ప్రియో (భాతా సత్యం త్యమసి మమ యో౭సౌ 
జకరివుః! 
భీమసేనః ; ఆర్య, సో౭హమ్‌. 


యుధి స్థిరః న జరాసంధస్యోరస్పరసి రుధిరాసార సలిలే 
తటాఘాత క్రీడా లలిత మకర సంయతి భవాన్‌॥ 40 


రిపోదిత్తి := రిపోక, నిధనమ్క్‌ తావకత్కొ ఆస్తామ్‌, ఇదమ్‌ శతశః 
ఆథ్యాహ్హ్‌ సత్యమ్క్‌ త్వమ్‌. మమ్మ (సియా (భాత్యా యః బకరిపుఖ్క అస్కా అసి; 
భవాన్‌ సంయత్కి జరాసంధస్య్క రుధిరాసారసలిల్కే ఉరస్సరసి తటాఘాత। కీడా 
లలితమకరః. 


అర్థము ఫా రిపోో = శతువుయొక్క, నిధనమ్‌=చా వు, ఆస్తామ్‌ 
తావత్‌=అగుగాక ఇదమ్‌ = దీనిని శతశః=నూరుమార్దు-ముమ్మాటికనుట 
ఆథ్యాహ్‌=పల్కుము. సత్యమ్‌=నిజమా? త్వమ్‌ =సీవు మమ=నాయొక్క, 
(పియః=ఇప్పుడవై న్య (థాతా=సోదరుడవా!  యః=ఎవడ్కు బకరిపుః=బకాసురుని 
చంపినవాడో అసౌ=అతడు త్వమ్‌ అసి=నీవె అయియుంటివా? 


ఆర్యెతి $= ఆరా$!, సః అహమ్‌ = అవును అతడే నేను. 


భవాన్‌ =నీవ్వ్కు సంయతి=యుద్దమునందు జరాసంధస్య=జరా సం ధుని యొక్క 
రధిరాసా ర=రక(పవాహమనునట్టి _ సలిలే= జలముతో కూడిన ఉరస్సరసి= 
వక్షస్స రోవరమునందు, తటాఘాత (కీడా= =ఓడ్డులను కొట్టుటయను నా నాటతో, లలిత్‌ 
సుందరమైన్క మకరః=న(కమవేనా? 

సమాసములు :- ఐకస్య రిపుఃంబకరిపుః, ఉరః ఏవ సరఃణఉరస్సరః= 
తస్మిన్‌. రుధిరస్యాసారః--రుధిరాసారః ఏవ సలిలమ్‌ ఇవ యస్మిన్‌ఎరుధిరాసార 
సలిలమ్‌._తస్మిన్‌ . తటయోః ఆఘాతః-తటా ఘాత; యస్యాం (కీడాయాం సాం 
తటాఘాతకీండయా లరితః-తటాఘాత కీ) డాల లికశ్చాసా మకరళ్ళ, 


“fy 
ల 
2h 
ర్త 


ఆర్య, స ఏవవావామ్‌. తన్ఫుంచతు నూవమార్వ్యః 
యణ మేకమ్‌. 

యుధిప్టిరః ; కీమపరమవశిష్టమ్‌. 

ఆర్య, సుమహదవళశీష్టమ్‌, సంయచాామి తావదనేన' 
సుయోధన శోణితోట్నీ తేన వాణినా పాంచాల్యా. 
దుశ్శాసనావకృష్టం శేశహస్త మ్‌. 


ర్త 
2h 
ల్‌ 


యుధిస్థీ రః క గచ్చతు భవాన్‌ * అనుభవతు తపస్వినీ వేణీసంపోార 
మహోత్సవమ్‌, పి 





లాగః శిఖరిణీ. య-మ-న-స_భ-లగ. 11-611 యతులు. 


ఆర్యేత్రి = ఆర్యుడా!, అహమ్‌=నేన్కు సః ఏవ=అతడనే. తత్‌ 
ఆరు ఆర్యః=అ(గజుడ్కు మామ్‌=నన్ను, ఏకం క్షణమ్‌= ఒక్క క్షణకాలము్యు 
ముం చతు=వదలి పెట్టునుగాక! rR 


కిమితి :- కిమ్‌=ఏమీ! అపరమ్‌=మరికొంత పన్కి అవశిషమ్‌ _ మిగిలి 
యున్న దా! జ ప 


సుమహదితి :. ఆర్యా$, సుమహత్‌=అసలై న గొప్పపని అవళిషమ్‌౨ు 
Sap a కా eel oa న 
మీనిలియే యున్నది, సుయోధన=దుర్యోధనునియొక్క కోణిత=రకముత్నో! 
ఉకీ తేన=తడిసినదై న, అనేన=ళఈ పాణినావఐచేతితో, _దుళ్ళాసనావకృష్టమ్‌ 2 

జ = దు గ ae 
దుళ్ళాసనునిచే తెమల్బబకినదై న, పాంచాల్యాః=[దౌపదియొక్క, శకేశహస మజా 


కేళపాశమును సంయచ్చామి తావత్‌.ముడుతును (ముడువవలసియున్న ది), 
ఏ కల హ్‌ భవాన్‌=సీవ్వు గచ్చ తు=వెడలుదువుగాక--వెడలుమనుట చే 


500 వేణీసంహారమ్‌ 
శాంలే రాజ్ఞః కురూణామపి రుధిరమివం మద్దదా 
చూర్ష్మి తోరో 
రంగే అంగ నిహక్ష్త ౦ తవ పదిభ వజిస్యానలస్యోప 
శాం ల్యే॥ 41 


లపై ఆనసి- ఈడ్వ బడితివో, తస్య= =వానికి సంబంధించినవియ్య్ము మమ= =నాయొక్కు 
క. చేతులందు, పీఠ శేషాణ్‌ = తాగదిడగా మిగిలినవియునై న, ఏతాని=ఈ్మ 


శనాని=చిక్కని (సాం|చములై న్స అసృ ౦ జి= రక్ష కస .. సృృశ=తా కుము, 
మా core ఓ (పియా మతీ=నాయొక్క్య గదా=గదతో చూర్చి తోరోక =చిదుక 
గొప్పదిడినతొడలుకలవాడున్సు కురూణామ్‌=కురు దేశములకు, రాజ్ఞ అపాన 
Wn ఇదమ్‌=ఈు, రుధిరమ్‌=- =రక్కమ్ము తవ= నీకు సంబం 
౨చిన్స  వరిభవజస్య=అవమానమునలన పుట్టిన _అనలస్య =అగ్ని యొక్క, 
పళాంత్ర ౪=ఉపశమ ఎనమున కై, అంగే అంగే=(ప్రత్యం గమునందును, నిషక్నమ్‌= 
పృులుముకౌెగదబడినది [సీపును నన్ను కౌగిలించుకొని హృతా పమును 
బారు కొను నుట]. (సగ్గరావృత ము, 


గట 


GRE 


శ 


నమానములు :.. నా పవ రివ-నృవళుః_తేన [ఉపమితసమాసము] 
తాత్‌ ేషమ్‌-పీతశేషమ్‌-తాని, మమ గదా_మద్గదయా చూర్జి తౌ ఊరూ 
స్య నః -మద్గదాచూర్జి తో రః--కస్య. ' పరిభవాక్‌ Suds ఎతస్య, 


శ్రా 


ర్ల 


సంధులు = యేన+అస్కి వరిభవజన్య - అనలన్య-నవర్దరీర్థ 
స్వే ఇనాని 'వీకాన్ని శేషాజ+అన్ఫం యణాదేశ. చూరి రి త+ఊ రోః, అనలస్య- 


ఉవశాంతె తీ సాగుఐసంధులు, ఊరో + అంగే_.రేఫా దేశవిసర్లసంధి. "ఆంగే+ 
ఆం గే-ప్లు పూర్వరూపనస్వ రసంధి. 


క్రియలు “* అస భువి పరస్మై, లట్‌ మధ్యమ 
అసి--స్క-సన 
థి థి 


నల సంస్పర్శనే_వరసె శ్రే లోట్‌్‌. మధ్యమ 
స్పృళ/న్నృళతాత్‌ న్య శతమ్‌...న్న శత 


వష్టాక్కః 501 


బుద్ధిమతిశే!, క్య సా సం|పతి భానుమతీ యోపహాసతి 
పాండవదారాన్‌. భవతి యక వేదిసంభవే యాజ నేని! 
షా 
(ాపదీ : ఆజ్ఞాపయతు నాథః, (అణ వేదు కాహో) 
భీముెనీనః : స్శరతి భవతీ యన్నయోక్షమ్‌. (చంచద్భు జేత్యాది- 
1-21 పూరోక ౦ పఠతి) 


(చాపదీ : నాథ, న కేవలం స్మరామి. అనుభవామి చ నాథస్య 
|పసాచేన (ణావ్కా న శేవలం సుమరామి, అణుహ 
వామి అ ణావాస్స ప్పసాచేణ) 


భీమసేన ఏ (వేణీనువధూయ) భవతి, సంయమ్యతా మిడాసీం 


బుద్దిమతికేఇతి ఫ- ఓ బుద్ధిమతికాక, యా=ఏవత్కె పాండవడారాన్‌= 
పాండవ పత్నిని ఉపహసతి=పరిహసించునో _[పరిహసించినదో అనుట] 
"సాడు భానుమతీ=భానుమతీదేవి, సం(పతి=ఇప్పుడ్కు క్వ= ఎక్కడ? .భవతి= 
"పవి(తురోలా్రీ యజ్ఞ చేది. సంభవే= యజ్ఞ వేదికనుండి పుట్టినదానా!, యాజ్ఞ -సీనిజఓ 
(దౌపదీ! 


“ఆజ్రాపయత్వితి =. 'నాథః=స్వొామి, “ఆజ్ఞాపయతు=ఆజ్ఞాసించుగాక! 
జో 


స్మరతీతి :- భవతీ=శ్రీనుతి మయా=నాచేత్క -యత్‌=ఏద్కి ఉక్క మ్‌ 
చెప్పబడినదో [లేక (పతిజ్ఞాత మో], తత్‌ దానిని, స్మరతి=స్మరించునా! అలనాటి 
చదు మిత-- ది శోకమును 
నా (పకిజ్ఞ గుర్తున్నదా అనుట. [చం టొ (ఖే ఇత్యాది శ్ర 
మరల పఠించును] 


నాథేతి := నాథ=స్వామీ!, న కేవలం స్మరామి=స్మరించు'పే కాద్యు 
నాథస్య=స్వామియొక్క, (పసాదేన=అన్నుగహముత్చో అనుభవామి చ= 
అనుభవించుచున్నా నుకూడ , 


"502 వేజీసంహారమ్‌ 

ధార్త -రాష్ట్ర/కుల కాల ఛా (తిః దుళ్ళాపన విలులితేయం 

వేణీ. 

[డాపదీ ఏ నాథ, విస్థృతాశ్యేతం వ్యాపారమ్‌. నాథస 
(ప్రసాచేన వునరపి కివీ చే. ప్లే, (గానా వినువరిదహీ 
ఏవం వావారమ్‌. గావహాస్స .ప్పసాచేణ పుణో వి 
సిక్టి స్సమ్‌ ) 

(భీమసేనో మం బధ్నాత్మి 


మహాసమ'రానలదగ్థ శేపాయ స్వస్తి భవతు. రాజన్య 
కులాయ, 





దుల్చి] శ్రీ శ్రీమతీ ధార రృరాష్ట్ర్రికుల=కొరవవంశమునకు కాళరా(తీః= ప్రళయ 
రాతియ్యు దుళ్ళాసన విలులితా=దుళ్ళా సనునిచే తెమల్చ్బ బడినదియు నై ను ఇ యమ్స్‌= 
ఈ్క వేణీ=కేశపాశమ్ము సంయమ్యతామ్‌=ముడువబడుగాక! 


నాథేతి ;-- నాథ=స్వామీ!, ఏతమ్‌= ఈం _ వ్యాపారమ్‌=పనిని (జడ 
వేసికొనుటను] విస్మృ తా=మరచినదానను, అస్మి=అయితిని. నాథస్య = స్వామి 
| యొక్క (పసాదేన=అను[గహముతో, పునరపి=డురల తిరిగ, శిక్ష ష్యే= 
నేర్చుకొందును. ల. 


[భీమసే నుడ్కు చేణీమ్‌_ = కేశపాశమున్ను బధ్నాతి= =ముడుచును] 
[నేవథ్యే= తెరవెనుక] 


మహాసమర= ఘోరసం గామమనునట్టి ఆనల=ఆగ్ని యందు, దగ్గ=దగ్గము 


కాగా శేషాయ=మి గి లినట్టి, Rue మూహమునకు, స్యసి 
భవతు-కుభమగుగాక! 


- షస్టాజ్కి ష్‌ కరికి. 


శోధాం సై ర్యస్య మోయోత్‌ వతనగపతిభిః పాండువున్రైః కృతాని 
(ప్రత్యాశం ముక, శే శాన్యతులభుజబలై పార్టి వాంతఃపురాణి! 
కృషస్ణాయాః శ్రీభపాశః కువితయమసభఖో ధూమశేతుః కురూణాం 
సోర్లిుంి బద్ధః (ప్రజానాం విరముతు నిధనం స్వస్తి రాజాం షు 
49 


తన tT 


|కోధాంధైరితి క యస్య, మోకెత్క్‌ (కోధాం ధై$3 క్షతనరపతిభిః.. 
అతుల భుజబలై 8, పాండుపుత్రై 2, (పత్యాకమ్స్‌ పార్థివాంతఃపురాణ్సి ముక్క కేశాని.. 
కృతాని సః అయమ్‌, కుపితయమసఖః, కురూణామ్స్‌ ధూమకేతుః, కృషాయాః్క 
కేశపాళః, బద్ధః; (పజానామ్స్‌ నిధనమ్‌్‌ విరమతు రాజ్ఞాం కులేభ్యక్క స్వస్తి. 


న అరము =  _యస్య=వఏి శేశపాకముయొక్క, 'మోక్షత్‌=వి మోచనము: 
వలన [జుమీను పట్టి లాగుట వలన], (క్రోధాంధై ౭=తీ్యవకోపా విష్ణులెనవారును,. 
క్షత నరపతిభిః=సంహరింపబడిన రాజులు కలవారును అతుల =సాటిలేన్సి భుజ 
బలైః=దాహుశక్తి కలవారునై న, పాండుపుత్రై ;=పాండవులచేక్క  (ప్రత్యాశమ్‌=_ 
అన్ని దిక్కు లయందునుు పార్టివాంతఃపురాణి=రాజాంత ః పురములు, ముక్త కేశాని=- 
శిరోజములు లేనివిగా కృతాని=చేయబడినవ్యో సః=అటువంటిదై న్య అయమ్‌=ఈ 
[ కేశపాశము]3 కుపితయమసఖః = కోపించిన యమునితో సమానమైనదియు, 
కురూణామ్‌=కౌరవులకు ధూమశేతుః=ధూమకేతువునై న, కృష్ణాయాః కేశపాశః= 
(దౌపదీ కేశహస్తమ్ము బద్దః=ముడువ బడినది, కావున_(ప్రజానామ్‌=పజలయొక్క 3 
నిధనమ్‌=మర ణము, విరమతు=ఆగిపోవుగాక! - రాజ్ఞామ్‌=రాజులయొక 3. 
కులేభ్యః=వంశములశై, స్వస్ని =శుభమగుగాక! - [(సగ్గరావృత్యము] . 


.. సమాసములు పా (కోధెన అంధా్శాకోధాంధాఃాతై 8. నరాణాం 
పరయ; నరపతయః; క్షతాః నరవతయః యైః_క్షతనరపతయః-తై 8. పాండోః, 
ప్మతాః--శై. ఆశాయామ్‌ ఆశాయామ్‌-[పత్యాశమ్‌, ముక్తాః "కేశాః యేషాం 
తాని--ముక్త కేళాని. _ భుజయోః బలమ్‌..భుజబలమ్‌--అతులం భుజబలం యేషాం 
శ్రేషలతులభుజపలాః-తైశ: పార్థివానామ్‌.. 'అరితఈపురాణి--పార్టీవాం తఃపురాణి 


544 వేణీసంహారమ్‌ 
యుధిస్టిరః ౩ చేని వమ తే వేణీసంపహారో౭భినంద్య లే నభస్తల. 
సంచారిణా సిద్ధజ నేన, . 

(తతః (పవిశతః కృష్ణాద్దునా) 


క్భప్షః అ (యుధిఫ్టిరముపగమ్యు ) విజయతాం నివాత సకలారారి 
మండలః సానుజో యుధిస్టీ రః, 





పితశ్చాసౌ యమశ్చ.కుపిశయమస్య సఫథా=ఎకుపిత యమన ఖ ౭. [రాజాహస్స ఖిభ్య 
ష్షచ్‌] 
లు 


సందులు :-- (కోధ+అంధై 9 పార్థివ+ఆం తఃపురాసవర్ణదీర్ణ , 
అంధై 8 +యస్య-_రేఫా దేశ విసర్గ, (పతి+ఆశ్యా కేళాని+అతుల._యణాదేశ, 
యమసఖః+ధూమ-ఉకత్స్వాదేశవిసర్గ, సః అయమ్‌._.ఉత్త్వా దేశవిసర్ష = సో 
అయమ్‌--హూర ౩ రూపస్యరసంధి. 


భం 


విశేషము ;:- ఇందు అంతఃపుర శబ్దము లక్షణావృతి చే అంతఃపుర్ల 
స్త్రీలను బోధించును. అనపాయిత్వము [విడువకుండుట] హేతువు.  అప్తే 
కురూణామ్‌ అన్నది కౌరవులకు బోధకము. | 


(క్రియ :._ రముజ్‌ (కీడాయాం-పరన్మై, లోట (పథమ 
రమతు/రమతాత్‌--రమతామ్‌--రమను 


దేవీ3 :-- దేవిాదౌవదీ!, తే=నీయొక్క_, ఏషః= ఈ వేణీనంహారః= 
వేణీగంహారము [జుట్టు ముడుచుట], నభస్తల సంచారిణా=-ఆకాశమున సంచరించు 
సిద్ధజనేన=సిద్దజాతి జనముచ్చే అభిశంద్య లే=[పశంసింపబడుచున్న ది. 

[తతః = అంతట కృష్ణార్లు నౌ జ కృష్ణుడునర్గునుడున్కు (పనిళతః= 
(వ వేశింతును] 


విజయతామితి :- (యధిప్పిరమ్‌=ధర్మజుని ఉపగమ్య=సమీపించి] 
విహతవవంపివేయటడిన్న సకల=సమస్త మైన అరాతిమండల 1=శ్యతుసమూహము 


64) “షష్టాజ్కః 505 
అర్జునః స Sry 


యుధిస్ట్రి రః 3 (విలోక్య) అ భగ వాన్‌ ' పంక కరిశామో వత్పేశ్చ 
కిరీటీ, భగవన్‌, అభివాదయే (కిరీటినం (పతి) 
హ్యేహి వత్స, పరి మ మూమ్‌. | 

(అప్టనః _ద్రణముతి) 


యుధిఫ్థి రః శ [వాసుదేవం [పతి] చే చెవు కుతస స్తస్య విజయాదన్యద్యస్య 
భగవాన్‌ 'వురాణప్పరువో నారాయణః స్వయం 
త. ॥ వ్‌ . 





కలవాడును సానుజః= ఎకమ్ములతోకూడినవాడునై న, . యధిష్టరజధర్మజుడు. 
విజయతా మ్‌=జయించునుగాక! te ir 


జయత్వితి $= క జయతు=జయించుగాక! 


అయేఇతి :- [విలోక్య = చూచి] అయే = అహో! భగవాన్‌= 
భగవంతుడైన పుండరీకౌక్షః= =శ్రీకృ ప్పుడు, చ=మరియ్యు వత్సః=సోద రుడు 
కిరీటీ=అర్జునుడును. భగవన్‌ =పరమాత్మా' వ్‌ అభివాదయే =నమస, గ్రారించుచున్నా ను 
(వందన మనుట). [కిరీటినం (పతి=అర్తునునితో ] వత్చ బిడ్డా! , ఏహి ఏహి 
రారమ్ముు మామ్‌ =నన్ను, పరిష్వ జస్వ=కొ గిలించుకొమ్ము. 


[అర్జునః=కి రీట్కి (పజమశి=[ మొక్కును] 


_దేవఇతి :- (వాసుదేవం (పతి= శ్రీకృష్ణునితో) దేవడమహానుభావాక్‌' 
భగవాన్‌ ఆభగవంతుడున్తు పురాణపుపషః=పురాణప్పుదుషుడునై స్క నారాయణః = 
(శ్రీమహావిష్ణువు స్వయమ్‌=తనకుతానుగ్మా యస్య=ఎవనిక్పి మంగళాని=శుభము' 
లన్వు .ఆశాస్తె =ఆకొంకింఛునో. _తస్య=జఆ_మనుజున్తీక్కి విజయాత్‌=వి జయము 
కం అన్యక్‌-చేశొకటి (అపజయ మనుట్ట కుతః ఎట్లు ) సంభవించును! 


కంక వేణజీసంహారమ్‌ు 


కృతగురు మవహాడాదిటోభ సంభూతమూర్తి౦ 
గుణినముదయనాళస్థాన హేతుం (పజూనామ్‌!। 
అజమమశమచింత్యం చింత యిత్యాపి న తాం 
భవతి జగతి దుఃఖీ కిం పున న్టేవ దృష్టాః 48 


[అష్టన మాలింగ్య ] వత్స!, పరివ్య జస్య మామ్‌, 





కృతేతి ఫా _కృతగురుమహదాదికోభసంభూతమూర్తి మ్‌ _గుణినమ్మ్‌ 
[పజానామ్స్‌ ఉదయ నాళస్థాన హెతుమ్స్‌ ఆజమ్క్‌ -అమరమ్క్‌ అచింత్యమ్క్‌ త్వామ్స్‌ 
చింతయిత్వా అప్కీ దుఃఫీ నృ భవక్కి హే దేవ్క దృష్ట్వా, పునః, కిమ్‌, 


అర్థము : = కృత=చేయబడిన్క గురు=పెద్దదియ్కు మహత్‌=గొప్పదియు 

వై న (విస్త ర కమైనడియ నమట్బ, ఆదికోభ=ఎము మ్మొదటి విస్ఫోటనమునుండి. 
సంభూత పుట్టిన లే లేక ఏర్పడిన, మూరి మ్‌=రూపముకలవాడున్ను తేజోమయమైన. 
శకి తొట్టతొలిగా (పిదులుటచే నేర్పడిన రూపము కలవాడనగా (ప్రకృతి న్వరూపు 
డనుట; గుణినమ్‌=నత్న్వాది | శిగుణాత్మకుడున్కు ₹పజానామ్‌ =జీవులయొక్క 
ఉదయ=పుట్టుకక్కు నాళ=నాశమునక్కు స్ట్థాన=స్టితికిన్సి హేతుమ్‌=కారణమైన 
వాడును, అజమ్‌=పుట్టుక లేనివాడును అమరమ్‌=గెట్టుట లేనివాడును, అచింత్యమ్‌= 
ఆలోచనలకు అందనివాడును, అయిన్న త్వామ్‌=నిన్ను, జగతి=ఇహమున్య ' 
వ అపి=ధ్యానించినంతమాతమునన్సే దుఃఫీన భవతి=జీవుడు 'దుఃఖ' 
CE es హే దేవ=ఓ పరమాత్మా! దృష్ట్వా=నిన్ను చూచినచో 


సమాసములు కా కృతం చ తతి గురు చ తత్‌ మహాచ్చ.కితగురు 


మహసచ్చ ఇక్‌ ఆవి hn చ తత్‌ &ోభం చాక్ళతగురు 
వమహదావవ్‌ భాతర సంభూతః మూ రి క యస 5 సః._తమ్‌, ఉదయం చ నాశం చ 
స్థానం త న. హక ప 


వత్వేతి : 3 (అధనమ్‌=కిరీటిని, id వతృజు' 
zl, మామ్‌=నన్ను, వరిష్వజస్వ=కౌ గిలించుకొనుము, : | 


షస్టాజ్క! 507 
కృష్ణః ౩; మవోరాజ్క యుధిన్టీర, 
వ్యాసోడియం భగవానమి చ మునయో వాల్మీ! 
రామాద యో 
ధృష్టద్వ్యుమ్ను ముఖాశ్చ సె న్యపత యో మా దీసుతాధిస్టీ తాః! 
ప్రాప్తా మాగధ మత్స్య యాదవకులై రాజ్ఞావిభేయైః సమం 
స్క-౦ధోత్తంభిత తీర్థ వారికలశా రాజ్యాభిపేశాయ శే 44 





మహా రాజేత్రి :. మహారాజ =ఓ మహారాజా!, యుధిష్టిరుడా!, 


వాసో౭యమితి $= అయమ్మ్‌ భగవాన్‌ వ్యాసః, చ, అమ్మీ. వాల్మీకీ 
రామాదయకా మునయః; చ్మ ఆజ్ఞావి ధేయెః, మాగధ మక్స్య యాదవకులె $, 
సమమ్స్‌ స్కంధోత్త ౦భితతీర్ధవారికలళా 13 మా(ద్రీసుతా ధిష్టి తాక ధృష్టద్యుమ్ను 
ముఖా సై నృపతయః,'- తే రాజ్యాభిషేకాయ (ప్రాప్తాః, 


అరము ఫా  అయమ్‌=ఇతడ్వే భగవాన్‌ వ్యాసః=వ్యాసభగవానుడుు 

థి 
చజ=మరియ్యు అమీ = వీర్కే వాల్మీకిరామాదయః = వాల్మీకి పరశురామాదులగ్గు 
మునయః=మునులు; చ=మరియు ఆజ్ఞావిధేమైః=నీ ఆజ్ఞకు వళంవదులై న 
మాగధ మత్స్య యాదవకులైః = మగధ మత్స్య యాదనవంశములవారితో, 
నమమ్‌ = సమానముగా స్కంధ = భుజములమై, ఉతృంభిత=ఎతు కొ నబడిన్క 
తీర్థవారికల ళా: =తీర్టోదకములతో నిండిన కడవలు కలవారై, మాదీసుతాధిప్పితా $= 
నకుల సహదేవులు నాయకులుగా కలవాదునై, ధృష్టద్యుమ్నముథాః = ధృష్ట 
ద్యుమ్నాదులైన్న పెన్యపతయః=సేనానాయకులు; తే=సీయొక్క రాజ్యాఖి 
'షేకాయ=పట్లాభిషేకమునకై , (పాప్తాః=వచ్చిరి. (శాహ్రలము 

ల ఘూ అంతే టి 

సమాసములు :- వాల్మీకిశ్చ రామళ్ళ-వాల్మీకిరామొ ఆదీ యేషాం 
తే, ధృష్టద్యుమ్నః ముఖః (రానీ యేషాం తే. సైన్యానాం పతయః_ 
పై న్యపతయః. మా(ద్రీసుతా భ్యామ్‌ అధిష్టితా;--మా | దీసుతాధిష్మితాః . మౌగధాశ్చ 
మత్సాాశ్చ యౌాదవాశ్చ_మౌ గ ధమత్స్యయాదవానాం కులానీ_తై 8. ఆజ్ఞాయాః 
వ్రిధేయాఃతెః 8, స్కంధము ఉత ంభితాఃన్మ_ం౦ధోత ౦భితాః, తీరానాం వారీణి-, 

క అల్లి క ఆవ @ 


50§ వేణీ సంహో 


అవాం పునర్జురాత్మనా చార్యాశేణ వ్మిపకృతం. భవంత 
ముపల భ్యో ఆస వేన నవా త్వం ౫ కరమాయాతేః, 
యుధిస్ట్రీరః న కథం చార్యాశేన రజసా వయ మేవం వ్యిపలహ్ఞైః! 
భీముచీనః ౩ (సరోవమ్‌) శ్యాసౌ ఛార ర్న రాష్ట్రసఖిః పుణ్య జనాపసదో 
యేనార్య స్య దువోంక్సిత వి భమః కృతః, 
కృషః గ నిగృహీతః స దురాత్మా నకు నేన. _తత్క-థయ మహో 
రాజ, కీముసా ఇల సర౦- సమాహితం. సంపాద యామి 











తీరవాడిణి, తీర్థవారీణాం కలశాః-రీర్ణవారికలశాః స్కంధోతం! ౦భితా, తీర్థవారి 
కలశాకః యెః కే, రాజ్యే అధి షక8--రా జ్యాభి "షేకః౭..తసె స్య 


సంధులు == కప క 


టై 
-ి శ (Pd ₹ ట్ట 
ఉతా ౨ ery షు అధిప్పికాః, “రాజ్య+-అభి 'షేకాయు 
అవని ధం ౧ నా 
ఇ లో చం శ Ca ft 
సవరదిర, మువాః-చ_శాదేశవనర, (పాపాః£మాగధ్య కలళా8+రా జ్య 
జ నాని Va? ఆ 


విసవలొపనంధి, కుర కఆజ్ఞారఫాదేః విసర్ష, స్కంధ+ఉత్త ంధిత_గు ణసం ధి, 


అహంపునరితి :.. అహం పునః=నేనేమో, దురాత్మనా=దుర్మార్లుడెన్క 
చేత వి se సని గింవబడినవానినిగా భవంతమ్‌_ 


య 9 
ఇకార? “కా గ య్‌ఆ LG ig చ 
స్‌ కాపా, అకాలీ దడా. వో 

నాంనావిత్‌ = (కరోషమ్‌ =రోషముత్రో) యేన=ఎవనిచేత ఆర్యన్య= 

క లా a అటి ఉహ వక వలా వ ఒటి ఇ 2 . 
ధర్మజుసిక్సి మహాగొ=గ్న స్పదైన్త చిత వభ ఛమ$; 8=మతి| భమణము, కృతః 

కచింపదడినసవదోో ధార రావ బం. అలి స 
య. అ ఆజ జారర aa తకం భన దు|తుడును పుణ్య జనాప సదఃకా. 


న్‌ గమాతమి కి. :-- ie = దురాత్మా = దుర్మా రుడు. నకుఖే*__ 
స bh జ క ఆ ఇ జసు ప a న జ $ . —_- 


షస్టాజ్కః. - 509 
యుధిష్టీ రః 3 న కీంచిన్న దదాతి భగవాన్‌ పసన్నః, అహంతు 
వురుపసాధార ణ్యా నం సంతుహ్యామి, న ఖల్యతః 
పర మభ్యర్భ యితుం తమః, _పశళ్యతు -బేవ?ః--- 
కోధథాంధై సకలం హతం రిపుకులం పంచాతతా స్తే 
- స . వయం 
-పాంచాల్యా మమ - దుర్న యోపజనితన్తీర్లో --.. 


బశకారార వః 





నకులునిచేత్క నిగ్భహీతః=చంపబడెను. 'తతొ=అందుచేత్క మహారాజ=ఓ మహా 
రాజా!, అస్మాత్‌ పరమ్‌=ఇంతకన్న అధికముగా, సమీహి తమ్‌=నీవు కోరుకొన్న ది? 
కిమ్‌=దేనిన్మి సంపొాదయామి=అందింపవలసియుంటి నో, కక్‌ =దానిని కథయ= 
చెప్పుము. ఇంతకన్న నీవేమి కోరుకొందువో తెల్పుము సంపాదింతు ననుట 

న కించిదితి :- (పసన్నః=ప్రనన్నుడై క, 'భగవాన్‌=భగవంతుడ్సు 
న కించిత్‌ న. దడాతి = దేనినీయడు! (కించిత్‌ = దేనినై నన్కు న దదాతి ఇతి= 
ఈయడనుట్క న=లేదు స్వరనునిచ్చు ననుట. అహం తు=నేనేమ్కో పురుష 
సాధారణ్యా=మానవస సహజమైన, బుద్ధ్యాజ=బుస్ధితో , సంళతుషా; 'మి=సంత : ంతును" 
అత; పరమ్‌ = ఇంతకన్న వరాకటి, అభ్యర్థయితుమ్‌= కోరుటక్కు కమ 
సమర్ధుడన్కు న ఖలు=కానుగదా! దేవః=పర మాత్మ, క 
వినుగాక- Fr ః | 


కోధాంధైరితి : ఫు (కోధాంధై 8, సకలమ్మ్‌ ఖ్‌ 'హళఠమ్‌; శ్రే 
వయమ్‌, పంచ అక్షతాః; మము దుర్నయోపజనితః నికారార్డవః, పాంచాల 
తీర్హః; దేవః, పుపషోత్త మః, త్వమ్‌ సుకృతినమ మామ్‌ కకక భాషసే; 
ప్రసన్నాత్‌, భల రిక అతః పరమ్‌్స్‌ అన్యత్‌, కిన్నామ్య అహమ్‌; యాబే, 


అర్ధము ఖై క్రోధాంధై 8=కో పవివశుల మైన మాచేత, సకలమ్‌=సమస్త 
మెన్క రిపుకులమ్‌=శ(తుసమూహమును, హతమ్‌= మట్టు వెట్టబడినది; తే= నీయొక్క = 
స్‌ వాయకత్వమునకు చెంధినవారమనుట, వయమ్‌= మేమ పంచ=అయిదుగురమ్యు 


510 వేశీసంహోారమ్‌ 


త్వం జీవః వురు పోత మః సుకృతినం మామాదృతో 
భావనే 

కిం నామాన్య దతఃపరం భగవతో యాచే (పసన్నా 
ధహామ్‌॥ 45 


తథావీ | పీతతర శ్చేద్భగవాన్‌ తదిదమస్తు __ 





అక్షతాః=దెబ్బదినకుంటిమి_మిగిలితిమనుట; మమ=నాయొక్క, దుర్నయజ 
డుర్నీ తివలన, ఉపజనిత్క=ప్పట్టినదై న్య అ నికారార్లవః=అవమానసము(దమ్ము 
పాంచాల్యా = (దౌవదిచేత్క తీర్లః = దాటబడినది; దేవః=-పరమాక్కవున్కు 
పబుషోత మః = మానవ 'శేస్తుడవును అయిన్మ _ త్వమ్‌=నీవ్హు సుకృతినమ్‌= 
అద్భష్టవంతుడన్నె న్న మామ్‌=గన్ను, ఆద్భృతః=ఆదరించువాడవె, భాషసే= 
పల్క_రించుచుంటివి; (పసన్నాత్‌ =[పసన్నుడై న్క భగవతః = దేవుని నుండి, ఆత? 
పరమ్‌=ఇంతకుమించ్హి అన్యత్‌ =ఇతరమున్సు కిమ్‌ నామ=దేనిన్సి అహమ్‌=నేన్కు 
యాచే=ఆర్థింతును!-నాకింక ఆశింపవలసిన దేమియు లేదనుట. (శార్దూలము, 


సమాసములు :-- (కో ధేన అంధాఃణ్శకోధాంధాః--తై 8. రిపూణాం 
కులమ్‌. న క్షతాః-అక్షతాః. దుర్నయేన ఉపజని కః-దుర్న యోపజనితః 
నికారః ఏవ అర్హవః-ని కారార్గవః, పురుషేషాత మః-పురుషోత తమః. 

సంధుభు :- (కోధ+ఆం ధై ౪, పంచ+అక్షతా;, నికార+ అర్హవ, 
నామ - అన్యత్‌--సవర్డదీర్హ . అక్షతాః +త్వే జనితః +తీర్ణః సా దేళవి సర్షసంధులు, 
దుర య ఉపజనిత్స పురుష ఉత్స మః_గుణసంధి. తీర రః+నికార్క 'ఆదృతః+ 
భాషస్కే భగవతః+-యాలే...ఉక్స్వా దేశ విసర్గ, (వసన్నాత్‌+ అహమ్‌-జన, ప్రసంధి, 


కియలు ; ఫా. కభాషబజ్‌ వ్యకా యాం వాచి*.-ఆత్మీన్వే అట్‌. - 
భాషసే_.భా' షేశే_భాషధ్వే 
“యాచ్భజ్‌ యాచా ద్లయామ్‌”.._.ఆత్మన్కే లట్‌, ఉత్తమ 
యాచే-యాచావశ్లే హీ-యాచామహే 


తథేతి :- కథాపి=అయినప్ప టికిని, భగవాన్‌ పరమాత్మ (ప్రీకతర; 


వష్టాజ్కః క్ర 


అకృృపణ మరుక్‌ (శాంతం జీవ్యాజ్ఞనః ప్రురుపూయుషం 
భవతు భగవన్‌ భక్తిః దై్యతేం వినా వురుపోత్తమే। 
దయితభువనో విద్యదృంధుష్టుణేషు వి శేవవిత్‌. 
సతతసుకృతీ భూయాత్‌ భూపః (పసాధితమండలః॥ 46 





చేతొ=మికి.లి సంప్రీతుడై యున చో తత్‌ ఇదమ్‌=ఇద్కి అస్తు=జరుగుగాకం. 
ఈ (పకారముగా జరుగుగాకయని భరతవాక్యము. 


అకృ్భపణమితి ;, భగవన్‌ జన అకృపణమ్క్‌ అరుక్‌ (శాంతమ్స్‌ 
పృరుషాయుషము జీవ్యాత్‌; పురుషోత మే ద్వైతం విన్నా భక్సిఖ భవతు; 
భూపక్క దయితభువనః, _విద్వదృంధుః, గుణేష్కు విశేషవిక్క్‌ సతత సుకృత్వీ 
(పసాధితమండలః, భూయాత్‌, 


అర్ధము వా భగవన్‌=ఓ పరమాత్మా, జనః=జనమ్యు అకృపణమ్‌= 
దైన్యము లేనిదియు, అరుక్‌ | శాంతమ్‌=రో గ శ్రమలు లేనిదియునై నృ పురు 
షాయుషమ్‌=నూరు సంవత్సరములు-పురుషాయుర్దాయకాలము, జీవ్యాత్‌=జీవించు 
గాక; పురుషోత్త మే=(శ్రీకృ ష్తునియందు, ద్వైతమ్‌ వినా=భేదములినిదై న్య భక్తిః= 
భకి--అ ద్వైతభక్సి యనుట, భవతు=ఏర్పడుగాక; భూపః=రాజ్తు దయిత 
భువనః = (పియమెన లోకము కలవాడును __ లోకమును (పేమించువాడనుట్న 
విద్వదృ౦ధుః=పండితులకు హితుడును గుణేషు=గుణములయంద్యు విశేషవిత్‌= 
విశేషముల 'నెటీ గినవాడునుగుణ గహ ణపారీణుడునై అనుట్క సతత సుకృతీ= 
ఎల్లప్పుడు పుణ్యముల నాచరించువాడును, (ప్రపాధిత=బలముచే సాధింపబడిచ 
మండల ౩=(పర్ఫరాజ్యములు కలవాడును భూయాత్‌=అగుగాక! 


సమాసములు = న కృషణంఅకృషణం-కార్న జ్యరహీతం యథా 
భవతి పృరుషాయుషం తత్త థేతి. రుజొ (శాంతమ్‌-రుక్‌ చ (శాంతం చానయో 
స్పమాహార ఇతి వాంరుక్‌ (శాంతమ్‌ న విద్యతే యస్మిన్‌ కర్మణి తథా-ఆరుక్‌ 
(శాంతమ్‌. పురుషస్య ఆయుషమ్‌. పురుషేషు ఉత్తమ ;--పురుషోత్తమః-త స్మిన్‌. 
దయితం .భువనం యస్య స్మ-దయితభువన;. నిదుషాం బంధుః_విద్వదృ౦ధుక్న 


512 వేణీసంహారమ్‌ 
కృషః : పవమసు.' 
ణ మో 
[ఇతి న్మిప్కా-ంతాస్ప క్వే] 
[ఇతి వష్టో౭ంకః | 


-౩ సమాప్ప మిదం చవేణీసంహోరం నామ నాటకమ్‌ : 





విశేషం వేత్తి షక వకత వన్‌, సతతం రన యగ. ఇతి..సతతసుక్ళ త్రీ, 
భువం పాలయతి పతర. (పసాధితాని మండలాని యేన సః_(పసాధిత 
మండలః. ag 
తతత ౩  జీవ్యాత్‌+ ౧జన:--బృత్వసంధి. పురుష+ఆయషమ్‌- 
సవర్షదీర్హ సంధి, భక్తి ౩-దె తమ్‌ బంధుః+గు ణేషు_రెఫా దేశ విసర్గ, పురుష? 
ఉత మే-గుణసంధి, భువనః +విద్వత్‌ _ఉత్తా స దేశవిసర్లసంధి. 
[క్రియ ఫా భూ సత్తాయామ్‌్స్‌ పరస్మై, లోట (పథమ 
ప. భవతు /భవతాత్‌--భవతామ్‌_భవన్సు 
ఆశీర్లి జ్‌ _ --(ప్రథమ 
భూయాత్‌ _భూయాసామ్‌._భూయాను; 


ఛందస్సు :_ హరిణీవృత్తము-నసమరనలాగః షడ్వేదై ః హయైః 


సతత _సుక్య తీ భూయాద్భూ పః (పనా ధితమం డలః 
HIT LY UUU UIU [110 10 
ఒన్‌ ఎస... -మ_ లట 55, = 


ఏసమితి := ఏవమ్‌=ఇ ప్లే, అస్తు =-అగుగాక! 


(ఇకి=అస్కి "స సర్వె = అందరును నిష్టాంకాః వానిస్కృమించిర్సి. 


వేణీనంహార వ్యాఖ్యానంబిబి వూర్తియయ్యె నంబిక కరుణన్‌ 
నాణీనుతులకు. నంత ర్వాణయిల కాయోదయోాగ్య. వెఖిల్‌ యశనుతన్‌, 


నిరేశపరిభాష 


నాటకమునందు సంభాషణలలో పేడపెట్టి పిలుచుటకు వీలులేని వ్యక్కులను 
పిలుచుటకు ఒక సం(పదాయమున్నది. దానినే నిర్తశ షరిభాష అందురు. అది 
ఆయా పాతల వయోగుణాదికమునుబట్టి మూడు విధములు. పూజ్య నిర్లేశము 
సదృశ (సమాన) నిర్రేశముు కనిష్ట నిర్చేశము. 


1 పూజూనిరేశము :.- దేవతలు, మునులు యోగులు, (లింగినక పండితులు. 
స్ట్‌ | 3 ) 
ప్రీలుగాని పురుషలుగాని. “భగవత్‌” శబ్దముతో (భగవన్‌ భగవతి) పిలువ 
దగినవారు. పీరు పూజ్యులు, 


ఉపాధ్యాయేతి చాచార్యో గణికా క్వజ్ఞుకా ఖ్యయా॥ 


(బాహ్మణుని ఆర్యుడా అసి వృద్దుని తాత అస్కి గురువును ఉపాధ్యాయుడా 
అని, వేశ్యను ఆజ్ఞుకా అని పిలువవలను. 


మహారాజేతి భూపాలో విద్వాన్‌ భావ ఇ తీర్యకే! 
ఛందతో నామభి ర్వాచ్యా (బాహ్మణైస్తు నరాధిపాః॥ 
భూపాలుని మహారాజా అన్ని ఏద్వాంసుని భావ అని పిలువవలెను, 
జ అల్ల జి ఎ తాపీ జా త్‌, 

(బాహ్మణులుమ్మాతము మహారాజులనుకూడ స్వచ్చగా మరు పెట్టి పిలువవచ్చును. 

దే పేతి సృ పతి ర్వాచ్యో భృ తె $ః (పకృతిభి స్తథా 

సార్వభౌమః పరిజనె ర్భటభట్లార చేతి చ 

యా అ ణి 
వాచో రాజేతి మునిభి రపత్య(పత్యయేన వా 
విదూషకేణ తు (పాయః సఖే రా జన్ని తీచ్చయా!। 


రాజోద్యోగులుగాని (పజలుగాని మహారాజును దేవా అని పిలువవలెను. 
పరిజనులు సార్వభౌమా అని గాన్సి భట్ట అని కౌని, భట్టారకౌ అనికాని పిలువ 


(అ 


నిర్షైశపరిభాష 
వచ్చును. మునులుమా(తము రాజా అనిగాని, అపత్యార్థక (పత్యయాంతముతో గానీ 
పిలువవచ్చును. కౌరవా। పౌరవా।ః పాండవా! రాఘవాః దాశరధీ।_ ఇత్యాదులు 
ఆపత్య[పత్యయాంలిములు, రాజా అసీకాని మి(త్రమా। నెచ్చెలీ। సఖుడా। 
త్‌ 
_ఇతాదిగాగాని విదూషకుడు పిలువవచ్చును. 
శవ సృచివో వాచో హ్యమాత్య సచివేతి 
శేష రార్యే త్యశాయుష్మ న్నితి సారథినా రథీ॥ 
ముం (తిగారిని [చా "హ్మణులు అమాతు్యడా అనికాని సచివుడా ఆనికాని 
నవారెల ఆర్యా అనియే పిలువవలెను, ఇంక రథము 
ag) 
మహానుభావుడై నను ఆతనిని సారథి “ఆయుష్మంతుడా” 


౮ 
(గో 
కై 


[పకాంతచిత్తలయిన ము మునులను బుషులను తపస్వీ! సాధూ! స్వామీ} 
వను. కమారా! అనికాన్సి భర్భదారకా! ఆని కాని యువరాజును 


వేతి ప*,తనాపతిః.__. సోదరీభ రను ఆవుతా! 
అప్‌ షు నం! అలీ 
అసియ్యు సనాభ రను సాలా! అనియు సిలువవలెను, 


టి సీ మిసీ దేసీ తథా భట్టారి ేతి చ 


ర్వాచా, యోషితో రాజవల్ల భా £1॥ 


లను భట్టిని స్వామిని, దేవీ, భట్టారిక అని పరిజనులు 


an త్‌ am 3 | 
శాన తు నుహిష వాచ 5 దేవీ త్యన్యాః (పియా ఇతి ___.రాజుగారు 
మతము చనన వదుహూస్నిని: సవ! a ర 
మ్‌ ల జ - ప్వానుహిషిని చేవీ! అన్ని తక్కిశ భార్యలను (ప్రియురాలా! అనీ 


సీర్చేశపరిభాష 
సర్వేణ పత్నీ త్వార్యేతి పితుర్వామ్నూ సుకన్య వా 
శాతపాదా ఇతి పితా మాతాంబేతి సుతేన తు 
జ్యేష్టా స్వార్యా ఇతి (భా(త్రా తథా స్యు ర్మాతులాదయః 
స్‌ పాాతయెనను తన భార్యను ఆర్యురాలా! అగి పిలువవలెను. లేదా 
ఆమె తండి పేరుతోగాని తనయుని ఫేరుతోగాని కలిపి పిలువవచ్చును. పరమ 
శివుడు పార్వతీదేవిని పిలువ వలసినచో హిమగిరితనయా ఆనికాని, గజాస్యజననీ! 
అనికొని పిలువవచ్చుననుట. తక-యుడు తన తండిని తాతపాదుడా! అని తల్లిని 
అంబా। అని పిలువవనలెను. అస్షే సోదరుడు తన అన్నగారిని ఆర్యుడా! ఆని 
గంబోధింపవలెను. మేనమామ  మొదలగువారినికూడ ఇస్తే ఆర్యా! అని 
బిలువవ లెను, 


Il. న వృశ సిర్చైశము క 
సద్భశః సద్భ శా వాచో వయసే త్యాహ్వయేన వో 
హలేతి సథ్యా తు సఖీ కథనీయా సఖీతి వా 
సమవయస్కులు పరస్పరము వయస్యా! అనికాని సేరుతోగాని పిలుచు 
కొనవలెను, స్నేహితురాం[డయినచో హలా! _సఖీ! అని పిలుచుకొనవలెను. 


111. కనిప్ప నిర్దేశము షు 

సుతశిష్యకనీయాంసో వాచ్యా గురుజనేన హి 

వత్చ పుత9క దీర్హాయు స్తాత జాతేతి సం జ్ఞయా॥ 

అన్యః కసీయా నార్యేణ జనేన పరిభాష్యతే 

శిల్చాధికారనామభాగం భద భదముఖేతి వా॥ 

సుతులను శిష్యులను చిన్నవారిని పలుకరించునప్పుడు " పెద్దలు వత్స! 

పతక! డీర్ణాయష్మంతుడా!, తాత! జాత! అని సంబో ధింపవలెను. సాయినిబటి 
తనకన్న, తర్కువవారిని పిలుచునప్పుడు ఆతని ఉదో్యోగముపేరుతోగాని 
(దౌవారికా! వ్మేతహస్తాక్స్‌ లేక భ్యదుడా! భ(ద్రముఖుడా! అనికాని వ్యవహరింప 
వలెను సో వ త 


సిర్రేశవరిభాష 


వాచ్వే సీచాతినీచే తు హండే హూంజే ఇతి (క్రమాత్‌ = నీచురాల్రిన్రి 
సంటబోధింపవలయుచో హండే అని, ఆతినీచురాలిని హాంజే అని పిలువవలెన్సు, 
ఇవి మై[తియుదుం గలవు. (వాచ్యే నీచాతినీచే_స.ద్వి.) 


తమ భృత్యులను వారివారి పేరులతోగాని లేక ఉద్యోగము పేరుతోగాని 
సంబోధింపవళేను, (సె రంధి మాలాకారిణీ!; నందీ! ద్వారపాలకా[) 

వ్‌ మాది(పకారేణ యోజ్యా నిర్లేశయో జనా 

లోకళాసా9విరో ధేన విజయా కావ్యకోవి దై &॥ 


ఇటువంటి పద్ధతిలో నాటకమునందు లోకవిరోధము శాస్ర నిరోధము 
లేకుండ సంటోధనాదికసంభాషణము సొాగవ లెను. 


రసార్జవనుధాకరణ తృతీయ విలాస, 314_330 శ్లోకాః, 


జ 


నామపరిభాష 


నాటకమునందలి ఇతివృ తము (పథ్యాత మైనచో (పధాన పా(తలకు 
నాటకకర్త నామకరణను చేయవలసిన అవసరముండదు. ద్వారపాల కాదులను 
అవసరార్థము కల్పించును కావున ఆ పాత్రలకే పేర్ణు పెట్టవలసివచ్చును. ఇక 
కథ ఉత్సాద్యమే అయినచో మొత్తము అన్నిపా(కలకును పేరులు. నిర్రశింప 
వలసినదే. ఈ నామకరణ మహోత్సవమునకు మార్గదర్శకముగా నేర్చరచిన 
సూూతములే నామపరిభాష. నాబకకథకు రసమునకు ఉపయోగించువిధముగా 
స్పష్టమైన పేరును (వతిపా(తకు ఉంచవలెను. ఇందు అనుసరింపబడు 
సం(పదాయముల (కోడీకరణ మిది. 


వినయంధర బాభవ్య జయంధర జయాదికమ్‌ 
కార్యం కంచుకినాం నామ (పాయో విశ్వాససూ చక మ్‌॥ 


వినయం ధరుడు, బా భవ్వుడు, జయంధరుడు జయ ఒనిజయాదినా మములు 
విశ్వాససూచకములై కంచుకికి తగియుండును. రాజున కాతడు అంతఃప్పరాదు 
అందు విశ్వాసపా(తుడును వయోనృదుడునే న అంగరకకుడుగదా! 
ధి యును 


లతాలంకారపుష్పాదివసూనాం లలితా త్మనామ్‌ 
నామభి ధుజసిదై ర్వా చేటీనాం నామ కల్పయెత్‌॥ 
a ద్‌ 


లతలు పువ్వులు ఆభరణములు మొదలైన సుకుమార వస్తువుల పేర్షతో 
చేటికలు వ్యవహరింపబడుట ఉచితము. లేదా వారి గుణములకు అనుగుణముగా 
నామకరణము చేయదగును. బుద్దినుతిక (|దౌపదికి చెలి, తరళిక్క సువదన 
(భానుమతికి చెలికత్తెలు, ఇవి చేజీసంహారమునందు చేటికానామములు. (ప్రియం 
వదానసూయలు శాకుంతలమునందు. ఇట్టివి గుణ సిద్ధములు. 


కరంభః కలహంస శ్చేత్యాది నామానుజీవినామ్‌ 
కర్పూరచండకాంపిల్యాదికం నామ వందినామ్‌॥ 


న్ని. 


నామపరిభాష 

రాజుగారికి నమ్మినబంటులై నీడవలె అనుసరించు భృత్యులుందురు. రాజు 
కదలిన కదలుదుు, ఆనన ఆగుదురు. కశ రు కుచో నీరువంకల నిల్చుందురు, 
ఇట్టి పాత్రలకు కర్భ_కలహా౩సాది నానుములు సుపసిద్దములు , స్తుతీపాఠకులకు 


(వందికూగభటులుy కద్చూరచండ.___ కాంపిల్యాదినామములు సముచితము, బాల 


1 


మాయజణమున  కర్చూరచండతుడ్కు (ప్రతాపము డీయమున (విద్యానాథుడు 


ఆం వొ ఈలి, న్యా దాం 
Sherer న ఉం లు త్రా ww 3 
జీ తాకు 


1 
ట్ర్‌ 


cy 


సుబుద్ధివసుభూత్యాది మం(తిణాం నామకల్ప యేత్‌ 
దేవరాతః సోమరాత ఇతి నామ పువోధనః॥ 
శ్రీవత్చో గౌతమః కౌత్ఫో గార్గ్‌ మౌద్దల్య ఇత్యపి 
వసంతక:ః కాపివేయ ఇత్యాఖ్యేయో విదూసక:॥ 
సుబుస్తి వనుభూతి మొదలగుశవి మం[తులక్కు దేవరాతుడు సోమరాతుడు 
చులు పురోహితునకు తగ్గిన పేర్లు, ఇంక విదూషకునికి | కీవత్సు డు గౌతముడు, 
గాస్యుడ్కు మౌద్గల్యుడు వసంతకుడ్కు కాపిలేయడు మొదలగునవి 


“es 
gq 
ల 
ey 
« 


విజయమానవి[కమసాహ వై క 
వసంతభూషణ్‌ త్ఞంసశేఖరాంకపదో త్తరై 
ధీరో త్తరాణాం నేత్తూణాం నామ కుర్వీత కోవిద ః॥ 
(పతాప__ఏక__విజయ. మాన____ ఏి(కమ___ సాహస పదములతో 
కూకికవియు వసుత 
ములుగా  కలవియునై న (వీరవసంత్క విజయభూషణ, వి కమాంక 


బుసలు దీదోవా నాయకులకు తగినని. 





ఇట ళీ లో 
భూషణ__ఉ తంస__శేఖర___అంక పదము లు తర 
ne + 


| 


గ జ ఇ = > శ శై 
ఉ(గవర్యా చండ సన ఇత్వా ద్వుద్దతచే తసామ్‌॥ 


జ, 


nna స జ న 
అకలలితునికి చం దాపీడుడు కశాజుపాలుడు ముదళగుగనియ్ముదీరోదతునికి 
ధి 


దులాను ఆర్మ్య్ము లు, 
చూ - 


కు 


నామపరిభాష 
టుచితము. కుండల. ఆనంద ఘంటా. పదములంతమందు గ్ల పేర్ల కాపాలికు 
లకు తగును, | 
ఆకందినీ సిదిమతీ (శ్రీమతీ నర్వ మంగళా 
7 ఢి 
యళోవతి పృుతవతీత్యాడినామ్నా సువాసినీః 
ఆనందిన్వి సిద్ధిమత్కి (శ్రీమతి సర్వమంగళ యళోవత్కి ప్పుతవతి 


ఇత్యాదినామధేయములు ప్పంప్రీలకు యోగములు. 


ఇత్యాది సర్వమాలోచ్య లక్షణం కృతబుద్ధినా 
కవినా కల్పితం కావ్య మాచం(దార్కం (ప్రకాశ తేః 


ఈ విధమైన సంప్రదాయము నుపలక్షించ్చి జొచిత్యము నాలోచించి 
లోకరీతిని పరిశీలించి కవిచే నిర్మింపబడిన కావ్యము సూర్యచం (దులున్న౦త 
వరకు జీవించియుండును, 


tt st cet ct యు 
రసార్టవసుధాకరళ్క తృతీయ విలాసః, 314-347. 


లా 


సంధినూ తాను కమణీక 
సరళ హల్లులు వే వర్షలలోని చివరి మూడక్షరముల్తు య-_5-.ల=వ-హలు 
వీనిని సరళ హల్లులు అందును. (SOFT CONSONANTS) 


పరుషహల్లులు స వర్గలలోని తొలి రెండకరముల్కు శాషంస 
జట ఉప ౮ 
పరుషహల్లులు అందురు, (క=ఖ్య చఎంఛ్వ ట-ఠ్క తథ ప_ఫ్క శ 


0 
ల 


లు 
ష 


et 
లో 


కి 3 


(Hard-Consonants). తెనుగులో పసరఠుష్క సరళ సంజ్ఞలకును పీని 
సంబంధము లేదు. 


[౫ 
బీ 


గుణము ఏ. ఇ ఈలు = ఏగ్యా ఉ ఊలు = ఓగా ము బూలు. ఆర్‌గా 
ఇ ఇాలు , ఆల్‌గా మారుట గుణము. 


+ డ్‌ : 
వృద్ది +r అ ఆలుఎ అగా a చ ఎలుఎఐగ్యొా ఉడ్‌ డ్‌? కలుగ seer 
బూలుఆర్‌గ్యా ఇ శాలు. ఆల్‌గా మారుట._వృద్ధి. 


చీకాదేశము := పూర్వ షపరస్వరములు రండును పోయి ఓర్‌ ళల టి 
ఆదేశమగుట, (ఎక; పూర్వపరయో 1 


స్వర సంధులు 


(పకృతి కరా వం నర్‌ క ద్వివచనములోనున్న పదము 

చివరి ఈఎఊఎఏ లకు స సంధి జపగదు. సంధి జరుగక యథా 
తథముగ ఉండుట కే (పకృతి భావమని పేరు. కే గిరీ + ఆరో 
ఆరోహ చి. (వారు రెండు పర్వతములను ల 


గుణజసంధి :. అ ఆలకు ఇఒ.ఉ.టబు&ఇ లు (హన్వ, దీర ములు పక్ష 
నప్పుడు వరుసగా ఏ. ఓ _ ఆర్‌ . అల్‌లు ఏకాదేశమగును స 


© 
₹ 
గి 


సంధీసూ[తాను[కమణిక 


వృదిసంధి := ;, అఆలకు ఏఐ లు పరమగునప్పుడు ఐకారమున్కు ఓ 

ఢు [2 

జొలు పరమగునప్పుడు జొకారమును ఎకాదెళమగును. కర్రస్య+జొదార్యమ్‌ = కర 
ణలీ ఫ్రీ ణ 


సవర్హదీర్హ సంధి: అంఇ-ఉ-బు ఇలకు ((హస్వ్క దీర రృములు) వరుసగా 
నవిటే పరమగునవ్చుడు వాపి దీర్గ ములు ఏకాదేశమగును. సమ్మ + + ఆదయః == 
భీషాదయః . 


యణాదేశసంధి = ఇ.-ఉ-బి.ఇలకు అసవర్ణ మెన అచ్చు పరమగునప ప్పుడు 


వరుసగా యె-ద్‌.ర్‌.ల్‌ లు ఆదేశమగును, (ఇది పూర్వ స్వరమునకు ఆదేశమే 
తప్ప ఏకా దేశము కాదు, 


ను+ఆగతమ్‌=స్వాగతమ్‌. (స్‌ఉ+ఆగతమ్స్‌ స్‌వ్‌+ఆగతము. 


పూర్వరూపనంధి $= పదాంతమందలి ఏఓ లకు - అత్తుపరమగునప్పుడు 

((ద్రాన్వమైన అకారమ్యు పూర్వరూపమేకాడేశమగును. పూర్వమందున్న 

ఏత్వముకా ని ఓళ్వముకాని నిలిచి పరమందున్న అ తము మాయవమగునను ట , 
ద్రోజే+అ స్తంగతే-_[(దోజేక సంగతే. ఇట్టిచోట్ల అవ (గహము లేక 
అకార (పశ్తెషము (3) ఉండును. 


అక్షి 


పరరూపసంథి 2 పూర్వపరస్వర6బులకు పరస్వరంబేకా దేశ మగుట. 


వేద+! “అండః=వేదండః (ఏనుగు). పిబ-+-అసి సి =పిబన్సి. పపా+ఉస్‌= 
పపుః. (మనస్‌ స్‌-- ఈషా=మనీషాదులందు విశే శషము). 


ఆయవాదేశసంధి :. అచ్చుపషరమగునప్పుడు శబ్దాంతమందలి (పదము, 
(పాతిపదిక్క ధాతువు) ఏఎఓలు ఆయ్‌ అవ్‌లుగాన్కు ఐ.బొలు ఆయె.ఆచ్‌లుగాను 
మారును. 


౧౨ 


సంధిసూ(తా ను[కమణిక 


స్వర్‌ + రాజ్య ౧మ్‌= స్వారాజ్య నమ్‌, ధూరటిర్‌ -- రక్షతి-ధూ గార్రటీరకతి. ఛతురొ-- 
రాజీవయు గమ్‌ =చతూ రాజీవయుగమ్‌.. హు ee (ఇట 
కేఫాదేశ వినర్గసంధి జరిగిన పిదప ఈ సంధి జరిగినది.) 


'చాకేకశసంధి = శద్దాంతమందలి వర్గహల్లుకకు (అనునాసికము తప్ప) పర 
మెన శకారము ఛకారముగా మారును. 'ఇట్రియెడల ఈ శకారము అచ్చుతోగాని, 
అనునాసికముతోగాని యరలవలతోగాని కలిసియుండవ లెను 


విద్యుతొ--శ కి8=విద్యుత్‌ --ఛ క్తి ః-_ ఇప్పుడు శ్చుత్వ్యసంధితో తకారము 
చకారమగును, విద్యుచ్చక్తి 8. తత్‌ --కా 0తిః=తచ్చాంతి:. 


ంత్యోషశిసంధి (యుయాదేశనంథి స వర్షహల్లునకు (అనునాసికము 
తప్ప) పరమెన హకారము అదే వర్గకు చెందిన చతుర్ధాక్షరముగా మారును, 
ఇది వకల్చసంధి, 


డే 
౮7 


J 


+హంసః సరళా దేశసంధి-వాగ్‌ హంసః=వాగ్‌ ఘం సజవాగ్డ ౦సక 


(శ 


వాగ్గంసః, కకుప్‌+-హ స్తీ = కకుబ్‌--హా హ స్తీ= కోకుబ్‌ -!-భ భ స్తీ =కకుబ్బి స్తీ 
కకుబ్ద స్తీ .(దిగ్గజము) శ షస హ అను ఊష్మాక్షరములలో చివరిదైన 


ర 


కారమునకు జరుగుచున్నది కావున నిది అంతో్యష్మసంధి. 


సకారము విగరమగుబ ద 
[సకారము విసర్షమగుట్క విసర్షము సకారమగుట సర్యసాధారణము. 


కాపు ఈ (పకరఆణసు ఆ రెండింటికి అభేదము] 


సం ధిసూ(తా ను క్రమణిక 


శు తంసంధి : శకార చవర్షీయా 4రములు (చ్చు) పరమగునప్పుడు పూర్వ 
మురదున్న సకార తవర్గీయాక్షరములు (స్తు) తాము (క్రమమున శకార చవ 
యాక్షరములుగా (వృ) మారును. 
మనస్‌+శాంతిః =మనళ్ళా ౦తిః. ఏకత్‌ +చిి తమ్‌=ఏతచ్చి (తమ్‌. సత్‌--జ నః 
(సద్‌ +జనః_సరళా దెళ ) =సజ్జనః , అరీన్‌+జయతి=అరీజ్ఞాయతి, 


ష్టుత్వసంధి ఫు ఎషకార టవర్షీయాక్షరములు పరమగునపుడు (స్ల్ర పూర్వ 
మండలి సకార తవరీయాక్షరములు (స్త్ర) తాము (క్రమమున షకార టవర్గీయాక 


చతుస్‌-[ష 8=చతుష్ణష్టి 8 , రటత్‌ + డమరుః = (రటద్‌ +డమరు ౩) = 


లాదేశనంధి :- లకారము పరమగునప్పుడు పూర్యమందలి తవ ర్షీయాక్షరము 
తాను లకొారముగా మానును. 


నకారము అనునాసికలకా Te | అన్మి6ల్లో కేమారును. 


అనునాసిక ee (జముడాగమనంధి) ;-- (హన్వాచ్చు పూర్వ 
మంచుగల అనునాసికము న. అచ్చుపరమగు సప్పుడు ద్విత్వమును 
పొందును. 


నాము 


పతన్‌ +ఆంజరాతి్‌=వతన3 ౦బరాత్‌, 


హేగుజిన్‌-ఏహి=హేగుణిన్నేహి. (జు ణ్క నలకే ఈ సంధి) 


గా 


కుత్వవంధి క -పరుషహళలు పరమగునప్పుడు పూర్యమందలి. చకారము 
కరార వగా మారును 


ముచ్‌ +-త=ము క్రః=విడువబడినవాడు, 


౧ 


సంధిసో (తాను (కమణిక 


తుగాగమసంధి :- అచ్చునకు పరమైన ఛకారము “చృ” కారముగామారును, 
అనగా తకారము (తుక) ఆగమమె అది చకారముగా మారినదనుట. 


వృక్ష--ఛాయా=వ క్ష--క్‌-ఛాయా=-వ్నకచాగయా. దీరాచు? పె ఈ మార్చు 
లి లాల ల. 
వికల్చ్పము. ల క్షీ +ఛాయా=ల క్షీచ్చాయ్యా లకీఛాయా. కాసీ ఆ..మాల పె 
(ఆజ్‌ మాజ్‌._ఇవి దీర ములే అయినను) ఈ మార్చు నిత:ము. 

ళు en 


ఆ+ఛాదితమ్‌=ఆచ్చాదితమ్స్‌: మా___ఛేత్తుమర్హ సి=మాచ్చేత్తు మర్గసి, 
= కొ అవి Co 


తాంస్తాన్‌సంధి :- చఛ్య తథ్క (న, తలు పరమగునప్పుడు పూర్వ 
పదాంతమందలి నకారము అనుస్వార సకారములుగా మారును. 


తాన్‌--తాన్‌=తాంసాన్‌. వక్షికాన్‌+చాలయపి =మక్షికాంస్‌+చాలయసి._ శష 
సాదేశసంధి - మకికాంశ్చాలయసి, (ఈగలను తోలుకొనుచున్నావు. 
సకారము శకారముగా మారుట శషసాదేశసంధివలన. 


అనుస్వార సంధి రా శబ్దాంత మందలి మకారము హల్గ్జుపరమగునప్పుడు 
అనుస్వారమగుచుండును. కొన్నిచోట్ల పరసవర్ణమునగును, గురుమ్‌+వందే 
=గురుంవందే. అచ్చుపరమగునప్పుడు దానితో కలిసిపోవును. వాక్యాంతము 
నందు మారదు. 


గురుమ్‌+అభివంద్యజ=గు రుమభివంద్య. వందే మాతరమ్‌... 


(ఢలో పదీ ర్రసంధి :- ఢకారమునకు ఢకారము పరమైనప్పుడును రకార 
మునకు రకౌరము పర మెనప్పుడును మొదటి ఢకార--రకాళములు లోపించి వానికి 
ముందున్న అ...ఇ-_ఉ లకు దీర్చము వచ్చును, లిడ్‌ --ఢ౩=లీఢః, 


౧౩ 


సంధిసూ(తా ను[కమణిక 


స్వర్‌ + రాజ్య ౧మ్‌= స్వారాజ్య నమ్‌, ధూరటిర్‌ -- రక్షతి-ధూ గార్రటీరకతి. ఛతురొ-- 
రాజీవయు గమ్‌ =చతూ రాజీవయుగమ్‌.. హు ee (ఇట 
కేఫాదేశ వినర్గసంధి జరిగిన పిదప ఈ సంధి జరిగినది.) 


'చాకేకశసంధి = శద్దాంతమందలి వర్గహల్లుకకు (అనునాసికము తప్ప) పర 
మెన శకారము ఛకారముగా మారును. 'ఇట్రియెడల ఈ శకారము అచ్చుతోగాని, 
అనునాసికముతోగాని యరలవలతోగాని కలిసియుండవ లెను 


విద్యుతొ--శ కి8=విద్యుత్‌ --ఛ క్తి ః-_ ఇప్పుడు శ్చుత్వ్యసంధితో తకారము 
చకారమగును, విద్యుచ్చక్తి 8. తత్‌ --కా 0తిః=తచ్చాంతి:. 


ంత్యోషశిసంధి (యుయాదేశనంథి స వర్షహల్లునకు (అనునాసికము 
తప్ప) పరమెన హకారము అదే వర్గకు చెందిన చతుర్ధాక్షరముగా మారును, 
ఇది వకల్చసంధి, 


డే 
౮7 


J 


+హంసః సరళా దేశసంధి-వాగ్‌ హంసః=వాగ్‌ ఘం సజవాగ్డ ౦సక 


(శ 


వాగ్గంసః, కకుప్‌+-హ స్తీ = కకుబ్‌--హా హ స్తీ= కోకుబ్‌ -!-భ భ స్తీ =కకుబ్బి స్తీ 
కకుబ్ద స్తీ .(దిగ్గజము) శ షస హ అను ఊష్మాక్షరములలో చివరిదైన 


ర 


కారమునకు జరుగుచున్నది కావున నిది అంతో్యష్మసంధి. 


సకారము విగరమగుబ ద 
[సకారము విసర్షమగుట్క విసర్షము సకారమగుట సర్యసాధారణము. 


కాపు ఈ (పకరఆణసు ఆ రెండింటికి అభేదము] 


సంధిస్తూతానుక్రమణీక 
ఉత్వాదేశ విసర్షసంథి :-- (హాన్వమైన అకారము పూర్వమందు గల 
విసర్లము మరల (హస్వమైన ఆకార మెగాన్సి సరళహల్లుగాని పరమగునప్పుడు 
తాను ఉ_త్వముగా మారి తనముందున్న ped గుణసంధిని పొందును, 
వృ క్షః--అయమి=వృ క +-ఉ+అయమ్‌=గు జసం ధి=నృ క్‌ + అయమి. పూర్వ 
రూపసంధి-వృ జోక8యమ్‌. శరో8(గమ్‌. 


నృపః -జయతిడనృవ + ఉ + జయతి = గుణసంధి = నృ పో + జయతి 
నృపో జయతి. 


మనస్‌ 1దై ర్యమ్‌=మన-+-ఉ+ధై ర్యమ్‌=గు ణసంధి=మనో దై ర్యమ్‌. 
అల అహ ఆన అల్ల న అభీ 
విసరటోపసంధథి : 1) [(హస్వ మైన అకారము పూర్వమందుగల విసర్గము 


(హస్యమైన అకారముకం టు భిన్నమైన (వేతైన) ఏ అచ్చుప రమగుచున్న ను 
లోపించును. 


9 


బుధః --ఇ చ్చ తిడాబుధ ఇచ్చతి. 
2) దీర్హమైసన అకారము పూర్వమందుగల విసర్గము అచ్చుగాని, సరళ హలుగాని 
యె ప= n య 
పరమగునప్పుడు లోసించును. 
వృ&ః--అ| త=వృడా అత్ర, 


భటా8+-గరంతి=భటా గర్హంతి. 
టా 


రేఫాదేశ విసరనంధి :-- అ ఆలి కంటె భిన్న మైన అచ్చు పూర్వమందుగల 
విసర్గము (సకారము) ఆచ్చుగాని, సరళ హల్లుగాని వ రేఫముగా 
మాఠును 
ధనుస్‌--ఆ(గమడా =ధనుర(గమ్‌; ఆశీః +వాదః=ఆకీర్వాదః) క్ల కెద త్తః 
క 


౧౫ 


సందిసూ (తాను. క్రమణీక 


శషప్రాదేశనంధి = చభలు పరమగునపుడు శకారముగను, టఠలు 
పరమగునపుడు షకారముగన్సు త థ లు పరమగునపుడు సకారముగను విసర్లము 
మారను 


ఎర--చాలనసమ్‌= శిరళ్చాలనమ్‌? ధనుస్‌+టంకారః=ధనుష్టంకారః; మన 8+- 


శషస లే పరమగునపుడు విసర్ల్షము శ షసలుగా మారుటో లేక 
వినక్లముగా నే ఉండుటో జరుగును, 

మనః+-శాంతిః=మనశ్ళాంతిక్కి మనఃకాంతిః; సరస్‌+షండః=సరష్టండః, 
సరఃషండ;; ఉరస్‌+సంభవః=ఉరసృ౦భవ$ ఉరఃసంభవః. 


తదేతచింనర్రలోపసంధి :- హల్లు పరమగునప్పుడు వాక్యమునందు సః 
యి గా 
ఏషః అసువాని ఏసర్షము లోపించును. 


సకఃపుదషః=స ప్కరుషః. ఏషః+రాజా=-ఏష రాజా. ఇక సంబోధనార్థక 
ళం 
మగు భోస్‌ అను దానియందును. భోస్‌+భోస్‌-యోధాః=భోభో యోధాః! 


సూపన :- ఇవి డ్మిక్పదర్శకములు. విస్తరము పాణినీయమువలన 
(గహించునది. 


ree Qe 


శోకాను[కమణిక 





శ్లోకము ఛందస్సు అంకము.క్లో,సం, పుట 
ఆకలి తమహామానమి మాలిని 5.40 380 
అకృ పణమ పకాంతమ్‌ హరిణి 6.46 ౨11 
అక్షతస్యగదాపాదేః అనుష్లుప్పు 4.4 254 
అత్రైవ కిం న విశసేయమ్‌ వసంతతిలక 5.32 366 
అద్యపభృతి వారీదమ్‌ పథ్యాన కరము 6.29 4173 
ఆద్య మిథ్యా(ప్రతిజ్ఞొ' పథ్యావ _క్తంము 3.42 231 
ఆదైె ్యవావామ్‌ రణముపగతౌ మందా కాంతము 4.15 3.3 
అంధో5నుభూత శత... వసంతతిలక 5.13 343 
అనో ్యన్యాస్నాలభిన్న -- స్రగ్ధర 1.21 65 
అపినాము ఖభ పేన్మృత్య్యుః అనుష్టుప్పు 4.9 263 
అ|పియాణి కరో త్యేషః అనుష్పుప్పు 5.31 366 
అయి కర్ణ కర్షసు ఖదామ్‌ మంజుభాషిణీ 5.14 344 
ఆయం పాపో యావన్న శిఖ రిలణి 3.45 236 
అవసానేకజ్ఞరాజస్య అనుష్టుప్పు 5.39 378 
అశ్వత్థామా హాత ఇతి మందా(కాంతము 3.t1 180 
అసమా ప్ప (పతిజైకపి పథ్యావ కము 6.33 477 
అస్ర(గామ విధౌ కృతి శార్దూలము 4.12 306 
అస్త జ్వాలావలిఢ..._ (సగ్గర 3.7 172 
ఆచార్యస్య (తిభువన..._ మందా(కౌంత 3.20 193 
ఆజన్మనో న వితథం వసంతతిలక 3.15 185 
ఆత్య్మారామా విహిత మందా(కాంతము 1.23 53 
ఆశ స్ర్ర(గహణాత్‌ శారూలము prey 71 
ఆ'శె శవాదనుదినమి వసంతతిలక 6.38 491 
ఇం(ద(పస్థం వృక|వస్థం అనుష్టుప్పు(చూ.63) 1.16 33 
ఇయమస్మదుపా(శయైక బొ పచ్చందసికము ZelO 94 


ద 


కోక్రము 
తస్వెవ దేహరుధిరోకీత___ 
త సె,వ పాండవపళోః 
తాత స్తవ (ప్రణయవాన్‌ 
తాతం శస్త్ర గహణ విముఖమ్‌ 


దేశః సోోవయమరాతి___ 
[దక్ష్యంతి న చిరాత్చు ప్తం 
ధర్మ్యాక్యణజం (పకి యమౌ 
ధిక్సానుజం కు మువతిం 
ధృతరాష్ట్రస్య తనయాన్‌ 
ధృతాయు ధో యావదహం౦ం 
నాహం రజో గ భూతో 


శ్లోకాను[ కమణీక 


ఛందస్సు 





వసంతతిలక 
వసంతతిల 5 
వసంతతిలక 
మందా కాంత 
వసంతతిల క 
శారూలము 

యు 
(ప్రహార్షిణ్‌ 
శారూలము 

© 
వసంతతిలక 
వసంతతిలక 
మందా[కాంత 
(సరగ్దర 
పథ్యావ క్రరిము 
శారూలము 

GG 
శారూలము 

య్‌ 

సగ 
ర 
శారూలము 

యు 
అనుష్టుప్పు 
వసంతతిలక 
Co 
శారూలము 

ళు 
అనుష్టుప్పు 
వసంకి తిలక 
వసం తతిలక 
అనుష్టుప్పు (చూ.63) 
గర 


6.21 


4.8 
3.30 
3.23 
6.34 
6.1 


వగ. 


5.10 
6.9 
6_4 
3.8 
4.2 
3.28 
6219 
549 
2.19 
2.13 
3.49 
2.28 
1.6 


3౨33. 


5.34 
2:20 
3.13 
1.9 
3.46 
6.31 


అంకము. శ్లోంసం. పుట 


451 
261 
214 
197 
481 
335 
206 
339 
408 
395 
173 
252 
211 
445 
325 
123 
104 
245 
148 
3 

218 
369 
145 
182 
18 
238 
487 





కృష్ణా యేనాసి రాజ్ఞాం 
కోదండ జాగ కిణాంకె 9 
కొరవ వ కదావేకస్మిన్‌ 
కోధాంధైః సకలం హతం 
(కోధాంధై యస్య మోక్షతీ 
[5 కోరం aos నా సె 
గతే క ట్ర Ey హతే దోతే 
గతో యేనాద్య త్వం 
గుప్యాన నాక్షొన్మ హనల్బ? 
గురూణాం బంధూనాం 
గృహీతం యేనాసీః 
(గహాణాం చరితం స్వప్నో 
చంచద్భుజ[భమిత చండ. 
చత్వారో వయమ్మృత్వి జః 
చూర్ణితాశేష క కొధవ్యః 
అన ందోరమబే కులే 
జాతా్యకామమవధ్యో్య.... 
జీనత్చు పాండుష్య(తేష 
జృంభారంభ (పవితత_ 
జ్ఞాతి పీతిర్మనని న 


అ ల అల 
సయా రహః శంకితం 
ఖ్‌ న 


ర 








పథ్యావ క్ర్రము 





కాను[క్రమణీక ౧౯ 
ఛందస్సు అంకము-లళ్లో.సం. పుట 
| (నగ్గర 530 364 
(నగ్గర 6.41 499 
(సగ్ధర 2.27 146 
పశ్యావ_క్షగిము(చూ. పుబ- 63) గం {9 40. 
శారూలము 6.45 509 
(నగ్గర 6.42 503 
సధ 
శార్దూలము 6.13 422 
ఆనుషుప్పు 523 353. 
లు 
శిఖరిణీ 3.16 186 
అనుషుప్పు 2:3 78 
శిఖరిలీ 6.5. 396 
శిఖరిణీ 3.19 191 
థ్యావ_క్ర్రము 2.15 109 
వసంతతిలక 1.21 46 
శారూలము 1,25 55 
అనుషుప్పు 5.28 361 
శు 
శార్లూలమా 6.7 407 
సథ్యావ క్రము 3.41 . 230 
పథ్యావ క్తృము(చూ .63) i.18 358 
మందా(కాంత 2.8 86 
మందా(కొంత 6-20 447 
జాతీ 6.3 391 
ఆనుషుప్పు 5.20 349 
చా 
శీఖరి9రీ క న గ. 20. 
మందా[కాంత 0 97 
శారూలము 616 434 
6.32 476 


శోకము 
(ng) 
త_స్వ్యెన చేహరుధిరోకిత___ 
తస్యైవ పాండవపకోః 
తాత స్తవ (పణయవాన్‌ 
తాతం శస్త్ర గహణ విముఖమ్‌ 
తొం వత్సలామనభివాద్య 
తీరే ఫీష్మమహోదథా 
భ్‌ 
తేజస్వీ రిపుహతదబంధు_._ 
త్యక్త (పాజనరశ్మి___ 
త్యక్త్వా త్రితః సరభసం 
(తతస్తం వినాపి విషయాత్‌ 
దగ్గుం విశ్వందహ న___ 
దత్స్వా (దోజేన పారాదధయ___ 
జా థి 
దత్తాకభయం సోకతి౮ థో 
దత్త్వా మే కరదీకృతా.__ 
దాయాదా న యయోర్శ లేన 
దిక్షు పూ ్యాథాం [భు 
దిష్ఞ్ర్యార్డశుత వి|పలంభ__ 
దుశ్ళాసనస్య హృడయ_._ 
అం అగ, వ me 
దై! స| పమ దెవ్యా 
దేశః సోోఆయమరాతి___ 
[(దక్ష్యంతి న చిరాత్సు ప్తం 
థర్మాత్మజం (పకి యమౌ 
ధిక్సానుజం కురుపతిం 
ధృతరాష్ట్రస్య తనయాన్‌ 
ధృతాయుధో యావదహం 
నాహం రకో న భూతో 


కోకాను (కమణీక 


ఛందస్సు 





వసంతతిలక 
వసంతతిల క 
వసంతతిలక 
మందా(కౌంత 
వసంతతిలక 
శారూలము 
యి 
(పహార్షిణీ 
శారూలము 
ణి 
వసంతతిలక 
వసంతతిలక 
మందా[కాంత 
(సగ్గర 
పథ్యావ క్ర9ము 
శారూలము 
(on 
శారూలము 
(తా 
య 
శార్దూలము 
అను ముప్పు 
నసంతతిలక 
(సగ్గర 
శారూలము 
(౮ 
అనుష్టుప్పు 
వసంకితిలక 
వసం తతిలక 
అనుషుప్పు (చూ, 63) 
ఆనా 
(్రగ్ధర 


అంకము. ళో.సం. 
ళం 


6.21 
4.8 
3.30 
3223 
6.34 
6.1 


DT 


5.10 
6.9 
6-4 
3.8 
422 
3.28 
6-19 
5-5 
2.19 
2.13 
3.49 
2.28 


1.6 


3.33 


5.34 
2:20 
3.13 
[ఖ్‌ 
3.46 
6.317 





197 
481 
3న్ర5 
206 
339 
408 
395 
173 
252 
211 
445 
325 
123 
104 
245 
148 


218 
369 
145 
182 

18 
238 
487 





re సల, అధమం. 


శోకము 





నిర ర్ల జన్య దురోదర.. 
నిర్వాణవై దదహనాః 
నిర్వీర్యం గుదుుళాప___ 
నిర్వీర్యం వా సవీర్యం వా 
నీవాపాంజలిదానేన 

నిషి ద్దైర ప్యేభిర్టులిత..__ 
నూనం తేనాద్య వీరేణ 
నోచ్చెః సత్య పి 

న్యస్తాన (భుకుటిర్న 
పంకేవా సైకతే వా 

_ పంచానాం మన్య సేకస్మాకం 
పదే సందిగ్గ ఏవాస్మిన్‌ 
పరిత్యకే దేహే రణ. 
సర్యా ప్త ప నే|తమచిరోదిత Fas 
వర్యాయేణ హ్‌ దృశ్యంతే 
పాంచాల్యా మన్యువహ్నాః 
పాప(సియస్టవ కథం 
పాపేన యేన హృదయస్థ 
పొ పోకహ మ పతికృతా.__ 
పితుర్మూర్హ్ని స్పృ షే 
పీనాభ్యాం మద్భు జాభ్యాం 
పూర్యాంతాం సలిలేన 
(వత్యక్ష్షమా_త్రధనుషాం 
(ప్రత్యక్షం హతబంధూనాం 
(వత్యకం హతబాంధవా 
(పత్య(గ హతానాం మాంసం 
(పయళత్నపరిబో ధితః 


ళో కానుక మణీక 
౧ 


౨౧ 





తో ఆగ. వ 
శారూలము 6.17 441 
వసంతతిలక 1-7 13 
శారూలము 3.35 223 
పథ్యావ కము 3.36 225 
పథ్యావ క్షగము 3-18 189 
శిఖరిణీ 1:13 1 
అనుష్షుప్పు 6-6 398 
శారూలము 2.1 65 
శార్థూలము 2.20 125 
(సగ్గర 6.2 389 
పథ్యావ క్ర్రము 6-10 412 
పథ్యావక్త్రము 6.14 432 
శిఖరిణీ 3.22 196 
వసంతతిలక 4.10 300 
పథ్యావ క్ర9ము 2.14 107 
(సగ్గర 6.8 406 
వసంకతిలశక 3.44 233 
వసంతతిలక 5.22 351 
వసంతతిలక క్‌ 319 
శిఖరిణి 3.25 201 
(సగర 5.35 30 

_ శార్దూలము 6-12 415 
వసంతతిలక 3.21 194 
పథ్యావ కము. 411 301 

శార్దూలము 5_9 337 
పచ్చగ్గ....(2) 32 154 

పృధ్వి 3.34 221 


కాను. కమణీక 


౯కి 


ఖ్‌ 


వ్‌, 


క్షం; 


9,6 ౪౪౩౦౯౩౨ ౪అఇ*ఇలజలఎళి 9 గి ఇ అల ళం౧ంాి ఏ) అగ అ ళ్ళి 1 
gin mm 00 4m ల fa Kr pH MM GTO అ 91అ€9 (సన (| ౬ 
(గి TF బి 6 అ ౧౧” ౩6౮౯ లా “ఫై ga 1 గృ ఇ ఇ ౧) ఇళ లాలా 
౮ లా క J poe లక 
గ క Ne) ఎ 296౩౪ gm \ మ సె వ €3 ్దin = (సో 
Wee అ భా en షు 17 TY ల mu i న్‌ 3 51 భా ri ¢} rd క యు ఇ 6 వ yi CA 
Lea a ట్స అ న OO. Seabee al | 
| ల తంల స wm శాం 9 ల ఇ ల కార ౨౧౧౪ ఆ వో 

i యొ 
గ్గ © 
9 fy 
లో 
x న స ఖే లే = 1 A ww 11. 
ర» 
sh Go Beh le OE vl. So 
3 (ఆ సంచి టి లో 22m Fo సం లి 9 b nw సం pp aw శా ని 
0 “= op స న హం పంచ 7 pr Kg ల ౨ ఫట సపెొెం శి బి be 
SE DCE IU మ OG ab met pb 
$n Ad 2 లి 9 8 ఈ 92 “Iw edad fb 
3 |e 
\ 
ట్ల | f "| 
nD తం 16 ధి ౧ 3 
౧0 | ౧ ౨ ౧ 2 : ka 
5 ౧ Ve ణి fo = ౦ how టి ఇ Dm gn tw we 
ల fy wm టి 3 "ల గళ 0 వ yy ww ని] ౧ ¥ స్త జ న 
A head eG న gh oO mhs Bly DB a 
w Ti 3 వ స్‌ i 3, nn dd ta, YA a య నో ౪/1] ౧ 4 f Fao «3 as ల్లి టీనే మ! ఖా 3 
Y » p 2 న తాక గ J ¥ షా ; : 
tt i wr శీ బప se] 4/3 ఛి శ | y3. స వ శ fo] టి Ye 2 mg Wf wos, 
శ గ Wr) 4/3 ఇ క | / | జ్జ 2 1 తే మ నం! | 
Oe le Ta ME ea sf CM od ఇ hg hee Rm cud 
a భు గ్‌ స్‌ my on ws ప్ర hf జ 21 «8 అ 3 | కం. ల సై 4 వ). 
: నీ da] ళం 3 3 ల yd “ గ వస 3 ఈ చ్‌ > fy 2 సో nn 3 |] గ hy f గ్‌ A శీ 
సమ fa, fa, మ య leo hag SARAH ఈ | fsa ఈతే సై 


౨8 








ఛందస్సు అంకము...కో.సం. పుట 

యది శస్రముజి కం మంజుభాషిణి 3239 220 
యది సమరమవాస్య పుష్పితాాగ 35 171 
యదురోోధగ పక్షపాత___ శార్దూలము 35 కరగ 
యచదె దు జమివజ్యోతిః పథ్యావ క్ర్రము(చూ.63)1_14 ష్‌ 
యన్మోచితస్తవ పితా వసంతతిలక 5_.42 382 
యస్మింళ్చి ర(పణయ an వసంతతిలక 12. 300 
యుకో యశేస్టముపభో గ__ వసంతతిలక 4-6 250 
యుష్మచ్చాసనలంఘన___ శారూలము 1—i2 2a 
యుష్మాన్‌ (హెషయతి వథ్యా వ Ey 9ము((చూ. 63)1-17 35 
యేనాసి తత జతు---- స. 6-23 459 
యోయః శస్త్రం బిభర్తి (సగ్గర 3-32 216 
రషణీయేన సతతం అనువ్పుప్పు 47 260 
రాజ్ఞో మాసధనస్య శార్దూలము 41. “249 
రిపోరానా౨ తావత్‌ శిఖరిణి 6_40 497 
రేణుర్చాఢాం విధత్నే (సగ్గర 2-22 130 
క కాగ్భహోనల కరప సూ వసంతతిలక 1_8 14 
లూహిలాశన రుధిరాసవ() 33 155 
లోలాంకుక స్య పవనౌ._ వసంతతిలక 223 132 
వికిర ధవళ గ్‌ మాలిని 2_16 115 
టే రాసా న్‌ (కుతి మంద్యాకౌంత 6_25 “62 
సోకయం భగవానమీ శార్దూలము 6_44 507 
నస నో న తే ప్పుతో అనుష్టుప్పు 4.14 309 
శత్ష్యామి నో, పరిఘ వసంతతిలక —22 454 
శల్యాని వ్యపనీయ “శార్దూలము 5-1 317 
శల్యేస యథా శల్యేన ఆర్య 5-31 341 
శాభారో ధస్థగిత మందాాకాంత 6.26 464 
ఫోరైః ద్రీవన్నయన__ మంద్యాకాంత 5-33 367 


౪ శ్లోకాను[కమణీక 


శోచామి శోచ్యమపి 
(శవణాంజలిపుట సేయం 
శ్రుత్వా వధం మమ మృషా 
సకల రిపు జయాళా 

స కీచకనిషూదనో 

సత్చతె మధురగిరః 
సత్యాదప్యన గతం (శేయో 
స వీరుః శూరో వా 
సరగఖథా కథయ (బ్రహ్మన్‌ 
సహభ్యాత్యగణజం సభాంధవమ్‌.2 
సూతొ వా సూతప్పుత్‌ వా 


గీ 


శీ 


'హీతుస+, త; 
స 


ఛందస్సు 





వసంతతిలక 
ఆర్య 
వసంతతిలక 
మాలినీ 
పృథివి 
ఆర్య 
పథ్యావక్తంము 
శిఖరిణి 
పథ్యావక్త్రము 
లలిత 
పథ్యావ క్ర9ము 
ఆర్య 
శార్దూలము, 
హరిణి 
హదమాణుళ(2) 
నుష్షుప్పు 
మందా[కాంత 
శిఖరిణీ 
శార్దూలము 
అనుష్తుప్పు 


అవయవమూ 


5__16 
[4 
5 
క 
618 
1-6 
3-48 
కకక 
6-15 
da 
3-37 
1—20 
Sa 
541 
3-1 
peel 
413 
6-28 
DD 
5-6 


అంకము-కో.సం. పుట 
a2) 


346 
క 
181 
360 
443 
11 
243 
226 
433 
81,83 
225 
43 
239 
381 
152 
80 
308 
468 
142 
329 


(పాకృత పదాను[కమణీకా 


Gre 


అక్టో హి ణీజమ్‌--అకొహిణీనామ్‌ 


అంగరాఏణ...అంగరా జేన 
అగదో_అ|గతీః 

౧ 
అగే ణ_..అరే రన 

యె యఘు 
అచ్చాహిదమ్‌ =ఆత్యాహితమ్‌ 
అజ్ఞ అద్య 
అకోలా ల 
అజాఏ___ఆర్యాయా:ః 

జ 
అజుణో...అరునః 

జ జ 
అణ శ్రమ్‌_.అనర్థమి 
అణర్థమిదే_అన స్త సమితే 
అజరేక దహ్‌ి__అన పేక్షీతమ్‌ 
అణుసరనో__.అనుసరన్‌ 
అణుగే హను_అనుగ్భ హన్లు 

అలాని ణీ 

అణుమరది....అను[మియతే 
అణుమజ్ఞ....అనుమన్యస్వ 
అణుహావామి....అనుభవౌమీ 
అణమ్‌.._. అన్యత్‌ 

ల 


wa 1; 


Bor crt, 


అజ్ఞాణమ్‌...అన్యేషామ్‌ 
అభ్లేసేది.._అన్విష్యతి 
అత్జళామి.___అ న్వేష్యామి. 
అల్లో__అన్యః 

అంతరీ అదు._అంతర్యకామ్‌ 
అతిసఇదమ్‌.__అతీశయితమ్‌ 
అత్తి..అ (ఏ సి 
అదిమే శ్రమ్‌_అతిమా[తమ్‌ 
అదిక్కన్మే-_ఆకి (కా ౦శే 

అద్దప హే.__.అర్థపథే . 
అపచ్చిమమ్‌.__అపళ్చిమమ్‌ 
అపిణద్దము హా... అపినద్ధముఖాః : 
న మ స న. 
అప్పి అమ్‌. అ్మపియమ్‌. 
అబ్బణ్ఞుణ్ణాదాఏ_అభ్యనుజ్ఞాతాయాః 
అభిజు తో... అభియు కః 
అధిజోఏణ-అభియోగేన 
అమరిసి దేణ-.అమర్షి తేన 
అయీ... అయ 
అలీఅమ్‌అలికమ్‌ 
అవగహిదమ్‌అపహృతమ్‌ 
అవధూణిఅ_.అవధూయ 
తవ ణీదోఅవనీళః .. 


ఆవణీఆఅ___అపనీయ 
ఆవరాణమ్‌.__అపరాసామ్‌ 
ఆవరాహణీ._.__ఆపరాధినీ 
ఆవరేహిమ్‌..._.ఆవ రె: 
ఆవరోహో ___ఆవరోధః 
అవరోఇదుమి.__ఆవ లోకితుమ్‌' 
అవహారీఅదు.._అప హియతామ్‌ 
అవహిదహి_అవహాతాస్మి 
ఆవహీరణా___.అఆవధరణా 
అవహీరిదమ్‌___అవధీరితమ్‌ 
ఆళ్ళల్దామే_...ఆశ్వత్థామా 
ఆసమతో__ఆసమా ప్తః 
అసలాహ జీఏ___అళ్లాఘనీయాయామ్‌ 
ఆసిక్టి దమ్‌... ఆఅశికీతమ్‌ 
అసివర్రేణ.....ఆసిష్మతేణ 

ఆసు జలమీ._అ|శుజలమ్‌ 
ఆస్సుదమి.._అ(పతమ్‌ 
అస్సుదపువ్వా_అ(ఖక పూర్వా 
ఆహిఅదరమి...ఆధికతరమ్‌ 
అహిర్థేవేణ..అధికే పేణ 
ఆహిణం౦ందామి___అభినందామి 
ఆఅహమణ్ణు..__ఆభిమన్యుః 
అహిమాణిణో..._అధిమానినః 
ఆహిముహీ.__ అ భీముఫీ 


అహిలిహ్‌ అ___అభిలిఖ్య 


అహ్మాణమ్‌....అస్మాకమ్‌ 


శయన నిం 


న 


అహ్మిా.___అస్మి 
అ హ్మే___ఆవామ్స్‌ వయమ్‌ 
ఆఅచ్చియ._ఆగత్య 
ఆఆచ్చ్భన్నేణ-.ఆగచ్చకా 
ఆఅదో.._ఆగత।;ః 
ఆఆ ధేహిత్తి ...ఆయుధ్యస్వ 
ఆటఓ ధేదుమ్‌___ఆయోధితుమ్‌ 
ఆకట్టిఅ__ఆకృష్య 
ఆక టిదమ్‌..._ఆక్ళ ష్షమ్‌ 
(©) (:) 
ఆకణమ్‌....ఆకరమ్‌ 
శ ర 
ఆక్క-_ం౦దిదమ్‌.....ఆ(కందికమ్‌ 
ఆజజి దుమ్‌__ఆయోదుష్‌ 
యి ధ్‌ 
ఆణతో___ఆబజ పః 
అలి ము 
ఆణ వేది_ఆ జ్ఞాప యతి 
ఆణవేదు._ఆజ్ఞాపయతు 
ఆణీదమ్‌...ఆనీతమ్‌ 
ఆదవ త్తమ్‌___ఆతప[తమ్‌ 
ఆదీవ ఆ___ఆదీపయ 
ఆద్దేణ_ఆర్రే అ | 
© | ౧ | 
ఆప్పవహో.___ఆత్మవధః . 
ఆరంభీఅదు....ఆరభ్య తామ్‌ 
ఆసవాటాణమ్‌__ఆసనసాన 
9 “ధి 
ఆసా సేసి__ఆశ్వా సయసి 
ఆసీ___ఆసీక్ర్‌ 


ఆసీసాప.._ఆశిషా న్‌ 


ఇదో_ఇతః 
4 ce 
ఇనుస్స_..ఆఅస్య 
ఇమిణా_.._అనేన 
ఈదిసీ_ఈ దృ శీ 
ఈసి... ఈషత్‌ 
ఉక్సీ రృమ్‌....ఉత్‌ ఓీప్పమ్‌ 

భఖ జాని హో 
ఉచ్చంగాదో___ఉత్చ గాల్‌ 
ఉచ్చాహో ___ఉర్సాహ।ః 
ఉచ్చుఆ.__._ఉత్చుకా 
ఉజాఐమ్‌._ఉద్యానమ్‌ 

ళ్‌ 
ఉట్టి అ___ఉబ్లి త్వా 

రు యి 
ఉపేహి___ఉ తిష 
ఉణ-_పునః 
ఉణే __ఉషమ్‌ 

Re [మ 
ఉ_్రరాఏ-_ఉ త్రరాయాః 

మ అలలో 
ఉదాసీణేసు.._ఉదాసి నేమ 
ఉదీవిదేణ___ఉదీపి తేన 

a 
న అం. 
ఉవ-__-ఉపష 
ఉవగదో_ఉపవగతః 
ఉవదేనఓ_ఉపదేశకః 
ఉవరోపహి ఉనన 


ఉవవిటో__ఉపవిష్టః 
ల ట్‌ 


ఉనసప్పామి._ఉనసర్పామి 
ఉవాల హామి...ఉ సాల భామి 
ఉచే్డ దుమ్‌_ఉపేకీతుమ్‌ 
ఉచ్వేఓ__ఉదే పగి 
ఏఆదహాణమ్‌.....ఏకాదళానామ్‌ 
ఏవ్వ---నీవ 
ఏవన్వమ్‌..-ఏవమ్‌ 
ఏక్కేణ.--ఏశేన 
ఏర్థ__.అ్మత 

ఏళ్ట న్షరే_ఆ శ్రాంతరే 
ఏదమ్‌._ఇనుమ్‌ 

ఏదే.___ఏతే 

ఏదిణా.....ఏలేన - 
ఏదిసమ్‌...ఈ దృశమ్‌ 
ఏసో___.ఏషః 
ఓదారిదో_._అవశారిగః 
ఓలంవిస్పమ్‌....అవలంబి షే 
ఓవిగ్గమ్‌._ఉద్విగ్నుమ్‌ 
కణీఅసమ్‌._._.క నీయాంసమ్‌ 
కదన్నే ఇక శాంశేన 
కథమ్‌... కథమ్‌ 
కనఆమ్‌._కనక మ్‌ 
కరేది..కరోతి 
కరేహి._.శురు 
కరేంహ..-కర్వః 
కలఅలే.కలకల॥ 


కలుసీకిదమ్‌.__కలుషీక్ళ తమ్‌ 
కవాలమ్‌____కపాల:ః 
కస్పిమ్‌.___కస్మిన్‌ . 
కహజస్స మ్‌... కథయిష్యామి 
కహాసేసో___కథాశేష? 

క హీ.__క్య 
కహేహి___కథయ 
క్షణే.__క్షటే 

క్షణమే త్రమ్‌.._క్షణమా (తమ్‌ 
క్వణ న్త._._క్యణత్‌ 
కాదుమ్‌.._క రుమ్‌ 
కాలణస్‌.._కొరణమ్‌ 
కాలణాదో..__.కారణాక్‌ 
కాలోఇదమ్‌.__కాలోచికమ్‌ 


కమ్‌ కష్‌ ము 
గి ల 


కిదా..__కృతా 

కిదు ఆ.____కృత్వా 
కిచే___కృ తే 
కిసణమ్‌.__కృ ష్ష్‌ 
కీచఓ___కీచకః 
కీదిసో__కీదృ శ 
కీస__కస్మాళ్‌ 
కుడీలో.__కుటిల; 
కుమాలో___కమారః 
కువ్‌దో.___కుపిత? 


కువిదేసు.__కుపితేవు 


కుసలమ్‌___కుశలమ్‌ 
కుసుమాఇమ్‌....కుసుమాని 
కు___._.ఖలు 
ఖ 
కేదువంసో... కేతువంశః 
కేసగ్గహణమ్‌...__ కేశ్యగహణమ్‌ 
కేసా___కేళాః 
కేసేసు._కేశేషు 
కోటాగాలోకోషాగారః 
కోణ సు్‌_కో షమ్‌ 

యా (om) 
కోవాణలో..._.కోపానలః 


భిజఇ_ఖిద్య'తే 
జ 
ఖుర ప్పేహిమ్‌.__కురపె క 
es 

గజిదమి...గరితమ్‌ 

జ జ 
గదా..._గతౌ 
గబ్బే అ గర్భే అ 
గలఅమ్‌.__గళమ్‌ 
గవ్వమ్‌_గర్వః 


గహిదా___గ్భ హీతా 
గాంధాలీఏ.__గాంధార్యాః 
గామమ్‌.___[గామః 
గేజ్హ---గృహా వా 
గేహే.__గృహమ్‌ 

గో అరో___గోచరః 
ఘడుక్క_ఓ__ఘటోత్క_చః 
ఘట్ట జుజ్జేణ_ధృ ష్టదు్యు మ్నేన 


చఉతో.__.చతు రః 
థి థి 

చడఉవ త్రణమ్‌-_చతురత్వ మ్‌ 
చందణజమ్‌_చందనమ్‌ 
చాటుఆరో.__చాటుకారః 
చిదా.__చితా 
చిట__తిష 

(©) 9 
చిటది..తిషతి 

0 (౨ 
జఅదు._.జయతు 
జఇ((ఈ).--యది 
జ వి యద్యపి 
జఏణ..జయేన 
జదో_.._యరక 
జణపద ఈ..___జనషద తిః 

ద ధి 

జణో జన 8 
జణో_._ యజ 8 

రి వు 
జణవేదీ..._ యజ వేదీ 

ణ నే 
జణపీణీ_యాజసే నీ 

ణ అ 
జమ్‌ _..యత్‌ 
జమ్మ-_జన్మ 
జల ణస్బ ---జ్వలనస్య 
జఐపహరో._ జలధరః 
జపహా._._యథా 
జపటొా-- యది 
జాల... జ్యా 
జావమాదుణో.__జామాతు3 
జావ..._యావత్‌ 


జీఆఇమ్‌.__జీవాయామ్‌ 
జుఆఅరాఓ._యువరాజః ' 
జుఆలమ్‌___యుగలమ్‌ 
జుఅలస్స-_-యుగలస్య 
జు త్తమ్‌__యు క్షన్‌ 
జుహిట్టిరో __యుధిష్టిరః 
జేరో__జేకషః 

అ © 
టాణమ్‌....సానమ్‌ 

థి థి 
ఠాదుమ్‌_స్థాతు మ్‌ 
ణన 
ఇ అణాదో _..నయనాత్‌ 
అణ ఈణమ్‌__నదీనామ్‌ 
జఉదేణ....నకులేన 
అతి.నాసి 

థి no) 
అదీఓీ-నద్రౌక, నద్యః . 
అమ్‌టా-పీనమ్‌ 
ణయణ మ్‌.నయన మ్‌ 
ణలిందాణమ్‌-_నరేం|దాణామి 
ణలిందో_నరేం[దః 
ణహక్తలమ్‌ నభ స్తలమ్‌ 
కా అకో __నాయకః 
ణామహేటఓ._నామధేయః 
జొరాఅణస్స-_-నారాయణస్య 


జాహో__నాథః 
ణీ అమమి.._నియమః 
ణిఅరో_. వికరః, 
ణీక్కరుణమ్‌___నిష్కరుణమ్‌ 
ణిక్టి విదా_నికి ప్లా 
ణిగా దమ్‌.__నీరాతమ్‌ 

యై యె 
ణీగోసమ్‌.._నిరోషమ్‌ 

యె చు 
ణిచ్చ ఓ__ నిశ్చయః 
ణి డాఇఆ.__నిధాఃయ 

ఖు ఛి 
ణీబిదమ్‌.__నిరిత్రమ్‌ 

& జ 
ణిపడనమి..నిపకనమ్‌ 
జీద్బింధో___నిర్బంధః 
ణిబ్బచ్చిదో_నిర్భ ర్స్సితః 
ణిమ్మలా___నిళ్మలా 
ణ్‌వట్టిదో--నివ ర్హితః 
జివట్టిఅదు.__నివ _ర్హ్యతామ్‌ 
ణివ్య'కేమి... నిర్వ యామి. 
ణివడ ని నిషత న్తి 
ణబివడిఆ___నిపతితా 
ణీవేదణమ్‌--.._ని వేదనమ్‌ 
ణివేదేహి__నివేదయ 
ణీసిదమ్‌..__నిశితమ్‌ 
ణ్‌సిమిఆ____నిశమ్య 
తక్కేమి._కర్కయామి 
తదో__తత? 


vt 

త్రణఆ.._తనయా 
త్రణంసుఅమీ__స్థనాంశుకమ్‌ 
క్రణ్‌అమ్‌.__ స్తనితమి 
తరఠలిఏ._.._తరలి శే! 

తహావి హేణ-_తథావి ధేన 
తా.__తత్‌ 

తాఏ.తయా 
తాడీఅది...తాడ తే 
తారిసమ్‌_తౌద్భ శ మ్‌ 
తాలవినే ణ---తాళవృ ం'తేన 
తిక్టమ్‌-_తీక్షమ్‌ 

తిధా(తిధా 
తిహుఅణమ్‌..__[తిభువనమ్‌ 
తుఏ.___త్వయా 
తుమమ్‌.___త్వమ్‌ 
తుమైసు.__యుష్మాసు 
తులంగమో...తురం గమః 
తువరాయితమ్‌.__త్వరాయితమ్‌ 
తువరదు.__ళ్వరతు 
తుహ___తవ 
తూరరసిదమ్‌__తూర్వరసితమ్‌ 
తూరరవమ్‌.__తూర్యరవమ్‌ 
శ్లో అమ్‌__సోకమ్‌ 
దప్పిదస్ప___దర్చితస్వ 
దంసణమ్‌--దర్శనమ్‌ 
దాఢిణో--దంప్ట్రినః 


దాణీమ్‌--ఇదానీమ్‌ 
దామాఇఖ మ్‌--దామాసి 
దాలిద్దమ్‌--దారి.ద్యమ్‌ 
దావ--తావత్‌ 
దొహొణమ్‌--దకీణమ్‌ 
ది అ హే--దివసే 
దిటా-ాద్భృ బా 

థి బె 
దిటీ--ద్భ షి 

(a) యు 
దిటిఆ--దిషా 

© ళు 
దిటో--దృష్షః 

© టు 
దిణమ్‌--ద కమ్‌ 

అ —0 
దివహణాహే--దివసనాథే 
దివ్వమ్‌ --దివ్యమ్‌ 
దిసాడీాదిశ'ః 
దీహమ్‌--దీర మ్‌ 

యి 
దుఇఓ--ద్వి తీయః 
దుందుహీ--దుందుఖిి - 
దుక్కలమ్‌--దుష్క్టరమ్‌ 
దుజాదిజణోాద్వి జాతిజనః 
దుజ్జో అణస్సరాదురోధనస్య 
దుజ్లోహ ణో--దుర్యోధనః 
దుటమ్‌--దుస్మమ్‌ . 

(©) (on) | 
దుదంసణో--దురర్శ నః 
దుదిణమ్‌--దురినమ్‌ 

టు (౮ 

-5 న ఆర్తీ 
దు స్పేక్టణిజ్లో దు ష్పేక్షణీయః 
దుమ్మరిసణోడా-దుర్మర్గ ణః. 


దురొఆరో--దురాచారః 
దువ్వా--దూర్వా 


నా 
దువెాద్యొ 


డుస్సలా-దుశ్శలా 
దేశే 

దేఅద _త్సమ్‌-- దేవద త్తమ్‌ 
దేవదాణమ్‌--దేవతానామ్‌ 
దేవీఏ-- దేవ్యాః 
దేహ్మి--దదామ్‌ 
దోణమ్‌--ద్వయోః 
దోణేాదోజః 
దోహిణమ్‌--ద్వయోః 
ధణంజఏణ -ధనంజయేన 
ధణుమ్‌--ధనుష్కి ధనుః 
ధణుగ్గుణమ్‌--ధనుర్గుణమ్‌ 


/ ధణు వ్వేదో--ధనుర్వేదః 
క ధ మ్మో--ధర్మః 


ధాణు క్కోాధానుష్కః 
నీఉ ఆ త్రణఘమ్‌-నిషణత్యమ్‌ 


నిచ్చమ్‌--నిక్యమ్‌ 


నిరూ పేమి--నిరూపయామి 
పఉత్తొా- పవృ కః 
పక్టవాదేణణపక్షపాతేన 
పంచాణమ్‌--పంచావామ్‌ 
పంచాలిఏ--పాంచాల్యా 
పచ్చళక్టమ్‌-(ప్రత్యక్షమ్‌ 


పచ్చ గహదాణమ్‌-(పత్య్మగహతానామ్‌ 


పచ్చాది అ--(పచ్చాద్య 
పచ్చాదిదమె--(పచ్చాదితమ్‌ 
పజ తషమ్‌--పరాా పమ్‌ 
బ్ర లం 
పజ్జలంతీమ్‌-[పజ్య్బలంతిమ్‌ 
పజ్జవిదేణ[పజ్య్వలితేన 
పజ్జలీఅదు-[పజ్వాల్యతామ్‌ 
పజాఉ లా--పరాాకులా 
వ ఫీ 
పజ్ఞాఉ లీకిదమ్‌--పరాాకులీకృతమ్‌ 
ష్‌ లి 
పజువటాదుమ్‌--పరు౭పసాతుమ్‌ 
జ ఈ క్‌ ళా 
పడిఅణో--పరి జన: 
పడి ఊలో-- | పతిహాలః 
అ న నింక, షయ క 
పడిగ్గ వాన (పత్మిగ ఘాో౭ 
పడిట్టావఅమ్‌ --(ప్రతిష్టాపకమ్‌ 
9 9 
పడిట్టావఅన్సి ఓ (పతిష్గాపషయంకతౌ్య/ 
త్యః 
పడిజ్ఞాదమ్‌ -(పకిజ్ఞాతమ్‌ 
ణ అ 
పడిణివృ _త్రమాణా -(ప్రతినివ ర్రమానా 
పడిపజ్డితవ్వమ్‌-- ప్రతిపత్తవ్యమ్‌ | 
పడిభాది-- పతిభాతి 
పడిబోధిదహి శా (వతిబో ధికాస్మి 
పడిరవమి- (పతిరవః 
పడివ అణమ్‌--(పతివచనమ్‌ 
పడివజ్జఇ - (ప్రతిపద గతే 
పడివజ్జస్సా( పతిపద్యన్య్వ 
పడివల్డ --(పతిపన్నః 


viii 


డివాలేహి--(ప తిపాలయ 
డీసిద్దమ్‌--(ప్రతిషిద్దమ్‌ 

ధి ధ్‌ 
దమ్‌--పతిహతమ్‌ 
డిస్సా మో--పరిహరిష్యావ క/ మ్మ 
అదు--పరిహార్యతామ్‌ 
రభూమీఏ--(ప తీహారభూమౌా 
డిహీణమ్‌--పరిహీనమ్‌ 


లి మట 


బలి లి లి ల 
భూ భాభా 6 
న IE 

లూ 


ఖై 


ల 


డీఆరో --(పతీకారః 
పణఏణ-ా[పణయేన 
పణా మేణ--(పణా మేన 
ప్ప ణట్టమ్‌--ప్రణష్టమ్‌ 
పత్తమ్‌-- పష్మతమ్‌ 
త్తిహి మ్‌--ప (తి భిః 
త్ధుదమ్‌-- ప్రస్తుతమ్‌ 
పక్టిదో --(పార్థితః 


(4 

పలేణ--పారేన 

థి థ 
పభాదమ్‌-(పభాతమ్‌ 
ప్పభూదమ-(పభూతమ్‌ 
పమదవణే--(_పమదావనే 
పమాదో[పమాదః 


ల. లి 


గ 


నీ 


| ప్పముహో-[పముఖః 


ప్పముహేణ--[(పముఖేన 
పరక్క_ మో--పరా[కమః 


. పరదో--పరతః 


పరిఅణస్స --పరిజనస్య 


ని 


పరిఅరోాపరికరః 
పరిత్సాఅదు--పరి(తాయతామ్‌ 
పరిత్తాఅహ--పరి[తాయధ్వమ్‌ 
రిచ్చ త్తమ్‌--పరిత్య _క్షమ్‌ 
పరిముకో్కో_-- పరిము క్రః 
రివుదా--పషరినృతా 
రిహవో--పరిభవః 
రిహూవేణ--పరిభ వేన 
శుసమ్‌--పరుషమ్‌ 
రోక్టమ్‌--పరోక్షమ్‌ 
లయమ్‌-- [ప్రళయః 
లవది-- (పలపతి 

శ మో--పరిశమః 

ల్ల శ్రమ్‌-పర్య స్తమ్‌ 
పవ్వమ్‌--పాషమ్‌ 
పవ్యదో- పర్వతః 
పవిట్టా--(పవిష్టా 
పవిట్టో-- (ప్రవిష్టః 
పవిసదు--[పవిశతు 
పవిసామి--(పవిశామి 
పసారిఅమ్‌--,పసారితమ్‌ 
ప్ప వేసో -- (ప వేశః 
ప్పసరచి-(పసరతి 
పృసంసాఏ[పశంసయా 
ప్పసీదాపసీద 

పృ హావేణ--(పభావేన 
పహూదమ్‌-(పభూ తమ్‌ 
పహుణో-- (పభవః 
పాదవ్వ్యమ్‌-పాఠతవ్యమ్‌ 


నీ కైన 


రని 


నీ 


బ్ర 


లి ల్లో 


వని బి ఒరి లి మి లా 


నీ లైన 
త 


పాల్లత్ధమ్‌--పర్శ స్పమ్‌ 
పాసాదమ్‌-(పాసాదః 
5 | 
పి 


ఖు 
పేక్టి దుమ్‌్యా పేక్షితుమ్‌ 
బటబఇ-లావ రకే 

రు అలానే 
బదో-భదః 

వ్‌ సన్న! 
ఐబంధేదు--బధ్నాతు. 
బం దేహిమ్‌--దింభెః 
బలాణమ్‌-బలయోః/బలానామ్‌ 


బహుహిమ్‌--దిహుఖిః 


_బహా-ావధూ? 


బృటమ్‌ -(భష్టమ్‌ 
ల ఛు 
బాజేహిమ్‌--బా ణః 
బాధేహి-ావాధళతే 
బాప్పమ్‌--బాప్పమ్‌ 
బాలస్స- బాలస్య 
విఓదలేణ--వృ కోదరేణ 
బుదిమదిఏీ-బుదిముతికే. 

a @ 
బుభుక్జా.._బుభుడ 
భఆదతోభగద తః 
భఆవదాాభగవతా 
ఖభఆఅవదాణమ్‌--భగవతామ్‌ 
భఅవ మ్‌--భగవన్‌ 
భవిణ--భయేన 
భగ్గోభగ్నః 
భటిణీ--భటినీ 

ధు చు 
భకొది-భణతి 
భణాపా--భణ 
భణేఆ - భణిత్యా 
భితౌాభర్తా 
భవ అదా--భగవతా 
భవి ఆ--భూత్వా 
భవిస్పది--భవిష్యతి వ. 
ఖ వే--భవేడ్‌ 
భాఆణమ్‌--భాజనమ్‌ 
భాశఈరహీ--భాగీరథ్‌. 
భాణుమదీ--భానుమతీ 
భాదరమ్‌--(భాతరమ్‌ 
భారరో[భాఠరః 
భాదుణోభాతుః 


అ 


భాలఏ--భారకే 
భాహో-భాగః 
భిఉడీ--భృకుటీ 
ఫీమసేణో - భీమసే నః 
భీసణో-భీషణః 
భూమిఏ---భూమౌ 

భూ సేది-భూషయతి 
భేదఏహిమ్‌___భేదకై 8 
నమ్‌.___మామ్‌ 
మగ్గది-__మారగ్గయలే 


 మగసి ..మారయసే 
a (a 


మజ్జ మమ్‌ గ మధ ్యమమ్‌ 
మజ్లే _నుధ్యే 
మండలేహిమ్‌...మండ లై 8 
మండవమ్‌...నుంటపమ్‌ . 
మణ్ణునా..._.మన్యునా 
మణునస్నా.___మనుష్యాః క 
మంతిదమ్‌.___మం (తితమ్‌ 
మంజతేది-మం (తయతే 
మంతేసి___మం[తయసే 
మందభాఇణీ__మంద భాగినీ 
మద్దీసుదాణమ్‌._మౌదీసుతా నామ్‌ ft 
మన్నుమి.._నున్ఫుః 
మమ్మ మీ._మర్శ్మమ్‌ | 
మంసలో..._మాంసలః ' 
మహా.._మమ 
మహన్సే__మహాన్‌ . 
మహారాఓ._మహారోజః 


మహిసీ._మహిషీ్‌-. 


హేసిము.._మహర్షిమ్‌ _ 
మాగో__నూారః 

౧ A 
మాదా_...మా తౌ 
మాణుశమ్‌.మా నుషమి 
మాంశమ్‌.._.మాంసమి 
మిస్సే ణ-_మి(శేణ : 
ముక్కేసు___ముక్తేషు 
ముహహమ్‌..._ముఖః 
ముహలో...ముఖరః' 


ముహు త్రఅమ్‌-ము హూ రమ్‌, 


ముహు త్తఏీణ--ము హూర్తెన 
మే_త్రసృ_మా(తస్య 
మేహో__మేఘః 
రఅణమ్‌...రత్న మ్‌ 
రఅణప్పదీప-_-రత్న పదీప! 
రఅణప్పహా__రత్న (ప్రభా. 
రబ్జేణ...-రా జ్యేన 
రమణిజ్జమ్‌....రమణీయమ్‌ ల 
రసిదమ్‌.__రసితమ్‌ 
రస్బీ-__-రశ్మిః 
రహవరో___రథవరః _ 
రాఅడిలమ్‌...రాజకులమ్‌ 
రాఏసీ__రా జర్షిః 
రిఉబలాఇమ్‌రిపుబిలానే 
రోఅది_రోచతే 
రోఅనిరుదన్సి 
Spe 
లక్టశేహిమ్‌._రాక్ష సై 
లక్షీ ఆది_లక్ష్యతే. 


వ్‌ 


లజ్జన్ని _లజ్జిన్సే 
లదా...అతౌ 
లబృఇ---లభ్యేత 
లాఏశిజో.._రా జర్షః 
లిడలవ క్రై ణ-_.లలాటపపే ఆ 
లి శ్రమ్‌._లి _ప్పమ్‌ 
లుహులప్పిఓ_రుధిర| పియః 
లోహిదమ్‌..._లోహితమ్‌ 
వణఆమ్‌.__నచనమ్‌ 
వఅణాదోవచనాత్‌/వదనాక్‌ 
వఅణేహిమ్‌.__వచనైః 
వగేజ.వరేన 
౧ ౧ 
వచ్చో-__-వత్చః 
వజ్జమ్‌_న (జమ్‌ 
వట్టఇ._వర్హతే 
వట్టమాణసృ---వ ర్త రమానన్య 
వద్దేహిమ్‌._వర్టెః 
వక్తే హీమ్‌_వక్టై | 
వందణమ్‌...వందనమ్‌ 
ననసిదమ్‌_వ ్యవసిళమ్‌ 
eared 
వస్సస్ప---వత్సన్యు 
వరిసిణా....వర్షిణా 
వల్ల హో వల్లి భః 
వలిశశదమ్‌..__వర్షశతమ్‌ 
వళాహీమ్‌.._వసాఖిః 
వహూపఏ.__-వధ్వా 
వహో_= వధః 
వాణరో వానర? 


వావాదీఆదివ్యాపాద్యశే 
వ్వావాదిదో ___వ్యాపాదితః 
వ్యావారిదో ___వ్యాపారితః 
వ్వానారో_వ్యాపారః 
 ఏఅ__ఇవ 

విఆలి అమ్‌.__విగళితమ్‌ 
న. విఅక్త జాఓ_విచ క్షణాః 
ఏఉరో___విదురః 
విఓదలేణ_వ్నకోదరేణ 
విక్డి త్రమ_వికీ _ప్తమ్‌ 
వజ్దాచృడా__విద్యుచృట్లా 
విడవతఆ..__ విలప్య 

వి _క్లత్రమి_వి(త_స్ట సమ్‌ 


విళ్లరం'తేణ.._వి ఫ్రీర్యమాణేన 


| విద్ధంనజమ్‌_విధ్వంసవమ్‌ 
విప _తీ__విప త్తిః 
వి యక [మ్‌.-విమ క్‌ 
వి..ఎక్కా-...విముకా 
విరఖదా....._.విరచితాః 
విరఏహి_ విరచయ 
విరహో___విరథః 
విరాఇణీ___విరావిణీ 
విలంబీఆది._.విలంబ్యతే 
చీవీహోవిపిధః 
విసమేహిమ్‌-_._విషమైః 
సపేజో.___వృషసేనః 


విన్స మిదమ్‌_వి| శమితమ్‌. fy 
విసుమరిదహ్మి.__._విస్మృ తాసి శ్ర | 


విసుమ రేహి.__విస్యార్షీః : 


గ్‌! 


విహసిఅ.__విహస్య 
వఏీఏీహి_._వీజయ 
వీశద్దా_వి(సబ్దా 
౧ ధి 
వేఅణా.... వేదనా 
వేఆణు ఘోసేణ.__వేదానుఘోాషేన 
వేరమ్‌._వై రమ్‌. 
శం కా__సంఖాా 
ఖ 
శంచిఅఆమ్‌_సంచితమ్‌ 
శంచివ్‌ _. సంచితే 
శంచేపొ._సంచిను 
శంవిహోాణేణ.సంవిధా నేన 
శగలోఓ_._స్వర్ల్షలో కః 
౧ గ : 
శద్దావఇళ్ళ మశ బ్దాయి ష్య 
శదావిఆ_శబాయ్య 
౧ ౧ 
కద్దా వేది___శబ్దాయతే 
శదావేశి__శబాయ'సే 
© యట 
శన్లి___సని, 
శమఇ_._శామ్యతి 
శమలకమ్మ.___సమరకర్మ 
శవమలో___సమరః 
శము ధో__నము[దః 
శామిణా___స్వామినా 
కాహు.__పాధు 
శింధులాఓ.__సింధురాజః.. 
శిణేహమ్‌___స్నేహః 
శుగ్గలి ణీఏ___సుగృహిణి! 


శుభద్దా_సుభ దొ 

శుణీ అది. కూయకే 
కోణిఅమ్‌_శోజితమ్‌ 
శోహణమ్‌._శోభనమ్‌ 
సఅంగాహో__స్వయం (గాహః 
సంకౌ_ళంకా 
సంకాఏ.__శంకాయాః 
సంకి_క్రణేన__సంకీ ర్హనేన 
సంఖథో__శంఖః 

సంగా మో__సం[గామః 
సంగీదమ్‌___సంగీతఠతమ్‌ 


సం చరణిజ్ఞాఇమ్‌__సం చరణీయావి 


సంచరిన్సద__సంచరివ్య థ 
సం జమితవ్వా___సంయమితవ్యా 
సంజమీఅన్ని __సంయమ్యన్నే 
సంతత్తాఏ.___సంత ప్రయా 
సంతప్పసి__సంఈతప్య సే 
సంతమ్‌.__శాంతమ్‌ 
సందిటమ్‌.__సందిషమ్‌ 

© రు 
సందిసిస్సమ్‌_సందేక్షొ కమి 
సంచేసో_...సందేళః 
సంపదమి_సాం|పతమ్‌ 
సంభ మో._సం|భమః 
సంవుకో__సంవృ్భ తః 
సగవ్యమి_సగర్వమ్‌ 
గ్గబ్బ ట్టమ్‌.స్వర్ష| భష్టమ్‌ 
సణిహిదేసు.._సన్ని హితేష 
వద 

శ క్తి 


౧ ఆతి ల 


న్స 


మ 


స్మభాతృకస్య 
సమడఓ..._సమయః & 
సమరాదో._ సమరాత్‌ 
సమస్స సదు.___సమౌశ్వ సితు 
మాస ఇదవ్వా_.._.సమా శ్వ నయితవ్యా 
సమౌాస్పాసిదో__సమాశ్వాసితః 
సమాస్సా వాల 
సరిసేణ_సద్భ శే శన 
సరీరమ్‌_శరీరమ్‌ 
సరీరమే_క్రేజ__శరీరమా[ తేజ 
ల మ్‌_...శల్యమ్‌ 
సల్లాఇమశలాని 
సల్లేణ__శ లేన 


సవ త్రి సపక్నీ 


సభాదుఅస్ప ___ 


నీ లీ గి త బి 


ఖే 


న్స 


జ్‌ 


శ 


సారహీట._..సారథికః 
సారహీమ్‌__సారథా 
సావహాణమ్‌.__సావధానమ్‌ 
సికా___శిక 

త్‌ 
సిక్టిస్స మ__సికీ షే 
సిడిలేదుమ్‌--శిథిలయితుమ్‌ 
సిడిలేహి--శిథిలయ 
సిణిదో_స్ని గః 

థా యణ 

సిలీమహేణ_._శి లీము ఖేన 
సిలీము హేపహిమ్‌_శిలీముఖై. 8 
వీముహో ___శిలీముఖః 
వినమి_స్వష్నః 
సఅమ్‌__శీర్షక మ్‌ 
సంజలీ_శీర్షాం జలిః 
సటాణాదో___శీరసానాత్‌ 

9 a6 
ఏఇరమ్‌.__సుచిరమ్‌ 
ణాదు.__ళ్ళృ ణోతు 
ణిదుమ్‌శోతుమ్‌ 
ణీ ఆది (కూయతే 
ణీఅస్ని.__(శూయన్నే 
ణోమి___ళృ జోమి 


భద్దా_సుభ|దా 


ee 


ర pe raid CA 


గో 


మరిఅ.___స్కృత్వా 
మరిదమ్‌.__స్కృ తమ్‌ 


బ్‌ రభ బ్ర భభ బ్ర జ్ర 


సుమరిదవ్వమ్‌-_న్మర్హవ్యమ్‌ 


xiv. 


సులహో.__సులభః -' 
సువఅణా_సువదనా 
సుహసూఅఅమ్‌..__శుభసూ చకమ్‌ 
నోస్‌ 
సోఆంధీఅమ్‌.__సౌగం ధికమ్‌ 
హణమ్‌.__శోభనమ్‌ 


వీఅది....భవిష్యతి 
సిదమ్‌ -- హసితమ్‌ . 
హిఅయమ్‌.___హృదయమ్‌ | 
హి అఆదో___హృదయాత్‌ 
హిదమ్‌.__పొతమ్‌ . 
హుదాసణేణ___హుతాశనేన 
హుదేణ...హు తేన 
హోది.భవతి 
హోదు.___భవతు 

హో న్రి__భవ న్లి 
హోమేణ.._హో మేన 
హోహా-భవ " 


—— 0 వాలా 


రస కా రాసి లస 


10. 
11. 


12, 


13. 


14. 
15. 
16. 
17. 
18. 
19. 


సుభాషితానుక్రమణీకా 


అకుశలదర్శ నాః న! దేవతానాం (పశంసయా కుశలపరి ణామూ 


భవ సి, 


(సజ?) 


ఆను క్షహితకారితా హీ (వ్రకాశయకి మనో గతాం స్వామిభ కిమ్‌. (419) 


అనుల్లి ంఘనసీయః సదాచారః. 
అ(పమ_త్త తసంచరణీయాని రిపుబలాని (శూయన్నే. 
అహో ముగ్గత్వ మబలానామ్‌ ! 
ఆశా బలవతీ రాజన్‌] శల్యో జేష్యతి పాండవాన్‌, 
ఉప కియమాజాభావే కి ముపకరణేన! 
ఉ పేడీతానాం మందానాం ధీరసతై త్ర్వైరవజ్ఞయా!। 
అ[తాసితానాం (కోధాంధై రృవత్యేషా వికత్ధనా॥ 
కాలానురూపం పతివిధాతవ్యమ్‌. 
కో హి నామ భగవతా సందిష్టం వికల్పయతి! 
గుప్వ్యా సాక్షన్మహానల్పః స్వయ మన్యేన వా కృతః। 
కరోతి మహతీం: పీకి మపకారో:పకారిణామ్‌ః 
(గహాణాం చరితం స్వహ్నో నిమితా శ్రా న్యుపయాచిత మి! 
ఫల న్తి కాకతాలీయం తేభ్యః (ప్రాజ్జా న బిభ్యతిజ 
త్ర_స్గం వినాపి విషయా దురువి(కమస్య। 
చేతో వివేక పరిమంథరతాం (పయాతిః 
దైవాయ త్తం కులే జన్మ మదాయ త్తం తు పౌరుషమ్‌. 
న కించి న్న దదాతి భగవాన్‌ (ప్రసన్నః 
న ఘటస్య కూపపాశే రజ్జు రపి తక (పకే ప్పవ్యాః 
న యుక్త మనభివాద్య గురూన్‌ గన్తుమ్‌, 


(359) 

(5. 
(141) 
(353) 
(322) 
(232) 
(339) 


(417) 
(ల్‌! 
(109) 


(395) 


(225) 
(6/45) 
(322) 


(359) 


న యు కం షరా[కమవతాం వాజ్మా(శేణాపి విరాగముత్చాదయితుమ్‌ (3 7) 


న యు క్షం బంధువ్యసనం విస్తరే చావేదయితుమ్‌ 


(433) 


20. 
21. 
22; 
23. 
24. 


25: 
26. 


21s 


28 

29. 
30. 
314 


32. 
ర 


xvi 


న యుక్తం వీరస్య క్షతియస్య (పతిజ్ఞాతం శీధిలయితుమ్‌, (444) 


పుణ్యవనో హి దుఃఖభాజో భవ న్ని. (301) 
(పకృతి ర్ర రుస్త్యజా। (208) 
(కహ ల క ఖల్వేతత్‌ దహద్దహ (త్ప విశతి. (164) 


యది సమరమపాస్య నాస్తి మృత్యో 

రృయమితి యు క్ర మితోకన్యతః [పయాతుమ్‌। 

అథ మరణ మవశ్య మేవ జంతోః 

కిమితి ముధా మలినం యశః కురు ధ్వే॥ (171) 
యావత్‌ క్షతం తావ తృమరవిజయినో జితా హతాశ్చ వీరాః. ' (361) 
యావ త్పాణితి తావదుపదేష ప్టవ భూమి ర్వి జిగీషుః (పక్ఞావకామ్‌. (32 ఎర) 
యావదయం నరిఖ రు వతి. రతం లోకయాతా యత్పు త్రైః 


పితరో లోకద్వయేకపి అనువ ర్తనీయా ఇతి. (189) 
వక్కుం సుకరమిదం దుష్కర మధ్యవసితుమ్‌, (222) 
స్వయం విశావ్య నామకర్మణీ వందనీయా గురవః. (360) 


స ఏవ స్నిగ్గో జనో యః పృష్టః వరుషమపి హితం భణతి. (106) 
స్త్రీణాం హి సాహచర్యాత్‌ భవంతి చేతాంసి భర్చృసదృళశాని।. 
మధురా5పి హి మూర్భయతే విషవిటపిసమా(శితా వల్నీ॥ (4) 
స్వపన్‌ జనః కిం న ఖలు (పలపతి. (75) 
హీయమానాః కిల రిపోర్నృపా సృృం౦ందధతే పరాగ్‌, (329) 


